ఇష్క్‌ పర్‌ జోర్‌ నహీ హై గాలిబ్‌! వో ఆతిష్‌ హై 
జోలగాయే నలగే, బెర్‌ బుజాయే న బనే 


- గాలిబ్‌ 


వలపుపై అదుపు వలదు గాలిబ్‌ ! అది అగ్గి 
ఆర్పితే ఆరిపోనిది, రాజేస్తే రాజుకోనిది. 


(జర్జూనుంబి తెలుగు - ఎన్‌. జా ఆర్‌) 





ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణ-11 


తెలంగాణలో 


భావకవితావికాసం 


(1921-1943) (1950 - 1966) 
(ప్రణయం, ప్రకృతి, ప్రశంస, ప్రబోధం, మహిళా గీతావళి) 


సంపాదకుడు 
సామిడి జగన్‌ రెడ్డి 


(పరిశోధన, సేకరణ, సంకలనం) 


ప్రచురణ 
తెలంగాణ సాహిత్య అకాడమి 





హైదరాబాద్‌ - 4 


pu 
Publication No : 11 


Telanganalo Bhava Kavitha 


Vikasam 
Pranayam, Prakruthi, Prashamsa, Mahila 
Kavithavali 


(1920-43, 1948-1966) 


Editor : Samidi Jagan Reddy 
email: samidi.jagan@gmail.com 


(6 Telangana Sahitya Academy 
Published in Dec 2017 
Copies : 2000 
Price: Rs. 350/- 


For copies : 


Telangana Sahitya Academy 
Kalabhavan, Ravindra Bharathi, 
Hyderabad - 4 


Published by : 
Telangana Sahitya Academy 


Composed at : 
Arogyamatha Graphics 
H.No. 14-92, Agapet, 
Narmetta, Jangaon, Telangana State 
Cell : 9032130913 


Cover Design : 
Bhanu Prasad 


Printed at : 
Charita Impressions 
Azamabad, Hyd. Ph : 040- 
27678411 





ప్రచురణ - 11 


తెలంగాణలో భావ కవిత వికాసం 
సామిడి జగన్‌ రెడ్డి 


(6) తెలంగాణ సాహిత్య అకాదమి 


కవర్‌ : భానుప్రసాద్‌ 
బుక్‌డిజైన్‌ : వై. ఆరోగ్యరెడ్డి 
ఫోన్‌ : 9032130913 


మొదటి ముద్రణ : డిసెంబర్‌, 2017 
ప్రతులు : 2000 
వెల : రూ. 850/- 


ప్రచురణ, ప్రతులకు : 
తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణము 
హైదరాబాద్‌ - 500 004 


ముద్రణ : 
చరిత ఇం(పైషన్స్‌ 
ఆజామాబాద్‌, హైదరాబాద్‌ - 20 


ఫోన్‌ : 040-27678411 





సందేశం 


తెలంగాణ ప్రజలు తమపై సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రంగాలలో 
అమలవుతున్న వివక్షనుంచి బయటపడేందుకు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నారు. (ప్రజల 
ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో తెలంగాణలో వెలుగొందిన తెలుగు 
భాషావైదుష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. నేటి తరానికి 
మాతృభాష విశిష్టతను తెలియజేయాలని, మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని 
కృతనిశ్చయంతో కృషి చేస్తోంది. తెలంగాణ సాహిత్యంపై నిరంతర అధ్యయనం, పరిశోధన, 
విశ్లేషణ, ప్రచురణ, ప్రచారం జరుగవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందుకోసం 
తెలంగాణ సాహిత్య అకాడమిని ఏర్పాటు చేసింది. 
తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో డిశంబర్‌ 15 నుండి 19 వరకు ఐదు 
రోజుల పాటు హైదరాబాదు నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగబోతున్నాయి. 
ఖండాంతరాలనుంచి వచ్చిన సాహిత్య రసహృదయులందరూ ఒక చోటకు చేరడంతో 
వారి మద్య పరస్పర సాహిత్య సంబంధాలు, సుహృద్భావనలు నెలకొంటాయి. ఈ సభలు కొత్త 
తరానికి తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు వారిలో నూతనోత్తేజాన్ని, 
ప్రేరణను కలిగిస్తాయి. 
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురిస్తున్న 
పుస్తకాలు, ప్రత్యేక అధ్యయనాలు భావితరాలను తీర్చి దిద్దుతాయని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ 
సాహిత్య అకాడమికి, రచయితలకు నా శుభాభినందనలు. 
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం 


ముందుమాట 


డాక్టర్‌ నందిని సిధారెడ్డి 
ఛైర్మన్‌, తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత (ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ 
రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మహాసభల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ సాహిత్య 
అకాడమికి అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, సమకాలీన చరిత్ర, తెలంగాణ సాహిత్య 
అకాడమి ఏర్పాటు, సాహిత్య చరిత్ర, తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పటానికి, 
సాహిత్య అకాడమికి ప్రాచుర్యాన్ని కల్పించటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుగారు, 
“ప్రపంచ తెలుగు మహాసభలు” తలపెట్టటం జరిగింది. 


తెలుగు భాషా సంస్కృతుల మూల భూమి తెలంగాణ. తెలుగు భాషా సాహిత్యాల వికాసం 
కోసం సమున్నతంగా కృషి చేసిన మహనీయుల మాగాణం తెలంగాణం. యుగాలుగా, 
శతాబ్దాలుగా ఎన్ని ఆటుపోట్లు ఎదురయినా ప్రాణసమానంగా తెలుగు తేజస్సును, కమ్మదనాన్ని 
కాపాడుకుంటూ వచ్చిన చరిత్ర తెలంగాణది. క్రీ.పూ. 300 గోపరాజుల కాలం నాటి నాణాల్లోని 
'నారని పేరు ఆధారంగా “అన్న తెలుగు మాట వాడుకలో ఉన్నట్లు నిరూపితమవుతున్నది. 
ఇప్పటి వరకు లభిస్తున్న ఆధారాలను బట్టి ఇదే మొదటి తెలుగు మాట. క్రీ.శ. 61 ప్రాంతంలో 
హాలుడు సంకలనం చేసిన ప్రాకృత గ్రంథాల “గాథాసప్తశతి లో అత్త, పిల్ల, పత్తి వంటి కొన్ని 
తెలుగు పదాలు చోటు చేసుకోవటం వల్ల తెలంగాణలో తెలుగు అప్పటికే వ్యవహారంలో ఉ 
న్నదని భావించటానికి వీలవుతున్నది. ఇట్లాగే కీ.శ. 947 నాటి కుర్యాల శాసనంలోని 
కందపద్యాలు, పంపకవి తెలుగు పద్యం తెలంగాణలో ఛందోబద్ధ కవిత్వం వర్ధిల్లిందని చెప్పే 
సాక్ష్యాలు. అందువల్ల అనేక విధాలుగా తెలుగు ప్రాభవానికి నెలవైన నేల తెలంగాణ. ఈ 
చరిత్రంతా ప్రపంచానికి చాటిచెప్పి తెలంగాణలో తేజరిల్లిన 'తెలుగు వైభవాన్ని ఆవిష్మరించటమే 
ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన సూత్రం. తెలుగు ఖ్యాతిని ప్రకటించటం, తెలంగాణ 
మహాకవులను మననం చేసుకోవటం, కొత్త తరాన్ని తెలుగు భాషా సాహిత్యాల ఘన వారసత్వం 
వైపు ఆకర్షించి, అభిరుచి కల్పించటం ప్రపంచ తెలుగు మహాసభల లక్ష్యాలు. ఇది సాంస్కృతిక 
పునరుజ్జీవన సంకల్పం, తెలంగాణ పునర్వైభవ ప్రకటనం. 


ప్రపంచ తెలుగు మహాసభల (డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు) సందర్భంగా తెలంగాణ 
సాహిత్య అకాడమి పదిహేను పుస్తకాలు ప్రచురిస్తున్నది. 


గత శతాబ్ది తొలి దశకాల నుంచి తెలంగాణ వికాసంలో అనేక సాహితీ ప్రక్రియలు 
వచ్చిన విషయాన్ని ఇది వరకే పరిశోధకులు తేల్చారు. ఈ క్రమంలో అంతగా దృష్టిపెట్టని ప్రక్రియ 
భావకవిత. దీని ఆవిర్భావంపై వివాదాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటిని త్రోసిరాజని 
“తెలంగాణలో భావ కవితా వికాసం” అన్న ఈ గ్రంథం నిరూపిస్తోంది. భారతదేశంలోని అన్ని 
రాష్ట్రాల వలె తెలంగాణలో కూడా భావకవిత వెల్లివిరియడం ఈ [గ్రంథంలో చూడవచ్చు. గతంలో 
గోలకొండ కవుల సంచికలో సురవరం ప్రతాపరెడ్డి భావకవితను పాక్షికంగా చేర్చారు. ప్రస్తుతం 
తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురిస్తున్న ఈ గ్రంథం భావకవితలో అతి ముఖ్యమైన ప్రణయం, 
ప్రకృతి, ప్రశంస, మహిళల రచనలను వెలుగులోకి తెస్తోంది. కొంత మంది మరుగునపడ్డ 
రచయిత్రులు ఈ సంకలనం ద్వారా కొత్తగా వెలుగులోకి వస్తున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమి 
భావకవితను సంకలనం చేస్తే ప్రచురిస్తుందని చెప్పగానే పరిశోధనకు పూనుకుని ఎంతో శ్రమ 
కోర్చి 1920-43, 1948-66 వరకు రెండుదశలుగా వచ్చిన భావ కవిత కూర్చుకు అనేక 
సంకలనాలను, పత్రిక (ప్రతులను సేకరించి సంకలనం చేసినందుకు పరిశోధకుడు, సంపాదకుడు 
సామిడి జగన్‌రెడ్డికి అభినందనలు. అదే విధంగా తెలంగాణ సాహితీ ప్రస్తానంలో మరుగున 
పడిపోయిన అతి ముఖ్యమైన ఒక అధ్యాయాన్ని ఈ గ్రంథం వెలుగులోకి తెస్తోంది. 


తెలంగాణ సాంస్కృతిక రంగ వికాసానికి ఈ గ్రంథం దోహం చేయగలదని 
భావిస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని పాఠకులు, విమర్శకులు ఆదరిస్తారని అనుకుంటున్నాను. 


కృతజ్ఞత 


తెలుగు సాహిత్య చరిత్రని మలుపుతిప్పే తెలంగాణలో భావకవితా వికాసం) అన్న నా 
ఈ పుస్తకం సంకలనం చేయడానికి గొప్ప అవకాశాన్ని కల్పించిన పెద్దలు, ప్రఖ్యాత కవి, 
తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్‌ డాక్టర్‌ నందిని సిధారెడ్డికి ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉ 
౦టాను. 

ఈ బృహత్తర[గ్రంథం కూర్చు కాలంలో ఉద్యోగరీత్యా నాకెంతో సహకరించిన మా 
తెలంగాణ ప్రభుత్వ మాసపట్రికి ప్రధాన సంపాదకుడు అష్టకాల రామ్మోహన్‌కు, సహచర 
సిబ్బందికి రుణపడి ఉంటాను. 

నేను ఆయా పత్రికలనుంచి, పాత పుస్తకాలనుంచి కవితలను సేకరించి ఇచ్చిందే తడవుగా 
జాగ్రత్తగా కంపోజ్‌చేసిన ఏరువ ఆరోగ్య రెడ్డిని గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. సకాలంలో 
కంపోజింగ్‌ పూర్తయినా నాకు ఎదురైన అడ్డంకుల వల్ల చివరి 15 రోజుల ముందు లేఅవుట్‌ 
ప్రారంభించి రాత్రనక, పగలనక పనిచేసి ఈ పుస్తకాన్ని తనదిగా భావించిన వ్యక్తి ఆయన. 
తనకు తెలుగుభాష, డి.టి.పి. & లేఅవుట్‌ బుక్‌ డిజైన్‌పై పట్టు, అనుభవం ఉండడం వల్ల 
సకాలంలో పూరైంది. నాకెంతో సహకరించిన మిత్రడు ఆరోగ్యరెడ్డిని అభినందిస్తున్నాను. 

ఈ పుస్తక కూర్చు సమయంలో మా ఇంటిని వర్మ్‌షాప్‌గా మార్చినప్పటికీ విసుగుచెందక 
సహకరించిన నా చిన్న కూతురు లిపి, నా భార్య నీరజకు, పుస్తకంపై ఎంతో ఆసక్తిని కనబర్చిన 
స్కూల్‌ ఆఫ్‌ ఆఫ్రికన్‌ అండ్‌ ఓరియంటల్‌ స్టడీస్‌ (లండన్‌) విద్యార్థి నా పెద్ద కూతురు కృతికి 
ధన్యవాదాలు. 

ఆయా పత్రికల ప్రతులు సేకరించడానికి సహకరించిన గ్రంథధాలయాధికారులకు ప్రత్యేక 
కృతజ్ఞతలు. 

తెలంగాణ సాహిత్య రంగపు వైభవాన్ని, గొప్పతనాన్ని ఇప్పటి తరానికి తలియపర్చడానికి 
ఎంతో కష్టపడి దాదాపు వందేళ్ల నాటి కవితలు సేకరించినప్పటికి, ఇంకా ఇటీవల వెలువడిన 
ఒకటి, రెండు పుస్తకాల సంబంధీకుల నుంచి అనుమతి తీసుకోకుండా ఇందులో చేర్చాను. ఈ 
తరహా పుస్తకానికి వుండే విలువ, చరిత్ర దృష్ట్వా వారు పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదిస్తారని 
ఆశిస్తున్నాను. ఈ గ్రంథంలో ఏవైన అక్షరదోషాలు దొర్లితో పాఠకులు నన్ను మన్నించాలని 
వేడుకుంటున్నాను. మలిముద్రణలో వాటిని సవరించుకుంటాను. 


(అనుబంధం 631 చివరి పేజీల్లో) - సామిడి జగన్‌రెడ్డి 
అసోసియేట్‌ ఎడిటర్‌, 

తెలంగాణ ప్రభుత్వ మాసపత్రిక 

హైదరాబాద్‌ 


ii 


తెలంగాణలో భావకవితా వికాసం 
నా పరిశోధనా నేపథ్యం 


సామిడి జగన్‌రెడ్డి 


తారా టూటెతో సబ్‌నే ధేఖాయే నహీ దేఖా ఏక్‌నేవీ 

కిస్కీ ఆంఖ్‌ సే ఆంసూ టపా, కిస్కా సహారా టూటా హై 

ఒక తార నేల రాలితే చూసి రందరు. 

ఎవరి కంట కన్నీరు వొల్మెనొ, గూడు చెదిరెనొ ఒకరైన చూడరైరి 


- నవీ లల్నవీ 


తెలంగాణలో భావకవిత్వ వికానం పేరుతో 
వెలువడిన ఈ (గంథరాజం నా చేతులమీదుగా రూపు 
దిద్దుకుంటుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఈ 
తరహా సంకలనం రూపొందించాలన్న ఆలోచన కూడ నాకు 
లేదు. ప్రముఖకవి తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్‌ 
డాక్టర్‌ నందిని సిధారెడ్డి ఈ సంకలనం కూర్చు బాధ్యతను 
నాపై పెట్టకుంటే ఇందుకు పూనుకునే వాన్నే కాదు. నిజం 
చెప్పాలంటే ఆయనతో నా పరిచయం పలకరింపులకే 
పరిమితం. అయినప్పటికీ, నాపై నమ్మకంతో ఈ 
గురుతరమైన బాధ్యతను నాకు అప్పజెప్పారు. 

ఆయన సాహిత్య అకాడమి ఛైర్మన్‌ పదవి బాధ్యతలు చేపట్టిన పక్షం రోజులకు ఆయనను 
కలవడానికి వెళ్లినప్పుడు ఈ ప్రతిపాదన చేశారు. అకాడమి ప్రచురిస్తుందని కూడ చెప్పారు. 
వెంటనే సంతోషంగా ఒప్పుకున్నాను. అందుకు నావైన కారణాలు ఉన్నాయి. హైదరాబాద్‌ 
రాష్ట్రంలో భాగమైన తెలంగాణ సాంతం అంధకారమని, ఫ్యూడల్‌ సంస్కృతి(దేశమంతా ఉన్నట్టే 
ఇక్కడ కూడ ఉన్నది) అని, ఆధునిక కవిత్వం రాలేదని, మధ్యతరగతి ఆవిర్భావం జరగలేదని 
ఒక వాదన ఏనాటినుంచో ఉన్నది. ఇందుకు కారణం వారికి స్థానిక చారిత్రిక, రాజకీయ 
పరిణామాలపై సరైన అంచనా, అధ్యయనం లేకపోవచ్చని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం కూడా 





iv 


రకరకాల రూపాలలో ఈ వాదనను వామపక్షవాదుల సహా కొందరు సాంప్రదాయవాదులు 
ముందుకు తెస్తున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే తెలంగాణ వాదులైన కొందరు 
గతంలో పుస్తకాలు కూడా వెలువరించారు. ఒకరిద్దరికి ఈ తరహా కవిత్వం వచ్చిందని తెలిసికూడా 
దానిని విస్మరించే ప్రయత్నం చేస్తున్నారు. కారణాలు నాకు తెలుసు కానీ, ఇక్కడది చర్చనీయాంశం 
కాదు. 

సిధారెడ్డి చేసిన ఈ ప్రతిపాదన సాహసోపేతమైనది, చారిత్రాత్మకమైనది. సాహిత్య చరిత్రను 
తిరగ రాయడానికి దారి తీసేది. అందుకే నేను కూడా దానిని అంతే స్ఫూర్తితో సవాల్‌గా 
తీసుకున్నాను. ఆధునిక కథాసాహిత్యం, ఆధునిక ఉద్యమాల చరిత్ర, పారిశ్రామిక రంగాల 
చరిత్ర ఉన్నప్పుడు ఆధునిక కవితా ఉద్యమాల చరిత్ర ఎందుకుండదన్నది నా ప్రశ్న. 

తెలంగాణ నడిమధ్యలో గోలకొండ కోట ఖులీ కుతుబ్బా వంశానికి ఒక వందేళ్లు రాజధానిగా 
ఉన్నది. దానిని పరిగణనలోకి తీసుకుంటే ఆరు శతాబ్దాలుగా ప్రపంచంలోనే పేరెన్నికగన్న 
హైదరాబాద్‌ మహానగరం తెలంగాణలో ఉన్నది. లండన్‌, బాగ్దాద్‌, పారీస్‌, మాస్కో బెర్లిన్‌ 
వంటి మహానగరాల వలె హైదరాబాద్‌కు కూడా అటువంటి ఘనమైన చరిత్రే ఉన్నది. అక్కడ 
జరిగిన పరిణామాలన్నిటిని హైదరాబాదు కూడా కొంత అటు ఇటుగా చవిచూసింది. మరో 
విషయం ఇక్కడ చెప్పుకోవాలి. హైదరాబాద్‌ నగరాన్ని దాదాపు 200 యేళ్లపాటు ఖులీకుతుబ్‌షా 
వంశస్థులు పాలించారు. వారు పశ్చిమ దేశాలకు చెందిన ముస్లింల వలే కాదు. వారు యూరోప్‌లో 
భాగమైన టర్కీ దేశస్తులు. ఆ దేశంపై ఇస్లాం సహా కైస్తవం, సుఫీ భావాల ప్రభావం అధికం. 
అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది, తెలంగాణ హైదరాబాద్‌ నగరం భారతదేశంలోనే తొలుత 
యూరోప్‌ వాసుల పరిపాలనలోకి వచ్చిందన్నది. ఇంతేకాదు ఖులీకుతుబ్‌షా వంశస్థులు సాధారణ 
టర్మీవాసులు. అక్కడి జాతులలో వారిది నల్లగొర్రై వంశం. బతుకు దెరువు రీత్యా దక్కన్‌కు 
వచ్చారు. వారికి సాధారణ మనుషుల కష్టాసుఖాలు తెలుసు. అందుకే జనరంజకంగా పరిపాలించి 
స్థానిక తెలంగాణ సంస్కృతిని ప్రేమించి, అందులో సంలీనం అయ్యారు. ఇందుకు ఒకే ఒక ఉ 
దాహరణ చెప్పవచ్చు. ఖులీకుతుబ్‌షా కుర్మవారి తరహా వస్త్రధారణ చేసేవారు. దాదాపు ఎనిమిది 
శతాబ్దాలుగా ఆధునిక వికాసపు యుగానికి కేంద్రమైన యూరోప్‌తో హైదరాబాద్‌ నగరం వాణిజ్య, 
పారిశ్రామిక సంబంధాలు కలిగియున్నది. అందుకు వజ్రాలు, ముత్యాలు వ్యాపారం, ఉక్కు 
తయారీ, వాటి ఎగుమతులు, దిగుమతులు అందులో భాగమే. ఈ క్రమం తెలంగాణ హైదరాబాద్‌ 
కేంద్రంగా రూపుదిద్దుకున్న రాజవంశాల పాలన కాలంలో కళలు, సాహిత్యం, జీవనరీతి, భాషలు, 
సంగీతం తదితర అన్ని ఉపరితల రంగాలలో కూడా ప్రతిఫలించింది. భావకవితా వికాసం 
కూడ అందులో భాగమే. ప్రగతిశీల పరిభాషలో చెప్పుకోవాలంటే ఇది గతితార్మికతలో భాగమే. 
ఈ తరహా అవగాహన, అందుకు తగిన సుదీర్ణమైన అధ్యయనం ఉన్నందువల్లే తెలంగాణ 


సాహిత్య అకాడమి ఛైర్మన్‌ డాక్టర్‌ నందిని సిధారెడ్డి చెప్పిన వెంటనే ఈ పనికి శ్రమకోర్చి 
సిద్ధపడ్డాను. 

ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఒక గురుతరమైన బాధ్యతను అప్పచెప్పడానికి గొప్ప మనసుతో 
పాటు ఆవ్యక్తిపై గొప్ప నమ్మకం కూడా ఉండాలి. సిధారెడ్డి కూడ అంతే. గొప్ప మనసు, దార్శనీకత 
ఉన్న వ్యక్తి. 1980ల నుంచి మంజీర రచయితల సంఘం (మరసం), సిద్ధిపేట తరఫున అనేక 
మంది కవులను, కళాకారులను తీర్చి దిద్దిన వ్యక్తి ఆయన. బహుశా నా శక్తియుక్తుల పట్ల, నా 
రచనల పట్ల ఆయనకు ఒక అంచనా ఉన్నట్టుంది. ఆ కారణం వల్లే నాకు ఈ బాధ్యతను 
అప్పజెప్పారని అనుకుంటున్నాను. 

నాకు మరింత సంతోషకరమైన సంగతేమిటంటే ఆయన ప్రతిపాదనను కార్యరూపంలో 
పెట్టడానికి దిగిన తర్వాతే గోలకొండ పత్రిక మొదలైన తొలి రెండు సంవత్సరాల సంచికల 
బౌండెడ్‌ వాల్యూమ్‌లు లభ్యమయ్యాయి. ఇవి ఎక్కడా లభ్యం కావడం లేదు. 1926, 1927 
సంవత్సరాలలో వెలువడిన సంచికలివి. 1920ల నుంచి మొదలైన తెలంగాణ భావకవితకు ఉ 
ద్యమస్థాయిని కల్పించిన సంపుటాలివి. మొదట తెలంగాణ గురించి తెలుసుకునే క్రమంలో 
వీటిని 1993లోనే చదివాను. మొత్తంగా చూస్తే చాలా కాలం నుంచి నీలగిరి పత్రికను 
మినహాయిస్తే 1921 నుంచి 1985 వరకు తెలంగాణ కేంద్రంగా వెలువడిన మాస పత్రికల 
ప్రతుల జిరాక్స్‌ ప్రతులను సేకరిస్తూ పోయాను. వాటిలో 1950లలో ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల 
విద్యార్థులు వెలువరించిన శోభ ప్రతులు కూడా ఉన్నాయి. ఇవి ఉస్మానియా విశ్వవిద్యాలయం 
(గ్రంథాలయంలో కూడా లేనట్టుంది. అయితే ఈ భావకవితా సంకలనం ప్రతిపాదనను 
ఒప్పుకోవడానికి నా దగ్గర ఉన్న ఈ తరహా సమాచారం ప్రధాన కారణం. ఇంతే కాకుండా గత 
నాలుగేళ్లుగా వాటిని పదే పదే అధ్యయనం చేస్తూ వస్తున్నాను. ఈ కూర్చు పని చాలా గురుతరమైన 
బాధ్యతని నాకు తెలుసు. వాటిలో పేరుకున్న దుమ్ము వల్ల ఊపిరి తిత్తులు చెడిపోయి అనారోగ్యం 
పాలయ్యాను. నేను చేసిన ఇటువంటి పనిని ఇంగ్లీష్‌లో లిటరరీ ఆర్యియాలజీగా పిలుస్తున్నారు. 
నేనుకూడా ఆ పత్రికల ప్రతుల సేకరణకు ఒక లిటరరీ ఆర్యియాలజిస్ట్‌ వలే పనిచేయవలసి 
వచ్చింది. దీనితో తెలంగాణ భావ కవిత కూర్చు చేసే సాహసంలోకి దిగాను. 

తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ నందిని సిధారెడ్డి మొదట తెలంగాణ కేంద్రంగా 

స్థానిక రచయితలు వెలువరించిన ప్రణయం, ప్రశంస, ప్రకృతి కవితకు పరిమితమై సంకలనాన్ని 
కూర్చు చేయమని చెప్పారు. అయితే ఆయన అనుమతితో అదనంగా ఇప్పటి వరకు వెలుగు 
చూడని తెలంగాణ మహిళలు రాసిన కవిత ఇందులో చేర్చాను. తెలంగాణ సాహిత్య చరిత్ర 
దృష్ట్వా ఇది చాలా ముఖ్యమైంది. పౌరాణిక ఇతి వృత్తాలతో రాసిన కవిత అది. ప్రభోదం 
వేదనాయుతమైన కవిత కూడ చేర్చి ఈ పుస్తకాన్ని రూపొందించాను. దీని రూపకల్పనలో నేను 
మూడు దశాబ్దాలుగా తెలంగాణపై చేస్తున్న అధ్యయనం, పరిశోధన, పుస్తకాలు, పత్రికా ప్రతుల 


vi 


కాపీల సేకరణ ఈ రూపంలో ఫలితాన్ని ఇస్తాయని నాకు ఊహ కూడ లేదు. కుటుంబ, ఉద్యోగ 
భాద్యతలు, ఆర్థిక పరిమితుల మధ్య అవసరమైన సమాచారం సేకరణలో ఈసడింపులు, 
అవమానాలు ఎదురైనా స్థిర చిత్తంతో ముందుకడుగేస్తూ వచ్చాను. కేవలం మూడు నెలల 
వ్యవధిలో సాంకేతికమైన సహాయాన్ని మినహాయిస్తే ఈ పుస్తకాన్ని ఒంటి చేతి మీదుగా రూపు 
దిద్దాను. ఈ భారీ సంకలనం కూర్పు ఇంతగా సుళువు కావడానికి, ఈ గ్రంథం ఇంతటి 
స్థాయిలో రావడానికి మూడు దశాబ్దాల నేపథ్యం, ఆర్థికపరమైన ఇబ్బందులు, కఠోర మైన 
కష్టంతోపాటు ఇతరేతర ప్రయత్నాలున్నాయి. 

మూడు దశాబ్దాలుగా తెలంగాణపై కొనసాగుతున్న నా పరిశోధనను తీవ్రతరం 
చేయడానికి కారణం నాలుగేళ్లక్రితం ఆకాశవాణి ప్రసార శాఖలో అధికారిగా కార్యక్రామాల 
నిర్వాహకునిగా పనిచేసే ఒక మిత్రుడు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తెలంగాణ సాహిత్య 
చరిత్ర వికాసంపై ఆకాశవాణిలో మాట్లాడమని కోరారు. ఆమేరకు ఆయన నన్ను ఆహ్వానిస్తూ 
ఒక లేఖను కూడ ఇచ్చినట్టు గుర్తు. సరే అని ఒప్పుకుని ఆనాటి నుంచి సాహిత్య చరిత్ర రచనకు 
, దానిపై మాట్లాడడానికి ఉపయోగపడే విధంగా పరిశోధనలోకి దిగాను. 1990ల నుంచి 
నిత్యం తెలంగాణ సాహిత్యం, చరిత్ర, సంస్కృతులపై అధ్యయనమే ఊపిరిగా జీవిస్తున్న నేను 
అప్పటినుంచి ఆ రంగాలపై పుస్తకాలు, కావ్య సంపుటాలు సేకరిస్తూ వస్తున్నాను. కనుక ఈ 
కూర్చు చాలా సుకువైంది. తెలంగాణ నుంచి, దానిపై ఏ పుస్తకం వచ్చినా సేకరించడం రివాజుగా 
పెట్టుకున్నాను. అవి నాకు ఎప్పటికైనాఉపయో పడతాయన్న చూపుతో కాకుండా నేను పుట్టిపెరిగిన 
సమాజంపట్ల అవగాహనను పెంచుకుని నా వ్యక్తిత్వాన్ని ఆలోచనలను తీర్చిదిద్దుకోవడానికి 
చేసిన పని అది. 

శతాబ్దాల తరబడి హైదరాబాద్‌ను కలుపు కుంటే తెలంగాణ బహుళ సంస్కృతులు, 
బహుభాషల సమాజంగా ఉన్నది. నాలుగు బలమైన సాహిత్య సంప్రదాయాలు ఉన్నాయి. 
భారతదేశంలోని ఇతర సాహిత్యరంగాలతో పోల్చలేనిది, ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఉర్దూ 
సాహిత్య వికాసానికి తెలంగాణ తెలుగు వాళ్ల చేర్చు లక్నోతో సరిసమానమైంది. సాహిత్యరంగపు 
నేపథ్యంలో ఒక సమాజపు అంతరాత్మను ఆవిష్మరించాలంటే చాలా కోణాలలో, సామాజిక, 
రాజకీయ, సాంస్కృతిక పరిణామాల పట్ల కనీస అవగాహన ఉండాలి. కానీ రేడియోలో 
మాట్లాడానికి కేవలం అవగాహన మాత్రమే సరిపోదు. అందుకు తగిన ఆధారాలు చూపాలి. 
పైగా సంక్షిప్తంగా కాలపరిమితితో మాట్లాడాలి. ఇందుకు లోతైన అవగాహన ఉంటే తప్ప అది 
సాధ్యం కాదు. అయినప్పటికీ దానికి ఒప్పుకుని సాహిత్య చరిత్ర కోణంలోంచి నా దగ్గర ఉన్న 
పుస్తకాలతో పాటు సరికొత్తగా పరిశోధనలోకి దిగాను. సినాప్సిస్‌ వంటి ఒక నోట్సు రాసుకున్నాను. 
ఇదే కాలంలో ఆధునిక తెలంగాణ కవితా వికాస ఉద్యమాలు, ఆ పరిణామాలపై, సామాజిక, 
ఆర్థిక, రాజకీయాల ప్రాభవం, పతనం నేపథ్యంలో ఒక గ్రంథం ఎందుకు రాయకూడదు అన్న 
ఆలోచన నాలో కలిగింది. 


vii 


ఈ క్రమంలో భావ కవిత సహా హైదరాబాద్‌ రాష్టంలో 1900 సంవత్సరం నుంచి 
సంఘసంస్కరణ, దేశభక్తి, జాతీయోద్యమ కవిత్వం విశేషంగా వచ్చిన విషయాన్ని గ్రహించాను. 
ఈ విషయమై సహచర తెలంగాణ వాదులైన నా పరిశోధక మిత్రులతో వాదిస్తూ వచ్చాను. 

ఈ క్రమంలో నాకు మొదట లభ్యమైంది బూర్గుల రామకిషన్‌ రావు 'నివేదని కవితా 
సంకలనం, తర్వాత గోలకొండ కవుల సంచిక తొలినాటి ప్రతి. ఆతర్వాత మాడపాటి 
హనుమంతరావు స్మారక ఆంధ్ర బాలికొన్నత పాఠశాలవారు1934లో వెలువరించిన వార్షిక 
సంచికలలో ఒకటి లభ్యమైంది. అది అదే పాఠశాలకు చెందిన మెట్రిక్‌ చదివే యువతులు 
వెలువరించిన సంచిక. కోత్వాల్‌ వెంకట్రామారెడ్డి ముందుమాటతో వెలువడింది. మొత్తం ఆరు 
సంచికలు వెలువడగా అందులో ఒకటి మాత్రమే నాకు లభ్యమైంది. 

ఈ పుస్తకాలు సాధారణ పాఠకులకు దొరికితే అవి అంతగా ప్రాధాన్యత లేనివాటిగానే 
కనిపిస్తాయి. కాని వాటిని ఒక చారిత్రక రాజకీయ పరిణామంలో భాగంగా గుర్తిస్తే వాటి 
గొప్పతనం, అవి వెలువడిన కాలంలో ఆ సమాజంపై నెర్పిన ప్రభావం అర్థమవుతుంది. ఇందుకు 
చారిత్రిక పరిణామాల అవగాహన, కళా సాహిత్య రంగాల అధ్యయనం అవసరం. వాటిని 
మేళవించి క్రాస్‌ కల్చరల్‌ స్టడీ అధ్యయనం చేయడం అలవర్చుకున్నాను. 

కవితా సంపుటాలలో 1927లో వెలువడిన సురభి” కవితా సంపుటితో పాటు మరో 
ఆరు ఉన్నాయి. ఇందులో సురభి సంపుటి చాలా విలువైనదని భావిస్తున్నాను. ఈ కవితాసంపుటి 
రచయత పాలమూరు జిల్లాకు చెందిన బుక్కపట్నం తిరుమల నరసింహాచార్యులు. తన కవితా 
[గ్రంథాన్ని కొల్లాపూర్‌ రాజా లక్ష్మణ్‌రావుకు అంకితమిచ్చారు. ఈయన రచనకు ఇంగ్లీషులో 
జాన్‌ కీట్స్‌, తెలుగులో మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితకు సారూప్యత ఉన్నది. ఆయన 
కవితలలో కొన్నింటిని ఈ సంకలనంలో చూడవచ్చు. ఈ సంపుటిపై 1927లో గోలకొండ 
పత్రికలో సమీక్ష రాస్తూ భావకవిత సంప్రదాయానికి చెందిన రచనగా పెద్దలు సురవరం 
ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. వారి రచనలపై సిద్ధాంతం గ్రంథం ప్రచురించిన ఇందుర్తి ప్రభాకర్‌రావు 
దానిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సురభి పేరుతో పాలమూరు జిల్లాలో ఒక ఊరు ఉన్నది. 
కొల్లాపూర్‌ రాజవంశ నామం కూడ అదే. అప్పటి కాలంలో వెలువడిన శేషాద్రిరమణ కవులు 
వెలువరించిన సతి కావ్యం “ఉదయలక్షి,(1927 ) మలి ముద్రణ నాకు లభ్యమైంది. గొట్టుముక్కల 
రాధాకృష్ణమూర్తి వెలువరించిన 'బుతు సంహారం” (1934) అనే ప్రకృతి కవిత, నల్గొండ 
జిల్లాకు చెందిన శేషబట్టరు రామానుజాచార్యులు వెలువరించిన 'భావప్రపంచం” కూడ 
లభ్యమయ్యాయి. భావ ప్రపంచం కవితా సంపుటిని రచయిత 1940లలోనే ముద్రణకు సిద్దం 
చేసి శేషాద్రి రమణ కవుల చేత ముందు మాట కూడ రాయించుకున్నారు. కానీ అకాలంగా 
కాలం చేయడం వల్ల అది వెలుగు చూడ లేదు. ఇటీవల వారి కుటుంబసభ్యులు దాని ముద్రణకు 
పూనుకుని వెలుగులోకి తెచ్చారు. 


viii 


గోలకొండ కవుల సంచికలో స్థానం పొంది తొలి ఆధునిక మహిళా కవితా సంకలనం 
ప్రచురించిన మహిళ పొనుగోటి ఆనందమాంబ. ఆమె 1930లలోనే సతీ లలామ పేరుతో 
కావ్యం వెలువరించారు. ఇది కూడా లభ్యమైంది. తెలంగాణలోనే ఒక మహిళ ఆధునిక భావాలతో 
రాసిన కావ్యం సతీ లలామ. అంతకు ముందు కవితార్థిక సిరిసనహల్‌ కృష్ణమాచార్యులవారి 
కళాశాళోభ్యుదయం తొలి ప్రతి ఉన్నాయి.. తెలంగాణలో స్థిరపడి మహబూబియా పాఠశాలలో 
ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ ఎంతో సాహిత్యాన్ని సృష్టించిన సన్నిధానం సూర్యనారాయణ శాస్తి 
“పుష్పాంజలి” 1927 వంటి కావ్య సంపుటాల తొలి ప్రతులు నాకు లభ్యమయ్యాయి... ఇందులో 
పుష్పాంజలి వనపర్తి రాజాకు అంకితమైంది. ఇదే క్రమంలో 1939లో సికింద్రాబాద్‌నుంచి 
సాధన సాహితీ సమితి వెలువరించిన అంజలి కవితా సంకలనం, 1946లో నల్గొండ నుంచి 
వెలువడిన తొలిసంజ, 1948లో అదే సంస్థ వెలువరించిన ప్రత్యూష 1950 వలలో తెలంగాణ 
రచయితల సంఘం వెలువరించిన ఉదయ గంటలు కూడ లభ్యమయ్యాయి. మూసీ పత్రిక 
సంపాదకుడు బి.ఎన్‌. శాస్త్రిగారు బూర్లుల రామకిషన్‌రావు మీద, నీలగిరి సంపాదకుడు షబ్బవీసు 
నరసింహారావు మీద వెలువరించిన ప్రత్యేక సంచికలను కూడ సంపాదించాను. 1950దశకం 
తొలినాళ్లలో గొప్ప కవితా సంపుటాలను వెలువరించిన కవిరాజమూర్తి ఊటుకూరు రంగారావు, 
హీరాలాల్‌ మోరియా, చిన్ననాడు సినారె గురువు జీ రాములు మడిపడిగె బలరామాచార్యుల 
రచనలు కూడ ఉన్నాయి. అదే వీరికంటే ముందటి తరం రచయితలైన వానమామలై 
వరదాచార్యులు రాసిన కవితాసంపుటి మణిమాల 1942, కాళోజి గురువుగారు గార్లపాటి 
రాఘవరెడ్డి కవితా సంపుటి 'పరిదేవనం” (1947) కూడ సేకరించాను. తెలంగాణ సాహిత్య 
సామాజిక వికాస వుద్యమానికి వందేళ్లుగా కృషిచేసిన కుటుంబానికి చెందిన కాళోజి రామేశ్వర్‌ 
షాద్‌ ఉర్ణూరచనల అనువాద ప్రతి కూడా అందులో ఉంది. నాకు పరిశోధనాసక్తి కలగడానికి 
మరో కారణం కూడచెప్పుకోవాలి. 
హైదరాబాద్‌ రాష్ట్రంలో భాగంగా ఉన్నకాలాన వెలువడిన తెలంగాణ కథా సాహిత్యంపై 
1993లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా చేరాను. (కానీ పూర్తి చేయలేదు 
) ఆయా (గంథాలయాలలో తెలంగాణకు సంబంధించిన పత్రికలను విరివిగా చదవడం వల్ల 
భారతదేశంలో గల ఇతర రాష్ట్రాలలో వలె తెలంగాణలో కూడ ఆధునిక సాహిత్యం వచ్చిన 
విషయం తెలిసి నాకు ఒక కొత్త తెలివిడి వచ్చింది. ఆ సాహిత్యమంతా మరుగున పడిన 
విషయమూ అందుకు కారణాలు తెలిసి నాకు కళ్లు బైర్లు కమ్మాయి. వాస్తవానికి ఆనాడే కాదు 
నేడుకూడ తెలంగాణ సాహిత్య రంగపు క్రమ వికాసంపై ఒక ప్రామాణిక గ్రంథం కూడ లేదు. 
ఈ పరిస్థితిని గమనించి ఆధునిక అధ్యయన పద్దతులను ఉపయోగించి తెలంగాణ కవితా 
రంగపు క్రమ వికాసం పై ఒక గ్రంథాన్ని రాయాలని గత రెండేళ్లుగా పనిచేస్తున్నాను. దాదాపు 
నాలుగు వందల పేజీలు పూర్తి చేశాను. ఈ క్రమంలో తెలంగాణలో కులీ కుతుబ్నా కాలం 


నుంచి కొనసాగుతూవచ్చిన అనేక తర్జుమా సంప్రదాయాలు, కవితా సంప్రదాయాల గురించి 
తెలిసొచ్చింది. హైదరాబాద్‌ నగరంలో ఆ కాలం నుంచి కొనసాగుతూ వచ్చిన కబీర్‌ సంప్రదాయం 
అందులో భాగమే. 
రవీంద్ర నాథ్‌ టాగూరుకు నోబెల్‌ బహుమతి రాకముందే గీతాంజలి తెలుగులో (1908) 
వెలువడింది. 1900 సంవత్సరం నుంచి తెలంగాణ వికాస ఉద్యమంలో పనిచేసిన ఆదిపూడి 
సోమనాథరావు దానిని తర్జుమా చేశారు. తెలంగాణ రచయితలపై రవీంద్రుని ప్రభావం ఎంతగానో 
ఉన్నదని కూడ గ్రహించాను, ఆయన హైదరాబాద్‌ మీద రాసిన రెండు కవితలను సేకరించాను. 
ఇంగ్లీష్‌ హిందీ వంటి భాషలలో రచనా సంప్రదాయాలు అనేక భారతీయ భాషలకు ఉన్నాయి. 
కాని వీటితోపాటు తెలంగాణ తెలుగు వాళ్లకు ఉర్జూ రచనా సంప్రదాయం ఉండడం అదనపు 
ప్రత్యేకత. మొత్తంగా చెప్పాలంటే ఈసంకలనంలో చేరిన కవిత్వమంతా మూడు దశాబ్దాలపాటు 
నా సేకరణలో భాగమే. 
కాల నిర్ణయం - చారిత్రకత 
ఆధునిక సమాజాల పరిణామాల అంచానాకు, వాటి నుంచి గుణపాఠాలు స్వీకరించి 
భవిష్యత్తులోకి అడుగుపెట్టడానికి సాహిత్యం విలువైన వనరు. ఎందుకంటే అది తన సమకాలీన 
సమాజపు పురిటి నొప్పుల ఉన్నతిని పతనాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిని గుర్తించాలంటే చారిత్రిక 
దృష్టితో పాటు రాజకీయ సామాజిక పరిణామాల పట్ల హేతుబద్దమైన అవగాహన _ చాలా 
అవసరం. లేనట్టయితే అభూత కల్పనలు, అతిశయోక్తులు, వ్యక్తిగత ఇష్టాఇష్టాలు చోటు 
చేసుకోవడం౦ ఖాయం. ఇటీవల తెలంగాణ చరిత్ర రచనకు పూనుకున్న రచయితల రచనలలో 
ఈ తరహా వైఖరిని గమనించి దానిని అధిగమించేందుకు ప్రయత్నించాను. వాస్తవం చెప్పాలంటే 
నేను సేకరించిన కావ్యాలు, పత్రికలు ఆ దృష్టితోనే చేశాను. ఈనేపథ్యంలో 1950ల తర్వాత 
ప్రచురితమైన కావ్యసంపుటాల నుంచి ఈ సంకలనంలో చేర్చడానికి అంతర్గత సాక్ష్యాధారాల 
ఆధారంగా చారత్రిక దృష్టితో కాల నిర్ణయం చేశాను. నేను పూర్తిగా అవగాహనకు వచ్చిన 
పిదపే ఇందులో చేర్చడానికి పూను కున్నాను. అదే విధంగా తొలి దశ తెలంగాణ వికాస ఉ 
ద్యమంలో కీలక పాత్రవహించిన వానమామలై పెద్దసోదరుడు లక్ష్మణా చార్యుల వారి కవితను, 
కాళోజికి సమీప బంధువు వేలూరిమాణిక్య రావు వెలువరించిన రెండు అపురూపమైన కవితలను 
కూడ సేకరించి ఈ పుస్తకంలో చేర్చాను. సుప్రసిద్ధమైన సుమవిలాపం కవితను రాసినకోదాటి 
రామకిషన్‌ రావు రాసిన మరో మూడు కొత్త కవితలను అదనంగా ఇందులో చేర్చాను. వేలూరి 
మాణిక్యరావు, వానమామలై పెద్దసోదరుడు వానమామలై లక్ష్మణా చార్యుల రచనల గురించి 
వారి కుటుంబ సభ్యులను సంప్రదించినప్పుడు వినడమేతప్ప తమకేమీ తెలియదని చెప్పారు. 
అయితే ఇక్కడ మరో విషయం చెప్పాలి. 1920లలో హైదరాబాద్‌ కేంద్రంగా నిజామాంధ్ర 
జనకేంద్రం ప్రారంభించిన తెలంగాణ వికాస ఉద్యమంలో భాగంగా భావకవిత్వంలో భాగమైన 


ప్రభోదకవిత్వానికి ఇతోధిక ప్రచారం కలిపించింది. అది రాయవల్సిన ఒక అనివార్య పరిస్థితిని 
ఆనాటికి యువకులైన తెలంగాణ పెద్దలపై పెట్టింది. ఇందులో భాగమే కావచ్చు గార్ల జాగీరులో 
భాగమైన బూర్గం పాడు కేంద్రంగా ఆంధ్ర వాజ్ఞ్మయ సేవా మండలి, కొల్లాపూర్‌ సంస్థానం 
కేంద్రంగా స్నేహలతా కవితా సంఘం, కాళోజీ, ఆయన గురువు గార్లపాటి రాఘవరెడ్డి స్థాపించిన 
సారస్వత మిత్ర మండలి, హీరాలాల్‌ మోరియా ఆధ్వర్యంలో ఒక సంస్థ, సికింద్రాబాద్‌లో 
సాధనవంటివి ఆరుకు పైగా సంస్థలు పుట్టుకవచ్చాయి. స్నేహలతా కవితా సంఘం తరఫున 
వైజయంతి పత్రిక 8 ఎనిమిది సంచికలు వెలువడింది. ఈసంస్థ స్థానికంగా సాహిత్యరంగంలో 
ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ఈపత్రిక వల్ల స్థానికంగా చాలా మంది రచయితలు 
వెలుగు చూశారు. గోలకొండ సంచికలో చేరిన కృష్ణకుమార మిత్రులు, పత్రి విశ్వేశ్వర శాస్త్రి, 
సరిపల్లి విశ్వనాథ శాస్త్రి వంటివారు ఈసంస్థలో చురుకైన పాత్ర వహించారు. దీని పోషకులలో 
సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు ఉన్నారు. సురవరం నాటకం భక్తతుకారాంలోని 
మరాఠీ దోహాల తొలి అనువాదాలు ఈ పత్రికలోనే వెలుగు చూశాయి. 

వనపర్తి, దోమకొండ వంటి సంస్థానాలలో కవుల బృందాలు కూడా ఉండేవి. వాటిలో 
తరుచుగా చర్చలు జరిగేవి. ఆనేపథ్యంలోనే అక్కడ విద్వద్దంపతీ విలాసం వంటి స్మృతికవిత 
రూపు దిద్దుకుని ఆలశ్యంగా వెలువడింది. రచయిత స్వల్పకాలం తెలంగాణలో నివసించి తమ 
స్వస్థలం ఆంధ్రకు వెళ్లిపోయినందున ఇందులో చేర్చడం లేదు.ఆంధ్ర ప్రాంతంలో పుట్టి బతుకు 
దెరువు కోసం పూర్తిగా ఇక్కదే స్థిరపడిన అవంత్స వెంకట రంగారావు, రాయప్రోలు సుబ్బారావు, 
వాజపేయుల రామసుబ్బారాయుడు, అంబడి పూడి వెంకటరత్నం సహా మరో నలుగురైదురి 
కవితలు ఇందులో చేర్చాను.రైల్వేఉద్యోగాల రీత్యా సికింద్రాబాద్‌సహా స్థానికంగా గల ఆయా 
పట్టణాలలో ఆంధ్రనుంచి వచ్చిన వాళ్లు ఉండేవారు. ఆనలుగురైదురు కవితలు ఇందులో చేర్చాను 
ఇవి సుజాత, గోలకొండ పత్రికలలో అచ్చయినవే. ఆవంత్స వెంకటరంగారావు వంటివారు 
వరంగల్‌ పెద్దలతో కలిసి పనిచేశారు. 

కాళోజికి సమకాలికుడైన మహాకవి వానమామలై వరదాచార్యుల వారి కావ్యం మణిమాల 
తొలి ప్రతి కాపీ నాకు లభ్యమయ్యింది. గత ఏడాది ఆయన కుమారుడు స్వయంగా నాకు 
ఇచ్చారు. పూర్తిస్థాయిలో భావకవితా సంప్రదాయానికి చెందిన సంకలనమది. 1948లోనే 
ఈ కావ్యాన్ని ప్రచురణకు సిద్ధంచేశారు. 1945లో ప్రచురిత మైంది. అందులో గల భావకవితా 
లక్షణాన్ని ముందు మాట రాసిన విశ్వనాథ సత్యనారాయణ గుర్తించారు. పెద్దలు దేవుల పల్లి 
రామానుజ రావు ప్రకటించిన పచ్చతోరణం పద్యాలు కూడ అంతే. వాటి రచనా కాలం కూడ 
1935 నుంచి 1942. మరో విశేషమైన విషయం ఏమిటంటే కరీంనగర్‌ జిల్లా గౌడకులానికి 
చెందిన కైరం భూమలింగం కవితల సంపుటి నాకు లభ్యమైంది.దాని పేరు కైరం 
భూమలింగంకృతులు. ఇందులో చేర్చిన ఆయన రచనలు ఈ కృతిలో భాగమే. దీనిని ప్రచురించిది 


xi 


ఎవరో కాదు మలిదశ ఉద్యమ ప్రభావంతో తెలంగాణ సామెతలు” పుస్తకం వెలువరించిన 
వేముల పెరుమాళ్లు. ఆయనకు భూమలింగం స్వయాన తాత. 1876లో జన్మిచిన ఆయన 
తెలంగాణలో భావకవిత వెలువడుతున్న కాలాన చురుకుగా ఉన్నారు.ఆయన రచనలలో 
ప్రచలితమైన భావాల దృష్ట్వా అవి ఆ కాలానికి చెందినవే అన్న దృష్టితో ఇందులో చేర్చాను. 
సారాంశంలో చూస్తే ఈ కవితలు అన్నమయ్య, కేత్రయ్యవంటి కవుల సంప్రదాయానికి 
చెందినవి. శృంగారభావాలతో జానపదఫక్మీలో వెలువడిన రచనలివి. చాలా వైవిద్యమైనందున 
ఈ పుస్తకంలో చేర్చే సాహసం చేశాను. 

గోలకొండ కవుల సంచికలో “వియోగ గీతి” పేరుతో చిరకాలంలోనే గతించిన తన 
భార్య స్మృతిలో కవిత రాసిన గోపాల్‌రావు ఆలశ్యంగానైనా అదే పేరుతో తాను రాసిన కావ్యాన్ని 
ప్రచురించారు. అంతర్గత సాక్ష్యాలను పరిశీలిస్తే చిన్న వయస్సులో ఆయన భార్య చనిపోయిన 
దుఃఖములో ఆ కావ్యరచనకు పూను కున్న విషయం తేలింది. ఈ పద్యాల రచనా కాలం 
1930లనుంచి 1935 వరకు అన్నది నాకు అర్థ మైంది. చండూరులో 1934లో రావి నారాయణ 
రెడ్డి ప్రేరణతో ప్రారంభమైన సాహితీ మేఖల సంస్థ నిర్మాణంలో ఆయన జీవితాంతం చురుకైన 
పాత్ర నిర్వహించారు. అధేవిధంగా సిరిప్రగడ భార్గవీ రావు కూడ. ఆయన కూడ ఈ సంస్థలో 
తన నవ యవ్వనకాలం నుంచి చురుకైన పాత్ర నిర్వహించాడు. ఆయన మరణాంతరం 1960లలో 
మూడు కవితా సంపుటాలు వెలువడ్డాయి. వీటి రచనా కాలం కూడ 1935 నుంచి 1940 
మధ్యకాలం. ఇందుకు సాక్ష్యాధారాలు ముందుమాటలో ఉన్నాయి. చిన్న వయస్సులో మరణించిన 
భార్య స్మృతిలో ఆయన వ్యక్తం చేసిన కవితలవి. ఆనాడే ఆయన భాగస్వామి అయిన సాహితీ 
మేఖల సభ్యులకు వినిపించినట్టు ముందు మాట రచయిత తెలిపారు. 1960లలో వెలువడిన 
ఆయన మూడు కవితా సంపుటాలు ' కన్నీరు, పన్నీరు, మున్నీరు? లను సేకరించాను. ఆకాలాన 
తెలుగు సమాజం ప్రముఖ రచయితలంతా ఆయన కవితాభినివేశాన్ని గుర్తించి కీట్సుతో పోల్చారు. 
ఆ సాహితీ సంస్థ ఏర్పాటుకు పూర్వరంగాన్ని సిద్ధం చేసినవారు మారం రాజు వెంకటేశ్యరావు. 
ఇప్పటికీ చురుకుగా పనిచేస్తున్న గొప్ప సాహితీ సంస్థ ఇది. ఈ సంస్థలో కీలక పాత్రవహించి 
కార్యకర్తగా పనిచేసి అంబడి పూడి వెంకటరత్నం కవితను కూడా చేర్చాను. ఆయన ప్రకాశం 
జల్లాకు చెందిన వారు. బతుకు దెరువు కోసం ఇక్కడికి వచ్చాడు. చండూరు వాసులు ఆయనను 
చేరదీశారు. 

అదే విధంగా బూర్గుల రామ కిషన్‌ రావు గురించి కూడ చెప్పాలి. వరంగల్‌ నుంచి 
1921లో స్వల్పకాలం వెలువడిన ఆంధ్రాభ్యుదయం అనే పత్రికలో ఆయన తొలి కవిత 
అనుకుంటాను 'కవి పిలుపు’ పేరుతో ప్రచురితమైంది. దానిని కూడా ఈ సంపుటిలో చేర్చాను. 
ఆయన సుజాత పత్రికలో వెలువరించిన కవితలను ఈ సంపుటిలో చూడ వచ్చు. తర్వాత 
నివేదన, తొలిచుక్క పేరుతో ఆయన కుమారుడు బూర్గుల రంగనాధరావు సంకలనం చేసి 


Xil 


(ప్రచురించిన కవితా సంపుటాలలో తన తండ్రిగారు రాసిన కాలం గురించి తెలిపారు. సురవరం 
ప్రతాపరెడ్డి కవిత్వం పేరుతో ఇటీవల ఒకసంకలనం వెలువడిన విషయం తెలిసిందే. ఆయన 
కవితా రచనపై విశేష కృషి చేసి స్రవంతి పత్రికలో (స్రవంతి, సురవరం ప్రత్యేక సంచిక 
1960ల తొలినాళ్లు) కేతవరం రామకోటి శాస్త్రి ఏఏ కవితలు ఏ ప్రతికలలో ప్రచురితమయ్యాయో 
ఆయా సంవత్సరాలు, తేదీలు వివరంగా రాసి ఉన్నారు. 1987నుంచి తన తండ్రి 
రామకిషన్‌రావుకు సరిధీటుగా కవితా రచనకు పూనుకున్న పెద్దలు రంగనాథరావు తన కవితా 
సంపుటి * అభియానం”లో చేర్చని కవితలను కూడ ఇందులో చూడవచ్చు. అవి ఆంధ్రకేసరి 
అనే ఆముద్రిత పత్రికలో ప్రచురిత మయ్యాయి. ఆ పత్రిక 1930ల చివరిపాదంలో వెలువడి 
1940ల తొలినాళ్లవరకు కొనసాగింది. హైదరాబాద్‌లో చదువుకోవడానికి వచ్చిన 
తెలంగాణగ్రామీణ యువకులు తీసుకొచ్చిన పత్రిక అది. కాళోజీ, సురవరం కూడ భాగస్వామి 
అయిన వైతాళిక సమితి వీరు స్టాపించిందే. 

నా పయనం విప్లవస్ఫూర్తి నుంచి తెలంగాణ సోయిదిశగా మారడానికి కారణాలు 
ఉన్నాయి. మొత్తంగా చూస్తే 1990లలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ లిబరేషన్‌ 
స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ స్థాపనసహా నాలుగేళ్ల పాటు అది నడిపిన ఉద్యమంలో కీలక పాత్ర 
వహించాను. ఆక్రమంలో తెలంగాణది వవనరుల దోపిడి, అంతర్గత వలస సమస్యేకాకుండా 
చారిత్రిక, సాంస్కృతిక, భాషా పరమైన అణచివేతని కూడ అర్థం చేసుకున్న నాకు 1956 
నుంచి తెలంగాణ చరిత్రను నిర్ణయాధికారం కలిగినఉమ్మడి ఆంధ్ర (ప్రదేశ్‌ పాలకులు రద్దు 
చేశారని అర్ధమైంది. ఓయులో తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ పరిశోథన విద్యార్థిగా చేరిన 
నేను హైదరాబాద్‌ రాష్టంలో తెలంగాణ కథను పరిశోథనాంశంగా తీసుకున్నాను. దీనితో 
స్థానికంగా వెలువడిన పత్రికలను చూడ వలిసి వచ్చింది. ఆధునిక కాలానికి, జాతీయోద్యమ 
కాలానికి సంబంధించి రచనలను శోధించ వలిసి వచ్చింది. దీనితో ఆనాటి సాహిత్య పరిణామాల 
క్రమం అర్థమైంది. ఈ చరిత్ర అంత ఎందుకు రద్దయ్యిందన్న ప్రశ్న నాలో తలెత్తింది. 1946 
నుంచి ఆంధ్ర వామపక్ష నాయకులు, 1956 నుంచి నిర్ణయాధికారం కలిగిన ఉమ్మడి ఆంధ్ర 
(ప్రదేశ్‌ పాలక వర్గం తమ దోపిడికి, అంతర్గత వలసకు అను కూలంగా, తమ ఆధిపత్యానికి, 
వలసకు కేంద్రగా మార్చుకోవడానికి ప్రచారంలో పెట్టిన అభిప్రాయాలను, భావాలను నమ్ముతూ 
తెలంగాణ సమాజం ఒక భయంకరమైన విషవలయంలో చిక్కుకున్నదని అర్థమైంది. బాధాకరమైన 
విషయమేమిటంటే ఒక మూడు తరాల రచయితల రచనలు కాలగతిలో కలిసిపోయాయి. తాము 
పుట్టీ పెరిగిన సమాజంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వం పరంగా తమ ప్రతిభకు ఎటువంటి 
మన్నన, గౌరవం లేకపోయింది. నిర్ణయాధికారం కలిగిన పాలకులు తెలంగాణ సమాజపు 
వారసత్వాన్ని అధికారికంగా రద్దు చేయడానికి పూను కోవడానికి మించిన అప్రజాస్వామిక 
మించిన చర్య మరే ఏముంటుంది. స్వతంత్ర భారతంలో తెలంగాణ ఈ తరహా దుస్థితిని 


xiii 


ఎదుర్మోరావడం బాధాకరం. అందుకు జవాబే ఈ సంకలనం కూర్చు. ఇది మరణించిన 
అమరవీరులకు నివాళి. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు తెలంగాణ సాహిత్య అకాడమి 
చైర్మన్‌ నందిని సిధారెడ్డికి రుణపడి ఉంటాను. నేను తెస్తున్న ఈసంకలనంలో చేరిన కవితలన్నీ 
80 ఏళ్ల నుంచి100 ఏళ్ల ముందువి. ఇందులో ముప్పై శాతం సరిగ్గా వందేళ్ల క్రితానివి. 
చరిత్రను, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ప్రశ్నించకుండా తెలంగాణ సమాజం ఆ విషవలయం 
నుంచి బయట పడడం సాధ్యం కాదని అర్థమైంది. ఈ క్రమంలో వీలు దొరికినప్పుడల్లా పరిశోధన, 
పుస్తకాలు, ఇతర సమాచారం సేకరణకు, అధ్యయనానికి పూనుకున్నాను. ఇందులోభాగమే ఈ 
గ్రంథం కూర్చు. 

కొన్ని ప్రత్యేకతలు : 

తెలుగు సాహిత్య చరిత్రకారులలో మహాకవి సి. నారాయణరెడ్డి వంటి వాళ్ళు దేశభక్తి, 
సంఘ సంస్మరణ, జాతీయోద్యమ కవితను కూడ భావకవిత్వంలో భాగంగా చూశారు. తెలంగాణ 
నుంచి ఆ తరహా కవిత విసృతంగా వచ్చింది. వాటిని ఇందులో చేర్చడం లేదు. 1798లో 
వర్ట్‌వర్త్‌ కాలరిడ్ట్‌ల సంపాదకత్వంలో వెలువడిన “లిరికల్‌ బ్యాలాడ్స్‌” అన్న తొలి ఆంగ్ల రొమాంటిక్‌ 
కవితా ఉద్యమానికి నాంది అన్నది తెలిసిందే. ఇందులో సైతం ప్రణయం, ప్రభోదం, ప్రకృతి 
ప్రశంసలతో కూడిన కవితే ప్రధానమైంది. 

దాదాపు అటు ఇటుగా 1920ల నుంచి తెలంగాణలో భావకవిత రచనకు పూనుకున్న 
సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకిషన్‌ రావు, కోదాటి రామకిషన్‌ రావు, శేషబట్టర్‌ 
రామానుజాచార్యుల వంటి వారు, ఉదయరాజు శేషగిరిరావు, గవ్వా అమృతరెడ్డి, గార్లపాటి 
రాఘవరెడ్డి, సిరిగూరు జయరావులు తమ చిన్ననాటి నుంచి హైదరాబాద్‌, వరంగల్‌, హన్మకొండ 
వంటి పట్టణాలలో వెలిసిన పాఠశాలు, కళాశాలల్లో చదువుకున్నవాళ్ళు. వీరిలో అందరి కన్న 
వయస్సురీత్యా సురవరం ప్రతాపరెడ్డి పెద్దవారు. ఈ కారణం వల్లే కావచ్చు, బూర్గుల రామకిషన్‌ 
రావు “ప్రతాపరెడ్డి అన్నయ్య?” పేరుతో గొప్ప వ్యాసం రాశారు. తెలుగుతోపాటు, ఆంగ్లం, ఉర్దూ 
పర్షియన్‌ తప్పనిసరిగా చదవడం ఆ రోజులలో రివాజు. సిరిగూరు జయరావు వంటివాళ్ళు 
1925ల నాటికే లండన్‌లో చదువుకుని హైదరాబాద్‌కు తిరిగివస్తే, సురవరం ప్రతాపరెడ్డి 
మద్రాసులో, బూర్గుల రామకిషన్‌రావు పూణేలో చదువుకుని వచ్చారు. అక్కడ తమ సమకాలీన 
సామాజిక, రాజకీయ ఉద్యమాలతో ప్రేరణ పొందిన వీళ్ళు తెలంగాణకు తిరిగి వచ్చి 
హైదరాబాద్‌లో స్థిరపడి ఆనాటి వికాస ఉద్యమంలో కార్యకర్తలుగా, కావ్యకర్తలుగా పనిచేయడం 
కనిపిస్తుంది. వీళ్ళంతా తమ చిన్ననాటి నుంచే ఆంగ్లము, ఆంధ్రముతోపాటు ఉర్దూ పర్షియన్‌ 
కవితా సంప్రదాయాలను చదివినవాళ్ళే. వీరి వ్యక్తీకరణకు 1920లలో ఇనుగుర్తి నుంచి వెలువడిన 
తెనుగు పత్రిక, హనుమకొండ నుంచి వెలువడిన ఆంధ్రాభ్యుదయం, 1926లో ప్రారంభమైన 
గోలకొండ పత్రిక, 1927 నుంచి ప్రారంభమై దాదాపు 80కి పైగా వెలువడిన సుజాతా సంచికలు 


Xiv 


వేదికగా నిలిచాయి. సారస్వత మందిరం పేరిట శీర్షిక నిర్వహించిన గోలకొండ 1926 
నుంచి 1940ల వరకు భావకవితకు వేదికగా నిలిచింది. 

తన రచనలు మొదలైన తొలినాళ్లలో సురవరం వారు ఆంధ్ర నుంచి వెలువడిన రెడ్డిరాణి 
వంటి పత్రికలలోనూ, బూర్గుల వారు జయంతి పత్రికలోనూ రచనలు చేశారు. సురవరం 
ఆనాటి తెలుగు సమాజంలో చాలా ప్రముఖుడు. సుజాత పత్రిక మొత్తం తెలుగులోనే భావకవితా 
ఉద్యమానికి ప్రేరణగా నిలిచి, దానికి తాత్విక భూమికను స్థిరపరిచింది. ఆ మేరకు అనేక వ్యాసాలను 
ప్రచురించింది. మొత్తం 32 సంచికలు వెలువడిన ఈ పత్రికకు తొలి ఎడిటర్‌ బిఎన్‌ శర్మ కాగా 
సురవరం ప్రతాపరెడ్డి ప్రింటర్‌ అండ్‌ పబ్లిషర్‌గా ఉన్నారు. మిగిలిన సంచికలకు కొండా వెంకట 
రంగా రెడ్డి సోదరుడైన కొండా బాలకృష్ణా రెడ్డి ఎడిటర్‌గా ఉన్నారు. 

ఖమ్మం జిల్లా మామునూరు కు చెందిన మామునూరు నాగభూషణ్‌ రావు తెనుగు పత్రిక 
ఆదిగా సుజాత పత్రిక మూత పడేంత వరకు విసృతంగా రాస్తూ వచ్చారు. ఆయన తరుచుగా 
హైదరాబాద్‌ వచ్చి సాహిత్య సమావేశాలలో పాల్గొన్నారు. ప్రణయం మఠం పేరుతో ఒక సంస్థను 
స్థాపించిన ఆయన కవితా సంకలనం పేరు తొలిపూత. భావికవితా సంప్రదాయానికి చెందినదే 
అయినా ఆయన కవితాశైలి వినూత్నమైంది. ఆయనే ఆంగ్ల భావకవిత ఉద్యమాన్ని పరిచయం 
చేస్తూ గొప్ప వ్యాసం రాశారు. వీరితో పాటు 1926 నుంచి 1933 మధ్య భావకవితను విరివిగా 
రాసిన కవులలో గవ్వా అమృత రెడ్డి ఉన్నారు. ఆయన 1926లో వెలువరించిన అమృతగీతాలు 
(గంథంపై సురవరం ప్రతాపరెడ్డి సమీక్ష రాశారు. సిరుగూరు జయరావు కూడ చాలా 
అధునాతనమైన శైలిలో ఆధునిక ఆంగ్ల కవితపై పరిచయ వ్యాసాలు రాశారు.బందరు నుంచి 
వెలువడిన ఒక పత్రికలో ఒక సర్రియలిస్టు శైలి ఒక వచన రచనను సీరియలికరించారు. 
పారీస్‌, లండన్‌, బెర్లిన్‌ నగరాలలో డాడాయిజం, సర్రియలిజం, ఎక్స్‌ పైషనిజం వంటి ఆధునిక 
కవితా ఉద్యమాలకు ఆయన ప్రత్యక్ష సాక్షి ఆ కాలాన ఆయన అక్కడే చదువుకున్నారు. 

మద్రాసు రాష్ట్రంలో భాగమైన తెలుగు ప్రాంతాలనుంచి కూడ ఈ పత్రికకు రాసినవారిలో 
ఒకరిద్దరు తదనంతరం ప్రముఖులయ్యారు. వీరిలో భావకవిగా ప్రసిద్ధుడైన కవికొండల 
వెంకటరావు, ఉమర్‌ అలీషా, శ్రీశ్రీలు కూడ ఉన్నారు. 1926 (అక్షయ నామ సంవత్సరం నిజ 
చైత్ర 18 సోమవారం దినాన మొదలైన గోలకొండ పత్రిక రెండవ సంచిక)లో నండూరి సుబ్బారావు 
వెలువరించిన ఎంకి పాటల కవితా సంపుటిపై బూర్గుల రామకిషన్‌రావు సవిమర్శనాత్మకమైన 
వ్యాసం ప్రకటించారు. మరుసటి యేడాది గవ్వా అమృతరెడ్డి అమృతగీతాలు, శేషాద్రి రమణ 
కవులు వెలువరించిన నిజాం ఆంధ్ర రాష్ట్ర ప్రశంస, బుక్కపట్నం తిరుమల నర్సింహా చార్యులు 
వెలువరించిన 'సురభి కవితా సంపుటిపై సమీక్షలు వెలువడ్డాయి. వీటిని రాసింది ఎవరో కాదు 
సురవరం ప్రతాపరెడ్డిగారే. తర్వాత గార్ల జాగీరులోని బూర్గ్దంపహాడ్‌ కేంద్రంగా పనిచేసిన 
ఆంధ్రవాజ్బ్యయ సేవా మండలి కి చెందిన ఇంద్రకంటి వెంకట రమణమూర్తి భద్రాచలం 


Xv 


పరిసరాలను చిత్రిస్తూ “రామగిరి” పేరుతో ప్రకృతి కవిత వెలువరించారు. దీనిపై విభూది పత్రికలో 
సమీక్ష వెలువడింది. రాసింది సురవరం ప్రతాపరెడ్డి. ఇదే సంస్థకు చెందిన కవులంతా కలిసి 
ప్రమోదిని పేరుతో ఒక కవితా సంపుటిని వెలువరిస్తున్నట్టు సుజాత పత్రికలో ప్రకటన 
వెలువరించారు. ప్రచురితమైంది, కానిది తెలియదు. అయితే ఈ సంస్థ 1921ల తొలి నాళ్ళలోనే 
బూర్గం పహాడ్‌ కేంద్రంగా గార్లజాగీరులో ప్రారంభమైంది. దీనిని ప్రారంభించింది, చిలుకూరి 
శ్రీరాములు, కొడిమ్యాల రామకిషన్‌రావు, బెల్లంకొండ చంద్రమౌళీశ్వర శాస్త్రి, వీరయ్య వంటి 
స్థానిక (ప్రముఖులు. ఇంతేకాకుండా ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గోపాలరావు “ప్రణయ 
సౌరభం” పేరుతో వెలువరించిన కవితా సంపుటిపై కొల్లాపురం నుంచి వెలువడిన వైజయంతిలో 
సమీక్ష వెలువడింది. ఆకాలపు భావకవిత వికాసాన్ని చూస్తే ఆనాటి పరిస్థితులలో గొప్ప ఉద్యమ 
స్థాయిని అందుకున్నదనే చెప్పాలి. 

వీళ్లంతా సింగరేణి ఉద్యోగులు కావచ్చు. ఆపత్రిక హైదరాబాద్‌ కేంద్రంగా 
ప్రారంభమైనప్పుడు ప్రశంసిస్తూ ఈ సంస్థ స్థాపకులలో ఒకరైన చిలుకూరి శ్రీరాములు గొప్ప 
కవిత రాశారు. ఈయన సురవరం ప్రతాపరెడ్డి, బూర్డుల రామకిషన్‌రావు, కోదాటి రామకిషన్‌ 
రావుకు సమకాలికుడు. మొదట 1921లో వన బంధుసేవా మండలి పేరుతో ఏకమైన ఈసంస్థ 
సభ్యులు దానిని అనతికాలంలోనే ఆంధ్ర వాజ్ఞ్మయ సేవామండలి పేరు మార్చుకుని ఉద్యమ 
స్థాయిలో కవితా రచనకు పూనుకున్నారు. వీరికి తొలినాళ్లలో తెనుగు పత్రిక వేదికయ్యింది. 
క్రమంగా ఈసంస్థ సభ్యుల రచనలు సుజాత పత్రికలో ప్రచురితమయ్యాయి. 1921-23 మధ్య 
వెలువడిన తెనుగు పత్రికలో కొన్ని నాకు లభ్యమయ్యాయి. వాటిలో ఈ సంస్థ సభ్యుల 
రచనలు విరివిగా ప్రచురిత మయ్యాయి. 1921 నుంచి తెలంగాణలో వాజ్ఞయ సేవా మండలి 
ఉద్యమ స్థాయిలో పనిచేసిన తొలి సంస్థ. 

ఈ సంకలనంలో ఏడెమినిది మంది ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్‌కుచెందిన రచయితలు కూడా 
ఉన్నారు. వారిలో150 ఏళ్ల క్రితం ఇక్కడే స్థిరపడ్డవారు ఉన్నారు.. ఒకరిద్దరు ఆ ప్రాంతానికి 
చెందిన వారైనా కవితా విలువల దృష్ట్వా సుజాత పత్రికలో అచ్చయినందున చేర్చాను. ఎవరు 
తెలంగాణ వాసులేనన్నది నిర్ణయించడానికి సురవరం వారు గోల్మొండ కవుల సంచికలలో 
రాసిన పరిచయాలు ఉపయోగ పడ్డాయి. 

ఈ పరిశోధన చేస్తున్న క్రమంలో తెలంగాణ నుంచి వెలువడిన తెలుగు భావకవిత్వానికి 
వున్న కొన్ని విశిష్ట లక్షణాలు నాకు బాగా తెలిసొచ్చాయి. ఈ రచన సాంతం నాలుగు భాషలు 
క్షుణ్ణంగా వచ్చిన వాళ్ల కృషి. స్థానికంగా కవితా రచనకు పూనుకున్న రచయితలు తెలుగుతోపాటు 
ఉర్దూ, ఇంగ్లీష్‌ పర్భియన్‌, కొందరు హిందీ వచ్చిన వాళ్లే. దీనితో ఈ కవితల్లోని ప్రతీకలు 
అభివ్యక్తి రూపాలు, భాష, భిన్నంగా రూపుదిద్దుకున్నాయి. ఈ తరహా విద్యకు, రచనకు నిలువెత్తు 
ప్రతినిధి మహాకవి సి. నారాయణరెడ్డి, దాశరథి కూడ. ఇదే కాలంలో ఉత్తరాది హిందీలో 
వెలువడిన కవిత్వాన్ని చూస్తే కబీరు, సూరదాసు వంటి మహాకవుల ప్రభావం కనిపిస్తుంది. 


xvi 


బెంగాలీ కవిత కూడా అంతే. వైష్ణవ సంప్రదాయాలతో ప్రభావితమైంది. బ్రిటీష్‌వారి పాలన 
కాలంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెలువడిన కవిత్వాన్ని చూస్తే బలమైన సంప్రదాయాల 
(ప్రభావంతోపాటు స్వల్పంగా ఆంగ్ల రొమాంటిక్‌ కవుల ప్రభావం ఉన్నట్లు గమనించవచ్చు. ఈ 
రకంగా కూడా తెలంగాణ భావ కవితా సంప్రదాయం ప్రత్యేకంగా నిలుస్తుందని భావించాలి. 
తెలంగాణ నుంచి వెలువడిన ఈ రచనలు సాంతం సంఘ సంస్మరణ భావాలనుంచి విడివడి 
భావ కవిత్వంగా రూపుదిద్దుకుని ఉద్యమ స్థాయినందుకున్న కాలంలోనే ఊహలు కల్పనతో 
పాటు జీవిత వాస్తవికత పునాదిగా కవిత వెలువడడం ఒక విశేషం. ఈ రకంగా చూస్తే 
తెలంగాణలో వచ్చిన భావకవిత్వం విసృతంగా వస్తున్న కాలంలో (ప్రగతిశీల కవితకు భీజాలు 
పడ్డాయని తేల్చవచ్చు. ఒకరకంగా చూస్తే భావకవిత్వం, ప్రగతిశీల కవిత్వం కలిసి నడిచాయనే 
చెప్పాలి. 

ఇందుకు ప్రతీకగా సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పుకోవచ్చు. ఆయన తెలుగు, తెలంగాణ 
సాహిత్యరంగంలోకి ప్రవేశించిన కాలం ఒక సంధిదశ. అంటే సంధిదశలో పుట్టిన సంఘర్షణాత్మక 
కవి. ఆయన కవిత్వంలో భావకవితతోపాటు ఓటు దండకం లాంటి ప్రజాస్వామ్య భావాలకు 
పట్టం కట్టే, వెట్టివాడు వంటి వచన కవిత వంటి విశిష్ట రచనలతోపాటు హిందూ ముస్లింల 
ఐక్యతను ప్రభోదించే సెక్యులర్‌ భావాలు కనిపిస్తాయి. ఆయన 'ఎండినపూలు” పేరుతో ఒక 
సంకలనం తెద్దామని కూడా భావించినట్లు ప్రతాపరెడ్డి కవిత్వం పేరుతో సంకలనం తెచ్చిన 
పరిశోధకులు వెల్లడించారు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. ఆ సంపుటికి ఆయన 
విశ్వనాథ సత్యనారాయణతోటి ముందుమాట కూడా రాయించుకున్నారు. ఈ ముందుమాట 
రాష్ట్ర తాళపత్ర గ్రంథాలు చేతివ్రాతల పరిశోధక కేంద్రం వెలువరించిన సురవరం లేఖల 
గ్రంథంలో చోటు చేసుకుంది. 1940 దశకం తొలిపాదంలో రాసినట్టున్నది. ఇందులో ప్రతాపరెడ్డి 
కవితా లక్షణాలను కూడా ఆయన చర్చించారు. 

భావకవిత్వాన్ని తెలుగు సాహిత్యరంగాన అనేక కోణాలలో నిర్వచించిన వారున్నారు. 
ప్రగతిశీల వాదులు ఒక రకంగా, సంప్రదాయ వాదులైన ఉదారవాదులు మరో రకంగాను, 
ఆంగ్లంలో మరో రకంగాను నిర్వహించి ఉన్నారు. ఆంగ్లంలో రొమాంటిక్‌ పోయెట్రీగా పిలిచే 
ఈ కవితా రచన భావకవిత్వంగా తెలుగు సాహిత్య చరిత్రకారులు, విమర్శకులు పిలుస్తూ 
వస్తున్నారు. 1980ల నుంచి కాల్పనిక కవిత్వంగా నిర్వచించిన వాళ్లున్నారు. తెలంగాణ భావకవిత 
కూడ ఆంగ్రవిద్యావంతుల ప్రమేయంతో జాతీయోద్యమ నేపథ్యంలోనే రూపు దిద్దుకున్నది. 

పూర్వరంగం 

తెలంగాణలో భావకవితా రచన అనేది తత్వకవిత పేరుతో కొనసాగుతూవచ్చిన 
సంప్రదాయానికి కొనసాగింపనే చెప్పాలి. తెలంగాణ భావకవులపై తత్వకవితా ప్రభావం కూడ 
బలంగా ఉన్నది. ఈ కారణం వల్లే కావచ్చు గోలకొండ కవుల సంచికలో తత్వకవులుగా ప్రసిద్ది 


xvil 


గాంచిన వారిని చేర్చక తప్పలేదు. తెలంగాణ భావకవితా వికాసం పూర్వరంగంలో వందలాది 
మంది కవులను సృష్టించిన కవితా ఉద్యమం కనుక దానిని చర్చించక తప్పలేదు. ఆంగ్రంలో 
రొమాంటిక్‌ కవితా ఉద్యమం రూపు దిద్దుకుంటున్నకాలంలోనే తెలంగాణలో తత్వకవితకు బీజాలు 
పడ్డాయి. 1796లో వర్డ్‌ వర్త్‌, కాలరిడ్డ్‌ ఆధ్వర్యంలో లిరికల్‌ బ్యాలెడ్స్‌పేరుతో తొలి ఆంగ్ల 
రొమాంటిక్‌ కవిత వెలువడింది. దీని దరిమిలా అప్పటి వరకు పండిత మన్యులు, సంప్రదాయ 
వాదుల చేతిలో ఉన్న కావ్యరచనను సామాన్యులకు చేరువగా చేసింది. అదే కాలాన పెల్లుబికిన 
(ఫ్రెంచ్‌ వివ్లవంలో వర్ట్స్‌వర్త్‌ స్వయంగా పాల్గొన్నారు. 

అటు ఇటుగా తెలంగాణలో సర్వేయర్‌ జనరల్‌గా పనిచేసిన మెకంజీతో కలిసి పనిచేసిన 
కావలి రామస్వామి సంపాదకత్వంలో దక్కన్‌ పోయెట్స్‌ అనే ఆంగ్ల కవితా సంకలనం వెలువడింది. 
ఇదే కాలాన తెలుగులో తత్వకవిత, ఉర్దూలో దక్కనీ కవిత పాదుకున్నది. ఈ క్రమం కొనసాగి 
ఆనాటి తెలంగాణ సమాజాన్ని ఒక ఊపు ఊపింది. 

తెలంగాణలో కూడ రాజా సదాశివరెడ్డి ఆధ్వర్యంలో గొప్ప రైతాంగ ఉద్యమం జరిగింది. 
సబ్బండ వర్గాల వారు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఆనాటి తెలంగాణ 
సాహిత్యరంగంలో గొప్ప మలుపు కనిపిస్తుంది. మొదటిసారి పండితుల చేతిలో ఉన్న 
మహాకావ్యరచనా సంప్రదాయానికి బీటలు పడ్డాయి. కవిత సాంతం పండితేతర వర్గాల 
పాదుకయ్యింది. అయిదు వేల కీర్తనలు రాసిన ముష్టిపల్లి వెంకట భూపాలుడు, మాదిగ మహాకవి 
దున్న ఇద్దాసు, మఠం మనవాళ్లయ్య, రాకమ చర్ల వెంకటదాసు ఉర్దూలో గజల్‌ రచనకు 
పూనుకున్న రచయిత. ఆభాషలో తొలి మహిళా కవయిత్రి చందాబాయి మహల్లఖ సహా 
అట్టడుగు వర్గాలవారిలో వందలాదిమంది కవులు తలెత్తారు. వారిలో 20మందికి పైగా మహిళలు 
కూడ ఉన్నారు. గోల కొండ పత్రికలో చేరిన జొన్న ఎల్లారెడ్డి, రామ్‌సింగ్‌ వంటి కవులు ఆక్రమంలోని 
వారే. మరోవైపు 1857 తిరుగు బాటు దరిమిలా అమలైన సంస్మరణల వల్ల సంస్థానాలలో కవి 
పండిత పోషణ క్షీణించింది. ఈ విషయమై చెల్లపిళ్ల వెంకట శాస్త్రి వంటి వారు ఆందోళన 
వ్యక్తం చేశారు. పౌరాణిక ఇతివృత్తాల స్థానే సాంఘిక అంశాలతో కావ్య రచనకు పాదులు పడ్డాయి. 
దీనితో మహా కావ్యరచన డీలా పడింది. ఇందుకు అవధానిగా మహా పండితునిగా పేరు గాంచిన 
కవితార్మిక కృష్ణమాచార్యుల వంటి వారు వెలువరించిన కళాశాలాభ్యుదయం ఒక దాఖలా. 
తత్వకవులు ఆంగ్ల విద్య నేపథ్యంలో కవితా రచనకు పూనుకున్న వారికి మౌలికమైన తేడా ఉ 
న్నది. ప్రకృతి సహా ఆంగ్లంలో వలే వారికి ప్రణయ భావన లేదు. తత్వకవులంతా తెలుగు, ఉ 
రూ విద్యావంతులు. దానికి ప్రేరణ సూఫీతత్వం. అందులో దైవాన్ని పురుషునిగా, మహిళగా 
కొలువడం ఉన్నది. చారిత్రికంగా చూస్తే తెలంగాణలో వచ్చిన ఆధునిక తత్వ కవిత ఉద్యమ 
పరిణామాలలో ప్రణయ భావనను మినహాయిస్తే ఆంగ్ల భావకవితకు సరి సమానంగా ఉ 
న్నాయి. అయితే భావకవుల వలే ప్రకృతిని ప్రత్యేకంగా గాక సందర్భవశాత్తు ప్రస్తావన మాత్రంగా 


xviii 


చిత్రించిన సందర్భాలు ఉన్నాయి. వారిలో ప్రణయ భావాలున్నా అవి ఇంగ్లీషు ప్రణయ కవితలో 
పొడ చూపిన భావాల వంటివి కావు. తెలంగాణ నుంచి భావకవితకు తత్వకవితకు చాలా 
విషయాలలో సారూప్యత ఉన్నప్పటికీ స్త్రీల వ్యక్తిత్వ చిత్రణలో చాలా తేడా ఉన్నది. బెంగాలీ, 
ఆంధ్ర, హిందీ రాష్ట్రాలలో భావకవితలో స్త్రీని దేవతగానూ, బలహీనురాలుగానూ, బేలగానూ 
ఒక అతీత మానవిగా చిత్రించే ఒక ధోరణి కూడ ఉన్నది. తత్వకవులు ప్రీలను మంచికి చెడుకు 
చాలా బలమైన వ్యక్తిత్వమున్న వారిగా చిత్రించారు. (స్తీ మగవారికన్న బలహీను రాలన్న భావనే 
వారికి లేదు. కొన్ని సందర్భాలలో ప్రీయే యుక్తిమంతురాలుగా,బలో పేతురాలుగా చిత్రించిన 
సందర్భాలున్నాయి. మరో పరిణామం కూడ సంభవించింది. 1921 నుంచి శతాబ్దాల తరబడి 
రాజదర్చారులను ఆశ్రయించుకుని వారి పోషణలో కొనసాగిన పండిత సంప్రదాయంపై, 
తత్వకవితా సంప్రదాయంపై ఆధునిక ఆంగ్ల విద్యావంతులైన కవులదే పై చేయిగా మారింది. 
సంప్రదాయ పండితులతో సహా తత్వకవులను కూడ ప్రభావితం చేసింది. ఆనాటికి అది తెలుగు 
సంప్రదాయానికి కొత్తది. 1934లో గోలకొండ కవుల సంచిక వెలువరించడానికి సురవరం 
ప్రతాపరెడ్డి పూనుకుని భావకవితను కూడ పంపవచ్చు అనగానే చాలా మంది సంప్రదాయ 
వాదులు, తత్వకవులు తమ రచనలు పంపారు. ఈ కారణం వల్లె అమీనుద్దీన్‌, వేపూరి 
హనుమద్దాసు కవితలను ఇందులో పొందు పరిచాను. సంకలనంలో ఇంగ్లీష్‌ ఉర్దూ, పర్షియన్‌, 
పాళి భాషలకు చెందిన కవితాన్వాదాలను కూడా చూడవచ్చు. 

భావకవిత ప్రభావంవల్ల కావచ్చు తత్వకవుల అభివ్యక్తిలో మార్చు కనిపిస్తుంది. 1926 
నుంచి భావకవితపై సమీక్షలు రాసి వ్యాసాలు రాసిన సురవరం పెట్టుకున్న మారు పేరు 
భావకవి రామ్మూర్తి. ఆ ఉద్యమ కాలంలో ఆయన ఈ పేరుతో అనేక రచనలు చేశారు. తెలంగాణ 
భావకవిత ఉద్యమ ప్రభావానికి ఇంత కంటే మించిన దాఖలా మరేమీ లేదనుకుంటాను. ఇంతేకాదు 
1935ల నుంచి కవితా రచనకు పూనుకున్న కరీంనగర్‌ రేగొండవాసి రామగోపాలరావుకు, 
దువ్వూరి రామిరెడ్డి, చలంగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి. ఆయన కవితలు ఈ సంచికలో 
చూడవచ్చు. దువ్వూరి పానశాల, షేక్‌సాది రచనల అనువాదాలు వెలువరించడానికి హైదరాబాద్‌ 
నగరమే ప్రేరణ. ఆకాలంలోను ఆయన హైదరాబాద్‌ను సందర్శించారు. సురవరంవారిని 
దర్శించుకున్నారు. తమ సంస్థ నవ్యసాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఆంధ్రకు చెందిన భావకవితా 
ఉద్యమ వైతాళికుడు తల్లావరుల శివశంకర స్వామి ఒక సాహిత్య సదస్సు నిర్వహించేందుకు 
పూనుకున్నారు. ఎంతవరకు జరిగిందో తెలియదు. ఇంతేకాకుండా ఆనాటి తెలంగాణ నుంచి 
వెలుగు చూస్తున్న భావకవితను వెక్కిరిస్తూ రెండు వ్యంగ్య కవితలు సురవరం వెలువరించారు. 
కృష్ణశాప్రి వెలువరించిన కృష్ణపక్షం కవితా సంపుటికి ప్రతిగా శుక్ల పక్షం అనే వ్యంగ్య కావ్యం 
వెలువడడం గమనించాలి. 


Xix 


1920వ దశకం నుంచి హైదరాబాద్‌ వరంగల్‌, సంస్థానాల పట్టణాల కేంద్రంగా 
రూపుదిద్దుకోసాగిన ఆధునిక మధ్య తరగతి విద్యావంతులకు శాంతినికేతన్‌, ఆలీగఢ్‌,లండన్‌, 
బెర్లిన్‌, బెనారస్‌ విశ్వవిద్యాలయంలో చదువుకున్నతెలంగాణ ఉన్నత వర్గాలకు ఈ ఉద్యమంతో 
ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నాయి. భావకవిత గొప్ప వ్యక్తీకరణకు వేదికయ్యింది. తెలంగాణ 
పత్రికల ఆవిర్భావం, ఉద్యమాల రూపకల్పన, ఆయా సంస్థల ఏర్పాటు, ఒకే సారిగా జరగడం 
గమనించాలి. 1920లనాటికే వరంగల్‌, హైదరాబాద్‌లో ఆధునిక విద్యావకాశాలను అంది 
పుచ్చుకోవడానికి స్థిరపడ్డ ఒక విద్యార్థి యువతరం కనిపిస్తుంది. తొలి తరం భావకవులలో 
కోదాటి రామకిషన్‌ రావు, శేషబట్టర్‌ రామానుజార్యులు ఉన్నారు. 

ఆంగ్లవిద్యావంతులు ఎప్పుడైతే తెలంగాణ సాహిత్యరంగంలోకి ప్రవేశించి భావకవితా 
రచనలకు పూను కున్నారో ఆనాటి నుంచి స్రీ జీవిత చిత్రణ మారిపోయింది. అప్పటి వరకు 
ప్రీలను బానిసలుగా ఉనికి లేని వారిగా చిత్రిస్తూ అణచివేతకు పాల్పడిన మగ ప్రపంచంలో 
మార్చు వచ్చింది. మరొక పరిణామం కూడ సంభవించింది. వారిని చాలా గొప్పగా చిత్రించడంవల్ల 
అపారమైన గౌరవ భావన పెరిగింది. ఇతరభాషలలో ఆమె అమూర్తభావనైతే తెలంగాణ భావకవులు 
ఆమె వ్యక్తిత్వంలోని బలమైనలక్షణాలను కూడ చిత్రించారు. ఇది ఆంగ్రభావకవిత, ఉర్దూ గజల్‌ 
కంటే భిన్న మైంది. ఈ తరహా కవితలను ఈ సంకలనంలో చూడవచ్చు. దీనితర్వాత తెలంగాణ 
సాహిత్యరంగానికి హైదరాబాద్‌ నగరం కేంద్రంగా మారింది. అంతకు మునుపు ఇందుకు 
కేంద్రం గ్రామీణ ప్రాంతాలే. 

మొదటి సారి అత్యధికంగా తెలంగాణ మహిళల కవిత 

ఈ సంకలనంలో మొదటి సారి తెలంగాణ మహిళలు రాసిన భావకవిత వెలుగు చూస్తోంది. 
పూర్తిగా పౌరాణిక ఇతి వృత్తాలతో వెలువడిన కవిత ఇది. ఇది కూడ భావకవితలో భాగమే. ఈ 
సంప్రదాయం ఆంగ్లంలో కూడా ఉన్నది.ఈ (గ్రహింపు వల్ల వారి కవితను ఇందులో 
చేర్చాను. అయితే గోలకొండ కవుల సంచికలో చేరిన 8 మంది రచనలు కూడ ఇందులో ఉ 
న్నాయి. అదే ఇద్దరు తత్వాలు రాసిన కవయిత్రులను చేర్చాను. తరుచుగా పేరు వినిపించే 
రూప్‌ఖాన్‌ పేట రంగమాంబ దేశాయి రెండు అరుదైన కవితలను ఈ సంకలనంలో 
చేర్చాను. 1920లలో గాంధీగారిని పుణే నగరాన చూసిన సందర్భంగా రాసిన అపురూపమైన 
కవితలివి. చారిత్రిక పరిణామాల దృష్ట్వా చాలా విలువైనవి. 

సీత వియోగం వంటి (ప్రణయ కవిత ఇందులో ఉన్నాయి.. మాడపాటి బాలికోన్నత 
పాఠశాల వార్షిక సంచికలో ఈ కవిత వెలువడింది. ఈ సంచికకు ఆ పాఠశాల స్థాపకుడు 
కోత్వాల్‌ వెంకట రామారెడ్డి ముందు మాట రాశారు. దాదాపు 15 మంది మహిళలు ఉ 
న్నారు. వీళ్లంతా ఆంగ్ల విద్యావంతులే. ఆనాటి రోజులలో డిగ్రీతో సమానమైన మెట్రిక్‌ చదువుతూ 
హైదరాబాద్‌ నగరంలో ఉంటున్న యువతులు వెలువరించిన రచనలివి. 19వ శతాబ్దం తొలి 


XX 


నాళ్లలో కవితా రచనకు పూనుకున్న ప్రీలకు చోటు నిచ్చిన సంకలనంగా తెలంగాణ భావకవితా 
వికాసం నిలిచి పోనున్నది. 

రెండవ దశలో వచ్చిన భావకవితలో అరుదైన రచనలను చేర్చాను. వాటిని రాసిన 
కవయిత్రి మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆమె పేరు లింగమాంబ. కబీరు 
సంప్రదాయములో హిందీ, తెలుగులో కవిత రాసిన రచయిత్రి ఆమె. 1980ల తొలిపాదములో 
ఆమె రచనల కవితా సంపుటి వెలుగు చూసింది. జంటనగరాలలో కబీరు సంప్రదాయము 
గురించి పరిశోధన చేస్తుండగ ఆమె గురించి తెలిసి ఆమె కవితా గ్రంథాన్ని సేకరించాను. 

ఉర్దూ ప్రభావం 

.తెలంగాణ భావ కవితపై ఉరూ ప్రభావం అపారమైంది. ఉర్దూలో ప్రణయం భావన 
లేకుండా కవిత్వంలేదు. పంతొమ్మిదవ శతాబ్ది మూడవ దశకాన ప్రగతిశీల కవిత ప్రారంభమైన 
తొలిరోజులలో మఖభూం, ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ గజల్‌ ప్రక్రియలో అనివార్య బాగమైన ప్రణయ 
కవితను తిరస్మరించి అదే భావనకు కొత్త నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ 
వారి ప్రయత్నం ఆమోదం పొందలేదు. ఏమైనా అభ్యుదయ, విప్లవకవిత సహా ఉర్దూ సాహిత్యంలో 
ప్రణయ కవిత ఒక విడదీయని భాగమైపోయింది. సంఘసంస్కరణ తర్వాత తెలంగాణలో 
రూపు దిద్దుకున్న తొలినాళ్లనుంచి ప్రధానమైంది భావకవితే అయినా తమ సమకాలీన 
రాజకీయ, సామాజిక పరిణామాలపై కూడ ఒక మోస్తరు ప్రగతిశీల కవితలు ఉన్న విషయాన్ని 
ఇదివరకు చర్చించాను. అంటే ఇవి రెండు కలిసే పయనించాయి. గోలకొండ కవుల సంచిక 
నుంచి ఆ తర్వాత వెలువడిన తొలిసంజ, ప్రత్యూష సంకలనాలలో కూడ ప్రణయ కవిత, 
ప్రగతిశీల కవిత రెండూ కనిపిస్తాయి. ఈ లక్షణం వేరే భాషలలో లేదు. ఆంధ్రనుంచి వచ్చిన 
భావకవితలో కూడ లేదు. 1930ల చివరిపాదంలో ప్రపంచ యుద్ధం పూర్వరంగంలో తెలంగాణ 
సమాజంలో దాని ప్రతిఫలనాలు విస్తరించి వైరుధ్యాలు రాజకీయ ఉద్యమాలు తీవ్రతరమయ్యాయి. 
ఈ కాలాన భావకవిత బలపడి ప్రగతిశీల కవితదే పై చేయిగా కనిపిస్తుంది. 1943 నుంచి 
తెలంగాణ సాహిత్యరంగం నుంచి ప్రణయ కవిత నిష్మమించి అభ్యుదయ కవితదే పై చేయిగా 
మారింది. తిరిగి రెండవ దశగా మొదలైన 1948- 1956 వరకు కూడ ప్రగతిశీల కవిత, 
ప్రణయ కవిత కలిసి నడిచాయి. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా చెలరేగిన శాంతి ఉద్యమం 
కారణం కావచ్చు. ఈకాలపు కవులు దాశారథి, సినారె. కవిరాజమూర్తి, ఊటుకూరు రంగారావు, 
కై. రామకృష్ణారెడ్డి, కుప్పిరెడ్డి సత్యం, మరిపడిగ బలరామాచార్య, యశోదారెడ్డి, లింగమాంబ, 
పొట్లపల్లి రామారావు, పేర్వారం జగన్నాథం ప్రణయ కవిత, ప్రగతిశీల కవిత వెలువరించారు. 
ఈదశకు సంబంధించి చివరి సంకలనం క. రామకృష్ణారెడ్డి విరహ వీణ 1968లో వెలువడింది. 
ఆతర్వాత తెలంగాణ నుంచి కూడ ప్రణయ కవిత ఆగిపోయింది. అదే ఆంధ్రలోనైతే 1940లలోనే 
ఆగిపోయింది. కారణం సినిమా రంగంలో పాటల రూపేణ స్థానం దొరకడం. దీనికి కూడ 


xxi 


1980ల నుంచి గండిపడింది. ద్వంద్వ అర్జాల పాటలు రావడం కారణం. ఈ మధ్యకాలంలో 
గజల్‌గా రూపం మార్చుకుని వచ్చినా దాని ప్రభావం నామ మాత్రమే. ఒకప్పుడు కేవలం 
పండితులకే పరిమితమైన పద్యకవిత భావకవితా ఉద్యమం వల్ల ఇతర వర్గాలకు మేలు 
జరిగింది.భాష పరిధి పెరిగింది. తెలుగు భాష నశించి పోతున్నదని ఈ మధ్య ఆందోళన 
పెరిగిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రధానకారణం సంప్రదాయ సాహిత్య బోధన బడులలో 
తగ్గిపోవడమే కారణమనుకుంటాను. కొందరిని మినహాయిస్తే భావకవితారీతిలో వచన కవిత 
రాయడం ఇప్పటి కవులకు ఆసాధ్యం. సంప్రదాయ సాహిత్య అధ్యయనం లేకపోవడం వల్ల 
వ్యక్తీకరణ సంక్షోభం పెరిగిపోయింది. భావకవితపై చర్చలు జరిగితే తిరిగి తెలుగు కవితలో 
ఊహ, కల్పనలో విసృతి, వైవిధ్యం పెరగడం ఖాయం. ఈ తరహా పుస్తకాల ప్రచురణ వల్ల 
తెలంగాణ సాహిత్య అకాడమి తెలుగు భాషకు కొత్తగా జవసత్వాలు కలిపించనుందని 
భావిస్తున్నాను. 

ఏమైనా రాష్ట ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడానికి పూనుకున్నది. 
అదే విధంగా తెలంగాణసాహిత్య అకాడమి చైర్మన్‌ నందిని సిధారెడ్డి కూడ తెలంగాణ 
సాహిత్య రంగాన్ని తిరిగి నిర్మించడానికి పూను కుంటున్నారు. ఆ దిశగా ఈ పుస్తకం బాగా 
ఉపయోగ పడనున్నదన్నది నా ఆశ. 


ముజ్‌సే పహెలీసి మొహబ్బత్‌ మేరే మహబూబ్‌ నమాంగ్‌ 
జెర్‌బీ మస్లే హై దున్యామె మొహబత్‌కె సివా. 
తొలినాటి వలపును ఆశించకు సఖీ నాతాన 
ప్రేమే కాదు ఇంకా వ్యధలెన్నో ఉన్నవి లోకాన 
సైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ 


xxii 





జాన్‌ కీట్స్‌ 
(1795-1821). 


ప్రేయసిని 
మన “గోల్కొండ వజం) తో 
పోల్చిన జాన్‌ కీట్స్‌ 


అంతర్జాతీయంగా అద్వితీయమైన రొమాంటిక్‌ పొయెట్రిని 


ఆంగ్రములో వ్రాసి చిన్నవయసులోనే కాలంచేసిన మహాకవి జాన్‌ 
కీట్స్‌. కవిత్వంలో ప్రపంచంలోనే పేరుగాంచి, అనేకమంది భాషా 
కవులకు స్ఫూర్తిగా నిలిచిన మహాకవి. ఆయన తన ప్రియురాలిని 
గోల్కొండ వజంతో పోలుస్తూ రాసిన కవిత ఇది. నేను డిగ్రీ 
చదువుతుండగా 'జాన్‌ కీట్స్‌ పోయెటికల్‌ వర్క్స్‌ అనే ఆయన 
సమగ్ర కవితా సంపుటి లభ్యమైంది. ఇప్పటికీ భద్రంగా దాచుకున్న 
ఆ సంపుటిలోంచి సేకరించిన కవిత ఇది. స్థానిక వికాస ఉ 
ద్యమంలో పాల్గొంటూ కవులు, కావ్యకర్తలుగా పనిచేస్తూ 
చిన్నవయసులోనే కాలం చేసిన కోదాటి రామ కిషన్‌రావు, 
శేషభట్టరు రామానుజా చార్యులు, తెలుగు భాషా సంస్కృతుల 
వికాసానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి చివరికి మందులు దొరకక 
మరణించిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి సహా చరిత్ర 
సొరుగులలో మరుగున పడిపోయిన తెలంగాణ మహాకవులు రాసిన 
'భావకవితి వెలుగుచూస్తున్న ఈ తరుణంలో వారికి నా కన్నీటి 
నివాళి” గా ఈ కవిత. 


On receiving a curious Shell 


HAST thou from the caves of Golconda, a gem 

Pure as the ice-drop that froze on the mountain? 

Bright as the humming-bird’s green diadem, 

When it flutters in sun-beams that shine through a fountain? 


Hast thou a goblet for dark sparkling wine? 
That goblet right heavy, and massy, and gold? 
And splendidly mark’d with the story divine 

Of Armida the fair, and Rinaldo the bold? 


Xx1il 


Hast thou a steed with a mane richly flowing? 

Hast thou a sword that thine enemy's smart is? 

Hast thou a trumpet rich melodies blowing? 

And wear'st thou the shield of the fam’d Britomartis? 


What is it that hangs from thy shoulder, so brave, 
Embroidered with many a spring peering flower? 
Is it a scarf that thy fair lady gave? 

And hastest thou now to that fair lady's bower? 


Ah! courteous Sir Knight, with large joy thou art crown’'d; 
Full many the glories that brighten thy youth! 

will tell thee my blisses, which richly abound 

In magical powers to bless, and to sooth. 


On this scroll thou seest written in characters fair 
A sun-beamy tale of a wreath, and a chain; 

And, warrior, it nurtures the property rare 

Of charming my mind from the trammels of pain. 


This canopy mark: 19 the work of a fay; 

Beneath its rich shade did King Oberon languish, 
When lovely Titania was far, far away, 

And cruelly left him to sorrow, and anguish. 


There, oft would he bring from his soft sighing lute 

Wild strains to which, spell-bound, the nightingales listened; 
The wondering spirits of heaven were mute, 

And tears mong the dewdrops of morning oft glistened. 


In this little dome, all those melodies strange, 

Sofft, plaintive, and melting, for ever will sigh; 

Nor e’er will the notes from their tenderness change; 
Nor e’er will the music of Oberon die. 


So, when | am in a voluptuous vein, 

| pillow my head on the sweets of the rose, 
And list to the tale of the wreath, and the chain, 
Adieu, valiant Eric! with joy thou art crown'd; 


Full many the glories that brighten thy youth, 
| 100 have my blisses, which richly abound 
In magical powers, to bless and to sooth. 


John Keats (1795-1821). 
The Poetical Works of John Keats. 1884. 


Xxiv 


కన్నెకన్నులు 
బూర్గుల రామకిషన్‌రావు 

ఆకాశాంతర తారల మినుకులు 

అంబుధిలోపలి చేపల తకుకులు 

మెరుపుదీగలో బంగరు మెరుగులు 

సరసిజంపు నును చాయల సొబగులు 
కన్నె కన్నులయందు అన్నీ గంటిని! నేనన్నీ గంటిని ॥ 
సాగర జలముల స్వచ్చ యగాధత 
సంచిత నదముల తీవ్రప్రవాహత 
స్వర్ణ మేఘముల శుభ్ర వికాసము 

సంధ్యాకాంతా వదన విలసము॥ ॥కన్నె॥ 

ఆశని పాతముల వేడి శరంబులు 

అమృతధామ హిమ శిశిర కరంబులు 

ప్రణయ కోప జారుణ రాగంబులు 
బహుళ ప్రమమయ యనురాగంబులు॥ ॥కన్నె॥ 
క్రొత్తగ నేర్చెడు కోమలి సిగ్గును 
క్రొమ్మెరుంగులో గులికెడి నిగ్గును 
తెలిసి తెలియకే తెలిపెడు వలపును 

తెలిసినంతలో మారెడు తలపుమ॥ ॥కన్నె॥ 

అవ్యక్తామృతమయ భాషణములు 

అ(శ్రుబిందు మౌక్తిక భూషణములు 

కౌతుకమయ శుభదరహాసంబులు 
కటు విషాద పూరిత శ్వాసంబులు॥ ॥కన్నె॥ 
ప్రణయోన్నాదపు పరుష వాక్యములు 


30 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పలుకనేరని ప్రణయ కావ్యములు 
కరుణామృత రస విమల వీచికలు 
గాఢ హృదంతర రాగదీపికలు॥ ॥కన్నె॥ 
తాండవ కృష్ణుని పద తాండవములు 
తరుణ గోపికా కర విన్యాసములు 
గోబృందావన మురళీ రవములు 
గుప్త రాధికామృత సందేశములు॥ ॥కన్నె॥ 


(సుజాత) 


ప్రణయినీ బ్రార్థనము 


సురవరం ప్రతాపరెడ్డి 

ఉ. నీనును జెక్కులున్‌ మజియు ట్‌ చిబునవ్వును దంత కాంతలున్‌ 
నీ నయగారముల్‌ కలికి! నీదు మిటారపు గుబ్బ దోయియున్‌ 
నీ నడయాడు గౌనరయ నీ చికురంబును గెంపు మోవియున్‌ 
జానరొ! నాటె నాయెదను శంకలు గల్లిన జీరి చూడుమా 

ఉ. ఎచ్చటి కేగినన్‌ మతియు నేపనిచేసిన నీదు రూపమే! 
యిచ్చ దలంచు చుందు, గృపయించుక పూనవదేమొ యోర్వగా! 
వచ్చు నెయీ మనోవ్యధను వారిజలోచన నీ కటాక్షమున్‌ 
నచ్చితి నింక తాళగలనా లలనా? చలమూన బాడియే!! 

ఉ. నీ సరసంపు ముచ్చటలు నీ తరళాయత నేత్ర యుగ్మమున్‌ 
వీసరవోని మోహమున వేమఖు చిత్తములో స్మరించుచున్‌ 
వేసర కెల్ల వేళలను టబ్రేయసి! నిన్‌గన గోరు నాకయో! 
యాసలు గొల్పి యేచ దగునా మగువా పగ హెచ్చెడింగదే 

ఉ. వలపుల బొమ్మ! నీవుగనుబాటయి నంతనె మోదమందుదున్‌ 
చలమున గొంతసేపు కను చాటయినన్‌ బహు తాప మొందుదున్‌ 
కలికిరొ! నీ వెజుంగుదె కకావికలైన మదీయ చిత్తమున్‌ 
తెలసిన నింత కస్తిపడ; దిప్పలు వెట్టకె నిన్ను వేడెదన్‌ 


(సుజాత 1929) 


31 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వియోగము 


వి. లక్ష్మీదేవి 


గీ॥ 


గీ 


గీ॥ 


గీ 


గీ॥ 


గీ 


గీ॥ 


భీతంగనక రాముడు . చింతతోడ 
నడలు చుండంగ, లక్ష్మణుం | దాత్మగుంది 
ఎన్నా విధముల కోదార్చం . బృధ్విపతియు 
వెడలె ననుజసమేతుండై . వెలదికొబికు ॥ 
అట్లు చనుచుండ మార్గమ : ధ్యంబునందు 
గొండవోలె జటాయువు . గోచరించి 
అవనిసుత వార్తందెలిపిన . యంతవటకు 
దెలుపుటయు, వారు. దక్షిణ. దిక్కునుబట్టి I 
అరుగుచో, నొాక్కయెదంగబం . ధాసురుండు 
అడ్డగించటయును, వారు . నట్టె యతని 
పయికి లంఘించి తద్దీర్ణ . బాహువులను 
నిమిషమాత్రాన ఖండించి . నిలిచి రంత ॥ 
వేగ నా దనుజుండును . వింతయజబపు 
లఅచి, గంధర్వరూపము . నవధరించి 
“నాదు శాపంబు నెడబాపి . నన్నుంబ్రోచి 
నట్టి మీకు నమస్మరింతు” . అనుచు జనియె ॥ 
వేడ్కొనము వారి లాతని . వీడడుకొనిది 
బుష్యమూకాద్రినిం జేర. నేగి రంత 
ననిలపుత్రుండు చనదెంచి . యాదరించి 
వారి సుగ్రీవుడాపుర . వదలివేసె ॥ 
అధిక ముదమున సుగ్రీవుం . డాదరించి 
సీతవృత్తాంతమందియెల్ల . చెప్పంబడియు 
నా మెంగనుగొనగవులకు . నాజ్ఞ యుండగ 
నెలమి హనుమన్న వారితో . నిట్టులనియె ॥ 
Bre నీ కడకును వేగదెత్తు . నీసతినిపుడే 
నీ కేటి.... నీకన్‌ దీవింపంప . వే సుగుణనిధీ ॥ 


(మాడపాటి బాలికోన్నత పాఠశాల, వార్షిక సంచిక) 
32 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నిరాశ 


బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు 


కాజుచీకట్లం (గ్రక్కుచుం గడలనెల్ల 
నొక్కకబళంబుగా నోటం గ్రుక్కి భీక 
రస్వరూపంబుతో నంబరంబునందు 
నల్లుకొని వచ్చు మేఘాల నడుగుచుందు. 
అంధకారంబులో నెందునణంగినావా 
యనుచు మిణుగురుపురుంగునై యన్నిచోట్లం 
బూవుపొదరిందడలోంగూడం బోయి, నిన్ను 
కానమిని యేడ్డు మనసార కబివుదీర. 
కన్ను మజంగిన, నిదురలోం గలలతెరలం 
జేరి, నవ్వుచు, జీజుచు జేయి విసరు 

నంత దిగ్గున లేచి నే నాతురముగ 
వచ్చునంతనె మాయమై పజచెదేల? 
ఒక్కందనె, యొక్కచోం జేరి, యొక్కకప్లు 
కన్నులుబ్బంగ, హృదయంబు కరిగిపోవ 
గంఠనాళంబుం దెగ, నేడ్చి కాటుమబ్బు 
లందు నినుం గాంచి, చూపు లయంబొనర్హు 
ప్రతినిశీథంపు సమయాన బయలుదేరి 
తిన్నగా సాగి, శూన్యప్రదేశములను 

పక్షినై పాడుచును బోయి బడలి తుదకు 
మరల నాశూన్యగృహముకే మరలుచుండు 


ప్రణయ సంక్షోభము 


బూర్లుల రామకిషన్‌రావు 


ఎవరు గానని స్థలమునం దిసుకపైన 
లీల పాధోధి తరగలు జోలబాడ, 


33 


(సురభి 1927) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


ఘనతరోద్యానసీమల కలుము లెల్ల 

కొల్లగొని వీచు వాయువు పిల్లవాడు 
వీవనలు వీవ, ప్రణయ నివేదనముల 
హృదయ పద్మద్వయం బబేకమై యిమిడిపోగ 
పరులు వినజాల నటుల యొండొరుల మనము 
పలుకు పలుకుకు గొసరుచు నులికిపడుచు 

ముచ్చటల కూర్మికౌగిళ్ళ మూర్చనొంది 

విశమింతము ప్రేయసీ! వేగ రమ్ము 

“బాలచంద్రుడు మింటిపై పరుగు లిడుచు 

మమ్ము జూచినయుంతనే మసలనేల”? 
యనుచు సందియ పడబోకు మంబరంబు 
వేయి కన్నులతో మన వేదడ్మజూడ 
కాపు గాయుచునుండు నీ కాలమందు 
ఎవరు వినజజాలనట్లుగా నిసుకపైన 

శిరము లండొరులమటు జంట జేర్చికొనుచు 

తిన్నగా గుసగుసలందు తియ్యనైన 

చిలుక పలుకుల ముచ్చటల్‌ జెప్పుకొనుచు 

విశమింతము ప్రేయసీ! వేగ రమ్ము 
వామకరముల తలగడల్‌ వరుసదీర్చి 
పెదవి పెదవిని కలియగా గొదమపల్ము 
లిరువురము గూడ బల్ముచు కరువులేని 
ఎడతెగని భాషణంబుల నెరపికొనుచు 

మింట దిరుగు కపోతంబు జంటవోలె 

ప్రణయరస ముప్పతిల్లగా భావగీతి 

పరమ సమ్మోదభరముగా బాడుకొంచు 

జోడుగా వెల్లు చంద్రికా జ్యోత్సవోలె. 
సంచరించుచు నలసి విశ్రాంతి గల్ల 
పవ్వళింతము ప్రేయసీ! వడిగ రమ్ము 
విశ్వ మెల్లయు నలసట న్విశ్రమంప 
నిబిడ తిమిరంబు నిశ్ళబ్దనిశిని గప్ప 


34 
తెలంగాణలో భావ కవితా వికాసం 





జగము నిద్రించుచుండగా జవ్వనులగు 

దంపతుల (పేమభాషలున్‌ దమ్మురోగి 

మూల్చుటలుగాక మరి శబ్ధముండనపుడు 

ఎదనెదను జేర్చి హృదయంబు లదరుచుండ 
కడలి రాగాలు వినుచు నా గానమందు 
లీనమై కాలమానముల్‌ లేనియట్లు 
బంధమోక్షాలు రెంటిని బాసినట్లు 
పరుపు టిసుకన గాత్రముల్‌ మరచిపోయి 

పవ్వళింతము (ప్రేయసీ! వడిగరమ్ము 

సాంద్ర తమసావృతంబైన స్థలమునందు 

నిర్ణనంబగు నిశ్శబ్దనిశిని జలధి 

తీరమున సైకతస్థలి తెన్నెలందు 
కడలిరాగాల యర్థంబు లడుగుకొనుచు 
పూర్వ జీవితకథ లెల్ల పూసగుచ్చి 
పాడుకొనుచును నాది దంపతుల వోలె 
“బాహువుల బంధనంబున పరమ సౌఖ్య 

లీల పాడుచు నాడుచు కాలనియతి 

లేక జీవితశతము లనేకముగను 

లీల మొనరించి విహరింప లేదె ఆర్య” 

అనుచు దలపోయుచును కూర్మి తనివిదీర 

గలిసియుందము ప్రేయసీ! కదలి రమ్ము! 
చీకటులు గహ్వరంబులన్‌ జేరనిమ్ము 
గాఢచంద్రిక గాసినన్‌ గాయనిమ్ము 
చుక్కలటు తొంగి జూచినన్‌ జూడనిమ్ము 
బాల మారుతి నింపుగా బాడనిమ్ము 

పక్షి దంపతులను గూళ్ళ బండనిమ్ము 

సాగర గంభీర గర్జన సాగనిమ్ము 

వలపు జంటలు కౌగిళ్ళ మెలగనిమ్ము 

విశ్వమెల్లను సౌఖ్యాబ్టీ వీచికలను 
నుయ్యెలల నూగ, మనమున నూత్నప్రేమ 


35 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పొంగి పొరలుచు సిగ్గను బూటకమును 
చరణ పంకజముల పైన జారవిడువ 
ముద్దు లధరంబునన్‌ మౌనముద్ర వేయ 
కడలి యొడ్డున నిసుకపై నొడలు మరచి 
విశమింతము ప్రేయసీ! వేగ రమ్ము 
నీరనిధి చెంత నిసుక తిన్నియల పైన 
ఎక్కడేమియు దోపక ప్రక్కజేరి 
యుబుసుపోకకు ముద్దుల నడ్డబెట్టి 
జూదమాడుచు పరమ సమ్మోదమునను. 
ముద్దు లోడినచో మౌనముద్రదాల్సి 
నిండు కోపాన వేరె తిన్నియ నమర్ప్చి 
నిమిష మాత్రంబు పవళించి నిలువలేక 
చెక్కులను జేతు లూతగా జేర్చి మింట 
చుక్కలను జూచు చొకసారి లెక్కబెట్టి 
విసుగు గొని నేత్రకోణముల్‌ విసరి చూచి 
కోప సంభ్రమరాగ నిగూఢమైన 
నయన పాతంబుచే మళ్లి నిన్ను జేరి 
వలపు దెలుపుదు కౌగిలన్‌ మెలగియుండి 
ఆలసింపకు ప్రేయసీ! బైలుదేరు. 
జంటలందరు 'వాబీ ల జాడ జూచి 
కడలి తీరంబు విడనాడి కదలిపోవ 
నిసుక తిన్నియ హాయిగా నిద్ర జెంది 
నేను పవళింప, నొంటిగా నిద్రరాక 
కొంత వడి బాహువుల వెన్మగూర్చి బిగిచి, 
ఇటునటు పచారముల్‌ జేసి కులిలశీత 
కోమలానిలు గిల్లింత కోర్వలేక 
సొక్కు వెన్నెల పిల్పుకు జిక్కి జిక్కి 
అంగమున రక్తధారలు పొంగుచుండ 
మిక్కుటంబైన యుత్సాహ మినుమడింప 
పందెములు వేసి “'ట్రాముతో పరుగులిడుచు 


36 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పేమగీతి 


పరుపు టిసుకన, వేగమే బడలి నాదు 
వక్షమందున శిరముంచి వ్రాలి నిద్ర 
జెందుదువుగాని ప్రేయసీ! చేర రమ్ము 
నిండు రేయెండ జగమెల్ల వెండిపూత 
బూయ, విహరింప వెడలిన పూవుబోండ్లు 

“పూర్ణిమా రాత్రి నిండ్లకు బోద” మంచు 

పతుల నాతుర పెట్టుచు పర్వులెత్త 

విహగతతి గాధని(ద్రచే విశ్రమింప 

తరు వితానము లెల్లను శిరము వంచి 

జాగరూకత నటియింపజాలు నిద్ర 
బోవుచుండగ నిర్ణనాంబోధిసీమ 
స్థలితవసనుల మగుచు నిశ్వంకగాను 
కరము కరమున గ్రుచ్చుక కలసివెడలి 
ఇచ్చవచ్చిన యట్టుల నీదులాడి 
బడలుదము పోయి, ప్రేయసీ! వెడలిరమ్ము 


(నివేదన) 


బూర్గుల రామకిషన్‌రావు 


(ప్రేమమా! నీదు ప్రియమైన నామ మందు 

ఇంత మాధుర్య ముండుట వింత గాదు! 

పేమ యను పేరు వినగనే నా మనంబు 

తరణి కిరణాలు సోకిన తమ్మివోలె 

వికసితంబౌచు వెలయుట వింతగాదు; 
(ప్రకృతి యెల్లెడ వ్యాపించి ప్రణయభావ 
మవని సర్వంబు తన్మయంబై యెసంగ 
సంతసించుట సహజంబె వింతగాదు; 
ఘోరమగు గర్జనము చేత కొండలదర 
జేయు శరదభ్రమునుజూచి, మా యురంబు 


పంఛములు విప్పి ఆడుట వింతగాదె 
37 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వృక్షశాఖాగ్రముల గూళ్ళ పక్షిగణము 

దిరిగి యాహారముల గూర్చి తినక దాము 

చంచువుల నుంచి పిల్లల పెంచు మమత 

చంచువుల ద్రిప్పుచును దినిపించుటేల? 
అడవులను మేసి సాయంత్ర, మరచుకొనుచు 
పశువు లిండ్లకు రాగ 'నంబా' యటంచు 
లేగదూడలు బీల్చుట లెందు కొరకు? 
వచ్చి యరచుచు పిల్లలన్‌ వదలినపుడు 
నాలుకల దేహముల్‌ దాము నాకుటేల? 

శిశువు తన తల్లి గాంచినన్‌ శ్రీఘ్రముగనె 

ఏడుపులు మాని చేతుల నిచ్చుటేల? 

అర్థహీనంబు లైనట్టి యాటలేల? 

తల్లి మది కింత యింపుగా దనరుటేల? 

పద్మినీ బాంధవుని రాక పంకజాత 
మునకు నింతింత సంతసమ్మొసగుటేల? 
చలువరాయని రాకచే గలువ పూల 
కింత సమ్మోద మేలకో వింతగాదె? 
పుప్పములు లేవె యొన్నియో? “బుల్ఫు” లేల 
కంటకయుత గులాబీని గారవించు? 

శలభ మల దీపమున బడి చచ్చిపోవు 

ప్రాణములు బోవునని యేల భయము లేదు? 

భార్యకై భర్త కష్టముల్‌ పడగనేల 

పిల్లల సుఖంబుకై తాము తల్లిదండ్రు 

లేల ముదమున నిడుమల పాలబడగ 
వలయునో? పిల్లల సుఖంబె వారి సుఖమొ? 
షోడశ సహగస్రగోపికా సుందరులకు 
గోపబాలుని మోహనరూప మెల్ల 
యెడల గాన్పింపజేసి యీ పడతులకును 
శాంతి యానందమును గూర్చు శక్తియెద్ది? 


38 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రతిఫలాకాంక్ష రహితమౌ భావమెద్ది? 

గుణముల (గ్రహించు శక్తిలేకుండు నెపుడు? 

అంకురమునుండి పెరుగుచు నచలమయ్యు 

స్థిరముగా నాశరహితమై పరగు నెద్ది? 

అన్యదేశంబులన్‌గల యతిశయములు 
జాడ గన్గాని తిరుగుచు జన్మభూమి 
దరికి జేరగనే ముందు దారిలోనె 
హృదయమది తట తట యంచు నదరనేల? 
ఒరుల దుఃఖములన్‌ జూచి యోర్వలేక 
ఎన్ని యిడుమల బడియైన తన్నివార 

ణంబు చేయుద మనుచు ఘనంబునందు 

దలచి కష్టంబు నొందెడి దాతలేల? 

కరుణ యననేమి? మైత్రియన్‌ భావమెద్ది? 

భక్తి యననేమి? మైత్రియన్‌ భావమెద్ది? 

(పేమ యననేమి? వీటిలో భేదమేమి? 

పాత్రభేదంబుచేగల్లు పదవిభేద 

మొసంగు గాకేమి యన్నిటి మూలమొకటె 

అన్నియును ప్రేమజనితంబులైన యవియె॥ 


(నివేదన) 


వేడుచునుంటి తండ్రి 


గార్లపాటి రాఘవరెడ్డి 
పతిప్రాణంబులు దప్ప ఏ వరము లభ్యర్థించినన్‌ నాకు స 
మృతమౌనంచును మూడుమార్లనితి వమ్మా రవ్విధిన్‌ దక్కి 'ఈ 
ప్పితమేదో వచియింపు మిత్తు నని సంప్రీతుండవై యానతి 
చ్చితి నా పుణ్యము పూచి కాచి ఫలియించెన్‌ ధన్యురాలన్‌ యమా ! 
వేడుచునుంటిం దండ్రి : పతిభిక్ష దయామతివై యొసంగి కా 
పాడుమతండు నా ప్రణయబంధురమూర్తి మనోధనమ్ము జా 
రాడిన పశ్యతోహరుడు నాజివప్రాణ మభీష్టదానసం 


కీడనలోల : నిక్క మెటిగించితి దోయిలిబట్టితిన్‌ యమా: 
39 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రవితతరాజ్య వైభము బాసినవాడయి తల్లిదండ్రులన్‌ 
స్థవిరుల నూడిగమ్ములను దన్నుచు దాపసవృత్తినున్న ఈ 
నవమకరాంకు గంటి; నొకనాడు తపోవనదర్శనోత్సుక 
త్వవశతనేగు నా జనకపాదులతో జని దైవికంబుగన్‌ 
చూచిన చూపుతో మనసు చొచ్చెం దదాకృతిరేఖం ద్రిప్పగా 
జూచిన రాక పాల్మదలిం జొచ్చిన ఏజుగ మారుపొందే వే 
టై చరియించు మేనిది తదైక్యము నొందగరాక నీడయె 

ఆ చరితార్భుతోడ జను నాతడు నిల్చిన నిల్చు నెల్లెడన్‌ 
అవిరళభోగభాగ్యములనంతము లా శుభమూర్తి పాదప 
ల్లవమునదోచు; నాతని విలాసదరస్మితరేఖ నూతనో 
త్సవములుసాగు, దద్వదన చంద్రుడు సాంద్రభవాంధకారటప్రా 
భవము నడంచు నా బహుతప: ఫలమాతండె వేయునేటికిన్‌ 
ఈతని గూడి గచ్చపొద ఎండు నెడారిని జూతునేని సం 
ప్రీతి జనించు; నీతనిని వీడి విలోకిత శాద్వలస్థలా 
ద్యాతతశోభన ప్రకృతి యంత మరుస్థలియట్ల తోచు నా 

చేత మతండే, జీవితవిశేషమతం, డతమే నమస్తమున్‌. 


(సావిత్రి సంకలనం) 


కవీంద్ర గానము 


కాలయానము 

బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు 
కాపువ్వు కీపువ్వు - కరిగి పాడితివి 
ఆ కొండ కీకొండ - కాగుట్ట కీగుట్ట 
కాపుట్ట కీపుట్ట - కరిగి పాడితివి 
జలధరంబులమధ్య - రుంరూనిలముమధ్య 
నుజుము ఘోషలమధ్య - మెటసి పాడితివి 
అశరద్రాత్రుల - నలచకోరంబవ 
యాచంద్రికలయందు - నలరి పాడితివి 


40 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మంచుతో నిండిన - మంచుకొండకుం బైన 
మంచుతో నైక్యమై - మించి పాడితివి 

ఆ వృక్షములం బండు - టాకులలోం జేరి 
పడి ప్రాణముల నట్లు - బాసితే యకట! 


(ప్రేమార్చణము 


సురవరం ప్రతాపరెడ్డి 


(సురభి 1927) 


“సకల రాజ్య పూజిత, చరణు నన్ను 

భంగపాటుల ద్రోసితే: బాల యిపుడు 

ప్రీతి ధనరాసులను సమర్పించు వారి 

నుత్త క్షాత్ర గుణముచే: నొప్పు వారి 

బుద్ధి బలమున మంత్రులై: పొలుచు వారి 
గోరినట్టి వీరుల నీకు: గూర్చి యుందు 
నకట యొడ్డె గొల్లని మీద: నతివ నీవు 
పాళి గొని యుంట నేరీతి: బాటి వచ్చె 
అచ్చమౌ పసిండిని గాజు: నతికినట్లు 
మానికంబును మసిపట్ట: మడచినట్లు 

గొజ్జగిని గన్నెరుల తోడ: గూర్చినట్లు 

అతివ మీ చెల్మి మిగుల హా:స్యాస్పదంబు” 

ఇట్టులొకనాడు యవన మ:హీశ్వరుండు 

పలికె బసుల కాపరితో వి:వాహ మగుట 

కుద్యమించిన తనపట్టి: యొద్ద జేరి 
బాల గీటునంబుచ్చె నాతని: వాక్కులెల్ల 
ఎన్నిభంగుల జెప్పిన: నేమి ఫలము? 
బాలికా మనోరోగంబు బాపు పొంటె 
పసుల కాపరి దునుముటే: బాగటంచు 
భటుల కాజ్ఞయిచ్చెను రాజు: వాని జూప 

సకియ నొకృతె మజునాడు: జాబు నొకటి 


నెలత కిచ్చెను బ్రియుని సం:దేశమనుచు 
41 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రాని నీరీతి జదివె భూజుని పుత్ర 

చాన నీ వలపింత ప్ర:చండ మగునె 
తరుణి నీ మదనాగ్ని కింధనమటయ్రైతి 
పాలి చంపకిపై వ్రాలు:భ్రమరమట్లు 
మోహమున దివ్వెపై బడు: పులుగులట్లు 
అర్పణము చేసితిని ప్రాణ:మతివ నీకు 
పడతి వినుము నీ తండ్రి నా: పాలి యముడు 

విడచు చున్నా నసువుల: వ్యర్థముగను 

ఆత్మబంధువులేరు నా:కవనిలోన 

గొర్లమందయె నా యాస్తి: కొనుము దాని 

దాని రక్షించు భారమం:తయును నీదె 

యత్య విన్నప మియ్యదె: యవధరింపు 
బాల బటబట నాల్టుబా;పష్పములు విడిచె 
నెవరి తోడను వాపోయి: యేడ్వబోదు 
చెలులతోడను నొకమాట: చెప్పబోదు 
ప్రియుడు పడియున్న తావును: వేగజేరి 
అర్హసంన్మారములు జేసే: నతని కపుడు 

తన మనోనాథునాజ్ఞనౌ: దల ధరించు 

వాని గొట్టిల మందను: బరమ భక్తి 

అనుదినంబును... చె నహరహంబు 

అంతపురమున వసియించు: నలరుబోడి 

అడవుల సంచరించెను: నవద యగుచు 
దనదినంబును కృషియించె: దెఅప మేను 
మాస కాలంబు దాటినా: మగువ ప్రియుడు 
మడిసినట్టి తావునె జేరి: మరణ మొందె 
గొట్టిలన్నియు మేతల:గూడ మచి 
యామె చుట్టును మూగుచు: నజచె బిట్టు 

గొర్ల కాపరుల్‌ కొందజు: కూర్మి తోడ 

దహన సంస్మారములు చేసి: దంపతులకు 

స్మారకంబండు కట్టిరా: స్తానమందు 


42 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సరస్వతి 


వారులిరువురు దేవర:లైరి వారి 
పూజలేటేట జరిపిరి: పుడమి జనులు 
వారల సమాధిపై కవి: వరుందొకడు 
వ్రాసియుంచెను నీరీతి శాసనంబు 
కులముగాని సర్వం సహా బలముగాని 
ధనముగాని నిశిత ఖడ్గధారగాని 
లేశమైన నిరోధింప లేవు సుమ్ము 
నిర్మల ప్రేమ శక్తిని నిశ్చయముగ 


(గోలకొండ పత్రిక, మే 1931) 


కోదాటి రామకృష్ణారావు 


ఆకాశాంతరకాంతి పురముల - అవనీగత గంగా(ప్రవాహముల 
నీయందే గాంచెదము దేవి - నీయందే గాంచెదము 
హృదినిశోభిల్లెడు తారల కాంతుల - యువతినేత్రము తారల నీటుల 
నీయందే గాంచెదము దేవి - నీయందే గాంచెదము 

కుంజ శకుంతావ్యక్తగానమును - కోమలి కంఠమునందలి రావమును 
నీయందే గాంచెదము దేవి - నీయందే గాంచెదము 
స్వచ్చప్రణయామృతమాథుర్యము - పరమాసహ్య వియోగకటుత్వము 
నీయందే గాంచెదము దేవి - నీయందే గాంచెదము 

విమలచంద్రికా శారదయామిని - తిమిరావృతమౌ యమవసరాతిరి 
నీయందే గాంచెదము దేవి - నీయందే గాంచెదము 

భక్తమానసము నందలితృప్తిని - పాతకనాస్తికు బొందు విషాదము 
నీయందే గాంచెదము దేవి - నీయందే గాంచెదము 

బీరునియందలి వికలమానసము - వీరునియందలి యుజ్వలశౌర్యము 
నీయందే గాంచెదము దేవి - నీయందే గాంచెదము 


(తెనుగు పత్రిక) 


43 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఉమర్‌ ఖయ్యాం 


బూర్గుల రామకిషన్‌రావు 
“కాఫరు' లంచు లోకులను కల్మష దృష్టుల జూచువా డసూ 
యాపరుడేమి హానియగునా యని భీతిల్లివాడు లోకసే 
వాపరుడంచు బల్మగనె వాడు మనుష్యుడె? నిత్య ధర్మముల్‌ 
బాపపు బుద్దిలేక సలుపన్‌ దగు వానికి భక్తులగ్గుటల్‌. 
నిగహానుగ్రహములచే నిల్పినావు 
స్వర్గమను నీదు సభయందు మార్గమొసగ 
రనుట యుచితమె నేనేమి రంకుతనము 
జేయగాలేదని సంతుష్టి జెందినాను! 
విగ్రహారాధనము జేయు విప్రతోడ 
బలికె విగ్రహ మొకనాడు “బ్రాహ్మణుండ 
ఏల సాష్టాంగ మొనరింతు వీవు నాకు?” 
“జగతి నంతట నొకసారి నెగడువాడు 
దివ్య విస్ఫూర్తిలేశ ధీధితు లసంగి 
నన్ను పూజారి గావించె” ననెదవేమి? 
మద్యము దేహశక్తియును మామకజీవన శక్తియున్నగున్‌ 
మద్య మభేద్యమౌచు పరమార్ధ రహస్యములన్నిదెల్పగా 
విద్యయు ధర్మమున్‌ మరియు వేదములున్‌ హవనంబులేల? యీ 
మద్యమునందె గాంతును సమస్త ప్రపంచము స్వర్గలోకమున్‌ 
లేవుము! రమ్ము! ప్రేయ సికలేవుము! నా హృదయంపు టానన 
న్లావుము నే విశేషమగు కస్టములం బడినాడ; ఓ అపూ 
ర్వావయ వైకసుందరి! నవగత మద్యము దెమ్ము గైకొనం 
గావలె గాత్రమృత్తికను కాలుడు భగ్నముజేయు పూర్వమే! 
మద్య మపీత పూర్వమిది మంజులరాగ తరంగమాలికా 
హృద్యము, పానపాత్ర మరెరే! పడిపోయె స్వహస్తపాతమై 
అద్యపి కుంభకుంభముల నన్నిటి ద్రావిన తృష్ణ దీరదే! 
మద్యము చింత నా మదిని మస్తకమున్‌ గ్రసియింప నోర్తునే! 


సంతసించెడు చిత్తంబు సంతసంబు 
44 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గనునె? డెందంబు నీ వియోగంబు చేత 
గమలె భూతల సంసార కటుపయోధి 
నీ సహాయంబు చేతనే నీదుచుంటి!! 


(నివేదన) 


కోయిలపాట 


వేలూరు మాణిక్యరావు 
శ్రీనాథాది కవీంద్రులచె నుతిగొను కోయిలా 
గానాలంకారంబులు గానబడిన కోయిలా 
లవసంతమే ప్రియమని యతిచతురత కోయిలా 
తలతల మను లేమావుల తావు జేయుకోయిలా 
పంచమ స్వరముచేత బయలు నెల్ల కోయిలా 
అంచితముగ ప్రతిధ్వనుల నందజేయు కోయిలా 
జాలమావి లేజిగురును భక్షించెటి కోయిలా 
కాలముగని కేకవేయు గనుదలుతువు కోయిలా 
నీవులేని వనము సతము లావురుమను కోయిలా 
ఆవుల విడియాల బోతు బోవుగతిని కోయిలా 
గానమందు నీధ్వని సంక్రమము గానకోయిలా 
జాడగతిరమై యుండుట గాన బడును కోయిలా 
పులుగులన్ని వేకువనే బలుకుచుండు కోయిలా 
కిలుకవు వాని గూడియు కింతమేమొ కోయిలా 
సాయంతన మందున విస్తారముగను కోయిలా 
కాయము గదలగు బల్మితి వయితివేమొ కోయిలా 
శివునితాండవమనకునై శీఘ్రగతిని కోయిలా 
సవినయముగ బిలచితివో స్వరసంజ్ఞను కోయిలా 
దినమంతయు కష్టపడుట గనిభానుని కోయిలా 
అనువగు బరమాద్రికిబమ్మని యంటివొ కోయిలా 
అదిగాకను యర్యమిడుగ నిదితజియని కోయిలా 
ముదమునవిప్రలకు దెలుపబదరెదవో కోయిలా 


అవిరళముగ వణిన్‌ంచెదరట ప్రియమున కోయిలా 
45 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నీకన్నులు కెంపులు జిగినగడుచుండు కోయిలా 
ప్రాకటముగ యెజకల భ్రపంజ్ములుగద కోయిలా 
పక్షిజాతులన్ని గానబడును బహుగ కోయిలా 
ఈక్షితినీజాతి పెద్దలేరిచెపుమ కోయిలా 
మదమునపైకెగరి కజచుమథుకరములు కోయిలా 
అదనులోనగాన వానికొదువలేదు కోయిలా 
(సంక్తిప్తీకరణ) 


(ఆంధ్రాభ్యుదయము 1921) 


ఉన్మత్తత 


బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు 
పూర్వహర్షానుభవత నుప్పొంగియేను 
దేలియాడుచు నిశ్చలలీలం బోదు 
ప్రణయగీతికలన్నిటిం బాడుచెటకొ. 
నిర్భరానంద సందోహనియతి నొక్కొ 
కపుడునన్నేదియో నేనె యడిగికొంచు 
మాటలాడుచు నన్నునే మజచిపోయి 
వేయివిధముల వేషాల వేయుచుందు. 
తారనై; వెల్లుచుందు నుద్ధతిని మింట 
బురుగునై, ప్రాకులాడెద పుడమిపైన 
నావనై సంద్రమునం దేలి నడుచుచుందు 
మోడునై పాడువడియుందు మూలలందు 


యెడ్సేము 
కాళోజీ రామేశ్వరరావు, షాద్‌ 
ఉరికంబ మెక్కించి ఉస్సురని యేడ్చెము 


గురిజూచి కాల్చేసి గొల్లుమని యేద్చేము 
రుజుమార్గమును జూపు నీతి పరులెల్లరను 


(సురభి 1927) 


46 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తొలగించి దారి దొరకక కుమిలి యేడ్చెము 
సత్తును హతమార్చి సైతాను తలదాల్సి 
తప్పుజేసితి మంచు దండిగా యేడ్చేము 

తల్లికి విషమిచ్చి తాచుకు పాల్పోసి 

తలబాదుకొని చాల తల్లడిల్లి యేద్చేము 

అమృత పాత్రను దన్ని హాలహలము వైపు 

వెర్రిగా చెయిజాచీ వెక్కి వెక్కి యేద్చేము 
సుఖసౌధముల నెల్ల సొంతమే కూల్చుకొని 
శిధిలాల జూచి కడు చింతించి యేద్చేము 

- ఉర్దూనుంచి తెలుగు, దేవులపల్లి సుదర్శన రావు 


(కాళోజీ రామేశ్వరరావు రచనలు) 


జానకీబాయి 


శేషాద్రి రమణ కవులు 

తే.గీ. నల్లగొండ పురాన నా - నందమొసంగం 
జెలంగు వేంకటరామ నృ - సింహరాయు 
వంశపావన జానకీ - బాయిభర్చ 
పరతతోజీవ నౌకను - జరుపసాగె? 

చం. జననము నొందినందులకు - సంపద దైవమొసంగి నందుకే 
యనితర సాధ్యకార్యముల - నైననొనర్చి స్వదేశ సేవకై 
చనవలెనంచు సంతతము - జానకిబాయితలంచి, పుణ్యభా 
జనముగం గాలమున్‌ గడుప - సాగెను భర్భహితంకరంబుగన్‌ 

తే.గీ. పారమార్ధిక మెదలోనం - బల్లవింప 
ననదలకు పేదసాదల - కన్నమొసంగి 
వలువలును గానువీసముల్‌ - పంచిపెట్టి 
చేయుధర్మంబు జానకీ - బాయిసాధ్వి. 

ఉ. ఉత్తమ కావ్యజాలముల ఆ నాక్కొకవేళ పఠించుచుండు, లో 
కోత్తర ధర్మకార్యముల - నొక్క మొగిన్‌ నెజవేర్ప, భర్తకున్‌ 
జిత్త మెజింగితామనవిం - జేయుచుండునుగాని యెందుంబ 


47 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కం. 


తే.గీ. 


త్యుత్తర మీయదాయువిద యొకృపుడ్తనను భర్తమాటకున్‌ 
చదువంగదగు పొత్తంబుల 

దుదిదనుక పఠించుచుండ, - దోడిచెలులక 

య్యది బోధసేయునిట్టుల 

బ్రదికిన రెణ్లాళ్ళు కీర్తి - పదవిగడించెన్‌. 

“సతులకు విద్య నేర్చుటలు-సాహస” మంచును గొందటజున్‌. “సతీ 
ప్రతతిగ్భహాంగణంబు విడ - రా“దని కొందటువల్కి దేశదు 
ర్లతి నభివృద్ధిజేయుతటిం - గాంతునిసాయముం గోరిసంఘవి 
చ్యుతిదొలగింపబాటువడు - చుండెను జానకిబాయినిత్యమున్‌ 
మండలస్థానమగు నల్ల - గొండయందు 

జరుపంబడుచున్న నూతన - సంస్థలెల్ల 

జానకీబాయి సమధికో - తృాహముననె 

చెలంగె వేంకటరామ నృ - సింహువలన 
విశ్వహితంకరంబులని - వేంకటరామ నృసింహరాయండే 
శాశ్వత కార్యజాలముల - సల్పంగబూనినం, బ్రోత్సహించుచున్‌ 
శాశ్వదుదారకీర్తింగనె - జానకిబాయి, తదీయులాదిగ 

ర్ఫేశ్వరి యంశతోడ, జని - యించెనటంచుదలంచిరాయమన్‌ 
నగపుమెజుంగు వెల్లువల - నన్‌జిగిచెక్కులు కందశింప, నే 
వగనయినన్‌ బ్రశాంతముగ - వర్తిలుచుండునుగాని కోపపుం 
బిగితము మోముపైనింగను - పింపగ నీయదొకప్పుడైన, న 
మ్ముగుదకు జెల్మికత్తియలు - పొత్తములై తనరారె నెప్పుడున్‌ 


(ఉదయ లక్ష్మి 1927) 


రతి విలాపము 
గార్లపాటి రాఘవరెడ్డి 


తపము ముగించి లేచి వనితామణి పార్వతి యంచవోలె ఖం 
డపరశు మోల కేగగ మనంబు చలించి నిగుద్చె చూడ్మినా 

మె పసిడి మేన - మధ్యమున - మీటినవిచ్చెడు గుబ్బచన్నులన్‌- 
జపలము లౌన చూడుకుల - చంద్రముఖంబునం - గెంపువాతెరన్‌ 


48 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఇది అదనంచు నెంచి కుసుమేషుడు నొయ్యన తుంటవింట దు 
మ్మెదగ వి నారిలాగి బలిమిన్‌ గుజివెట్టియు మోహనాస్త్రమున్‌ 
వదలిన శూలికి సొమ్మసిలి - భావము నిల్మడదప్పి చిత్తమున్‌ 
జెదర, రుషాభరంబునను జెచ్చెర జిచ్చరకన్ను విప్పుడన్‌ 
బగబగమండుచున్‌ దెసల బర్వెడు మూడవకంటిమంటలన్‌ 
మొగపడి “హా: హతాసి” యర - మోడుపుగన్నులతో మొదళ్లకున్‌ 
దెగిన రసాలసాలము గతిన్‌ రతి నేలనుగూలి మెల్లమె 

ల్లగ దయనీయగద్దదగళస్వనయె “సుఖమంటివా ప్రియా” 

అని కనుదోయివిప్పి వదనాంబుజ మించుక యొత్తిసమ్ముఖం 

బున హృదయేశ్వరున్‌ గనక వాడిదకుప్పను జూచి యక్నటా: 
యనుకొనినంతయి............ అనుచు నవ్వలిమాటలు నోటరాక దా 
గనుగవమూసి నేలబదెం గ్రమ్మలు కీల్సెడు బొమ్మమాడికన్‌ 


(సావిత్రి సంకలనం) 


విరహిణి 


బూర్లుల రామకిషన్‌రావు 

రవిరహాశ్రుధార లభిషేక మొనర్చెడు పట్టుపాన్సుపై 
కొరలుచు నొక్కక్రాంత పతి దూరిత, తెన్నులు గాంచుచుండె, వ 
తరముల నెంచుచున్‌ విధివశాన పరాన్ముఖుడైన భర్తకై 
గురుతర కర్మభోగమున గుందుచు శోకకషాయితాక్తియె. 
రతనిస్నాత పయోధరా[శ్రుకణికా నిర్మేయహార ప్రభా 
తరళంబైన కృశాంగరాగములచే దళ్ళత్తు నెమ్మోము దు 

రర నిశ్వాస కవోష్టవాతముల వ్యాపారంబు సైరించుచున్‌ 
వరగంగాతట పత్తనాంక విలస ద్భాగస్థ సౌధంబుపై. 
జీమూతమ్ములు దూతలై మునుపు నుంచే ప్రమసందేశముల్‌ 
కామార్సుల్‌ బనిపింప కాదనకయే కష్టంబులన్‌ జెంది నా 
రేమోకాని, మదీయభర్త యిపుడేయే దేశమందుండెనో 

యే మార్గంబున వెళ్ళెనో యెరుగ నేమై పోయెనో యెచ్చటో? 


(నివేదన) 


49 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(ప్రవాసి 
మాడపాటి హనుమంతరావు 
(ఫిర్గౌసి రాసిన ఫారసిక కవితకు తర్జుమా) 
నీదుసత్మీర్తి జగమున నిలుపంగలుగు 
సేవయొకటి, భూనాధ, నేంజేసియుంటి! 
వర్షమున వాయువున నష్టపడనియట్టి 
కట్టదపుంబునాదిని కైతంగట్టియుంటి! 
పలుశ్రమలకోర్చి యొన్నియో వత్సరములు 
“'ఫారసి నిసజీవిగంజేయం బాటుపడితి!! 
నాధనపురాశి యక్కటా! నాశమయ్యె 
ఫలములేనివై ముప్పదివత్సరములు!!! 
నృపతితండ్రియు నృపతి - యైనెగ డెనేని 
బంగరుకిరీట మీతలంబడయకున్నె? 
నృపతితల్లియు రాణి-యైనెగడెనేని 
కనకరజితముల్‌ నా మేనుగప్పకున్నె? 
నేలంగొంతకాలము తండ్రియెలుగాక 
దాసుని సుతుండు తామహోదారుందడగు నె? 
హీనుల మహోన్నతపదవి కెత్తుటయును 
ఎత్తి వారి యుపకృతి నాశించుటయును 
స్వీయమానధనము బుగ్గి చేయుటగును; 
సర్పమును దనజేబులో సాదుటగును! 
చేదుసహజగుణంబగు చెట్టుదెచ్చి 
నందనవనంబులో నీవునాటి దాని, 
స్వర్ణదీజలముల 'పెంపెసంగ బెంచి 
స్వచ్చమధుపూరమునను బోషణముచేసి 
నను తుదకుదాని సహజగుణమ్ముపోదు 
చేదగు ఫలంబులే లభించెడు నిజంబు! 
చెడుగునుండి హితంబు కాంక్షించుటెల్ల. 


కంటిలో దుమ్ము చల్లించుకొంటయెయగు 
50 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దుఃఖపదెనేని కవివ్రాయు దూషణమ్ము, 
దూషణమునిల్పునీజగత్తున తిరముగ 

ననెడు నీతి నృపుడు నేర్చుకొనునటంచు 
కొన్ని పద్య రత్నముల నేంగూర్చినాండ! 


(సుజాత) 


కనకాంగీ పరిణయము 


సురవరం ప్రతాపరెడ్డి 
ఉ. సారవచస్సుధా మధురశైలిని పద్యములెల్ల నింపు సొం 
పారుచు నబ్బుచో ప్రకృతి వర్ణనలన్‌ వెదజల్లి నవ్యభా 
వారుణ కాంతులన్‌ హృధయవారిజమున్‌ వికసింపజేయ వ 
హ్వారె యటంచు లోకులకు నట్టి కవిత్వమె రచ్చమెన్నగన్‌॥ 
తే.గీ. విశ్వనాథరాయ! తమ కవిత్వ సరణి 
గాంచి కంటి దూలమెజుగక యొరుకంటి 
నలుపు జూపిన రీతిద ప్పులర యంగ 
నెంచితిని గాన క్షమియింప నిచ్చగింతు 


(ప్రతాపరెడ్డి కవిత్వం) 


మురళీ గానము 


కందిరాజు వెంకట కిషన్‌రావు 

గీ. ఘనతర ధ్యానగానంబుల్‌ గలిగియుండ 
వీణ సమవాద్యముల్‌ పెక్కు వెలయుచుండ 
వేచియున్నాను నీ గానామృదువునకు 
మురళీ గానము వినిపింపు ముద్దు కృష్ణ 

గీ. వృక్షముల పొంత గోపకుమారులతోడ 
గూరుచుండియు సంగీత భారమున 
వినగ తీవ్రించుచుంటి సంప్రీతిజతోడ 
మురళిగానము వినిపింపు ముద్దుకృష్ణ 

గీ. తుదకు నీ మందలోనొక్క తొర్రనగుచు 


51 
తెలంగాణలో భావ కవితా వికాసం 





విజపి 
రచి 


పుట్టనైతికగా దాయిక నెట్టియాస 

ఆకట పిల్లనగ్రోవిగా లేకపోతి 

మురళిగానము వినిపింపు ముద్దుకృష్ణ 

లలితమౌగాన మాధురీ రవము వినగ - నాకు వేడుక బుట్టెను నేడునాధు 
హృదయమందున హాయనుపించునట్టి - మురళిగానము వినిపింపు 
ముద్దుకృష్ణ 


(గోలకొండ పత్రిక) 


రూప్‌ఖాన్‌ పేట రంగామాంబ దేశాయి 


స్ప 


మనవి గైకొనుడి నిర్మల మానసాంభుజ 

గాంధీ మహారాజ కల్పభూజ। శీలస్వరాజ్యల 

క్ష్మీ సాధనొల్లాస। జత షద్దుణాభాస చిద్విలాస! 

మహితామనస్క్మ సమాధి నిష్టానంద। అఖిల 

పావన సుపాదారవింద! అనఘాత్మనీదు 

దర్శనమును। చంద్రోదయమునకు రేబవళ్ళ మతముగను 

వికసితా హాబమున చకోరము కరణి అంచిత ధ్యానమున నిరీక్షించి 
నేటి | వరకు గంటిని సద్దురు కరుణచేత। సంచితాగామకర్మ 
నశించిత(ండి 


క॥ కాలత్రయమున నీపద। లాలిత 
పద్మములధీయ లంకారముగా। 
నాలోపల గని (యొక్కుచు। బాల 
సుబాష్టను నిన్ను ప్రార్థింతుబుషి 


గీ 


కందారము ॥ 
థి 


తప్ప గల్గిన మన్నించు ధర్మచరిత। 

దీనజన బాంధవా నీవెదిక్కునాదు!। 

మనవి పాలించుటకు వేరు ఘనులు 

గలరె। రమ్యగుళాసాంద్ర శ్రీ గాంధీ రాజ చంద్ర 

మంగళము ఈశ్వరాంశజ మంగళ మజ్ఞాన తిమిర మార్తాండ 
సదా! మంగళము భక్త వత్సల! 

మంగళమ సమాన గాంధీ! 


52 
తెలంగాణలో భావ కవితా వికాసం 





జయముసాధు మణి వినుప 

రాకూ! అహిరాజకేయూర! 

సహితంబుగా గిరిజ సహాయ 

మై నీ కోర్కె సంపూర్ణముగా మెసగూ! 
మహరాజనీకూ! శుభము సాధు! మరివిను పరాకూ: 


(తెనుగు పత్రిక) 


కులకాంత 


చిలుకూరు శ్రీరాములు 
తనదుమాటలు కృపణుని ధనమునోలె 
లోకులకుసుంత లభ్యంబు గాకయుండు 
తన పతినికంటె నితరుని దర్శనంబు 
చవితినాటి చంద్రునికన్న చాలతప్పు. 
తనగ్భృహములోనగాక నౌదలను జనుట 
సర్పముఖమున కాల్వెట్టు సరణిదోచు 
తననివాసము కంటె నితరనివాస 
మందునుంట ద్వీపాంతర మందునుంట 
విభుడు జీవించియున్న జీవించియుండు 
పతిమృతిని బొందెనాగూడి మృతినిబొందు 
సఖుడు సంతసవెడుచుండ సంతసవడు 
సహజసిద్ధ స్నేహ రసామవర్తి!! 
అట్టి కులకాంతతో సమానములు కావు 
కామధేనువు చింతామణి కల్పలతలు 


(తెనుగు పత్రిక) 


పరిదేవనము 


గార్లపాటి రాఘవరెడ్డి 
“ధర్మగ్గాని యధర్మజృంభణము ప్రాప్తంబైననాడెల్ల నేం 
బేర్మిన్‌ జన్మముదాల్చి, కల్మషములన్‌ బేర్మాపి స్థాపించెదన్‌ 


53 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ధర్మం బెప్పటి యట్లి” నంచు మును గీతన్‌జెప్పినా వేల దు 
షృర్మారంభము లాపరావు? నతపక్షా: వేణుగోపాలకా: 

నీ వున్నాడవొ లేవా ఎందులకు పోనీ మాకు నీ జోలి, మా 
మా విద్యుక్త మొనర్చి సర్వమును సంపన్నంబు గావింతుమన్‌ 
భావ స్థైర్యముబూని పుల్లయు గదల్పన్‌ లే మొకపట్టిచో 

నీవే జ్ఞప్తికి వత్తు నాస్తికులకేనిన్‌ వేణుగోపాలకా: 

నాకే ముగ్గురొ యిద్దరో కలరు ప్రాణ స్నేహితుల్‌ వారితో 

నా కష్టంబుల జెప్పుకొన్న సగమైనన్‌ దీర్తు రీ పాటికే 
నీకేకావలె నంచుం జెప్పుటకూదండ్రీ! కారణం బెన్న లే 

వా? కాదా ఇతరేంగితజ్ఞుడవు దేవా! వేణుగోపాలకా: 

చాలున్‌ జాలును నీదు నేయములు నాశాపాశమున్‌ ద్రెంచితిన్‌ 
మేలయ్యెన్‌ క్షణకాలికంబయిన యీ మేనెప్పుడో టుప్పునన్‌ 
రాలున్‌ దీనికి నింత దైన్యపడి - నిన్‌ “రావయ్య! రక్షింప వ 
య్యా! లేవయ్య” యటంచు మోమకరిల నేలా? వేణుగోపాలకా: 
బలి సామ్రాజ్యము వజికిచ్చితివి, మున్‌ పాంచాలికై గోపకాం 
తల పుట్టంబుల గొల్లకొట్టితి, కరీంద్ర ప్రాణముల్‌ కాచి ని 
ర్థలిత ప్రాణమొనర్చి తన్యకరి నీ దాతృత్య లీలావిభూ 

తులివే స్వీయ విభూతి సన్నగిలడెందున్‌? వేణుగోపాలకా: 


(పరిదేవనము) 


మోహమా! 


శేషభట్టరు వేంకట రామానుజాచార్యులు 
1. అడవుల గందమూలాహారులైనట్టి 

మునుల నెత్తుల నింద మోపినావు 

తులలేని వైభవంబులతోడ విలసిల్లు 

రాజుల నజకాల రాచినావు 
వేదవేదాంగకోవిదులైన పండితా 
వళులం గుక్కల జేసివైచినావు 
మానంబునకు బ్రాణమేని నిచ్చెడు నీత్రి 


54 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నీధులం దొత్తులు యిండ్ల నిల్పినావు 
సకలసౌఖ్యంబులకు నివాసంబులైన 
కాపురాలెన్నియో రూపుమాపినావు 
కల్లగాదు ముఖప్రీతి గాదు నిజము 
మోహమా నీకుం (బతి లేదు ముజ్జగముల! 
నిండుచందురునకీ పండువెన్నెల లేదు 
కమలవిరతునికింత కాంతి లేదు 
వారాశి కింత గంభీరభావము లేదు 
వాయువుకీ జగద్యాాప్తి లేదు 
వహ్షికి స్త్‌ సర్వభక్షకత్వము లేదు 
వ్యోమంబునకు నింత పొడవు లేదు 
జలదము కీ విశ్చంఖలగర్జితము లేదు 
మెజపునకింత సుందరత లేదు 
హాటకంబున కింత మూల్యంబు లేదు 
రత్నసంతతికింత గౌరవము లేదు 
కల్లగాదు ముఖప్రీతి గాదు నిజము 
మోహమా నీకు (బ్రతి లేదు ముజ్జగముల! 
పల్లవెండ్రుకలతో వారిదంబుల మించి 
గుంటకన్నులం దమ్మి గంటగించి 
కోయిలలను గీచుకుతికతో విదళించి 
తాలుచెక్కిళ్ళ నద్ద్ధాలనుంచి 
నాగవైరిని మోటు నడుముతో జరిపించి 
నాగంబులను తొట్రునడల నెంచి 
సాగిన మెడతోడ శంఖంబు నదలించి 
పుష్పిగోళ్ళను మల్లెపూల జాచి 
జొర యిది సాధ్యమిది యసాధ్యంబటంచుం 
దలపం కిచ్చ వచ్చిన దెల్ల సలుపుచుంటి 
కల్ల గాదు ముఖప్రీతి గాదు నిజము 
మోహమా నీకుం [బతి లేదు ముజ్జగముల! 
(భావ ప్రపంచము) 


55 
తెలంగాణలో భావ కవితా వికాసం 





యౌవనుందడు 


చెరుకుపల్లి శివరామయ్య 
“నవలావణ్య విభాసురుండు - నయనారవిందప్రదుండంగ సౌ 
ష్టవ సంభావుండు - కామలోభమద మాత్సర్య ప్రధానుండు, ప 
ల్లవ సాదృశ్యుండు - హావభావ రుచిరాలం కారకుం డాత్మ సం 
భవ విద్యా నిపుణుండు - యౌవనుం డసామాన్యుండు భూమండలిన్‌ 
“మాలిన్యంబగు మేని తోడం దొలుతన్‌ - మర్వుండు బాలుండనై 
వీలన్‌ జవ్వనమందు రూపగుణ - లాలిత్యుండగున్‌ నేర్పుగన్‌ 
ప్రాలేయాంశుండు - కాంతిహీనుంగుచున్‌ ప్రారంభమం తెలిసియో.... 
బాలుండై - పదియాటు సత్మళలచే భాసిల్లండే పూర్ణితన్‌ 
“ఆమోదం బాడుచున్‌ - సలుపు బాల్యక్రీడ లేమాయెనో! 
మోమోటంబులు వచ్చిరాని పలుకుల్‌ - ముద్దెన రూపంబు లే 
యేమార్గంబుల బోయెనో - గన వశంబే! రూపవిద్యాధన 
ప్రాముఖ్యంబున బాలుండే గన వశంబే! రూపవిద్యాధన 
ప్రాముఖ్యంబున బాలుందే యువకుండౌ ప్రాయంబునన్‌ వింతంగన్‌. 
“శైశవ విద్యా ప్రసంగంబులనుమాని - ప్రయ విద్యా పరిశ్రమలంజేయు 
పసలేనిబాల్య చాపల్య దృష్టులవీడి - పులకించు మోహదృక్కుల నిగుడు 
అవ్యక్తముగ మాటలాడు నేర్చులద్రోచి - సరసగంభీర వాక్సరణినెజపు 
తోడి బాలురగూడి యాడు వేడ్మలవీడి - యంగజుతో నాడ నభిలషించు 
“హావభావంబుల విలాసి - నీ వినూత్న 
లలితరాగ పరంపర - లకును దోహ 
దంబుం గలిగించి రతికి సా - ధనముంజీేయు 
జవ్వనుండు యౌవనారంభ సమయమందు. 
“మిత సంభాషణముల్‌ దరస్మితరుచుల్‌ - మథ్యామనోవాంఛలున్‌ 
ప్రతిభాభాగ్య సమంచితంబు లమిత - ప్రజ్ఞా విశేషంబు ల 
ద్భుత రాగోదయముల్‌ స్వభావముగ - సంభూతంబు లౌ గాదె! య 
ప్రతి మానుండగు సుందరాంగుని - వయఃప్రారంభ సంరంభతన్‌. 
“సకల విద్యా పరిశ్రమల గావించి - లోకమున కీర్తినిగాంచగణనసేయు 


శ్రీమీఅ విత్తమార్జించి మానవులందుం - గలవానిగతి మొలగంగ దలంచు 
56 
తెలంగాణలో భావ కవితా వికాసం 





భువిలోన దాను మానవ శేఖరుండటంచు. - బిలిపించు కొనంగందపించుచుండు 
లలిత వసంతరాత్రుల విలాసినిగూడి - పువు సెజ్జల సుఖింప మురియుచుండు 
వాంఛలకు పుట్టినిల్లయిన - ప్రాయమందు 
జవ్వనుని నూత్నమానస - జలధిలోన 
సత మసంఖ్యాకులంబులై సంభవించు 
భావ వీచికలెన్న నెవ్వారి వశము? 
దారిద్రదుఃఖ సంతప్తుందై యున్నను భాగ్యవంతుని రీతిం బలుకుచుండు 
రాకోల విభదేహ కాంతియుతుండయ్యు కుసుమాగస్తుండ నటంచుం గులుకుచుండు 
సహవాసమెంత దుస్స్పహమైన దనచెల్మి శ్రేయస్మరమటంచుం జెప్పుచుండు 
రోగసంపిడిత రోమాంగియైనను తను గోరినదె రంభ యనిదలంచు 
జొర! యౌవన గర్వాంధ కారపటలి 
జ్ఞానవంతుని సైతము క్షణములోన 
బోగపరునిగజేసి కీల్ప్చొమ్మపగిది 
నాటలాడించుగాదె చోద్యముగ బుడమి 
సరసీజాక్షీనిగోరి మానవుడు నశ్రాంతంబు సంసార సా 
గరమందున్‌ సుఖదుఃఖ ఘోర కమద గ్రాహంబులన్‌ జిక్కుదున్‌ 
తరణోపాయముంగాన కించుకయి మిథ్యాలోక సంబంధ మ 
స్థిరు(డై యుండుటకెల్ల యౌవనముగాదె కారణంబారయన్‌ 
సామాన్యుల్‌ బెగడొంద లోపమున బ్రజ్ఞావంతుండై జ్ఞాన వి 
ద్యామాన్యుండగు వానిసైతము సునాయాసంబుగా సుందరీ 
వ్యామోహహ్రవిచ్చిన్న చిత్తునిగం జేయంజాలు నీ యౌవన 
ప్రాముఖ్యంబును యోగదృ్భష్టిని తరింపన్‌శక్యమే యేరికిన్‌. 


(సుజాత) 


హందీర సంభవము 


రవరం ప్రతాపరెడ్డి 
కురుమాపు చీర నిగ్గులు దేర నెమ్మేని - |కొమ్మంచు కాంతులు గ్రమ్ముకొనుగ 
అఖిల ప్రపంచ మోహన శక్తి బ్రకటించు - తెలిగన్ను గవవింత చెలువు నీన 
వడిసెల వలకేలుబట్టి త్రిప్పెడు లీల - గంకణ కింకిణ్వీణఐనమెసుగ 


లా క్ర 


57 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఒటిపైన కుచ్చెళ్లు చిజుగాలి సోకిన - జెదరి పిక్కలకాంతి చెంగలింప 

అవని విహరుంచునాది భీల్లంగనా వి - లాసమును దోపజేయుచు లలనయోర్తు 
జొన్న పొలమునుబెడి సెల జోపు పొంటె - మంచెమీదనుగన్న్చట్టై మహిత దీప్తి 
అంతన్‌జిత్తూరుపురీ ప్రాం - తాతిగహన వనమృగయావ్యసనపరి 

(శాంత మహీతకాంతవర - నితాంత్రస్తంబగుకిటి తద్దయు వచ్చెన్‌ 

ప్రథిత రాజపుత్రస్థాన రాజధాని - మైన చిత్తూరు రాజగు “అర్సి” యతడు 

అద్ది “యంద్వా” యనెడి వనమందు వేట - 

కొటికు వచ్చి వరాహంబు దజము జొచ్చి 

భయదోత్మట రుర్దురరవ - మయమై కకుబంతరములు మార్రోయంగా 
రయమున సూకరమమ్ము - ద్దియగాచెడి చేనిలో నదృశ్యంబయ్యెన్‌ 

మంచె నుండిన కన్నియ మానవేంద్రు - గాంచి ముగ్గభావంబు వ్యక్తంబుగాగ 
పైట సవరించి యల్లన వజ్జకేగి - కలవరంబున నీరీతిబలుకు దొడగె 

. రాజచంద్రమ! మీరు విశ్రాంతిగొనుడు - గడియ కాలములోన సూకరము జాడ 
వెదికి వేటాడి మీకు నర్పింతుగనుడు - సెలవొసంగుడు కార్య సంసిద్ధికొణకు 
అనవిని పకపక నగి యి - ట్లను భూమీశుడు తలుపగ నబలవెయైనన్‌. 
గనివినని మాటల హాహా! - వినిపించితి గుండ్లుదేలి బెండులు మునిగెన్‌ 

నీ తెజుగెట్టిదియో గన - మోతెజవా సాహసంబు నుడుగుటతలుపన్‌ 

నీతియ యెనంజూతము - నీ తెగువన్‌ దోలము కిటి, నేర్పుగ ననుడున్‌ 

ఉవిద కొడవలియె తన యాయుధముగాగ - జొన్న పులమునుజచ్చి యస్తోకశక్తి 
పందితోబోరి, చెండాడి, బారిసమరి - దాని నీడ్చుచుదెచ్చె భూధవుని కడకు 
తెచ్చిన నత్తరళాక్షిని - నచ్చెరువునుజూచి ప్రీతి నధిపతి యనియెన్‌ 

మెచ్చితి వనితామణి నిను - ద్వచ్చరితము తెల్పుము వినవలతున్‌ వేడ్మన్‌ 

. అనిన నక్కాపు కన్నె యిట్లని విన్నవించె. 

ధనికులకు మోకరించని దర్ప్వయతులు - నిత్య దారిద్యమందును నియతిపరులు 
యుద్ధమున వెన్నుజూపని యోధవరులు - మామకీన వంశ్యులు సుమ్ము మాన్యచరిత్ర 
వజ్జపల్లియ నాదు నివాస భూమి - కాపుకులమున జన్మంబు గలిగె నాకు 
వృద్ధపితరుల సతము సేవించుచుందు - నిదియె యీ కన్య చరితమో యింగితజ్ఞ 
తడవాయె సెలవొసంగుడు - వొడిసెల జోపవలయు నని వెడలి కడంకన్‌ 
వడిసెల గిరగిరు ద్రిప్పుచు - బడవేసెను గాలునొవ్వ బార్థివ హయమున్‌ 

భళిర! యీ కన్య శౌర్య ప్రభావగరిమ - దీని మౌగ్ద్యంబు చతురత దీనియతుల 


58 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మధుర పీయూష నిష్యంది భాషణములు - దీని మోహనాకార మెవ్వానిధనమొ 

యనుచు భూజావి తలపోయు నవసరమున 

. కలికి యల్లన నేతెంచి పలికెనిట్లు - కాకతాలీయమైన యిక్కార్యమునకు 

గనికరంబున క్షమియింపు మనుజనాథ - యనుడు నొక్కింత యోజించి యనియె 

రాజు 

. అతివా! నీయతిలోక రూపమది నాస్వాతంబులో నాటె నా 

కతిలేశంబును గోపతాపములు లేవబ్బాక్షి నీమీద స 

మృతితో నీజనకున్‌ మదీయ సభలో మాటాడరమ్మన్న సం 

గతి వేగన్‌ వినిపించు పొమ్ము కలుగున్‌ గల్యాణముల్‌ నీకికన్‌ 

. సాంధ్యరాగంబు పర్వను సకలదిశల - మస్తకన్యస్త కుంభయి మగువ యపుడు 

మట్టియల మృధుస్వనతాళ మానములను - ఆత్మగేహాభిముఖి యయ్యె నల్లనల్ల 

. భరత నాట్యంబు సేయు స్వర్భాముదెగడి - సుధను జేగొన్న మోహినీ విధము మెఅిసి 

మేత మోపును నొకకేల మేకనొక్క - కేలుబట్టి సాగెను దన గృహము దిక్కు 

. అత్తటివెంటవచ్చు నృపుసానుచరుం డొకరుండు వేడ్మయై 

బిత్తరి మీదికిన్‌ హయము బ్రేరణ సేసిన నా కువాళమున్‌ 

జిత్తమునందలించి ప్రతి సేయుగ మేకను రేప లీలగా 

దత్తరపాటుతో హయము ధాత్రిని గూలెను సాశ్వికంబుగా. 

. ముధిత మోమున లేనవ్వు మొలకలెత్తె - నృపుని సమ్మతి కన్నుల పండియుండె 

ఒండొరుల దృష్టి (ప్రేమాబ్దినోలలాడె - అంత భూకాంతుడనియె నయ్యతివతోడ. 

. తరుణి మనత్రోవ చీలెడి తావు వచ్చి - బోయివత్తుము చిత్తూరు పురము సేరు 

దప్పకుండుగ నెల్లి నీ తండ్రి ననువు - మనుడు గ్రేగంటు జూచుచు జనియె సుదతి. 

. కరువు బోసినయట్టి బంగారు బొమ్మ - ప్రాణమందిన నవ్యచిత్రంపు బ్రతిమ 

సౌరభంబెగజిమ్ము గొజ్జంగితీవ - విరియుబూసిన తంగేడు, వీరకాంత 

అపర శృంగార వనలక్ష్మి త్రిపుర వైరి - వైరి సామ్రాజ్య దేవత, భవ్యచరిత 

నెదను ధ్యానించుచున్న మహీతలేశు - సభను మరునాడు సౌరంగ జనియొగాపు 

. కాపుకూర్చుని యెకిమీని గద్దెమీద - తనను బిలుపింపనేలన ననియె రాజు 

వియ్యమందంగ మదిగోరి పిలిచినాడ - మామవగుటకు నీకు సమ్మతముకలదె? 

. కాపు కన్నెను బెండ్లాడె క్షాతలేశు - డఖీల జనసమ్మతంబుగ హర్షుడగుచు 

వారికింబుట్టె వీరాతివీరుడైన - సుతుడు “హంవీర” నామ సుశ్లోక యశుడు 
(గోలకొండ కవుల సంచిక) 


59 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఓ సఖులారా 


బూర్గుల రామకిషన్‌రావు 

ఓ సఖులార! వేడుకలు నుత్సవముల్‌ సలుపంగం గూడిన 

న్మీసఖుడైన నన్నొకని మిక్కిలి స్నేహముతో స్మరింపుడీ! 

ఆసవపాన గోష్టులలొ యందజతోడుత వంతు వచ్చినన్‌ 

నాసరకమ్ము వంచి స్మరణార్థము చిల్ముడి నా సమాధిపై. 

చిన్న తనాన నొజ్జలను జేరి భజించితిం గొన్నినాళ్లు; 

నే నన్నిపఠించి శాస్త్రముల నందరి కొజ్జగనైతింగొన్ని నాళ్ళన్నరొ! 

నేను గన్న తుది యర్థముం జెప్పెద మందలింపుతో 

“మన్ను నం బుట్టినాను మరి మట్టిగ నే నశియించి పోయెదన్‌ 

మనుజ నిసర్గమందుననె మంచియు చెడ్డయు నిండియుండు; 

నైనను సుఖదుఃఖముల్విధియె న్యాయముగా విభజించు చుండెడిన్‌; 

గినియకు కాలమే మనకుం గీదొనరించు నటంచు; 

బుద్ధిచేం గనుమది వేయిరెట్లు మనకన్నం గడుంబర తంత్రమసఖా! 
'రేపొకటున్న దంచు నెవరేనియు పూచిపడంగ జాల 
రీమాపటి వేళం దీర్చుకొనుమా మన మందలి కోర్మెలెల్ల: 
జోత్నా పరిరంబ పక్వ సురనామము స్వేచ్చగ ముద్దరాల! 
సంతాపము నొందు నీ విధుడుం 
దాను వెలింగియు మమ్ము గాంచకన్‌. 

సరసము లాడుచుననది వసంత మరుత్తు గులాబి మోముతో 

విరిసెడి పుష్పవాటికన వెల్లుచునుండె ముఖాబ్ద మొక్కచో 

జరిగిన రోజు ముచ్చటలు చాలగ జెప్పిన లాభమేమి? 

యేమరవము నేటి సౌఖ్యమును; 

మాటలు నిన్నటి వేల మిత్రమా? 

మరణము నిన్‌ హఠాత్తుగను మార్మొానునంతకు మున్నె, 

సౌఖ్య తత్పరత గులాబి కెంపు మధుపానము దెమ్మని యాజ్ఞసేయు 

మొప్పరికముం జేయబోకుమిది; బంగరు ముద్దవె పూడ్చి 

మట్టిలో మటుగున బెట్టినన్‌ పిదపమానుగం జిక్కగ త్రవ్వితీసినన్‌? 


(ఉమర్‌ ఖయ్యామ్‌ పద్యాల తర్జుమా) 


60 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ధీనపరామర్శ 


ఉ. కాలమో? గర్మమో? విధి వికారమో? లేక మరోమేకాని? ఈ 
వేళ కభీ ప్సీ తార్థము లభింపక పోయిన నీకు, బెక్కువే 
పాలనువేసి ధన్యం పరిషన్ముఖతోష మొనర్చినన్‌ రసో 
ద్వేల పదార్థ శక్తి సుఖ విసృతి గాంచిన దుర్విధ (గణి 

చ. పలువురు స్నేహితుల్‌ గలరు భాగ్యయుతుల్‌, పదిమందికిచ్చ మే 
చ్భులు గలిగింపజాలు మృదుసూక్తులు పలికెదవెన్ని కష్టముల్‌ 
గలిగిన ధైర్యము న్విడని గండర గండవు, గాని ధైన్యపం 
కిలముగా నీదు జీవనము కీడ్వడ జూచెదవేల. నిస్స్యుడా? 

మ. వ్యవసాయాధికమైన వృత్తుల శ్రమల్‌ బాటింపక కేబూనినాం 
డవు పేరాసనుగాని తత్ఫ్‌లమ దృష్టంబయ్యె నీవింక మా 
నవ యత్నంబు ధనాంధులౌ జనులు నిన్‌ మందాత్ముడన్నన్‌ 
రాభవ సంపాదిత పాపమేమొ ఇటనిన్‌ బాధించెడిన్‌, ధీనుడా! 

చ. చదువును, మాటనేర్చు, మతిచాతురి, కార్యపరత్వ దీక్ష యో 
ర్పుదల, యుగల్పుకోరు తనమున్‌ గలచోట తనంతనే యశో 
భ్యుదయము గలుగునంచు బుదపుంగవులాడే ధరిందులోన నే 
కొదవయూలేని నీకుగల కోర్ములు గొంతమ కోర్ములయ్యో బో? 

చ. మొరకుల్‌, సోమరుల్‌, ఖలులు భూరి సుఖంబుల గాంచు చుందువ్వే 
వ్వెజవుననైన నీవతి, వివేకముతోడ దివానిశమ్ము డె 
ప్పణ ములునౌ; పరిశ్రమల బాల్పడినన్‌ సుఖమింతలేదు ని 
న్నరిసిన యత్నసాధ్యమకిలార్థములన్‌ విబుదోప్తి వ్యర్థమా 


(గోలకొండ పత్రిక) 


కాముకుందడు 


వేంకట రాఘవ కవులు 
క్ష్‌ తరుణారుణములైన కరవాలనములందు 
చివురాకుపందిళ్లు నవధరించి 


వ్రాలియువ్రాలక గ్రాలుకన్నులనుండి 
61 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వర్షర్తువు 


నల్లకల్వలతో రణాలుగట్టి 

రాహువల్లంటని రాజావనమునుండి 
చిరునవ్వువెన్నెలల్‌ చిలకరించి 
పలుకుపల్మునతేనె లొలుకజిల్బిలియుండి 
మోహవారిధిలోన ముంచితేల్చి 
అన్నియును గూర్చి యతమకల్యాణమునకు 
ఉదటుచూపులరెప్పల తుదలవాచి 
చూచిచూడని వగలాడిసొగసు చూచి 
విడిచిపోలేకపోలేక విడిచిపోతి 


గొట్టుముక్కల రాధాకృష్ణరావు 
గడ్డిపరకలె వైడూర్య ఖండములుగ 
నేలతాటాకుతుద లింద్రనీలములుగ 
క్రితి వెలసె నింద్రోగోపములెక్కంపులుగను 
వరమణుల దాల్చు నుత్తమ వనితవోలె. 


లేడిచెలువలు మెసవగా లేతమొలక 
లెత్తి పలువన్నె కసవులయిగురులొప్పి 
లేంజిగురులొప్పు మ్రాంకులచేం జెలంగు 
వింధ్యనగవను లలరించు వేద్మమీ. 


తెలిపసుపు వన్నియనుగల్లి తృణపరాగ 
కీటకంబులు తనరు క్రొన్నీటిజాలు 

గని భయంబూని శాలూరగణము పొక్కి 
పామువలె వంకరగంబాటిం బల్లవములకు. 


నల్లకలువలం బోలి యున్నతమునొంది 
నీటిచే సోలి, లేగాలి నిగిడి వీంగి 
శక్రధనువుల నింపారు జలధరములు 


బలిమి గొనును ప్రోషిత భర్భకల మనమ్ము. 
పుల్ల నీపాళిచే సంతసిల్లె ననగ 


62 


(ఆంధ్రాభ్యుదయము) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


వీంచు కొమ్మలచే తాండవించె ననగ 
గొనబు మొగలిరేకులచే నగెనన, పనులు 
దనరె, తొలకరి జల్లుచేం దాప ముడిగి. 


అ(శుధార 


బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు 


ల్త్‌ 


ణు. 


మానోరమ 


జననమందినదాది జనని ప్రమసుధార 
సాబ్టిం (గీడలు దేలియాడినాండ 
పెరిగినతోడనే పితృ దయారసం 

బును గ్రోలి తృప్తి బెంపొందినాండ 
పెరిగినతోడనే పితృ దయారసం 

బును గ్రోలి తృప్తిం బెంపొందినాండ 
నా సౌఖ్యమునకునై నాతల్లి పడిన యా 
కష్టంబుం గనులారం గాంచినాండ 
విద్యాధికునిం జేయం ట్రేవుల నిడి విత్త 
మార్జించు తండ్రినే నజసినాండ 

నట్టి పూజ్యుల బుణ మింక నెట్టు లేను 
తీర్చుకొనువాండ వ్యర్భుండ దీనజనుండ 
నిశ్చలంబగు భక్తి నీ నిర్మలాశ్రు 

ధార నర్పించుటయదక్క వేజుగలదె. 


ఉదయరాజు శేషగిరిరావు 
విపులనితంబ బింబ పరివేష్టితకాంతనుకూలవై యరో 


చ. 


జపరివృతాచ్చకంచుక లనన్మణివార వికారహారనై 
యపరిమితా సితాళి నికరాజిత రాజిత కేశరాజిత 


(గోలకొండ కవుల సంచిక) 


(సురభి 1927) 


ప్త పురుషనాగవై, హృదయధామము సేరుగదే మనో రమా 


63 





తెలంగాణలో భావ కవితా వికాసం 


ఉ. వావిడిపల్మ వేల మగువా! విడియమ్మిడవేల? యిస్సియ 
వ్వా! విరిదోట తెన్నులను వాఇరిపూవుల బొండుమల్లెలన్‌ 
వావిలిపూలుగోయ బరువా? విలిఖించెదవేల నేల? బా 
వా! విడినావు నన్నునుచు వావిడిగం దలతే మనోరమా 

ఉ. పుత్తడిజగ్గునిగ్గు చినబుచ్చెడు మేనిమెజుంగు వెల్లువల్‌ 
మత్తడిదూక, బిట్టదరి మాటికి బెళ్ళులచూపు మీలును 
రొత్తడివార, చేతి వలనొప్పుచు నాయెద బోయచిల్కరా 
తత్తడిసామి గొల్వునకు దారపడే నిను నో మనోరమా! 

చ. అకలుషనీలిమ ప్రథితహారి శిరోజ నిరస్త పుప్పళి 
న్ని దారుణిమ నిందిత విద్రుమబింబి కాఫల 
ప్రకరమనోహరానన విభావరిభావిత పంకజాత శీ 
తకర శిరీష వేశల సుధామృదుగీరమ యో మనోరమా! 


(గోలకొండ కవుల సంచిక) 


రమణీ! 


శేషభట్టరు వేంకట రామానుజాచార్యులు 

1. చివురు వాతెజవా జెంది బీటలు వార 
నుప్పున ప్రాయిబెట్టి యూదియూది 
భాండభారము చేత బ్రక్కకౌ నసియాడ 
దృఢభక్తితో నీళ్లు దెచ్చి తెచ్చి 
తలిరాకు గేల్గొయి తామ్రరక్తిమ దాల్ప 
ధాన్యరాసుల నెల్ల దంచిదంచి 
తోరంపు నునుగొప్ప ధూళిధూసరముగా 
నుదయాస్తమయము లిల్లూడ్చి యూడ్చి 
ఇంతయేల యిష్టమిది కష్టమిది యంచు 
దలంపకెల్ల పనులు సలిపి సలిపి 
పురుషజాతికీవు బొనరించునుపకార 
మున కైన నెన్ననగునె మగువ. 

2, పతియ దైవంబు గేహంబె పరమపదము 


సంతు గని పెంచుటే మోక్షసాధనంబు 
64 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పాకశాస్తంబె యభ్యసింపంగం దగిన 

విద్య యయ్యెనె నీకు సాధ్వీలలామ! 

పదియారు వన్నె మేల్చసిడియౌ నీ దేహ 

దీప్తి నీ యక్మరల్‌ దీర్పలేదు 

కాలాభ్రసదృశమై క్రాలు నీకచమనో 

వారత నీ చింతాగ్ని నార్చలేదు 

శస్తకర్మశమును జను నీదు చూపునీ 

కుటిలవైరుల కార్తి గూర్చలేదు 

సుధ జిమ్ము నీ మోవిసొగసు నీ తనువున 
నామయంబగు నట్లొనర్పలేదు 

కటకటా నీ యనూనప్రకాశమెల్ల 

పరులకే కాని నీకేమి పనికిరాదు 

కాననే పూరుషుండు నిన్న బ్రాణహీన 

వస్తువుగం జూచుచున్నాండు వనిత వింటె! 

చేతికి గాకిన్‌ మెడకు జిన్నతనంబుననుండి భూషణ 
వ్రాతముపేర సంకెలలు వైచి, యపత్రప పేరం దు 
సేంతలునేర్చి యాత్మహిత చింతకుండౌ పురుషుండు నీకు నో 
కాలరనేత్రి సల్పున పకార సమూహము కంతమున్నదే. 
కఠినాతపాగ్నిలో గాలుచున్నపుడైన 

ధరియింపవేల ఛత్రంబు నీవు 

కారుచీకటియందు గమియించునపుడైన 
తొడిగికోవేల పాదువులు నీవు 

దిపుమధ్యమునం జిక్కి తపియించునపుడైన 
సవరింపవేల శ[స్తంబు నీవు 

పరదేశముల యాత్ర జరపుచున్నపుడైన 

దాల్పవేటికి శిరస్తాణ మీవు 

మనుజజన్మంబె నీదన్న మాట గూడ 

మజిచిపోయితి వంచు మా మదికి (దోచ 

కట్టి నీ దుస్థితికి నీవె కారణంబొ 

స్వార్థపరుడైన నరుడొ పద్మాయతాక్షి 


65 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అబల యని భీరువని వామ యని ప్రతీప 
దర్శిని యటంచు బిరుదశతంబొసంగి 
ధరణి దలయెత్తుకొని నీవు తిరుగకుండ 
సర్వసముడైన హరుడేల సలుపు జెపుమ! 
చీపురుం బట్టం జాలు స్‌ చేయిదమ్మి 
యింపుయై లేఖినిని ధరియింప లేదె? 
నూపురము దాల్బంగలయట్టి నీ పదంబు 
గండపెండేరమును దాల్చ గడంగలేదె? 
అమరవైద్యులం గన్న అంబుజాయతనేత్ర 
మూలికల్‌ నీవేల ముట్టవమ్మ 
కాళిదాసును గన్న కాంచనాంచితగాత్ర 
కవనంబు నీవేల కట్టవమ్మ 

వ్యాసదేవుని గన్న పరమసద్దుణధామ 
కోధాది నీవేల కొట్టవమ్మ 

అకట గుండ్రాయి చేయంగలట్టి పనులు 
భూధరము సేయ లేదంట పాసంగునమ్మ 
అఖిలశక్తులు నీయందె యణగె నమ్మ 
కల్ల గాదమ్మ యటులుండం జెల్లు నమ్మ! 
విధవవై నీవొందు వేదనల్‌ గాంచి 
భార్యవై నీవొందు బాములు గాంచి 
ఆపన్నసత్వవై యతిబాల్యమందె 
కమలాక్షి నీవొందు కడగండ్లు గాంచి 
ప్రసవవై నీ వొందు బాధలు గాంచి 
తల్లివై నీదు సంతానంబుకొఅకు 
అన్నంతు నిదుర బోనాడుట గాంచి 
కోడలివై చాల గోలతనాన 

జననిని జనకుని జన్మస్థలంబు 
నన్నలదమ్ముల నక్క సెల్లెండ్ర 
ప్రాణమిత్రుల నెల్ల బంధులనెల్ల 

వదలి ధీరత నత్తవారింట జేరి 


66 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కాలశేషంబందుం గడవుటం గాచి 
ఒకరీతి యాశ్చర్యమొక భంగి చింత 
యొకదివ్య గౌరవం బొక యుగ్ర కరుణ 
యొక వింత సంతోష మొక క్రొత్త మెప్పు 
ఒక గాఢసంతాపమొక గొప్ప (ప్రేమ 

వారాశిలో గూడి వ్యాపించునట్టి 

గోదావరీ ముఖహ్రాదిను లట్లు 

మామానసంబందు మలయుచునుండు 

10. ఏ రీతి సహించునొ సుకు 

మారతంబులు త్వదీయ మానసవపువుల్‌ 

కూరు(డు పూరష జంతువ 

కారణముగ దిట్టి కొట్టి గాసిలజేయన్‌! 


(భావ ప్రపంచము) 


పులిగోటి ఆనందమాంబ 


స్త్రీ విద్య 
గీ. విద్యయన్నను స్త్రీలకు వెగటుగల్ల 
వనితలజ్ఞానులనుచును వాడుకొనుట 
యబ్బురంబేమి దీపంబునవలంద్రోయ 
నున్న యింటిలో జీకటి యుండకున్నె 


గీ. కాంతలు మాతృభాషపయి గౌరవముంచకనవ్యభాషన 
శ్రాంతమునేర్చినంతటను సారములేదికగొప్పయైన శ్రీ 
మంతముగల్లియున్నదని మంగళసూత్రముబారవైచియ 
త్యంత సుభూషణంబులను దాల్చినరీతిని యొంచి చూడగన్‌ 


(సతీలలామ) 


సందేశము 


సురవరం ప్రతాపరెడ్డి 


(కవి కుమారుడు అన్న పేరుతో) ఖ్‌ 


తెలంగాణలో భావ కవితా వికాసం 





తనవు గృషించె, ప్రాణములు 

తల్లడిల్లెన్‌, వ్రతనిష్టితిశ్రమన్‌ 

కనుగవ సొక్కె దు:ఖమున 

కాటుక బూటకమయ్యె, న[శ్రువులన్‌ 
మనుసు నిరాశయయ్యె క్షణ, 
మాద్రయుగంబబులు గల్లె సత్వరణ్‌ 
పనులకుబ్రాటు మాలినిన, 
భావములన్‌ దలయుదున్‌ ప్రియా 

రాగవి రాగముల్మదిగ 

లంచె, పరస్పర ఘట్టనంబులన్‌ 

రోగములయ్యె, వైభవని 

రూఢవిధుల్‌, భవదీయ సంతతా 
యోగముకారణంబుగని 
యోగము దుస్పహమౌనుగాదె? న 
నన్నాగము, జేసియుండుదగు 
నాపరదేశములందు హా! ప్రియా 

పదములు తొట్రిలంగకర 

పల్లవములస్వివాడు శోషిల్లన్‌ 

బెదవులు! నేత్రపద్మముల 

మేడిజలంబులు రాల: ముంగురుల్‌ 
జెదర! శిరోజముల్విరిసి 
చిక్కువడన్‌, గెలివొందగండముల్‌ 
వదనము దైన్యభావమును 
వ్యక్తము జేయుగనుంటి హా! ప్రియా! 

గాద్దిదిక స్వరంబమర 

కంఠమునన్‌, నిజదేహ మెల్లరో 

మోదమకంపముల్‌ గదుర 

నూరు పుష్మముగ్రుమ్మరింప ప్ర 
త్యుద్ధ్దమనంబు జేసినయ 
నోత్సవమెప్పగ గాంచి మీదు ట్రై 


68 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మోద్దత జీవలేఖవిర 
హోపశమంబునుగొంటి: హా! ప్రియా. 


(గోలకొండ పత్రిక) 


కవీంద్ర గానము కాలయానము 


బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు 
కాపువ్వు కీపువ్వు - కరిగి పాడితివి 
ఆ కొండ కీకొండ - కాగుట్ట కీగుట్ట 
కాపుట్ట కీపుట్ట - కరిగి పాడితివి 
జలధరంబులమధ్య ఆ రుంరూనిలముమధ్య 
నుజుము ఘోషలమధ్య - మెటసి పాడితివి 
అశరద్రాత్రుల - నలచకోరంబవ 
యాచంద్రికలయందు - నలరి పాడితివి 
మంచుతో నిండిన - మంచుకొండకుం బైన 
మంచుతో నైక్యమై - మించి పాడితివి 
ఆ వృక్షములం బండు - టాకులలోం జేరి 
పడి ప్రాణముల నట్లు - బాసితే యకట! 


(సురభి 1927) 
9 Yd 
కవిపిలుపు 
బూర్లుల రామకృష్ణరావు 
గీ. నీరదములార! నాపైన నింగినుండి 
మీకుగలవర్ణన లయొక్క మిశ్రణంబు 
జేసివణినంపరే! జీర్ణన్‌జీవములకు 
ఘనమహత్వంబునన్‌ జైత్రకాలమొసగి 
మరలనొకసారి నవజీవమంత్రపఠన 
మొనరంజేయించు యమృతంపు ఘనులుగారె? 


(మోడులజిగిర్చుగాదె మీ మొలకనవ్వు? 
చిత్తకుసుమంబు వికసింపజేయుటెంత! 


69 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కవిమనోరావములు దుఃఖకారణమున 
రాగహీనంబులైపోయి రంగుచెదరు 
జీణన్‌వననంబుల్లటౌన చెలువుదప్పి; 
పరమచింతాభరంబుచే భావపక్ష 
చయమునందున మిముంజేర శక్తిలేక 
పొరలుచున్నది హృదయంబు భూమిపైన॥ 

నిబిడతమసంబులమనస్య నిశినివోలె! 

కారుమబ్బులు హృదయమున్టమ్ముకొనియె 

దీఘన్‌నిశ్వాస నంతప్తదీప్త్రహృదయ 

హేమపాత్రంబు నాసనహీనమయ్యె, 

నిశితగ్రీష్మాతపంబున నిముకుగుంట 

తీరుజీవిత మధుపాత్ర తెగగనెండె, 

వేడినిట్టూర్చు వ్యాపించె విశ్వమెల్ల, 

సకలభావ జగంబువే సవిదహించె, 
కండశర్మరయైనను కటువుదోచు, 
ప్రకృతికన్నియు యౌవనవ్రాభవంబు 
వివృతవైభవములుదాల్చి వింతగొల్పు, 
సకలభాహ్యతరాళంబు లొకటిగాన 
కావ్యకన్యక మలినయి గానవచ్చు. 

జలదతతి! యించుకైనను జలదరించి 

కనికరంబునం గన్నీరు గార్చరమ్మ! 

ఆర్రకీటకమా! జీవనార్రమధువు 

నింపుతోడుజగమందు నింపుమయ్య! 

అ(శుధారలతోడ నేనర్ధ్యమిడుచు 

నిష్టసంతర్పణము సేతు నింద్రధమన! 

నీకుగలవణన్‌ పేటిక నాకొసంగి 

ఘడియాచూడుము నాశిల్ప కారితనము. 
సప్తవణన్‌ సమంజస సంకులంబు 
గాదుకాదది! విశ్వసంహ్లోదఫణితి 
వివిధవర్ణంపు చిత్రముల్‌ వేనవేలు 


70 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వ్రాయుచుండు నిమేషంబు వ్యవధిలేక, 
కావున విషాదంపుయీ కారుమబ్బు 
సహగమీవర్ణసంపత్తి సాధ్యమైన 

గాని, యీజిన్‌తమగుమన్న కావ్యకన్య 
నవనవోన్మెష కోమల నయనయయ్యు, 
ప్రొఢతరభావ యవని కాభ్యంతరమున, 
తద్రసామోద పరవశత్వంబుచేత, 
అమలమాధుర్య వర్షమీ యవనిగుప్పు, 
విశ్వగీతిక తోమేళవించి స్వరము 
గానమొనరించు నేవేళకమగీతి, 
తాళయములతో గొంత మేళవించి 
చిత్రనాట్యంబుం జేయుచు చెన్నుమీరు॥ 


(ఆంధ్రాభ్యుదయము) 
మోహలత 


జాజాల వాసుదేవశర్మ 

ఉ. ఎచ్చటనుండి యిప్పుడెట కేగెడునో గద యీలతాంగిబల్‌ 
ముచ్చటలాడ నేగెడినా మోమున లేనగివంకురింపగన్‌ 
పచ్చని చీరగట్టి నును బ్రాయపు సోయగముల్‌ ధరించి యా 
పచ్చని విల్లు దాలుపును బాపురెపైకొన నేగు నోయనన్‌. 


(గోలకొండ కవుల సంచిక) 

జోహారు 
పుతుంబాక దుర్గాప్రసాదరావు 

శ్రీయును మోక్షము శాంతి రాట్న నే - వాయుతి భారతమాత కబ్బు నని 

తా ననుభవించి లోకమున జాటు - తండ్రి గాంధికిదె జోహార్‌. 

రాట్నలక్ష్మి మన రాజ్యలక్ష్మి యని - రామభక్తి భవతరణశక్తి యని 

స్వీయానుభవానంతరము జెప్పు - శ్రీ మహితమూర్తి గాంధికి జోహార్‌ 

భారత ప్రపంచము సర్వస్వమ్ము - పాశ్చాత్య నాగరికతా వార్చిధి 


71 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బడి మునుగుచుండ తెప్పయె తేల్చు - పరమ కృపానిధి గాంధికి జోహార్‌. 
అంతరించవలె నస్పృశ్యత యే - నస్మజ్జీవిత మేని తదర్థం 

బని చాటి చెప్పు ధీరమూర్తి యగు - నా మహాత్మునకు జోహార్‌. 

ల్త్‌ Aad _ 59 

స్వయ సౌఖ్య సర్వస్వత్యాగము జేసి మాతృ దేశోద్ధరణార్థము 
కార్యరంగమున కొదమ సింగముల - కరణి దుముకు త్యాగులకిదే జోహార్‌. 


(గోలకొండ కవుల సంచిక) 


ప్రణయ లేఖ 


బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు 
వాయుదేవుడ! యిదిగొ నా ప్రణయ లేఖ 
నాదుకన్నీటిచే వ్రాసినాండ దీని 
నమ్మహానందసాగర మవల స్వర్ణ 
సౌధమున వెల్లుచునన నా సతికి నిమ్ము. 

గీ. అల్లదేచూడు మట్టుల యాకసమునం 
దేలియాడుచునుండెడు తెల్లమొయిలు 
దానిపై నెక్కి జివ్వునం దరలితేని 
తరియుదువు నీవు తారాపథంబు ట్రుటిని. 

గీ. అట్లె తారాపథంబున సరిగితేని 
పాలసంద్రంబులో నొక్క పడవ నీకు 
కానిపించును పదియాజు కళలతోడ 
నెమ్మదిగ నీవు దానిపై నెక్కి పొమ్ము. 

గీ. చల్లగా మెల్లగా నావ సాగిపోవు 
చుండు; ప్రాగ్టిశ తెలవాజు చుండు వేళ 
దివ్యమణిరత్నమకుల మౌక్తికవిభాస 
మానమగు సౌధమది నీకుం గానుపించు. 


(సురభి 1927) 


72 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఉన్మత్తత 


బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు 
పూర్వహర్షానుభవత నుప్పొంగియేను 
దేలియాడుచు నిశ్చలలీలం బోదు 
ప్రణయగీతికలన్నిటిం బాడుచెటకొ. 
నిర్భరానంద సందోహనియతి నొక్కొ 
కప్పునన్నేదియో నేనె యడిగికొంచు 
మాటలాడుచు నన్నునే మజచిపోయి 
వేయివిధముల వేషాల వేయుచుందు - తారనై; వెల్లుచుందు నుద్ధతిని మింట 
బురుగునై, ప్రాకులాడెద పుడమిపైన - నావనై సంద్రమునం దేలి నడుచుచుందు 
మోడునై పాడువడియుందు మూలలందు 


(సురభి 1927) 


నిర్వేదము 


గవ్వా అమృతరెడ్డి 
కఠినమగువినాంతరంబులు 
గాంచు చెన్నిదినంబులుండుదు 
పఠనసేయుచు నీదు నామము 
పడతి! రాగదవే? 
చలితకాల నదీతరంగం 
బులకు నిలువగలేదు జీవిత 
లలితనౌకానుభవ రూపము 
లలన! రాగదనే? 
రాత్రి మీరెను నాదు గృహమున 
రాజిల్లెడు దీపికకు దైలము 
మాత్రమైనను బోసి చీకటి 
మాన్సుమో సకియా! 
నిశితమగు వీక్షణాశగ 


73 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నిహితమైనను జాలు సాంతము 
దిశలు మోగుగు గొట్టుకొనునా 
తీవ్రతను జూతున్‌ ఓ ప్రియా! 

రాగగదవె! నీకయి 

యోపికను వీక్షించునేత్రము 

లేప్రకారము తృప్తిగాచునో? 

ఏమిచేసెదవో? 
నోట తడిలేదింక ముందెటు 
పాట బాడుచు నీదుగొనముల 
బోటి! నీ యధరామృతంబును 
బోయమింతైన్‌ 

నిలువలేకు దపించుచున్నది. 

కాదనకుబోవంగదే ప్రియ 

కనికరముతోడన్‌ 

ఏల నన్నిటుకలుతబెట్టెద 
వేల?కోపము నీకునాపై 
బాల నలుసేమైన గాంచితె! 
ప్రణయరసమందున్‌ 
హృదయ ఫలకముపై నీరూపము 

చెదరె, నీదు వియోగ వహ్నిని 

ముదిత! రావే! బాగుసేయుగ 

ముద్దు సేతులతోన్‌ 

భావలోకపు (ప్రేమరాజ్యము 
ప్రభువిహీనంబైనదే చెలి! 
రావె? రాజ్యము నేలుచును 
నను రక్షసేయంగన్‌ 
కలవరించితి, నీదు రూపము 
గాంచి నట్టులుగలను గాంచును 
జలజ నేత్రీ! రాగదే! నా సరసుజేరంగన్‌ 
రమ్ము! నా ప్రణయంపు చిలుకా! 


74 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రమ్ము! నాజీవంపు చిలకా! 
రమ్ము! నాభావంపు మొగ్గా! 
రాగదే? కాంతా! 


(గోలకొండ పత్రిక 1926 తొలి ప్రతులు) 


నిరాశ 


బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు 
కాజుచీకట్లం గ్రక్కుచుం గడలనెల్ల - నొక్కకబళంబుగా నోటం గ్రుక్కి భీక 
రస్వరూపంబుతో నంబరంబునందు - నల్లుకొని వచ్చు మేఘాల నడుగుచుందు. 

గీ. అంధకారంబులో నెందునణంగినావొ - యనుచు మిణుగురుపురుంగునై యన్నిచోట్లం 
బూవుపొదరిండ్లలోంగూడం బోయి, నిన్ను - కానమని యేడు మనసార కజవుదీర. 

గీ. కన్ను మజంగిన, నిదురలో గలలతెరలం - జేరి, నవ్వుచు, జీజుచు జేయి విసరు 
నంత దిగ్గున లేచి నే నాతురముగ- వచ్చునంతనె మాయమై పబచెదేల? 

గీ. ఒక్కందనె, యొక్కచోం జేరి, యొక్కకప్టు - కన్నులుబ్బంగ, హృదయంబు కరిగిపోవ 
గంఠనాళంబుం దెగ, నేద్చి కాటుమబ్బు - లందు నినుం గాంచి, చూపు లయంబొనర్తు 

గీ. (ప్రతినిశీభంపు సమయాన బయలుదేరి - తిన్నగా సాగి, శూన్యప్రదేశములను 
పక్షినై పాడుచును బోయి బడలి తుదకు - మరల నాశూన్యగ్భృహముకే మరలుచుండు 


(సురభి 1927) 


సందేశము 


గంధం వేంకటనరసింహాచార్యులు 
క. ఉన్నది, నినుగాంచుగ రమ్మన్నది, 
సర్వం బున్నను నీదయలేను డన్నియు వ్యర్థంబటంచు నన్నది కృష్ణా 
ఉ. ఎమ్మెయి (బ్రాణనాథు వలించి దృఢంబుగ 
గౌగిలించి సౌఖ్యమ్మును గాంతునెట్లు 
విషమాయుధ కార్ముక ముక్త కాండ తమ్మును 
బాయనేవిధిని బ్రాణము నిల్పుదు నంచు 
నీదునా మమ్ము జపించుచున్నది 
(శ్రమంపడుచున్నది వేగరాగదే. 


75 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ల్‌ 


విరహిణి 


తిననేరదు, భూషణంబులను గోరదు, పెన్నెరి వేణియందుబూల్‌ 
ముడువదు, నెచ్చెలుల్‌ ఇలువ మోమటుత్రిప్పు, నహర్షిశంబుదాని 
బడకను వీడకుండు, బలుభంగుల నీకయి చింతనొంది యె 
క్కుడు కృశియించుచున్న యది కోమలిరాధ ననుగ్రహింపవే. 
వెన్నెలకోర్వదు పవనుండన్న మహాగ్రహమునొందు సత్యాతురతన్‌ 
నిన్నుగన నున్నదికనా విన్న మాలించి వేగ వేంచేయుగదే. 

ఎచట దళుక్కన్న నేతెంచె శ్రీహరి 

యంచు నల్టిశల శోధించి చూచు 

నెచట గానమొకింత నింతితా వినిననీ 

మరళీంపంబంచు మురియుచుండు 

బాలకుల్‌ దధిబాండ రిసరంబున కేగ 

యదుకుంజ రుండంచు మదిని దలుచు 

బరిహాస మునకు నీవరుదెంచితి వటన్న 

బరికించి కానక నురిమి చూచు 

నిట్లు భవదీయ సందర్భ నేచ్చగలిగి 

దుర్భరమనోభవార్తి దోదూయమాన 

యగుచు హా కృష్ణ కృష్ణా యటంచు నన్ను 

బనిచె, జాగైన నేమౌనా? పద్మనయన. 


(గోలకొండ కవుల సంచిక) 


అన్నగారి వేంకటకృష్ణారాయుడు 


స్ప 


గతివహించె 


సంతోషకరపుష్ప సముదయో ద్యానవ నంబులనంగ కా నలనిదోచె 
కడుచిత్ర చిత్ర ప్రాకారసాధా[గ్రం దిరమును దలపోలు దిగులు దగిలె 
మణిమయ సకల భూషణవితానమటు లెల్లు గనిన బన్నగముల 


వినుటకు సొంపుగా వింపువీణాదిగా నధ్వనుల్‌ సహ్య శూన్యంబులయ్యె 
పతిని విడుచుట దేహమే పసదొలంగె 
నేమిదోచదు నింకనేనేమిసేతు 


వేగనీవేగి శ్రీబవీబి నగరవాసు 
76 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ల్‌ 


కన్నీరు 


గృష్టమూరితిన్‌ని దేగదే కీరవాణీ. 

తెలుపవే నావెతల్‌ సలుపవే బహుమతుల్‌ 

కలువవే యనుమతుల్‌ కాంతనకును 

మలుపవే సతిజాడు గొలుపవే మరులీద 

నిలుపవే ననుగూడ నిజముతోడ 

వద్దనే యాసుద్ది కద్దనే యతిరద్ది పద్దనే యీబుద్ధి పదుగురింట 
రమ్మనే తగనేలు కొమ్మనే రతిమేలు లిమ్మనే తననమ్ము కొమ్మనననె 
కొమ్మనాయెద మదనుండు గ్రుమ్మెననవె 

నన్ను మరుబారికోపింప కన్నదనవె 

వేగనీవేగి శ్రీబీబి నగరవాసు 

గృష్టమూర్తిని దేగదే కీరవాణి 


(గోలకొండ కవుల సంచిక) 


బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు 
సాదుజీవితమును జూడ నాకై జాలి - పుట్టుచున్నది, ముందుకుం బోవుటెటుల? 
నయ్యయో! కంటకావృతమైన జీవి - తపుటెడారిని నెట్టులు దాటువాండ. 

గీ. ఏల యిటు దీనునికింబోలె నేడ్వవలయు - మింటం దారాపథంబులో మిన్ముమిన్ము 
మనుచు వెలిగెడు నదిగొ ప్రేమస్వరూప - చిహ్నమగుతార, నాతార, చిన్నితార! 

గీ. టిప్పవాల్చక, నిట్లు లీ రేయియంత - నాదుచూ పటె తారలో దాటం జేసి 
తిన్నగా చూచెదను, లేక యున్న నదియు - నెప్పుడో కన్ను మరుంగున నెగిరిపోవు. 

గీ. చూపెదను నాదు నేర్చంత చూపులోనె - పాడెదను చూపులో నేను వ్రాసికొన్ని 
భావగీతంబులను, వాటి భావములను - తేటపడునట్లు, నాదుకన్నీటిలోన 
(ప్రవిమలానందగరిమతోం బజింగుతార - లార! నాయార్తగీత రహస్యమైన 
సారమును, నాదు ప్రేమంపు నతికిం జెప్పి - తనదు కన్నీటిచే నన్నుం దన్సు మనుండు. 


(సురభి 1927) 


77 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఉదయవెళ 


శేషాద్రి రమణ కవులు 


కం. 


తే.గీ. 


ల్‌ 


తే.గీ. 


శుభకృత్సంవత్సరమున 

నభిరామంబైన గోకు - లాష్టమినాంటన్‌ 

(బ్రభవించె నొక్క పుత్రిక 

శుభకృద్దుణ రత్నహార - శోభితయగుచున్‌ 

బంగరువంటిమేను, నిడు - వాలుకనుంగవ, నల్గనైనమేల్‌ 
ముంగురు లుల్లసిల్లంగను - బుత్తడి బొమ్మ వితాననున్న య 
య్యంగన రూపరేఖలకు - నచ్చెరువంది “స్వమాతృ అవన 
యంగల ధన్యురాలగు” న - టంచును జూపబు లెంచిరెంతయున్‌ 
ఉదయవేళను జననంబు - నొందుకతన 

విధి విహితకర్మములను గా - వించితండ్రి 

“ఉదయలక్ష్మి” యటంచుం బే - రొసంగెం దల్లి 

రాధ యనిపిల్వసాగె గా - రవముతోడ. 

ఆయనుంగుల బొలంతి వ్యవ - హారపు నామముమాటె జానకీ 
బాయి యటంచు నేంద్లయిదు - వచ్చియు రాని నితాంత బాల్యవుం 
బ్రాయమునంది తెల్లుబడి - వంతుల చెంతం బఠింపసాంగె, బు 
ణ్యాయిత ధర్మకర్మముల - యందున నిల్చ్పంగసాగె డెందమున్‌ 
అలంతి పొత్తంబులు - తెలుంగు కావ్యంబులు 
వూంపప్రాయమునాండె - పూర్తింజేసెం 

దనవారి పెజవారి - దయతోడ నేరీతి 

నరయంగా వలయునో - యభ్యసించె 

గృహకృత్యముల నిర్వ - హించు నైపుణ్యంబు 
నిరుపమానంబుగా - నేర్చికొనియె 

కర్భసేవావిధి - భాషాస్వరూపంబుం 

దెలివియై తనకుం దాం - దెలిసికొనియె 

అదంకువయు శాంతమును విన - యాదికములు 
వరిచితంబగు కళవలెం - బట్టువడియె 


78 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బాల్యమీరీతి జానకీ - బాయిగడపి 
ప్రాయమునకర్ణనౌకీర్తి - పదముగొనియె. 

కం. పెద్దలయెడ గౌరవమును 
మిద్దెలయెడ నాదరంబు - పిన్నల యెడలన్‌ 
గద్దరి తనంబు లేమియు 
ముద్దియకుం బట్టువడియెం - బూంపతనమునన్‌. 


(ఉదయ లక్ష్మి 1927) 


కోయిల 


మామునూరు నాగభూషణరావు 
పరభృతంబులు పాడెడి పాటలోన 
అమలమంజులగీత రాగములు గలవు; 
కలికి కోయిలకూనరాగములలోన 
రామణీయక సృష్టి మర్మములు గలవు; 
సమద పికరాగ (శ్రావ్యసంస్మరణ మందు 
విమలసుజ్ఞాననీతి మార్గములు గలవు; 
ప్రవిమల నిశాప్రశాంత సంపదలలోన 
లలితశారద చంద్రాకావిలసనమున 
మధురమధుసారములగ్రోలి, మావినుండి 
గాన కళజిమ్మి, హృదయ మాకర్షణంబు 
జేయజాలెడు సద్వృత్తి కోయిలలదె! 
కలికి ! భవదీయ మంజుల గానసమితి 
చిగురుటాకులు మేయుటచేతనేమో 
గలిగె కాబోలునంచు నాగళముకూడ 
కిసలయంబుల రకబకున గీసుకొంటి; 
మృదులతర పల్లవంబుల కదిసిమేసి 
తెచ్చుకొంటివా యేమో నీ దివ్యరవ మ 
టంచు నింపైన పాయసాన్నంబు వీడి 
చిగురుటాకులు తిని కృశించితిని నేను. 


79 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రమణి! యేనాడు హీనస్వరంబు పోయి 
తతమహానంద సారస్వతంబు వొడమ 
తీయని తెనుంగు రాగముల్‌ తీయగలనో? 


(సుజాత) 


వనశ్రీ 


కోదండరామకవులు 

చూతమా! కడుచిన్నది చోద్యముగను 
పుష్పవతియయ్యె నౌరాళి మొత్తమొండు 
చేరుదలవందునా, యను చింతపొడె, 
మరుని కారసి చూడ సంబరుగాదె. 
కడుచె ప్రప్రధమంబగు కాలమిపుడె 
వికచమొందుము కన్నరవిచ్చితేని 
నీదువశమౌదు నీమీద నిలిచియుండు 
మల్లికాసుమ ముగ్గనా మానసంబు. 


హృదయ నిర్వేదము 
పెండ్యాల హనుమచ్చర్మ 
గీ. దుర్భర వియోగ వారధి ద్రోసిపోయి 

వత్సరము లెన్నొగడచెను వన్నె కాడ 
తిరిగి యీ జన్మమున నీదు దరిసెనంబు 
గలిగె నేనియు గాంతును గౌతుకబు. 
నీదు ప్రేమాతిశయమున నిష్కళంక 
వర్తనము గాంచి యానాడు ప్రాణనాథ 
నీవు సర్వస్వమని నమ్మి నెమ్మితోడ 
బంగితిని గాని నేడు నన్ఫోలినట్టి 
హీనభాగ్యలు లేరని యేడ్చుచుంటి, 
యడవి గాచినవెన్నెల యయ్యె (బ్రతుకు 
క్షణము బాయక విహరించు చక్రవాక 


80 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దంపతుల సానురాగ విధంబు లరసి 
మాటిమాటికి వచ్చి సంభ్రమ మెసంగు 
బుష్పరసమాన భృంగము పోల్కి జూచి 
యింక సంతాపమెటుల సహింతునోయి 
ఆశిథిల (ప్రేమ పాశము నట్టె త్రెంపి 
నైచితిని సఫలమాయె నీ వాంభితంబు 
నాదు “మానస నిర్వేద నంబు” కాన్మ 
గాగ నర్చించు చుంటిని గడకునీకు. 


(గోలకొండ కవుల సంచిక) 


పయనము 


గవ్వా అమృత రెడ్డి 

ప్రాభాత తేజంబు ప్రస్ఫుటయ్యే 

ప్రవిమలాకాశంబు పచ్చగాదోచ 

నా శాంత తిమిరంబు లదె మాయమయ్యె 

శాంతిమూర్తిని జూచు - సమయమేతెంచె 

బయనమయ్యెద మింకుప్రభుని దర్శింప 

లే! లెమ్ము! చిత్తమా!! లేచి రావమ్మ! 

శిథిలమైన గృహంబు చింతనీకెల! 

ఫలశూన్యమగులకోరి కలదుఖమేల? 

శూన్య ప్రపంచవూ జోలినీకెల! 
ఆనందమయుు!జేరు నదను యేతెంచె 
చిత్తమా! రావమ్మ చింతలు! వీడి 
ప్రణయసౌధంబుపై బ్రభుడుండుబోలు 
పదిలంబుగా బమ్ము! పాదద్వయంబ! 
కనరాని కాంతిచే - నలరారునేమొ? 
చిత్తమా చలియించి చెబుపకబోకమ్మ! 
కనరాని కాంతిచే- నలరారునేమో? 


81 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చిత్తమా చలియించి చెలుపబోకమ్మ! 
వేమేగుబోయి యా విశ్వేశుజేరి 
సేవింత మికరారె? జీవితేశ్వరుని 


(గోలకొండ పత్రిక) 


తిక్కన సోమయాజి 


కోదాటి రామకిషన్‌ రావు 


బీ 


గీ। 


గీ॥ 


గీ 


తొలుతసంస్కృతకావ్య లలిత పద్ధతినాంధ్ర - మునగ్రొత్తవ్రాతకు బూనితిగదె 
కృపనీతిజక్కగా నేర్పరి వైరాజ్య - పాలన, నిపుణత - బరపితిగదె 
అటుమార్గకవులకు నిటుదేశకవులకు - మిత్రభావంబున మెలగితిగదె 
తెలుగుబాసకు పెంపు గలుగున ఫక్కి నతక్కు - 

గలభారతము వ్రాయ గలిగితిగదె 

నీవు సాధారణుండవె ! నీపవిత్ర - నామమఖలాంధ్రజనుల హృ త్సీమలందు 
వాసమైఆంధ్రవాక్సతి వాసినిలుపు - గాదె! విమలధర్మాత్మతి కృనకవీంద్ర! 
మాయమైపోయెనా మనమసిద్దినృపాల - పాలితాంధవిభుత్వ భవ్యగరిమ 
కలిసిపినాకినీ సలిలగర్భంబున - పండితలోకవి ద్వత్సశంస 
అణగెఅనంత కాలాబ్టిలోదావక - రాజనీతిజ్ఞాన రాజితశిఖి 
వెలువదదాయెమా- విజ్జులజడిమచే - భవదీయకలితాంధ్ర | భావరేఖ 
సహృదయమనోజ్ఞమైనవ రసకలిత - గుణవిమర్శనదృష్టిక గోచరంబ 
అన్నవిజ్ఞానమర్దించి అందుచున్న - 

వారికన్నుల, దిక్క్మన ! యిట్లు బడుదువయ్య! 

విమలపినాకినీ వీచికాతతియాడు - పూర్వభండివిలాస పూర్వికముగ 
భవదీయవాస పావనమైనచోటులు - కవులనేత్రానంద కరములగుచు 
మహితప్రభావస మంచితమైతొల్లి - మాడ్మినీ వితాకు మారివెలయు 
తావకాంగీకార ధన్యకావ్యంబులు - తరుణరసంబుల దాల్చియుండు 
కాలపరిణామములయందు గనముమార్చు - 

మామనంబులేపూర్తిగా మారిపోయె 

తిక్ష్మయజ్వు! విద్యాపూర్ణ! దప్రభావ - నీ గుణానిక మెరుగుగా నేర్తునట్లు 
కావె! ప్రాణులసృష్టి కర్తయెధాతవి - ధంబుశబ్దవి దాతవీవు 


చిత్రింకిలేనీవు చిత్రకామనిభంగి - పాత్రీయరూపనృ భావములను 
82 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కాపాడవేలక్ష్మి గాంచువారివిధాన - శేముషిజూపిజౌ చిత్తరసము 
చూపవే! ప్రకృతిశా ప్యండోయనన్నీవు - వస్తునైసర్షిక వరణనలను 

గీ కనగనెన్నేనిగుణముల ఆ గణ్యసంఖ్య - గలవునీయమోఘంబైన కవితయందు 
చిత్తపీఠికలందుంచి సేవజేయ - దగవె! తిక్కన! యాంధ్రవి ద్వత్మవీంద్ర. 


(ఆంధ్రాభ్యుదయము) 


(భ్రాంతి 


బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు 
చిరుగాలిలో పాట 
విరితేనెలోమాట 
మెజుపులో నీరూపు 
మటుగుపడిపోయినవి 
మేఘాలలో దాగని చుక్కనై మింటనే వెలిగిపోనా 
పిడుగువలె నీవార్త 
పెళపెళని యుజఖుమంగా 
తళుకుమని నీ చూపు 
తరలిపోయినది 
మేనుం జేర్చక పోదునా పురుగునై 
మెజుపుతీగల వల్లనా. 


(సురభి 1927) 


సభాస్థలి 
ఇ. రాజయ్య 
గీ. విశ్వము భరించు భూస్తలి వేదికగాను 


కుదర సందోహములు మహాకుధ్యములన 
నఖిలమును ఆవరించిన యంబరంబు, 
నిలయ సదృశ్యముగానుండి వెలయుచుండ 
భానుచంద్రులు వెలుగ దీపముల పగధి, 
కాననములందునున్న వృక్షముల నితతి, 


సుందరోధ్యాన వనమన సొంపుమీర, క 


తెలంగాణలో భావ కవితా వికాసం 





నందు నిరతము బ్రవహించునట్టి నదులు 
వృక్షసంతతిననిశము వృద్ధిపరుప, 
వ్యజనమును వీచుచుండు సేవకుని భంగి శ్వా 
సనుడుకూల సరణి నిశ్రమముదీర్చ, 
ననుపమగు నీ సభాస్థలియందు నిఖిల 

భూత సంగాతములు పెట్టుమొరలు వినుచు, 
దుష్టులను ద్రుంచి (బోచుచు శిష్టజనుల 
పాలనమొనర్చుచుండు నిష్పాక్తికముగ, 
విశ్వరక్షకుడైన సర్వేశరుండు. 


(గోలకొండ పత్రిక) 


విరిహిణీ విలాసము 


చిదిరెమఠము వీరయ్య 


చ. 


స్ప 


కలకల మాధురీ ధ్వనులు గ్రమ్మ పికంబులు గూయశారికల్‌ 
చిలుకలుబల్మ భృంగములు చేరువర్సుమ్మని (మైోయపుష్పము 
ల్వలంగొని గంధవాహుడు జవంబున డాయగు దాళుజాలనా 

వలన వశంబె మౌక్తి కము వారక తప్తము నేయనిల్బునే. 
భువనంబులెల్ల నద్భుత కృపారసముచే బోషించు శౌరికి బుత్రుడవయి 
మేలోర్చి సురలకు మెసవ నన్నంబైన యంబుజారికిని మే నల్హుడవయి 


సకల జనంబుల సంపత్మరులు జే సెడురమాదేవికి గొడుకు వగుచు 
ననయంబు ధర్మ వర్తనలచే బెంపొందు సుమతియౌ రతిమనో రమణుడవయి 


గీ. 


మతియు గరుణాగుణంబిసు మంతలేక 

రసిక మతిని పరోప కారంబుమాని 
సంచరించుట మేర దోషప్రచార 

మంచిదిక లేర మార రమాకుమార. 

మురారి సత్ముమారనీవు మూఢవృత్తి నిత్తరి 
న్పరాబరిన్‌ గడంగిపొంగి బాధసేయ బూనియున్‌ 
సరాన నీ కఠారినూరి సారెసారె నాదు వే 
రురాన నేయమేర గాదురోరి పోర మారుడా. 


(గోలకొండ కవుల సంచిక) 
84 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పుష్పవాటిక 
కోదాటి రామకిషన్‌రావు 
గీ! భరతభూమినిస్థాపించ - వలయుముద్దు - 
పుష్పవాటికనోకదాని - పొలువుమీర 
నందుసుందరమాతృదేశానురాగ - నవ్యవృక్షాంకురంబుల నాటవలయు. 
మానసికరక్తధారల - మహితములగు - నీప్పి తాంకురములనెల్ల వృద్ధిజేసి 
యథశుధారలగ్రంధమూ -లాళిసాబగు - బెంపుజేయుటముఖ్యము ప్రీతితోడ 
ప్రతిసుమంబున నేకేశ్వ రంపుతావి - గుమ్ముగుమ్మున గుప్పంగ గూర్చవలయు 
ఆరసి ప్రతికోరకమునకు నాత్మికాంచ - లంబుతోవీవ వలెశీత లంపుగాడ్పు 
హృదయవిస్తీర్ణసీమలో సదయవృత్తి - దీర్గచింతావనంబుండి తీరవలయు 
జలజలనురాలు కన్నీటి జలముతోడ - 
చిన్ని కాలువ బ్రవహింప - సేయవలయు. 
ముజ్జగంబుల సొబగుల పుట్టయనగ - స్వర్గవాసులు రెండవ స్వర్ణమునగ 
కన్నుదోయికిబండువై క్రాలుచుండ - వలయుమనపుష్పవాటిక వన్నెమీథి 
భాస్వరంబైన మనపుష్పు వాటికపయి - గ్రమ్మవలెతీవ్ర ప్రేమైక ఘనగణంబు 
భోరుభోరున నలుదిశల్‌ పొంగిపొర్ల - రాగసంతతధారలు - గ్రాలవలయు 
పుష్పములుమృత్తికయుమన పుష్పవనము - 
లోని వైయుండవలెనభి - మానవృత్తి 
లాతివారిని బ్రతిమాలి - ఖ్యాతియౌనె! - యెరువుగొని తెచ్చు నవరస - మేమిమనకు! 
పుష్పవాటికపిట్టలై ములటీపెములను - నింపువాతాశయమునజ - రింపవలయు 
ధ్వనులువీనులపండువై తనరవలయు - రాగములు మోహనంబులై గ్రాలవలయు 
మాతృదేశానురాగస మ్మాన్యకీర్తనములు - నములు పెదవుల చివరను నాట్యమాడ 
వలయుశాఖల పైనుండి పాదవలయు - ఇంపసుమములుపైన భా షింపవలయు 
అశ్రుకణరాశిమున్నీరు లౌచుబాజ - గంగయమునానదంబుల కంటెమీర 
పూర్వ సౌబాగ్యబుతువుల పొలుపుతీరు - జ్ఞప్తినిడిభావి కాలంబు - గడుపవలయు. 
స్వార్థభరితానురాగ సరా భరితసుమము - లేవనంబునగ్రాలునో యావనంబు 
నుంచివృక్షాంకురంబుల నెంచితెచ్చి - వానినేనాటలెమన - వాటికలను 
జలదపంక్తులుకాలాను సరణివలయు - బుతువుసంతోషభరితమై యెలరవలయు 


85 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పిల్లగాద్బులు మెలమెల్ల వీవవలయు - వృక్షశాఖలు నల్లచ లింపవలయు. 
మురిపెముల మూటలౌమన పుష్పతతుల - పూర్వపరిమళభాగ్యంబుబందవలయు 
దానబుష్పాపచేయుడుండ-దగదుమతియు - కండకంబులు లేకుండ నుంటమేలు. 


(ఆంధ్రాభ్యుదయము) 


రాధవలసంత 


నల్లాన్‌ చక్రవర్తి ప్రతాపం రాఘవాచార్యులు 


గీ. 


గహన సుమమాలికలు నీదు కంఠమందు - మెరయ మురళిని కరమున మీటిపాడు 
నీదు సుందర రూపంబు నేనుమరలం - జూచుటెన్నాళ్లకో చిత్తచోరకృష్ణ. 

మురళి యెంతటి మంచి నోములను నోచి - నీదు యథధరసుధారనాస్వాది యయ్యె 
నట్టి నోముల నోచంగ నైతిగాన - నట్టి నాకెట్లు సంప్రాప్త మౌదువీవు. 
మంత్రముల నేర్చుకొననైతి మందుపెట్టు - టెరుగనైతిని తంత్రంబు లెవ్విలేవు 
కపటవలపంత కంటెను గానరాదు - యిట్టి నను బాధ పెట్టుట యేరకృష్ణ. 
వంశమో యెవ్రతంబుల ప్రాపుజేసి - యెట్టి పుణ్యంబు జేసి నీ వీముకుందు 
దయకు పాత్రతవైతి వద్దానిదెలిపి - మాన్సవేనావగపు బ్రతిమాలుకొందు. 


(గోలకొండ కవుల సంచిక) 


A A 

స్వప్న వృత్తాంతము 
కె.వి. పురుషోత్తమరావు 

తే॥గీ; షోడశకళాన్విత - సుందరాంగి 
చిలుకపలుకులమీరిన చేడియ, కను 
లననురాగద్యుతివెలుంగ వినయమనగ 
వాలుజూపులుబరపుచు బాదములను 
మణియనియెరింగిచేబూని - మమతదీర 
దాల్చుభాగ్యంబులేదాయె - దలననంగ 
నెరువుసొత్తుకుసంతోష మేమనంగ 
నిందుబింబమ్మను ముఖార - విందమునను 
లలితకాంతలులేక దొ లంగజేసి 
అందరానిమ్రాకున భల మందినట్లు 


86 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దీర్చినట్లుదప్పివియన్న దీజలంబు 
సకలశాగస్తప్రభావవు సారమెరిగి 

కాంచన సమానసుందరాం గంబుదాల్సి 
మహిని గాన్పింపు నీతదే - మన్మధుండ 
నంగ, సమయాను కూల ప్రసంగములను 
లలితవాక్కులను ముదంబు గలుగజేసి 
తుంటవిల్మాని చేతిపూ - వింటజిక్కి 
కాంతబాయకుండెడినేస్త కాడనంగ 
(బమరముననోర జూచుజా వాళ్లుగనియు 
“యింతమాత్రము దయయున్నదే!” యటంచు 
గూర్మినే మరసిన నా కోడెకాడు 
చపలచిత్తయటంచునా చానదలచి 
సేమముంజెప్పి తెలిపివి శేషములను 
కారణంబారయంటబేము గమ్మనవ్రాసి 
యువిదబరికించిజూచి ప్రత్యుత్తరంబు 
నీయమనియొకవుత్తరం - బిచ్చనంత 
కొమ్మచేజాచి (డ్రేమంపు గమ్మనంది 
శీఘ్రనాలోచనాయత్త చితయయ్యె 
అన్నుభిన్నస్వభావయి భీన్నయయ్యె 
“పిలచెనెవ్వరో” యనియట - విడచిపోయె. 
కొంతతడవాగియే తెంచి సంతసమన 
బయ్యెదచెరగులోనున్న పత్రికనొక 

దాని మెలమెల్లగాదీసి - జాణ, మోవి 
విరచుచుబెడమోమున “నన్ను మరచిపొమ్ము 
పొమ్ముముమ్మాట్మి విన్మ”ను మూడువాక్య 
ములలిఖింపంబడినకమ్మ లలనవాని 

కిచ్చి పోజాలకంబోవ మెచ్చులాడి 
పోవలదటంచు వారించి పొలతినపుడు 
“నేలిఖించి కమ్మనే యేవిధాన 

యెట్లు నూహించిచదివితి విందుబింబ 


87 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వదన ! యేకారణమునజ ద్వంగలేదు? 
చదివివ్రాసితివో? మరి జదువకలిగి 
యించెనావొ? తెల్పుమ” టంచు నింతినడుగ 
మించు (పేమజదువకలి ఖంచితినని 
పరమమిత్రుండవైననీ భావమందు 

నాదు భావంబులీనమై నదియనంగ 
మగువచూపింపు డ్రేమప్రమాణమనగ 
గేలువాని కేలంబూన్సె - వాలుగంటి 
కారణంబేమొ యంతగరా భీరమునను 
“స్రస్వభావ జన్యంబులౌ చేష్టలివియె” 
మనెడివాక్కు వినంబడె నంతటనతు 
డేగెయేడకో వడినినా - యింతివిడిచి. 
కలతనిద్దులనున్నట్టి - కాపు వాండ్రు 
బోవకాపాదదమతమ పొలములకును, 
లలనలనుదమగ్భహకృత్య ములనుదీర్ప, 
బ్రాహ్మణోత్తములనిదే ప్ర - భాతమయ్యె 
స్నానసంధ్యాదులందీర్ప - సమయమనుగ, 
దీప్తిబరవంగ నికు బ్రయ - త్నీంపగలుడు 
యుదయమంది యుదయాద్రి నుదయరాజు, 
లెండు మేల్లల్పు లివియేలే లెండనంగ 
“కాక్క్ళారాకో” యనుచుపుంజు కోళ్లునార్చ 
యాలకించితి నిద్దుర - మేలుగొంటి 
పడతిజెలికానిగంటిస్వ - ప్నంబునందు 
వింతుదోపువీ వృత్తాంత మంతవింటి. 


నీలగిరి పత్రికారత్న 


శేషాద్రి రమణ కవులు 


తే.గీ. నీలగిరి పత్రికారత్న - నిర్వహణము 
మొదలు పెట్టదలచిన - యదనునందు 


(ఆంధ్రాభ్యుదయము) 


88 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తే.గీ. 


కం. 


చం. 


బతికి బాసటయై కార్య - భారమూనె 

జానకీ బాయికే - సతిసాటివచ్చు 

సొమ్మసిలంగ జేయుబుతు - శూలసహింపగలేక యెట్లా ప్రా 
ణమ్ముల వీడనెంచు, నిజ - నాథుననుజ్ఞ యలంఘ్య మౌటచే 
(గమ్మజి బ్రాణధారణము - కాదగు కర్ణమటంచు నెంచు 
చమ్మగు నాత్మహత్యపయి - సమ్మతి జూపదొకప్పుడేనియున్‌ 
కార్మికులు లేకయుండిన - కాలమందు 

ముద్రణాలయ కార్యంబు - మూయబడిన 
బతికిదోదయినాటిలో - పంబుదీర్ప 

జానకీబాయి మునుముందు - సాహసించు. 

గృహకల్లోలము పతికడ 

బహిరంగము చేయబోదు, - పాల్గొనదు, క్షమా 

సహనాది సుగుణగణమా 

మహిళకు దులలేని రత్న - మండన మయ్యెన్‌ 

చిక్కిన మేనితో మిగుల - శీర్ణమునొందిన చిత్తవృత్తితోం 
జెక్కిటం జేయిజేర్చి వెత - జెందుచునుండిన వేళ, భర్తపొ 
ల్పెక్కడ నేని గన్సబడిన, నేడ్పు మొగంబును లేతనవ్వుచే 

జక్క నొనర్చి దేశహిత - చర్యల నామెవచించు, భర్తతోన్‌ 
కొలిచిన వేల్పులో ఫలము - గూర్చకపోయిరి, భక్తియుక్తమై 
సలిపిన నోములో, తనయ - సంపదసాధ్య మొనర్పవయ్యె, న 
గ్గలమగు పుత్ర వాంఛ, తమ - కంబును శాంతిల నీయదయ్యె, న 
చ్చెలువ కుతూహలంబు ఫల - సిద్ధికి దోడ్చడదాయె నెంతయున్‌ 


(ఉదయ లక్ష్మి 1927) 


ఆశాభంగము 


చిదిరె రాజేశ్వరరావు 

గీ. ఆశకును మేర యుండదు లేశ మైన - నువిద సౌందర్య సామ్రాజ్య మొదవు ననుచు 
దెరపి లేకుండ ముద్దుల మరియు చుంటి - మేర కలిగించితివి భంగ మిపుడు చేసి 
నా మనోరధ మిట్లు నా నావిధాలు - బాడు సేయుగుదలుచిన ఫలమ దేమొ 


89 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వాసనలుజల్లు నుద్యాన వనము లందు - నవనవ పరీమళము లల్ము పువులు లేవా 
యొకడు చూచినపువ్వు నిం కొకడు వెదకి - కోయుదలుచు నిదేమి యన్యాయ మొక్కొ 
యిదియె సృష్టిరహస్యమో వెదకియొక్క - విరినిగానమి యాశకు విలువలేదొ 
యొకడు ప్రేమించు నది తన కొదవదేని - యిప్పుడే మూల్యమింతని చెప్పగలుడు 
నీదు మోహనమూర్తినో నీరజాక్షి - హృదయ ఫలకంబు పైవ్రాసె సదయుడెమడొ 
చిత్రకారుడు చిత్ర విచిత్రమైన - రంగులను ప్రేమరసమును బంగజేసి 
మాపదలుచిన మాత్రాన మాసిపోవ - దెట్టిరంగుల ప్రతిబింబముట్టిపడును 
దలుచినప్పుడు నామనో దర్పణమున - 


(గోలకొండ కవుల సంచిక) 


ప్రళయము 


బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు 
మా హృదయగర్భముల మాటు మజగియున్న - కాజబుమేఘాల నెవరైనం గదిపిరేని 
యుజుము ఘోషలతో వచ్చి యూద్చివైచు - లోకమంతటిం ద్రుటి ననాలోకముగను. 
గీ. దుఃఖవారాశిమధ్యలోం దొజగియున్న - యట్టిబడబాగ్ని నెవరైనం దట్టిరేని 
ఘోరముగ నగ్నికణములం గురియంజేసి - దహన మొనరించు విశ్వంబు దద్దరిలంగ. 
గీ మా హృదయవనముల మేము మక్కువగను - బెంచుకొన్నట్టి సంపెంగ వృక్షములను 
నూపినంతనె వేండి నిట్టూర్పు లెగసి - కంప మొదవంగం జేయు పూత్మారములను. 


(సురభి 1927) 

వ Ww 
స్వచ్చా విహారము 
ఊటుకూరు సత్యనారాయణరావు 

గగన కల్లోలినీ ఘన తరంగముల 

విమల పవమాసముల్‌ వీచుచుండ, 

సలలితాంబోధర శకలంబు లెల్ల 

నవనవానందైక నావలుగాగ 

తేలిపోయెదనందు తూలిపోయెదను. 


ఆకలంక వాయు వీచికలలో గలసి 
ప్రమదంబుగా శ్రవణ పాళికిదోచు 


90 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కలకంఠ కలకంఠ కలితమైదనరు 
మధుర కోమల ముగ్ధ మహీత గానమున 
లీనమై యమృతంబు (గోలెదను నేను 
కొండభాగంబుల గోవితానంబు 
చండాతపమున వృక్షచ్చాయలోన 
హోరు గాలికి తూలి నోరులు వెరచి 
ఆయాస పడువేళ నమరు నిశ్వాస 
వాయువులోపల వర్తించుచుందు 
ప్రళయాంత సింహ గర్జనములన్‌ వినిన 
కుప్పించి దుముకుచు, రొప్పుచు వెన్మ 
దిరిగిచూచుచు బోవు హరిణి కిశోర 
ముల దైన్య దృక్కల జలియించిపోవు 
గడ గుండెలోపల నడయాడు చుండు 


(గోలకొండ కవుల పత్రిక తొలి ప్రతులు 1926) 


ముసలి పెంగ్లిండ్లు 


ఉప్పల చంద్రశేఖరగుప్త 

ఉ. కాటికి కాళ్లుజాపుకొని - కన్నియలన్షగ నంటగట్టుకొం 
టాటయె? ధర్మమే? దలప నక్కట ! యేమివిచిత్రమిద్ది యే 
పాటు లెరుంగనట్టి పసి పాపల సౌఖ్యము లూడుదీసి న 
ట్టేటను ముంచుటేగదని - కేమి సుఖంబు ధరిత్రి వారికిన్‌॥ 


(దక్కన్‌ కేసరి) 


ఎంతకని తాలుదుమూ! 


కైరం భూమదాసు 
ఎంతకని తాలుదుమూ! 
ఎంతకని తాలుదుమూ - ఓ యశోద! 
ఏమని చెపుదుమూ 
మరుబంతులు తనచేతబట్టి 


91 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అంతరంగమున బాలెంతను రతిగూడెనమ్మా 11 ఎంతకని॥ 
మొగిలిరేకులు దెచ్చెనే 
సిగలోన ముడచుకొమ్మనియిచ్చెనే 
మగడు వూరికిపోవజూచి 
పగటి పూట కొంగుబట్టి 
తగదు తగదిది తగదు యనగను 
మొగనికన్న వగలు జేసె ॥ఎంతకని॥ 
బోటిరారమ్మానెనే - నాలుగుస్థంభా 
లాటాడుదమనెనే 
పాటబాడమటంచునన్ను 
తేటచక్కిలిగోట మీటనే 
మాటవున్నది లేచిరమ్మని 
నోటికెంగిలిబూ సెనమ్మా 1 ఎంతకని॥ 
సందులో మాచిన్నదీ - జలదొడ్డిలో 
జలకమాడుచున్నదీ 
అందుబిరబీరజొచ్చి 
సుందరుడు చనుబంతుల పై 
మందమందముగ రుద్దుచు 
పొందుకోసం మరులెకొలిపె | ఎంతకని॥ 


(కైరం భూమదాసు కృతులు) 


వియోగము 


ఏటూరి సత్యనారాయణ రావు 
మ. అమితోల్లాస పరీత డెదమున బాల్యావస్థలం బుచ్చు కా 
లమునం దప్పుడెరుంగ వేని తమినన్‌ లాలించి పాలించు నీ 
సుమనస్సంపద యీ వియోగ జలధిన్‌ సూచింపవే నావగా 
గమకింతున్‌ దరహాస చంద్రికల మేడ్మన్లూర్తు న శ్రాంతమున్‌ 
ఉ. పిన్నటి నాటి స్నేహమది ప్రేయసి నేటికి దూరమయ్యె నా 
కన్నులు రాల్సె వేడికణికల్‌ తలపోయ వినూత్న యవ్వ నా 


92 
తెలంగాణలో భావ కవితా వికాసం 





భ్యున్నత రత్న మాలిక నభోంతర కానన సీమలందు నే 
మున్నది నిన్ను గాంచు దిన మున్నది యిన్ని దినాల సౌఖ్యమున్‌. 


(గోలకొండ కవుల సంచిక) 


జీవితము 


ఉప్పల చంద్రశేఖర గుప్త 

అమరుడవె నీవు యయియుందు వయిననేమి? 
ఒక్కదినమున గాకున్న నొక్కదినము 
చావుదప్పదు సంశయా స్పదమదేడ 

యేల మనసు విరక్తి వహింపదింక 

యివరు నీవారలిచ్చట యిందుకింత 

మమత యభిమాన మృట మట్టిగలుప 
జీవమా! నీదు కన్నుల చీకటింక 

తొలుగ జేయుము జ్ఞానివై వెలయుమిగుల 


(దక్కన్‌ కేసరి) 


విరహము 


మాటేటి గోపాల రావు 

ఉ. తోరముగాగ మన్మథుడు తూపులు నాయెద నాటనేసె నే 
నూరక యున్న తాపమది యుజ్వల మందెడు పల్మరించిన్‌ 
జారిణిరీతి గాదు పలుచాయలు బల్బదనంబు లింక నై 
యూరట యున్మి సెల్లునని యుండె వియోగ విహార సంపదన్‌ 

శా. స్వాంతంబందు ననేక భంగుల తదిచ్చా పారతంత్యంబునన్‌ 
బ్రాంతింజెందియు జిత్త విభ్రమకళా పారీణతం జిక్కి బల్‌ 
కాంతంబైన తదాకృతిందవిలి వై కాసంబుబో బెట్టి యీ 
కాంతం జూచుచునుండె మన్మథ వశీకారాత్మయె ట్రేల్మిడిన్‌. 


(గోలకొండ కవుల సంచిక) 


93 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మందలింపు 


చిరువోలు దుర్గాప్రసాదరావు 

1. కంటికొననుండి ముత్యాలకరణి యక్రు 
కణములరలగ నీపోకగాంచు చెలువ 
మృదుల స్నేహార్థహృదయంబు మేరదప్పి 
పొంగిపోవుట గాంచుము, పోకు నిలుము॥। 
2. “వలయునేపోవనుండగ వలనుపడదు, 
అవలను పరీక్షలున్నవం” చనెదవేమి 
కువలయాక్షుల ప్రేమోప గూహనాల 
గుట్టుతెలియవా? కాకున్న బెట్టుకొరకొ॥ 

8. కొత్తయల్లుండ వీవల్లకోర్మెలూర 
గుత్తగొన్నట్టి యుత్తమగుణనిధాన 
మబ్బుకోగల్లు సౌభాగ్య మరసికొమ్ము 

రిత్త చుల్మనజూడకు “దత్త” మంచు॥ 

4. ముగదకును (ప్రేమశాస్త్రంబు భోధసేయు 
బాధ్యతనుబూని తొలిపాఠపరిచయంబు 
నించుకించుక గల్గించితీవునిన్న 

తలపవు ద్వితీయ విఘ్నంబు తగెనటోయి॥ 
5. వలపుపేటిక యీకొమ్మ వయసుకాడ 
వీవు, వలరాజుతుంటరి, ఇంకమీద 
నొదవెడు ప్రయాస మేగతినోర్వగలవా 
వీలతలపోసి, యామీద వెడలవోయి॥ 

6. గోలయంచీవు మదిలోన గుల్మబోకు 
మవల పొలయల్మల నలంచు కువలయాక్షి 
చలము బలిమెన్నుచో నిట్లు సల్పవీవు 
అరసి, మరలుము మా సలహాను వినుము॥ 


(దక్కన్‌ కేసరి) 


94 
తెలంగాణలో భావ కవితా వికాసం 





: మృదుల పరిమళ కుసుమ సమ్మిళితమగుచు - లతలచే జుట్టుదట్టమై యితర దుర్ని 
రీక్ష్యమై దంపతి రహస్య సాక్ష్యమగుచు - బదలు బదరిండ్లు జూడుమా పూవుబోడి. 


క 


పొదిగొనె స్వేద బిందువులు మోమున వేనలి బల్పిరందపై 
జెదరి నటింపగా దొడుగె శీతల వాతము లల్లనల్లనన్‌ 
గదరగ పట్టి వేర్విసన కజ్ఞను గైకొని వీతునా శ్రమం 


బు దొలగు బూలుచుట్టి తుటుమన్‌ గరమున్‌ గయినేతునా చెలీ 


చ. వనలతలే సువాసినులు భావభవుండె పురోహితుండళి 
స్వనములె మంత్రముల్‌ ప్రసవ పల్లవముల్‌ తలుబ్రాలు కోకిల 
ధ్వనులె సుగీతముల్‌ హృదయతాపభవాగ్నియె హోమవహ్నియ 
య్యె నిచట నుత్సవంబున కికేమి కొణంత వచింపు సుందరీ. 


ప్రియోకి! 


= 
మేడిపల్లి లక్ష్మీకాంతం 

ఉ॥ ఏమితపంబు సేసి జని - యించినవాడనొ, తెల్పశక్యమే? 
నామది కిచ్చవచ్చునొక నాతిని, సుందరమూర్తినిన్‌, వయ 
శ్రీమహితాంగినిన్‌, రసిక - చిత్తవశీకరణైక జాణనన్‌ 

మామక భాగ్యలక్ష్మి ! నిను- మానినిగా గనజాలితిన్‌ భళీ! 

చం॥। రసికుని, యౌవనోజ్వలుని - రంజిత సుందర కామినీమణిన్‌ 
బలగల మన్మధున్‌ గొజుత పాలనరించెడి మోహనాంగునిన్‌ 
వసమొనరించుకొనుట ద పఫలమబ్బెను నాదుజన్మకున్‌ 
ముసిముసి నవ్వెదేల? నను ముద్దిడుజూచెదొ చాలుబోసఖా॥ 


(గోలకొండ కవుల సంచిక) 


(దక్కన్‌ కేసరి) 


95 





తెలంగాణలో భావ కవితా వికాసం 


నెచ్చెలీ! 
వీరపల్లి నృసింహాచార్యులు 
చ. బడలికచే రతాంతమును బానుపుడిగ్గుచు జారుపయ్యెదన్‌ 
సడలిననీవినిన్‌ గురులు జక్కనానర్చుచు మెల్లమెల్లగా 
నడుగిడు బాదమల్‌ బెణంకి నంతనె కొంగు దొలంగనిల్వగన్‌ 
నడుమసియాడ నీవివిడ నవ్వు చురివ్వున వెన్మబోమగ్రా 
మ్ముడివిడి (శ్రోణిభారమున మూయగ హాయిజనించె నెచ్చెలీ. 
(గోలకొండ కవుల సంచిక) 
సహజ లావణ్యము 
కొడిమేల రామకృష్ణారావు 
మోముతీరు సామాన్యమే మగుద - ముడిచికుంకుమ బొట్టును మోము 
నంతయేయింత సౌందర్య మెట్టుల - చెప్పవే చెలి వినంగ నామది వేద్క 
తీగెదీపమ్ముకాంతి వల్లెసల బర్వి - చదల చీకటి నటునిటు కదలబార 
జేయుచుండ మెయ్యారమ్ము చెలియ - మాటలాడెడి నీసొరు మనము గొని 
చెలియరో, దేవలోకమ్మ చేడెలనగ - లోపమేలేని యుత్తమ రూపములన 
గంటిగా? యెదేమొ నా కన్నులకున - నీదుమూర్తియె మోదమ్మ నిలచె 
ఉత్తమాకృతిజీవ సంపత్తి కలుగు - సహజలావణ్య మొనకెట్టు సాటివచ్చు 
(తెనుగు పత్రిక) 
జ్ఞాతి వైరము 
మామునూరు నాగభూషణ రావు 
మహిత జ్ఞాన (ప్రబోధమే మనకు వృత్తి 
మౌధ్యనాశ కార్యమే మనకు వృత్తి 
నాశన కార్యమే మనకు దీక్ష! 
పరుల సంతుష్టి యేమన భాగ్యమనుచు, 
సంతత విశాల సృష్టిని సల్పుచుందు 
మిరుపురము గూడ ఉపకార హృదయములగ 


96 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అర నిమసముసమేని విశ్రాంతియైన గొనక 
చిద్విలాస మనోజ్ఞవిశేష సృష్టి 
లీలలన్‌ జూపి, ఆనందడోలికలను 
ఊపు చుంటయె, మనకున్న యూహలౌట, 
నిరు వురుము గూడ నిష్కామ హృదయముల మెగ 
మానవులందరూ ప్రపంచ సృష్టి 
భాగ్యమే గాని, ఇంటిలోపలను జూడ, 
నీకునాకును లోకమే నీడయౌట 
కలిమి లేమికినను జూచి గర్వపడకు! 
రామణీయక సృష్టి సామాజ్యమునకు 
నిరువురుము ముఖ్యలుగ నిర్ణయింపబడుట 
పుట్టినప్పటినుండియు గిట్టువరకు 
జ్ఞాతి వైరమన్నది నీకు నాకు దేవ 


(గోలకొండ కవుల పత్రిక 1926) 


కామగ్రహావెశము 


నరహరి గోపాలాచార్యులు 


మ. 


స్థిర సమ్మోహన యంత్రముంగనితి నేధీరుల్ననందాకి సం 
బర దేశంబు గమింతురంచు మదిలో భావింతువా పూర్వమి 
ద్ధర సర్వజ్ఞునిచేత భంగపడి ప్రేతంబైతి వింకైన భీ 

కరమౌ విష్ణుసుదర్శనంబెరుగు మా కామగ్రహా వేశమా! 
బాల్యంబందు నెరుంగనైతిని భవద్వక్రంబెదో నైన వా 
త్సల్యంబేర్చడ యౌవనాగమమునన్‌ సంతోషినై కోర్కె సా 
ఫల్యంబౌనని నీదు సఖ్యమటు సంభావించితింగాని సా 
కల్యం బేర్చడదయ్యె కాలమహిమన్‌ గామగ్రహా వేశమా! 
చెడుగా గర్వముబూని సాధుజనులన్‌ జీకాకు గావింతు ము 
క్కడినై యిక్కడ శత్రు మర్దన సమగ్ర కోధులౌవారి ముం 
దడుగే సాగదు నీకు సాగినటులైనం బాదరక్షాప్తి బో 
కడలంబెట్టుదు రంత గర్వ మడుగున్‌ గామగ్రహా వేశమా! 


97 
తెలంగాణలో భావ కవితా వికాసం 





శా. జంగంబుం బరికించి శ్వాస మతిరోషం బప్ప బౌబౌ యటం 
చుం గర్జించిననేమి యాతనికి సంచుల్నిండవా? పౌరు లె 
ల్లం గారాబముతోడ భిక్షమిడరా? లాభంబునుంగాంచుడా! 
కంగారుంబడబోకు శ్వాసము బలెకో గామ(గహా వేశమా. 

శా. ఎన్నాల్లిట్టులు వాగినన్‌ వృథయె లక్ష్మీనాథు గీర్తించుటా? 
చెన్నుంగాంచెడి రామమూర్తి కథయా శ్రీకృష్ణు చారిత్రమా 
చిన్నంబుచ్చుటెకాని స్వాంతము వృథా చింతా భరంబెందు కిం 
కన్నా జోలికి రాక శాంతి గనుమా కామగ్రహావేశమా! 


(గోలకొండ కవుల సంచిక) 


స్వర్గసాధము 


బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు 


ఓర్చితిని ఏమొ మున్ముందు నుండుననుచు - మరల నానాటినాచిట్టి మహిని వ్రాలి 
మోడునై యాశలన్నింటి వీడియున్న - నన్ను నోదార్చునని యెంతొ నమ్మియుంటి 
ఒరులకింతేనిం గానరాకుండ నన్ను - దట్టమౌ తనకురులందు దాచి, బాహు 
వల్లరులచేతం బెనవైచి భద్రముగను - జేర్చుం దన స్వర్గసాధంబుం జిట్టీ యనుచు. 
ప స్వర్ణసౌాధాంతరంబున స్వర్ణడోలి - కలను గూర్చుండి మిన్నెల్లం గౌతుకమున 
సంచరించుచుం దారకాచయముం బుష్పు - హారములయట్లు ధరియింతు 
మనుచునుంటి. 

ఎడతెగక నెవ్లు నిద్దర మేకమగుచు - సంతతానంద సందోహ జనిత భాష్ప 
ములను మాప్రేమలతికను నిలను బాదు - కొలిపివెని చెదమనియుంటి కోర్మెతోడ. 
ఆశలన్నియు నడుగంటి హతములయ్యె - (ప్రేమతోంబెంచుకొన్నట్టి (పైమలతిక 
గూడదావాగ్ని కీలలం గూలి మాయ - మయ్యె నాజీవిము బయలయ్యె నకట! 


(సురభి 1927) 


ప్రకృతి 


గార్లపాటి రాఘవరెడ్డి 


ఇలపయి నీకు నొక్కరితకే కలడా మగ? డెంద రిందువ 
క్రలు హృదయేశులన్‌ దొలగి కాలముబుచ్చుటలేదు? నీ తలన్‌ 


98 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మొలిచెనె పైడికొమ్ము? లిటు (మొగ్గతిలన్‌బడి సాగదీసినన్‌ 
ఫలమదియేమి పొమ్మనెదనా? తగనా? యిది సూర్యనందనా! 
ప్రకృతినియమము లందువు ప్రకృతికేమి 

నియమమున్నది? నీవన్న నియమములను 
లెక్కజేసినదెవ్వరు? పెక్కుమంది 

ఎదురుతిరిగియె సంచరించెదరుగాదె : 

ప్రకృతియనంగం బెక్కు పరి - వర్తనముల్‌ గలదౌటజేసి, దా 
నికి నొక నిర్ణయంబు నొక విష్టయు గల్లునె? దాని కెన్నడే 
నొకటి యసంభవంబు నిది యొక్నటి సంభవమన్న రూపమున్‌ 
బ్రకటితమౌనె? దానికొక భావము నొక్కరసమ్ము నిల్చునే? 
ఎందరు సుందరాంగుల విధేయులబాసి చరింపరంచు వా 
కొందువు నా తలన్‌ బసిడికొమ్ములు మొల్చెినె యంచు ఈసడిం 
పం దలకొందు వెవ్వరివొ వార్తలు నా కవియేల? వారి యో 
ర్పుం దలపింపనేల? నిజపూరుషుడొక్కడె నాకు కావలెన్‌ 
గతజలనేతుబంధనముగా వెత సోలగనెలనమ్మ శ్రీ 

మతి: పతిరాడు, రాడు - పతిమాట స్మరింపకుమింక నీ కభీ 
ప్పితవరమేదియెన నది వేడుమొసంగెది నందువా, యమా: 
నుతుల నొసంగుమయ్య పరిశుద్ధచరిత్రుల జ్ఞానమూర్తులన్‌ 
ఇచ్చితిం బుత్రయుగ్మము ద్వదిచ్చకొలందిగ పొమ్ము మానినీ 
మెచ్చితి నీ చరిత్రము సమిద్ధమటందువు; భర్తలేక యే 
నెచ్చటికెట్టులేగుదు సమీహితమైన వరంబిదొంచె నా 
కిచ్చినగాకు అన్యము లవేటికి - కోటికిమించి యిచ్చినన్‌ 


(సావిత్రి సంకలనం) 
ప్రసూన సుందరి 
శేషాద్రి రమణకవులు 
పుడమి నెలతుక నెమ్మేను పులకరించె 
గమ్మ తెమ్మెరలఖఫీల దిప్తటులవీచె 


గంధలీక సుగంధముల్‌ కందలించె 


దరుణ శాద్వల లక్ష్మి చైదన్యమొందె. 
99 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రకృతియంతయు నూత్న వైభవముంనొందె 
గ్రీష్మతాపంబునోర్చి కార్చిచ్చు సైచి 

మండు వేసంగి గాడ్పుల 

మంటకాగి సుష్మమృత్పిండ సమాని స్రుకి స్రుకి 


చిక్కి ప్రాణావశిష్టమై చెన్నుదొలంగి 
జీర్ణమందినయొక తీవచిగురువైచె 
శీఖరాంజలి నర్పించి సేదదీర్పి 
విమల కిరణామృతంబున విందుపెట్టె 


(సంక్రిపీకరణ) 


చా 


(గోలకొండ పత్రిక) 


వేశ్యాగర్హణము 


రుమల బుక్క పట్టణం రంగాచార్యులు 


ల్త్‌ 


౧. 


2” 


గవ్వకైననుగాని గతిలేకయుండిన పండుగ దినములు పరిఢవిల్ల 
అంగటింటికిబోయి రంగుగా బంకించి దీనతతోనైన దినుసుతెచ్చి 
పంచభక్ష్యంబులు పరమాన్నములు చేసి నీకుజూపింపక నీరజాక్ష 
నాయకసానికి నైవేద్యమిచ్చిన తలిదండ్రులును స్వర్ణతలముజెంది 
నటుల హర్షించి యవనిలో విటజనంబు 

తుదకు దారిద్ర్య రోగజవ్యధలు చెంది 

బ్రతికి చచ్చియు నరకంభు గాదె 

శీత కాహాన కురుమతి శ్రీనివాస. 

వేశ్యతో మాటలే వేదపాఠంబులు వేశ్యయే దైవంబు వేరెలేదు 

వేశ్య వేశ్య యటన్న వివిధ పాప హరంబు వేశ్య సంపర్మమే వృద్ధికరము 
వేశ్యల పాటలే వీనులకందంబు వేశ్యలు జూచుటే వేడ్మమాకు 
వేశ్యలుండినచోట వృషభవాహనుడుండు వేశ్యలుండినచోట విష్ణువుండు 
ననుచుమూర్భుండు నరకంబు లందుబడిన 

సమయములయందు నాయకనాని జఘన 

కుచయుగుబులు గాచునే కోమలాంగ 

శీతకరహాస కురుమతి శ్రీనివాస. 


(గోలకొండ కవుల సంచిక) 
100 
తెలంగాణలో భావ కవితా వికాసం 





జీవితాదర్శము 


మామునూరు నాగభూషణరావు 


ధరణి ప్రవిమల జీవితాదర్శములకు 
తిన్నని ప్రశాంత మారగ్శందీప్తమైన 
కడుమహానంద విజ్ఞాన కాంతిరక్తి 
నెరుగజాలుదురె! జ్ఞాన, హీనులవని. 
దరణి ప్రవిమల జీవితాదర్శములకు 
అమల సంతోషస్వైర విహార మొసగు 
లలిత సత్కీర్తి వాణీ విలాసగరిమ 
బడియ బోదురె? అజ్ఞాన పశువులని 
దరణి ప్రవిమల జీవతారదృములకు 
క్రొమ్మెరుంగుల శబ్ద రాజమ్ము జేర్చి 
సరసకవితాను బోధసంశ్రవణరక్తి 
నోచు కొందురె దుష్టమానవులు ధరను 
ధరణీ ప్రవిమల జీవితాదర్శములకు 
దోసమేలేని సాత్విక వేసమూని 
భారతీ కాంత సద్బోధ పటలమేని 
మొనరించునే? దుష్టజనుల వృత్తి 
ఆ జ్ఞాన సృష్టికి నాధారమై వెలింగి 
చెలువు పచరించు విజ్ఞాన కలిమి నరుల 
కడు భయంకర సంసార గహ్వరముల 
తేలిపోవంగ జ్ఞానమే తెప్పమనకు. 


శారదా! 


మోటుపల్లి కృష్ణమాచార్యులు 
జనని విషంబు బెట్టుదలంచన్‌ జనకుండు కుమారునమ్మగా 
మనమున నిశ్చయించినను మాన్యుడు గానటువంటిరాజు స 


చ. 


(గోలకొండ కవుల సంచిక) 


101 





తెలంగాణలో భావ కవితా వికాసం 


జ్ఞనధనమున్‌ గొనంగ సతి సంపదలన్‌ హరియింపనెంచినన్‌ 
ధనికుడు లోభియైన వలదంచను చెప్పగలారె శారదా. 
ఉ. నవ్వకు సత్సభాస్థలిని నవ్వకు నీదగు తల్లిదం[డ్రితో 
నవ్వకు పెద్దలన్‌గనిన నవ్వకు నీయజమానుతోడుతన్‌ 
నవ్వకులేనివానిగని నవ్వకు మన్య సతీలలామతో 
నవ్విన చేటుమూడునని న్యాయనిదండన వింటిశారదా 
ఉ. అక్కరగల్లు కాలమున నాపదవేళలు బీల్వకుండ నే 
చిక్కి దరిద్రతాదశను చింతిలుచుండినవాని నార్తితో 
జక్నగ స్వార్థరీతిగ విచారణచేసి మెలంగువాడె పో 
నిక్కపు బంధువంచు జననీ సుజనుల్‌ వచియింత్రు శారదా 
చ. విషము విషంబుగాదకట విప్రలసొమ్ము విషంబుసుమ్మి యా 
విషము మదంబుచే ననుభవించినవానినె సంహరించు నీ 
విషమది పుత్రపౌ|త్ర సుపవిత్ర కులంబడుగంటు జేయుదు 
ర్విషమని నమ్మి భూసురుల విత్తమునంటుగ రాదు శారదా. 
ఉ. జంకనివాడెయుత్తముండు పుణ్యుడు శత్రువుతోడు జివ్వకున్‌ 
జంకక నిల్చువాడ బలశాలియు సర్థికరంబు సాచుగా 
గొంకనివాడె దాత నిన్ను కూర్మి భజించి తరించువాడె యే 
వంకయు లేనివాడనుచు బల్మిరి కోవిదులెల్ల శారదా. 


(గోలకొండ కవుల సంచిక) 


హరిణశాబకము 


చిలుకూరు శ్రీరాములు 
విల్లునడిమికి రెండుగా విరిగిపోయె 
పుటుకుమనియెను నారియాఘటికలో 
ఘోరదావానలము గాంచిపారిపోయె 
వేటకుక్కలతోడ నవ్వేలకాడు 
వహ్నిచేదగ్గమయ్యెను వలలగములు 
దైవవశముననింతలో దవిలికురిసె 
మేఘమొక్కటియగ్ని శమించెనంత 


శాంతివహియించెలేడి విశ్రాంతి నుందె 
102 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆరయనాపదోద్దారక బిరుదునీకె 

జెల్లునోకృష్ణ భక్త వశీకరాభ 

వతృపాలేశమున్న నెవ్వాడుకీడు 
తెలపగగలాడె యొక్కట తలచియేమి 
చేయగలవాడు? దేవకౌంతేయపక్ష 
దీనరక్షపుందరీకాక్ష గానలోల 
నీల నీరద శ్యామమ మ్మేలుకొనవె 
ఆపదల బాపినన్ను కృపాంబురాసి 


(తెనుగు పత్రిక) 


బాటసారి 


వనం గోపాల కృష్ణారావు 

చిత్త మానంద సరస వీచికల దేల 

సౌధ వీధుల వెంబడి సాగిపోయి 

ఇరుగడల తీరు వితానము లిన సహస్ర 

కిరణ సంఘట్టనంబును జోరగనీక 
గాచు చుండ తద్వృ శాఖలను జేరి 
కరము నవ్యక్త మధుర సుస్వరముతోడ 
దగశకుంత వితతి స్వాగతంబసంగ 
మలయ మారుతు డొసుగు సేవలను గొనుచు 

దగశకుంత వితతి స్వాగతంబసంగ 

అమల జల మాధురీ సారమందునందు 

నిలచి చవిజూచి చెట్లనీడలను సొలసి 

గడచిపోయెదవీవు ధన్యుడవు పాంథ 


(గోలకొండ కవుల పత్రిక 1926) 


ఎంతకని వేగింతునే! 


కైరం భూమదాసు 
ఎంతకని వేగింతునే! 


ఎంతకని వేగింతునే - యశోదమ్మా ఖీ 


తెలంగాణలో భావ కవితా వికాసం 





ఎట్లని వారింతునే 
చెంతజేరి బాలెంతనన్న వినక, చను 
బంతులందుకొని బంతులాడుతాడు 
గింతలేడు - వేలెడంతలేడు - వింతజేస్తడు ॥ఎంతకని॥। 
పరవాడుకాదని ఊరకొన్నకొద్దీ 
తరముగానిదుడుకుచేయు 
ఆడుకుందమని - ఆడయిడజూసి 
గొడెక్కి దుత్తలో మీగడజుర్రెంగిలి 
కోడలిమూతికి రాసెనే ॥ఎంతకని॥। 
(కైరం భూమదాసు కృతులు) 


ఆది ల శ్రదేవమ్మ 


ర్న 
హనుమద్దాసు, వేపూరు 
“అచ్చుగంధమూగ జేసిరా వహాహా కీర్తనల్‌ 
లక్షణంబుగాను భీతరామ కరుణ మేల్‌ మేల్‌ Tw 
అంగీరా సంవత్సర చైత్యా బహుళ చవితిన్‌ 
రంగుమీరగను రఘు రామునీ కృపాఈక్షితిన్‌ 1॥అ॥ 
యిలమి పద్దెనిమిది నూటయాభై నాల్గొకమున్‌ 
దలరు శాతివాహనం గద్వాలలో సమ్ముదమునన్‌ ॥అ॥ 
ధరవేపూరు హనుమదాసు దైవ క్రుపగోరగా 
అరయ ఆదిలక్ష్మిదేవమ్మయు మహారాణిగా 1 అ॥ 


(వేపూరి మనుమద్దాసు కీర్తనలు) 


యెల్లలోకములెల్ల 


హనుమద్దాసు, వేపూరు 
“యెంత బూకటివాడు నీ మగడూ - శ్రీకాంత వినుమా 
యెవరిదగ్గర లేదు ఇంతిగదు - యెంతబూకటి వాడె 
యాదవ వెలదులిండ్లకునేగిపాల్‌ పెరుగంత దొంగిలి 
త్రావెనట యీవింత యెక్టనైన గలదా- యెంత 


104 
తెలంగాణలో భావ కవితా వికాసం 





లోకమే తానయ్యినాడట యశోదచేత రోటికి గట్టినవాడటా 
ప్రాకటంబుగ కోకముల్లెతో యాకుచేలుడు యటుకులివ్వగ 
నీకయిన నిడబోకనొక్కడే నేకతంబుగ బుక్కినాడట - యెంత 
మేలుకీడును లేని వాడటా బైరాగివేషమేసి కానలకేగినాడటా 
పాలుమాలియు శబరిగొరికిన పండుల భక్షణ జేసినాడీ 

జోలి లోకములెల్ల చాటెద మేలిమిగ నన్నేల కుండిన- యెంత 
గొల్లవారల గూడినాడటా ద్వాపరమూన గోవులెంబడి దిరిగినాడటా 
ఎల్లలోకములెల్ల దెలియగ హెచ్చు తక్కువ లేక (బ్రాహ్మణ 
పల్లవాధరులంపగా గోపాలన్నము తానె తిన్నడు - యెంత 
యేపుగా నిదియేమి మిడిమేళం యిటువంటి వానితో 

యిటుల జేయుదువమ్మ సంసారం 

తేపతేపకు నీతిమార్గం తెలసియుండిన పెద్దలందరు 

ఆపుకొని సద్దర్మగాదన అత్తనెత్తుక నొచ్చినాడట - యెంత 
ప్రాపుగా బరువైనదా బ్రోవా నాపైన నేరముమపితే తన నేరములు లేవా 
తాపకను వేపూరు హనుమదాసు నేలిన మన్నెముగిరీ 

శ్రీపతియు గొల్ల భామల చీరలెత్తుక పోయినాడట- యెంత” 


(వేపూరి మనుమద్దాసు కీర్తనలు) 


మా పొత్తము 


బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు 
బ్రహ్మదేవుండ! మా ప్రేమ రసములొల్ము 
గాథవిరచిత మైనట్టి గ్రంథమొక్క 
మారొసంగిన వెనుకటి మాదుజీవి 
తంబు నంతయుం గల్లు పత్రముల జూతు. 
గీ. వెనుకటిదినంబులను మేము ప్రేమవాటి - కలను నెట్లెట్లు తిరుగాడి యలరి మధుర 
మైన ప్రమరసము ద్రావి మేనుమజచి - యేమిపాపంబు లొనరించి నామొచూతు. 
గీ. మిక్కుటంబగు (ప్రేమ చెం బెక్కుమాట - లాడుటకునైనం దోపక నార్ధదృక్కు 
లనెడుతంత్రుల సాహాయ్యమునను మాట - లంపుకొని మాటలాడితి మంతెకాని 
గీ. పరుషమౌ వాక్కులనుగాని పాపకార్య - ములనుగాని యెరులమనంబులను నొవ్వ 


105 
తెలంగాణలో భావ కవితా వికాసం 





జేయ కెప్పుడు స్వచ్చంద జీవనంబు - గడపితిమి ఇద్దరము నొక్క కాయ మగుచు. 
గీ. అట్టి మమ్ములం గాంచి యావంతయిన - నోర్వజాలక మాపైన నుగతమము 
లైన నీ ఘోర శాపాల నంపి, మమ్ము - నిట్లు నెడబాపి నాయమౌ నెట్లు నీకు. 


(సురభి 1927) 


మీకంటె 
మామునూరు నాగభూషణరావు 
ఏను ధన్యుడగానో ....... 
నిలిచియున్నవి ప్రణయ-నిధులు నాయెడదలో ..... 
ఏను ధన్యుడగానో me 


కంటి కగపడనీక-మింటివరకును బజపి 
కంటి మడతలకోన-లంటుకొనేె నీరూపు ...... 
ఏను ధన్యుడగానో ....... 
అందాల నీముద్దు- కుందనము దిగమింగి 
సుందరారుణకాంతి-నొందెనా చిజుపెదవి ...... 
ఏను ధన్యుడగానో sn 
తెలి తళుకు లొలుకునీ-జిలుగు నగవుల ద్రావి 
లలితశారదచంద్ర కళలయ్యె నాకనులు ....... 
ఏను ధన్యుడగానో dda 
ప్రేమకై ప్రేమించి, ప్రమపాదంబంటి 
నన్ను నేనేమరచి-నవ్వుకొనుచున్నాను ల 
ఏను ధన్యుడగానో య. 


(సుజాత) 


శరదృతువు 


గొట్టుముక్కల రాధాకృష్ణరావు 
శరదకాలము, పుల్లాబ్ద చారుముఖము - సమద హంసరణన్నూపురముల బెడంగు 
పక్వనత శాలిగాత్ర శోభనతం దనరి - డాసెను శరత్తు క్రొత్త కోడలివితాన. 
ఉపవనమ్ముల మాలతుల్‌, క్షపల శశియు - పనుల సుమభారనత శారదనిచయంబు 


106 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సరసు లందొగ లాపగా జలమునంచ - మూక, భూమిని శరము, తెల్పుగ నొనర్చు. 
చుక్క గమియను కడుమంచి సొమ్ముదాల్చి - మొగులు ముసురుల విడు 
శశిముఖముగలిగి 

అమల చంద్రికా పరిధాననులర, రాత్రి - బాలపెంపొందె నానాండు ప్రమదపోల్మి 
కన్నె లేళ్ళ ముక్కుల నొక్కుకకడలుగల్లి - దరులరాయంచ బెగ్గురు దండులొప్పి 
సారసపరాగమున నెజ్జివారు నదులు - అంచకూతలు హరియించె నచటి జనుల. 
కొదమ రాయంచ జంటల గుంపు చెలంగ - వికసితాంబుజ కల్పర వితతి యొప్ప 
వేకువను పిల్లగాడ్పుల వీంచి వీంచి - అమల కాసారములు డెంద మలరంజేయు. 
సింగిణులు మేఘములనుండి చెదరిపోయె - గగన కేతువా మెజపుగీత గనరాదు 
ఇప్పుడు బలాకముల్‌ మింట నెగురవయ్యె - ఆకసమును గాంచవు నెమ్ము లజ్బులెత్తి. 
ఆటలుడిగిన నెమ్ముల నట్టెవిడచి - మధురగాయన హంసల మజగెమరుడు 

కుటజ సర్దార్దున కదంబ కులమురోసి - కోరెనే డాకులరంటులం గుసుమలక్ష్మి. 
పువుల బరువుచే వంగు కెంజివురు తీగ - నవ్వు, నగల కాంతుల నొప్పు నాతి 
భుజము; 

స్ఫురదశోకములో జాజి పూలువోలె - మొగపు గాంతిలో కెమ్మోవి నగవు లమరు. 
కనుల కాటుకజిగి నల్లకలువలందు - హాటక కలాపరవ మగ్రహంస లందు 

కమ్మ కెమ్మోవిరుచుల రక్తకములందు - సోమకాంతుల వనితల మోములందు 
తియ్యనగు నంచ రొదల నందియలయందు - వికచ బంధూక రుచులం గెంబెదవులందు 
నిలిపి యెటకేగునో శరన్నిలయ లక్ష్మి, 


(గోలకొండ కవుల సంచిక) 


ప్రణయ లేఖ 


నండూరి కృష్ణమాచార్యులు 

చూపులోననె హృదయంబు జూరగొనిన సర్వజీవుల ముగ్గుల సలుపునీదు 

మగువ! నీ సోగకనులకు మంగళంబు. మృదులహాసంబులోని యమృతము (గోలి 
పలుకుపలుకుకే ప్రేమంబు గలుగగొనిన _మొలకలెత్తిన విత్తులో కలికిమిన్న 

బాల! నీ ప్రజ్ఞ కనిశంబు భద్రమగుత. కాలవశతను దీగెల గలుగసాగె. 
దేవనిర్దీతమైన ఆ దినమునందు బాపురే! రెపు, మాపు, నీ చూపుంబరపి 
తలవని తలంపుగానంత గలయమునము ప్రేమవల్లికనింకను బెరుగ జేతో! 


107 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నీయపాంగవీక్షణములో నీరజాక్షీ! లేక, దాని వ్రేళ్లనె పెకలించి వైచి 
(ప్రేమవిత్తుల నామది ్రీతిజట్లె. యి, త్రిశక్య్యాత్మనంచును దెలియజేతో! 


(సుజాత) 


ధర్మబోధ 
పూజారి సోమలింగం 
గీ. పరుల కుపకార మొనరించుకొజకెమనము 
తనువు దాల్చితి మని యెంచి ధర్మబుద్ధి 
నెప్పుడును మనోవాక్కుల నెట్టిజీవ 


రాసులకు హింసుగల్లింప రాదుసుమ్ము. 


గీ. సజ్జనుల యందు లేని దోషములుబన్ని 
నింద పాల్టేయు బూనెడి నీచులెల్ల 
కాలిపోదురసూయాగ్ని కీలలందు 
ముందుగూడ దుర్గతులనే చెందుగలరు. 

గీ. తెగబగడుకొను తనుదానే తెలివిలేని 


మానవుడు గొప్పవారలు గానలేడు 
గర్వమున నెంచు దనవంటి ఘనుడు లోక 
మందునెందును గనరాడటంచు మదిని. 


(గోలకొండ పత్రిక 1926) 


సమయముగాదూ! 


కైరం భూమదాసు 

సమయముగాదూ! 

సమయముగాదూ - గోపాలనీ 

మమతదీరదూ 

సమయముగాదుర సరసమెందుకునీ 

(భ్రమదీరకుంటె నను బతిమాలరాకుమీ ॥సమ॥ 
వకుళపుప్పము దెచ్చి 
సికబెట్ట జూతువు 


చీకట(ర్రలాడబిడ్డ 
6 108 


తెలంగాణలో భావ కవితా వికాసం 





కోకమాసికూచున్నది 
చీకాకు చేయబోకు 
చిక్కులు కొని తెచ్చుకోకు ॥సమ॥॥ 


(కరం భూమదాసు కృతులు) 


ప్రియతము జూడ 


యస్‌.వి. సాగరుడు (ధారూరు) 

హిమ బిందు శృంగార మింపారు వేళ 

బంగారు కిరణాలు ప్రసరించు వేళ 

జల్లని వాయువుల్‌ చనుదెంచు వేళ 

(డ్రేమాలాపంబులు వినుపించువేళ 
నీజాడ కొంతైనా నిజముగ దెలుసు! 
విరివిగబూవులు వికసించు వేళ 
మనసార మధుపముల్‌ మధువుగొన వేళ 
భావన భావముల్‌ ప్రభవించువేళ 

నీజాడ కొంతైన నిజముగ దెలుసు! 

నర్ధ ప్రదానంబు లర్పించు వేళ 

నల్ము ముగ్గుల సొంపుల మరేడు వెళ 

బాల్లా వితువ్వాయి పరువెత్తె వేళ 

దుగ్గు పెట్టిన పిల్లలూ గాడు వేళ 

నీజాడ కొంతైన నిజముగ దెలుసు! 


(గోలకొండ పత్రిక 1926) 
కాపువిడ 
(ఆ 
గంగుల శాయిరెడ్డి 
సీ మండువేసవియెండ। మంటలోంగ్రాగుచు 
బూని పనిసేయు! మౌను లెవరు? 


వానలో నానుచు! వణకుచు హల మూని 
చలియందు దున్నెడి। సాధులెవరు? 


109 
తెలంగాణలో భావ కవితా వికాసం 





జాళ్లలో నడవిలో। రాతిరిం బవలును 
తడబాటు లేనట్టి! తపసులెందరు? 
తలక్రింద చేయిడి। గులకశిలలపైన 
వెతలేక నొరగిన। । వేత్తలెవరు? 
కష్టసుఖముల నొకరీతి। గడుపువారు 
శత్రుమిత్రుల సమముగా! సైచువారు 
'సైరికులు దప్ప నంతటి। శాంతు లెవరు? 
కాన చేమోద్చి వారి నే। గౌరవింతు 


క. పుట్టితిరా మేదకులకున్‌ 


ఇబ 


2» 


బట్టితిరా యరకచేత। మట్టిని దున్నన్‌ 
దట్టడవులు దిరుగు మీరు! తపసులుగారే! 


చెబువునీరని వ్రాసి! చెజుచు నిన్ను 
చేచకృరారులు! కీచర బాచర 

లాగంబుచే డబ్బు! లాగుకొనుచు 
అబుకారీదొర। హాలాహలం బిచ్చి 

వూరి మెసవనిచ్చి। బ్రోచు నిన్ను 
గహనసీమోద్యోగి। కాననములలోని 

మెకమయి యెప్పుడు! మెసవు నిన్ను 


. శాఖలెల్లను నగరికే, సాయపడగ 


కొంత అందులో పల్లెల! కుళ్లగింప 
హాలికుల మొజ లాలించి; యాదరింప 
కర్షకా! నీదుపల్లెల। గాంతు దెవరు? 


వీధి వీధులనేగు! విధముజూడు 
దిగ్విజయీభవ। దీనావనా యని 

బుక్కచే గుప్పి రా। దిక్కుజూడు 
పూజెండ్ల చేబట్టి। పుష్పబాణుని రీతి 


110 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(భ్రమపెట్టుచున్న సంబరము జూడు 
కట్టల చేబూని! కత్తుల దిప్పుచు 
వీరులు బోరాదు। విధముజూడు 
గీ. తళ్ళుకత్తి తుపాకుల! బెళ్ళుజూడు 
దసర బేతాళపూజలు!। బాణి జూడు 
కర్షకా! శరత్పర్యము। గాంచు నేడు! 
. గొల్లల బెదరించి । గొట్టుచు పగలెల్ల 
గొట్టిమేకల గెంటు। గొప్పదొరలు 
యెల్లకాలంబు రే యెల్లను మందల 
దమవద్ద నుంచెడి। దండి దొరలు 
కంచెలో నున్నట్టీ। కంప కట్టెలముట్ట 
బిజ్బుచే గొట్టెడి! పెద్దదొరలు 
యూరిలో నందరి। సారమౌ పెంటల 
సొంతనేలల జేర్చు । సొగసుదొరలు 
గీ. హాలికుల ప్రతి వస్తువు! లడుగకుండ 
తీసికొని వెళ్ళుచుందెడి। దిట్ట దొరలు 
యోర్పుమాలిన పనులెల్ల! నేర్పు దొరలు 
సైరికా! వారితో నీకు! చనువు వలదు. 


బై 


“స్వైరహైందవి” 


అజాత కవి 
=a 


భీ తనుదాంక వచ్చినంతనె కిరా తునిభగ్గు - మనంగాల్చి వేసిన యతివమిన్న 
తనవెంట్రుకలను బట్టిన మూర్చుండీల్లిన - యందాంకముడి వేయనట్టి సాధ్వి 
చెరబెట్టబడియు దుళశ్రీల కాసిపంక - తనసతీత్వముగాచుకొనిన ప్రోడ 
చనిపోయియుండిన తన బర్తమజలను - జ్జీవింపంజేసిన స్రీలలామ. 

గీ. యిందె - యీ భారతావని యందె కాదె? - పుట్టి, తనకెడనచ్చిన పురుషుంబెండ్లి 
యాడివేరొక్కరుని కలనైనందలంప - కెట్లు కీర్తిగడించిరో? యెజుక పడదె? 


111 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బ్‌ 


2* 


వెలయాలురంభమీ యిలు వేల్చువలకూబ - రునిగాక వేరొక్క రుని వలచెనె 
దివ్య కామిని వరూధినియొక్క ప్రవరుని - గోరి వేరొకరుని గోరినదియె 
ఊర్వశివెశ్యయౌనో? కాదొ? విక్రమ - మేదినీపతిని ప్రేమింపలేదె 
వేశ్యకుబుట్టిన వెలదివకుంతల - పరమ పతివ్రతాత్వంబుగనదె? 

అకట మీర్వెలయాం డైన నైతిరేమి - కానిమీవల పొక్కరికై జనింప 
దొక్కాయటు జనియింపక యుండెనేని - యదిరసాభాసమగు గాదె? యబలలార? 
సౌందర్యమా! దైవసంకల్సితముగాని - మనయిచ్చవచ్చిన మాడ్మిగాదు, 
తారుణ్యమా! శాశ్వతముగాదు మద్య వ - చ్చిన యదిమధ్యనే జీర్ణమగును 
సరసులనానంద పరుపనేగాని కా - మార్ధమేగాదు గానాదికళలు 

పై బూటకములు కల్పనగల్లు ప్రమయి - ద్దరయందుగూడ వాస్తవముగాదు. 
మానినులుగాన మీకును మజులుగలదు - గాననెవనినొ యొకని మీకైనవాని 
మిమ్ము త్రికరణశుద్ధి ప్రేమించువాని - మీరుత్రికరణశుద్ది ప్రేమించుటొప్పు. 
ఒక్కతెక్కొ డున్మజియు నొక్కనికొక్క తెజంటయైనచోం 

జక్కనియానుకూల్యము పొసంగి జగంబున వన్నెకెక్కిమే 

ల్మక్కున గల్లిపందము క్రమంబున పెంపెసలారకున్న యీ 

చిక్కులునేల? పల్వురును ఛీయననేలను స్వైరహైందవీ! 

మీకొరకెంతయో గలదు మేలది యట్టులనుండనిండికన్‌ 

మాకొరకైనంగాని యొక మాద్రికుటుంబిను లౌటమేలు; లే 

దా! కడుకష్టముల్లలుగు, నందజు స్త్రీలును మిమ్ముజూచి మీ 
పోకలెబోవజూచెదరు; మోసములంబడుచుంద్రుపూరుషుల్‌. 


(గోలకొండ పత్రిక) 


మాన 'స'భబో ధ 


రాణీ వేంకటలక్ష్మాయమ్మసర్‌ దేశాయి 


గీ. అంగమా యిది కడు క్షణభంగురంబు 
సంపదది యెన్నమిగుల చంచలముగాంచు 
గాలుడు సమీపవర్తియై కాచుచుండు 
హరినిధ్యానించు మానందమబ్బుమనసా. 
గీ. బాహ్య శత్రుజయంబును బ్రాభవంబు 


గలుగదెప్పుడు జగతి నిక్కంబుసుమ్మి 
112 
తెలంగాణలో భావ కవితా వికాసం 





యెదుగు కామాదిషడ్వర్గ మదివిభక్తి 

హరిని భజియించు మానంద మబ్బుమనసా 
సారమునులేని సంసార సాగరమున 
మునిగి పుట్టుచు గిట్టుచు మోహమొంది 
దరినిగానవు నీ బాట నెరుగలేవు 

హరిని ధ్యానించు మానందమబ్బు మనసా. 
బలవదింద్రియ నిగ్రహపరతుగల్లి 
వీతరాగాత్మయుతమవై వెలసిదంభ 
వృత్తిబోనాడి విమల సద్వృత్తిచేత 

హరిని భజియించు మానందమబ్బుమనసా. 


(గోలకొండ కవుల సంచిక) 


ఓరుగల్లు విషాదోదంతము 


వేలూరు మాణిక్యరావు 


ల్త్‌ 


ణు. 


ల్‌ 


శ్రీభవానీమన స్స్పితసరోజాదిత్య! గౌతమాద్యఖ 

లభక్తపరిపాల 

కవిజనవినుత సౌఖ్యపుదసద్దుణవేదాంత వి 

ద్యావివేక హృదయ 

ప్రతిపక్షవ్మిమా పహృతదారణరణ కమలాపతినత పత్మమలయుగళ 
వనజాసనస్తుత పతితపావననామ నభవ దుఃఖహారినరాజ, 
శివమహాదేవ శంకరభవమహేశ 

కాలకాలదిగంబర కాలకంఠ 

గిరిశచంద్ర శిరోంగఖకేశయోరు 

గల్లు శంభుడ నానమస్మార మిదిగో. 

ఏ దేవదేవుని పాదసరోజముల్‌ కాకతీయు లతలసోకెనాడు. 
ఏశంకరునిదయ నాశించిజేడులు గంగో దకంబులుగడగిరితల 
ఏ మహామపంనాండు యిరవుగాదొరలు 

తామరలచేపూజ చేసిరిముదమున 

ఏదిగంబరుమోల మేదినీభర్తలు నుతిసల్పి 


రానాండు యతులితముగ 
113 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఇబ 


ఇబ 


ఇబ 


ఏభవానీశునకునాడు యిచ్చతోడ 

రాజకన్యలు సతమునీరాజనంబు 

లసగిరట్టిమ హేశు మహోగ్రువభవు. 

నోరుగల్లుశంశుని దల్బుచుందువేడ్క 

రజనీముఖమున దర్శనముకై నేతెంచు కాక 

తీయులునేడు గానరారు 

భక్తితోనర్చనా సక్తులౌభూసురుల్‌ మచ్చుకు 

లేరునీమందిరమున 

ప్రీతితోనీమీది గీతంబులనుబాడు యచ్చరల్‌ 

లేరునీ మచ్చుయెదట 

ధృతితోడమోైయు భేరీనినాదంబులు విన 

రావు చెవులకు విందుగాగ 

ఘంటికల[మోత లేదుసీమంటపమున - బంటులే లేరుగవినుల నంటినేడు 
ఒంటరితనంబునను సౌఖ్యమొదలపుననుచు - నుంటివేయోరుగంటి 
ముక్కంటినీవు. 

రాజరాజులునిజ రమణీసమేతులై గంగాభి - షేకంబు గడుపువేళ 
క్షాపతులెల్ల మోక్షాపేక్ష నెడిగట్టీ భ - క్తితో బూజలు బన్నినతలి 
రాకొమరులుపొడ రాజీవమలుబడి కోరి - కల్‌ వెలిబుచ్చి గోరినపుడు 
కదనరంగములకు గదలునప్పుడున్భపుల్‌ 

నీదర్శనములకై నిలచునాడు 

అభయవరముల మెసుగితివంటనేడు - కాకతీయులు మహిలేనికారణమున 
విన్ననైమహిమలన్నియు విడచితిమట - సకలభక్తమనోవర్తి శంభుమూర్తి 


కరికరభూరిశీ కరములు జల్లులైరాజవాకిట నిచ్చజాటి 

నెవరిసింహద్వార మొదటసామంతులు దర్భ 

నాసక్తులై ధరనిలచిరి, 

దానధారావారి యేనరాధిపులిండ్ల పట్టెలై 

బారెను బహుళగతుల, 

నడ్డగత్తులప్రభ లర్మాంశువుల నాపనిలచిరి వెల మలే నృపులయింట 
ఘనమహాన్యాసమంత్ర నిస్వసములెసుగ - దోషమునశివపూజల తోడభృశము 


114 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ల్‌ 


ల్‌ 


ల్‌ 


ఏధరాధీశులని కాయముయింపునింపె - నట్టియిల్లోరుగంట లేదయ్యెనిపుడు. 
ఎడమకేల్‌ దండపై వడిబారుగట్టిన లింగవ 

స్తంబెజ్టిరంగులూన 

వలచేతుబూనిన వాడిబల్లెపునిగ్గు బయలె 

ల వారిశుభ్రముగజేయ 

నిమ్మపండులు పైని నిల్పినలంగని కోరమీ 

సంబులు మోరమెజయ 

కుడివంకనల్లని కొప్పుపైననిచిన పసిడిదూవస్థ 

చాయ (ప్రబలుచుండ 

పావుకోళ్లనుదొడుగిన పాదయుగము. - ధరనటనసల్పశూరులై తిరుగపద్మ 
నాయకులరక్షలేక సన్ధ్యయననొప్పె - పగలుజాకోటగవినుల ప్రభయడంగి. 
చక్రవర్తులగూఢ చారులుండెడిచోట కుక్కు 

టంబులపోరు ఘోరమయ్యె 

పరమహీపతుల దుబాసులుండెడిచోట 

పిడకలమచ్చులు పిక్కటిల్లె 

మాండలీకులునిచ్చ మలయుచుండెడుచోట 

చిలువలునిద్దుర జెందుచుండె 

వడవాళ్లెపుడునిల్వ బడుదోదివాంధముల్‌ 

నాయసంబులజంప వచ్చుచుండె 

ఆదిభూదార కేతనం బమరుచోట - కనకభూజంబు లభివృద్ధిగాంచియుండె 
కాకతీయనరేం[ద శృంగారసదన - కాంతికాలంబుతోడ విక్రాంతమయ్యె. 


పద్మాక్షియిచ్చిన బరిగిమహిగెల్చి - సర్పరూపంజయి జనియెగుహకు 
దీనుకష్టముల్‌ దీర్చియాదివరాహముద్రము - నింగెస ముద్రమందు 
రాజ్యలక్ష్మినిజీరి రాజులమెడగట్టి - కైలాసమునకేగ కాకతమ్మ 
అభయప్రదాతయై యననీకతులుగాచు - శంభుండుకరుణను సన్యసించె 
భూరిసామాజ్యవైభవం బులనువీడి 

కాకతీయావనీపతుల్‌ కాలగతిని 

తప్పుగాజూడలేకత్రి దశవిభునికి 

నరినిడగుబోయిరననేగి రతిముదమున 


115 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఇబ 


ఇబ 


సకలమహీశమ స్తకరత్నములుపాద నఖముల 

శబలవ ర్నముగుజేయ 

భాసురాశీర్వచ్చ పూరితాక్షతలుముందల 

నిల్చికలముల బిలువ 

పద్మాక్షిదేవతా వరమునబడసిన చారుకరా 

సి దిద్ద యముగాంచ 

వైరిసంచయదుఃఖ వార్తాశ్రవణముణ శాంత 

చిత్తమువికా సంబునొంద 

కాకతీయులబాహువిక్రములుక్రమము - గాను యేలిరియీయోరు గల్లురాజ్య 

మవనిలోభూసురులుమెచ్చ సరిగణంబు - మెచ్చనార్తులుమెచ్చంగ నచ్చముగను 

దివ్యభాషాంబుధి ద్విజరామమూర్తులుజేర బోయిరిహరు శిబవిరమునకు 

ఆంధ్రవాజ్మయజగ దర్శ స్వరూపులువై 

కుంఠదర్శనవాం ఛుజనిరి రుచిరవేదాంతసరోజినీహంసావ తారులవి 

ధిపురా ధారులైరి గానామృతాంబుదా కారులుకడువేడ్క నా 

నందమయునిలో నైక్యమయిరి 

ఓరుగల్లుననికనుండ నోపమనుచు - సూరులందరుసంతత సుఖముగోరి 

జనిరితమతమవి(శ్రమ స్థానములకు - శోకభావంబుసుజనుల సోకనకట. 
(సశేషము) 


(ఆంధ్రాభ్యుదయము 1921) 


ప్రేమ గానము 


దామరాజు వేంకటరమణమూర్తి 


విరహవేదనచేదూతి వివశమగుచు - దు:ఖమున గార్చు నా నేత్రతో యకణము 
అవియి! మత్స్వాంతదీపితమైన ప్రణయ - జ్యోతి నార్పుచుందగజూచి యోర్వలేను 
రమణి! భవదీయ(ప్రేమ తైలములతోడ - సారముల దక్క కాంతి ప్రసారములకుం 
(బాణములువోసి మామకస్వాంతవీధి - దివ్యవతరకాంతి శోభాప్రదీప్త కలిత 
ప్రణయజ్యతి సుస్థిరముగా బాదుకొల్ప - తావకామల కారుణ్య భావమొలుకు 
కృతులబాడెద నాడ్రేమ గీతలనుచు. 


(సుజాత) 


116 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తొలి మెజుపు 


వి. గోపాలకృష్ణారావు 

'తెలిమబ్బు” తేటలో మెల్లమెల్లగ నల్ల 

తేలిపోతున్నాయి మేఘాలు కమ్మాయి 

తెల్ల తెల్లని సన్న చోద్యమయ్యెను నిదేమి 

దిక్కలే బావ! సొంపోయి బావ! 

చల్లకాలము వచ్చి కంటి కింపొదవంగ 

సాగిపోతుండాది కండ్లు మూసుకుపోగ 
సంతోషమున తనువు మిణుగురని తొలిమెజుపు 
మరిచేవె మరదలా! మెటిసెనే మరదలా! 


(సుజాత) 


కలికాలవాహినీ తరంగములు 


కే. రామచంద్రం 

ఉ. ముక్కు మొగంబు లేదనుచు మూల మెజుంగక నల్లజాలకున్‌ 
(యొక్కెద రంచు భక్తులను మూర్థపుదూషణ జేసినంతనే 
చిక్కునె యీశ్వరుండు చెయిజిక్కునె పండిత రాజ్యపీఠమున్‌ 
అక్కట నాస్తి వాదమున నంతయు శూన్యమె యమైనసత్యమే. 

6. కామము వీడలేరు పరకాంతలు జూచిన నోర్వలేరు ని 
ష్మామము బూనలేరు కనకంబును జూపిన (గూరకృత్యముల్‌ 
సామము వీడి చేయుదురు సంధ్యలు నింద్యము లంచబుచ్చి దు 
ష్మామముచేత నాలయము గంగను గూల్బుటే వీరి ధర్మముల్‌ 


(గోలకొండ కవుల సంచిక) 


ఆశీర్వాదము 


గవ్వా అమృత రెడ్డి 
తెలుగు తోట లోపలి చిన్న మొలకలకును, 
బడచుదనములనున్నట్టి వల్లికలకు, 


117 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నేపుడో! పుష్పించి పర్ణవిహీనమైన 

వృక్షములకును నీరోవయ వెలసినావె? 
లత్తుకరసంబు పదముల మెత్తిమెత్తి 
హస్తముల మంచి గంధమునలది యలది 
నుదుటగస్తూరి తిలకంబు బదిల పిచి 
చెదరకుండ కలంకారి చీరగట్టి 
మాతృపూజను సల్పెడు మహితబుద్దిం 
బయనమగుమమ్మ! దర్శన ప్రాప్తికలుగు. 

కాళ్లయందెలు ఘలు ఘల్లు ఘల్లుమనగ 

హస్తకంకణనాదంబు విస్తరిల్ల 

వివిధ విజ్ఞాన వాహినీ విమల జలము 

నాంధ్రయువజన హృద్ధటనమందు నింపి 

తెచ్చిపోయవె! నీతోట తేజరిల్ల. 
ఆరిపోయిన తెనుగు రాజ్య ప్రదీప్తి 
మలంగిపోయిన యాంధ్ర మండల యశమ్ము 
గద్దదిక కంఠమునగూర్చి కడుపు సొదను 
దీర్చుకొనుమమ్మ తల్లి! ఈ దినమునుండి. 

తల్లి దన్గవంట్రేమ దుగ్ధములు (దాగి 

ఆంధ్రకవి బాలకులతో సయాటలాడి 

పండితులచేత శాస్త్ర సంపదల వడసి 

గద్యశో లక్ష్మి సామ్రాజ్యజయపతాక 

మందికొనుము “సుజాత” మాయాంధ్రభూమి. 


(సుజాత) 


జీవమా 


రెడ్డి సెట్టి హనుమద్దాసు 
చ. పరులను వేడుబోకు శివభక్తులు గన్లాని దూరబోకు పా 
మరులను జేరబోకు ధనమత్తులతో గలహింపబోకు భూ 
పరులను నమ్మబోకు గుణవంతుల సంగతి మానబోకు శ్రీ 


118 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గురునిపదారవిందములు గోరిభజించి తరించుజీవమా. 

చ. కలిమియె శాశ్వతంబనుచు గర్వముసెందకు మెల్లకాలమున్‌ 
నిలువదు భోగమెప్పటికి నిత్యముకా దిక నెంచిచూడ వె 
న్నెల జనుచుండు మాడి మదినేరక మాయనుజిక్కి దుర్మతిన్‌ 
దలుపకు గీర్తి చేనిలను ధన్యతుబందుట మేలు జీవమా. 

చ. అమిత ధరాతలంబు కనకాద్రి సమానధనంబు గూర్చియున్‌ 
సమహిత గోప్రదానములు సామదానము లశ్వమేధముల్‌ 
క్రమముగ నెన్ని నేసినను కామవిరామునీ కీర్త నాళికిన్‌ 
నమ్ముమిది సత్యము నీమదిలోన జీవమా. 

చ. నిమిసము నొక్క తావునను నిల్చ్బదె యీామనసేమి పాపమో 
కమలభవుండు దీనిమటథి కల్చనసేయుట కేమి మూలమో 
క్రమమునుదప్పి యక్రమముగా జరియించుటకేమి న్యాయమో 
భ్రమగాని దీనితో జెలిమి బట్టుట మోసముసుమ్ము జీవమా. 

చ. ఎక్కడి దుర్దినంబ యిది యేమివిచిత్రమొ చెప్పరాదికన్‌ 
(మొక్కుదు పెద్దలంగనియు మోదముతోడుత మోమువంచియున్‌ 
జక్కని ప్రీలుజూచి యతిసంతసమంది వరించుచుందు రీ 
కుక్కగుణంబు మానవులుగూడుట మోసముసుమ్మా జీవమా. 


(గోలకొండ కవుల సంచిక) 


(ప్రణయతరంగిణి 


గవ్వా అమృత రెడ్డి 


జగముల సృష్టించి సమయించు నట్టి సుగుణ నిర్గుణ మందుం జరియించు నట్టి 
అఖిలలోకంబుల కాదియె నట్టి సుఖదు:ఖచయములో నరగి యున్నట్టి 

దేవదేవుని జూచు తీవ్రవేదనయె . భావాన నిలచినన్‌ బాధించుగాక !! 
వేదవారథిపై విహరించువాడు . సాధులోకంబులో జరియించువాడు 
ప్రణయసాగరముపై బవళించువాడు . మణమయమూర్త్తి, నిర్మలమనోవాసి 
పావనరూపుండు పరమాత్ముండనెడి . భావంబె ననుబట్టి బంధించుగాక !! 
శుభలోకపూజ్యుండు సునబాంధువుడు . నభవుండు నిత్యుండు నమృతరూపుండు 


119 
తెలంగాణలో భావ కవితా వికాసం 





భవభంజనుండు నన్‌బాలించువాడు . కవగూడినాతోడ గాచు నన్ననెడి 
విపుల విశ్వాసాన విహారింతుగాక !! 

చేతులెల్తితి నన్నుం జేర్చుకొమ్మనెడి . నేతవై నాపైన నెనరుంచు మనెడి 
గతినీవ నాకు లోకము నీవ యనెడి . జతనంబు నిన్‌గాంచ జరుపలే దనెడి 
నుడువు లెల్లపుడు నా నోటవసియించి . కడసారి నీలోనం గలుగునుగాక !! 


(సుజాత) 


దేవర కొండ దుర్గము 


గవ్వా అమృత రెడ్డి 

భయముగొల్పెడు సప్త పర్వతపంక్తిపై - గంభీర దుర్గంబుల గట్టినారు 
పరులకు నిదెలియని ఫణతిమార్గంబుల - మిగుల నేర్పెనయ నిర్మించినారు 
కర్మశ శైలసంక లిత స్థలంబుల - జల మయంబనరింప జాటినారు 

(ప్రకృతి గంభీర రూపములగు లోయల - శృంగార వీధులు చేసినారు 

భలిర! మిరాజ్యపాండితీ ప్రకటనంబు - వన్నెతరుగక నిరతంబు వరలుగాక! 
నాగరిక లోకమందు విన్నాణెముగను - శూరవరులార! మాతెలుంగు వీరులారా?! 
ఏయేట గలసె? మీ పాయని సామ్రాజ్య - విపుల వైభవము దోర్విక్రమంబు 

నే భూమిగర్భాన నిమిడె? మీయభిమాన - రక్త వాహినుల సంగ్రామ మహిమ 
మే ప్రాంతముల! జేరె?హిమ మౌక్తిక హీర - భరిత కోశాగార గురుసమృద్ధి 
ఏత్రోమబట్టె నహీన ప్రతాపాగ్ని - కళికా సమన్వి ఖద్గవాళి 

శాత్రవ భయంకర క్రూరజయ నినాద - మేవిషాద గీతికలోను దావువడసె? 
నక్కటా! యెట్లు మీ తేజ మంతరించె? - గాల గర్భానుగలసి యీ కరణి నేడు. 
తెలుగు నెత్తుటిలోని తీవ్ర వాదంబది - శార్జూల నిచయ గర్జనము గాదు 
ఆంధ్ర వీరుల ఖేలనాంగణంబదిగాని - చనరాని కొండల చాలుగాదు 

తెలుగు పోటరుల కత్తుల కాంతులవి గాని - తీర్చికట్టిన రాళ్ల తెలుపుగాదు 
ఆంధ్రజాతీయ భావాంబుధులవి గాని - గంభీరమగు తటాకములుగావు 
వైరిభీకరమైన దోర్విక్రమంబు - తెలుపు ధ్వజరాజమదిగాని దేవళంబు 

గాదు: వెలమల పౌరుషాగారమదియ - కాని, పరుడేలినట్టి దుర్గంబులుగాదు. 


(గోలకొండ పత్రిక) 


120 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సంసార తరుణము 


రూబ్బానుపేట రత్నమ్మ 


క. సకలాథన్‌వ్రద నీకృప, యకళంకుల కబ్బుగాక నవనిన్‌ దనుదా 
(బ్రకటించుకొనెడి జనకం, టకులకు దుర్లభము వేంకటాద్రి విహారా. 
క. పలుమరు సంసారంబను, వలలోబడి పక్షివిధము వాపోవుచుబల్‌ 
కలహములుపూని యమ బా, టలుపట్టిరి జనులు వేంకటాద్రి విహారా 
క. ఎరుకుగల వారలైగురు, కరుణామృతమంది రేనికర్మము దొలంగుణ్‌ 
ధరనట్లుగాక తుదము, ట్టరు నరులెన్నటికి వేంకటాద్రి విహారా. 
(గోలకొండ కవుల సంచిక) 
సమర కాళిక 


డా॥ వానమామలై వరదాచార్యులు 

బడలికజెంది గోద్విజులు బాలురు వృద్ధులు స్త్రీలు పురుషుల్‌ 
సటసట గార్చు నెత్తుటి రుచుల్‌ మది గోరికలూర నాలుకల్‌ 
కడలకు సాచు నా సమరకాళిక దంట్టలు జూచి దద్దజి 

ల్లెడి నదె ధర్మదేవత చలించిన గుండెల బాదుకొంచహో. 
నాడు మహాప్రశాంతముగ నవ్వులు నవ్వు లఖండలక్ష్మితో 
గూడ రేబవళ్లిసుక గార్చిన రాలని యా నరాటవిన్‌ 

మేడల మిద్దెలన్‌ దివిని మేలము లాడు నగళ్ల దుబ్బగొ 
ట్లాడెడి నేడు మచ్చునకు నైనను గన్సడ దొక్క యిల్లటన్‌. 
ఆరయ భారతావనియొ యన్ని విధమ్ముల చేయిదాచ కి 
ట్లూరెడి పాడి పంట లవి యూరక యీయనె చేతికందినన్‌ 
నోరున కంద దన్న మననో యిపు డక్నట క్షామదేవతే 
చేరిన మృత్యుదేవతకు చీకటి దొంగయు నేకమైనటుల్‌ 
భూగోళమంతటిం బోకచెక్కనువలె 

బుక్కిల నిరికించ బూను నొకడు 

జలనిధులనె యుగస్వ్య భ్రాతచందాన 

నాపోశన మొనర్చ నరుడ నొకుడు 


ఆకాశమునుబట్టి యజచేత తాండవం 


121 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బాడింపగా పాతరాడు నొకడు 

ఆసలో యాకసపు తుదిహద్దు దాటె 
కాలమో నాల్గుగడియలే గదడువొసంగె 
గురిగిలో నాయువును బోసికొంచు వీర 
లుందురో (బ్రహ్మకల్పంబు లుర్విమీద. 
మాయావియై మింట సేయు పోర నొకండు 
సరి యింద్రజిత్తును జంపిపుట్టె 
చంకబెట్టగ భూమి జూపగ జుట్టుట 
నా హిరణ్యాక్షు వియ్యంకుడొకడు 
ప్రతిశ్వాసకును వేల ప్రాణులన్‌ బీల్వగా 
కుంభకర్ణున కాదిగురు నొకండు 
మాయలేడి వ్యాపారాల మాదుభార 
తావనీజాతలక్ష్మిని యపహరించి 

జలధి దాటింప బందెగా జేసియుంచు 
దాను రావణబ్రహ్మకు దాతయొకడు. 
మందికొంపలు గూల్చ వీరంద రిపుడు 
దక్షులైపుట్టి రొకసారె ధరణియందు 
నొక్కదక్షుకై యింతటి యుగ్రమూర్తి 
వైతి శంకరా! యిపుడే మగుదొ చెపుమ. 
ప్రజలెల్ల విడిచెడి ప్రాణవాయువులట్టు 
చలువవీవన వీచి శమలు దీర్చ 
కూటికేడ్సెడివారి గోర్వెచ్చ బాష్పముల్‌ 
వేడినీళుల తానమాడుజేయ 

ఆ జీవనదివోలె నాగని నెత్తురుల్‌ 
మత్తుసారాయి కై పెత్తుజేయ 
మృతశవమ్ములు తామె మెత్తనిశయ్యలై 
యడుగడుగునకును మడుగులత్త 

అట్టె వైభోగరంగుడై యనవరతము 
మృత్యుకాళి దేశములనె మ్రింగసాగె 
దాని నిర్జింప శాంతిదాతా! త్వదీయ 
భద్రకాళికాశక్తిని బంపవేల. 122 


తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రకృతితో మాదు సంబంధతంత్రులు (దెంప 
తంగ్రీవహీనయంత్రములు వెలసె 
బస్సుపయ్యాలు మా ప్రాణవాయువు లిగ్గి 
దమ్మేనిలేని యీ తనువు లిచ్చె 
జీవనజ్యోతులజిగి బీలిచి యెలకి 

సిటి ప్రేతకళల నిచ్చె నిటు మాకు 

అకట పెట్రోలు క్రూడాయిలు మా వీర్య 
బల మిగ్గి జీవచ్చవములు జేసె 

మీదు ధ్వనియించుచు విమానమే కనబడ 
మీది లోకమ్ము మము గొనిపోదు ననుటె 
రక్క్మసియగు మృత్యువు గుండె రాయనవలె. 
మానవవిధానమునె పేరు మాపసాగె 

మా రణాస్తమ్ములన్న నీ మహికి నిపుడొ 
మారణాస్తమ్ములుగుదాము మారసాగె. 
అరయ రక్తధారల పదునందు కొలుది 
మిత్తినాలుక పదునెక్కె కత్తివోలె 
చల్లబడుటెట్టు లీ రణజ్వాల పుడమి 
శాంతిభద్రతలకు నింక స్థానమేది? 
ప్రాణులంబో యనుచు నేడ్చు బాష్పవారి 
ధారలం బాబు ఘోరనదంపు రొదల 
ధరణి యాకస ముదధులున్‌ దనిసిపోయొ 
గాని సమరకాళిక దప్పికయె యడుగదు 
భారతదేశపటమ్మన 
నారయగోరూపముననే యగపడుగానే 
భారతదేశంపు టుసురు బాపుటె కాదే. 
అకట స్నేహమ్మ గల్లి మీ యంతరాత్మ 
జ్యోతియె వెలుంగుట ముందు జూడజాల 
రని తెలుపనేమొ దీపమ్ము కంత చమురు 
గూడ బంగారమయ్యె నీ పాడువేళ 
క్రూరహింసాత్మకమ్ముగా మారు పుడమి 


123 
తెలంగాణలో భావ కవితా వికాసం 





జక్కెరను బోలు తియ్యని సదయహృదయ 
ములె లభీంపవన్విషయమొ మొదలె తెల్ప 
జక్కెరది లభించుట లన్న స్వష్నమయ్యి 
జర్మనీబాధలడుగంటి చనెడుగాక 

మన ప్రభుత్వమ్ము తలయెత్తి మనెడుగాక 
మహిని సమరకాళిక పేరు మాయగాక 
శాంతి భద్రతల్‌ మమత విశ్వంబునందు. 


ప్రేమ ప్రభావము 


ఒద్దిరాజు సీతారామచంద్రరావు 
అతండు నిష్ణురభావుండ . ట్రైనగాని 
కనుల కొకయింతయైనను . గానంబడదు, 
అతని కటువాక్యములు మధు . రాతి మధుర 
దివ్య ఫలములకంటెను . తీపిగొల్పు, 
అతని రోషకషాయ చం. డాక్షియుగము 
ముగ్గమౌ నా మనంబును . మోహపెట్టు 
అతని ముఖచంద్రదర్శన. మయ్యెనేని 
దుఃఖములు స్ఫృతినుండియు . దొలగిపోవు, 
అతని నిత్యతిరస్మార . మగునునాత్మ 
తృప్తికరణసుధారస . ప్రాప్తియట్లు 
అతని బొమముడిపాటున . కగును దివ్య 
సౌఖ్యసామ్రాజ్యమెల్ల హ . స్తంగతంబు 
లైనయట్టు, లనారత . మతడు గొల్పు 
(భాంతి మదదాయకంబయి . బబిగు నాకు 
హృదయమాతని పైయుండి . యేలయిట్లు 
త్రిప్పినను తిరుగకున్న దో . తెలియబడదు ! 


(సుజాత) 


124 
తెలంగాణలో భావ కవితా వికాసం 





యశోద వినవే నీ కొడుకూ! 


కైరం భూమదాసు 
యశోద వినవె నీ కొడుకూ! 
యశోద వినవె నీ కొడుకూ 
యెంతపనిజేసె మమ్ములదుడుకూ 
యశోద మేమంత యమునకుపోవంగ 
నంగనాచి మమ్ముల నాట్యమాడుమనె 1 యశోద॥ 
ఇగమాకు తరముగాదమ్మా 
మాయింటిమగడాయెకొమ్మా 
పగలు రేయినిద్ర పలుగాకికి లేదు 1 యశోద! 
పుట్టుబుద్దులవాన్నిలలనా బ్‌ 
వెట్లగంటివె సుశీలా 
వాటమైరంగిని తోటకెత్తుకపోయి 
కూటమిజేసి కులుకుచుపోయె 1 యశోద॥। 
చండ్లుగావివి దానిమ్మ పండ్లని 
పూలబచెండ్లని గొల్లవాండ్ల పాలిండ్ర్లబట్టె 
ఇంతదుర్మార్లుని లోకమంతట ఎరుగము 
ఎంత తీటగాడో అంతు తేలకుండె 
కాంతరో రావికంటి రాముని సాక్షిగా 
ఎంతైన వానితో వేగించలేమమ్మ ॥యశోద॥ 


(కైరం భూమదాసు కృతులు) 


ఓ ప్రభూ 
అహముదోద్దీన్‌, ఖాజా 
“మనసునీదే ఓ ప్రభూ! మానకానన్నేలుకో 


అనువుగాదు నాకిదీ! పన్నుగా కాపాడుకో మనస్సు! 
రాని పోనీ మార్గమూన పూని నిలువాకున్నదీ 
కాని లేనీ దనకుదీన్ని కన్నతండ్రీ తీసుకో మనస్సు! 


125 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రాణినీవై ప్రణవమైయీ తనువుగొని జన్మించితీ 
మానమూ అభిమానమొకటై జ్ఞానమును కల్పించుకో ॥మనస్సు॥ 
నీటముంచిన పాలముంచిన ఘటమునీదని నమ్మిన 


పట్టికరమున బట్టబయలనె పెట్టెలోను దాచుకో ॥మనస్సు॥ 
కల్మనీవే కళలు నీవే తెలియగా అల్లాజీని 
తల్లి కైన తనయు నేరము తప్పక తెగటార్చుకో ॥మనస్సు॥ 


అహంబ్రహ్మస్మియను నీ దేహతత్వ స్థానమూ 
సోహమానె అహమదోద్దీను స్నేహమునసరిచేసుకో ॥మనస్సు॥ 
(అహ్మదుద్దీన్‌ ఖాజా తత్వములు) 
కన్నీరు 
సిరిపైగడ భార్లవరావు 

మాటికిమాటి కేల బ్రతిమాలెదవో యమృతస్వరూపిణీ 

పాటలు పాడుమంచు నెటు బాడుదు నే మని పాడుదున్‌ మన 

స్ఫోటకమయ్యె జీవితపు సొంపుల మేడలు కూలిపోయె గ 

న్నీటి కరణంబులే మిగిలె నేటికి పాపపు నాదు దోసిటన్‌ 
ఏమని పాడు మందువు చెలీ! నిను గోల్పడి మోడునై జగ 
త్సీమను నిల్చినా ననియు? చెల్వగు నీ నగుమోము జన్మలో 
నేమతి ఊడలే ననియ? నీ మదిలో మది నౌచు నీ యుర 
స్సీమ లాడగా నిదుర జెందగ లేననియా యభాగ్యుడన్‌ 

కడచెన్‌ నేటికి నేడు మాసములు నా కమ్రస్మితాలోక! స్త్‌ 

యడుగుందమ్ముల చుంబనమ్ముల కెడంబై శూన్యమై శోకమై 

యడవిన్‌ బోలిన యింట నొటరితనంబై పోయి ముప్పూటలున్‌ 

గుడ లేకుండగ నూరి పారెదవు నా కన్లోయి నెందుండియో 
ఎందున్నావని యెంతు నేడ కనినే నేతెంతు, నేరీతి నా 
కందోయిన్‌ సుధ నింతు, మత్సరమరాగశ్రీని నిన్‌ గాంతు నా 
నందం బారగ గౌగలింతు తలపైనన్‌ జేర్చి లాలింతు దు 
ర్భంధంబై తవిలెన్‌ గదే బ్రతుకు నా ప్రాణంబ నీ లేమిడిన్‌ 

పూవుల పందిటన్‌ వెలసిపయిన వెన్నెల వాన జూచి యా 


త్రోవల నింకి పోయిన మధూదయరారగసరస్సు జూచి నా 
126 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నావిధదుర్భరోగ్రకఠన వ్యధలన్‌ బెడదెబ్బ తిన్న నా 
జీవిక సొమ్మసిల్లె నిరసించినయాశలు దాటు బాలన్‌ 


ఈ నిట్టూర్చుల వేడి గాడ్పులకు నిట్లే వాడి యాలాడి నా 
ప్రాణాంకూరము మాడిపోవు నిక నీవా రావు కన్నీటిలో 
న్నాం బాడితి నిండు గుండియ కరంగన్‌ బాడితిన్‌ దైన్యకం 


నా యానందమవై దరస్మితమవై నా వెల్లువై చూడ్మివై 

నా యుత్సాహమవై సుధారజనివై నా శయ్యవై సుప్తివై 

నా యిష్టంబుల ప్రోవువై మనసువై నా సర్వమై నేనయై 

మాయంబైతివి నీవు లేనిజగతీ మధ్యాన నే మిధ్యగాన్‌ 
నాలో నీదు మనోజ్ఞమంగళమయానందస్వరూపంబు ని 
ర్వేలామోదరసప్రసన్నసుషమావిస్ఫారమన్గారమా 
లాలిత్యత హత్తుకొన్న యది ధారల్‌ ధారలై గీతికా 
జాలంబుల్‌ జడిగట్ట కన్నాగిచి యాస్వాదింతు స్వర్భోగమున్‌ 

నాలో నీదు మనోజ్ఞంగలమయానందస్వరూపంబు ల్రీ 

లాలావణ్యవినూత్నయౌవనకళాలంకారరేఖామృత 

శ్రీలన్‌ గోల్పడ బోదు నా హృదయరాజీవప్రసూనార్చనా 

శ్రీలన్‌ గోల్పడ బోదు నా ప్రియసమాశ్లేషాల గోల్పోవదన్‌ 
నాలో మోహనమోహనస్వరములన్‌నాదించు గీతంబవై 
నాలో విశ్వమనోజ్జసత్మళలతో నందించు కావ్యంబవై 
నాలో మంజులశింజినీధ్వనులతోనర్తించు వాగ్గేవివై 
నాలో నుండుము వద్దు పోవలవ దేనాదైన నీ వాడనే 

కేవల వేదనావ్యధలకే నెలవైనది భార్గవా! భవ 

జ్జీవిత మెల్ల నశ్రువులు చిందుచు నిట్టె నశించిపొమ్ము నీ 

కై వెడయూర్చు లేదు కనికారపు వాసన లేదు లేదు బా 

ష్పావిలమైన నేత్ర మెటులాయెను నీ బ్రతుకో యభాగ్యుడా 
కూలన కొంతపే యదురుకోవలెనా భయదో[గ్రమృత్యుపా 
దాల దురాహతుల్‌ కళలు దప్పెను నీ నిరుపేదయింటి యం 
దాల వెలుంగు దీపిక వృధాభరమై కడ లంటె నీ మదిన్‌ 


127 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గ్రాలిన సౌమవీచిగమకమ్ముల కమ్మని మాధునిర్హరుల్‌ 

పోయిన యామెతో సమసిపోయిన యాశలతో వినాశమై 

పోయిన నీ సమస్త మయిపోయెను దు:ఖదవార్పణమ్ము స్రీ 

దై యిట నేది? దుర్భరదన్తనిరర్ధక జీవితం బికన్‌ 

మోయగ లేవురా కనులు మోడ్చుము మృత్యువు కౌగిలింతలో 
పోయిన దామె కాదు చనిపోవక చన్నది నీవు చూడు మే 
మాయెనొ గొంతు జారెడి సుధాంబువులే విష మాయె మింగకన్‌ 
జేయున దేమిరా విధురజీవితమున్‌ బడిపోవ నీయరా 
మాయదు మాన దెన్నటికి మానసమే పెనుగాయ మాయెరా 

ఏమిటొ నీదు జీవిత మదెట్టులు తోచదు లేకలేక సం 

క్రామితమైన మోదము మనంబున దాకొన లేక నిట్టులే 

కోమలహాస మౌచు కనుగోనల దూరెనొ లేదొ చేరె ని 

స్సీమదురన్త దు:;ఖములు చిందిన దుస్తరశోకవాహినుల్‌ 
రాయి గదోయి నీ యెద కరంగదు క్రుంగదుప్రేలిపోవ దా 
ప్యాయముగా సుధామధురమైన ప్రియాహృదయంబె మాయమై 
పోయిన దయ్యమో, చెదరిపోయిన మవద్వపు టాశయాలతో 
జేయున దేమిరా విధుర జీవితఖేదవిషాదచిన్తనల్‌. 

ఏ నగుమోముపై పరిమళించు భవిష్యదపారవై భవా 

నూనసువర్ణపుష్పముల నొల్నెడి కమ్మని తేనెసోనలన్‌ 

నానిన నీ యెడంద నవనందనసీమనుగన్న తల్లి యే 

మైనది నేడు మాడి మసియైనది నీ ప్రియురాలితో జితిన్‌ 
ఏ మృదుహాసముల్‌ దొలకరించు మనోహరమంగళ ప్రభా 
క్రామితమైన నీబ్రతుకు కమ్మని వెన్నెలరేయి పుప్పితా 
రామము స్వాదుకంఠముఖరమమగు మోహనగీతి మోదల 
క్షీమధు నర్తనంబుల రసించెడి లోనె నశించి పోయెరా 

ఏ లవలీకపోలయుగ మిచ్చిన వెచ్చని ముద్దలందు ల్రీ 

లాలసరాగలాలస కరంబితమై విలాసవైఖరిన్‌ 

దేలిన స్వర్గవాటి తరితీపుల సౌఖ్యఫలంబు (గోలగా 

జాలవురా యభాగ్యుడవు జంటలుగా నిరు రెండు చేతులన్‌ 
ఏ చిరునవ్వు వాలు గను లెత్తిన నీ హృదయానురాగముల్‌ 


128 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బూచిన పూవులై తొణికి పొంగిన వెన్నెల లౌచు మవ్వముల్‌ 
వీచెనొ తన్మయాబ్దిరసవీచుల దొచెనో నీదు జన్మలో 
నా చిరునవ్వు లింక గనరా వికమున్‌ గనలేవు భార్గవా! 
చొక్కపు టే యెడంద విరజోర్మివితానవినర్తమాన 
మ్యక్క్మమనీయసత్మమలమై కమలాలయ మౌచు నీపయిన్‌ 
మక్కువ మవ్వమున్‌ బ్రణయమాధురులున్‌ విరజిమ్మి నట్టి యా 
చక్కని కాలసంస్కృతియె జన్మఫల మ్మయి నీకు దక్శెారా 
దక్కిన దేమి నేటికి గతం బయి పోయిన జీవితంబులో 
జకృని ఘట్టముల్‌ గెరలి సారకు నూర్చెడి వేడి యూర్చులన్‌ 
ప్రసుక్కిన నీ మనోబ్ద పరిశోషణమే కద కానిపింప దే 
దిక్కు సమస్తవస్తుజగతీతలి నీకయి నిష్టలంబురా 
ఏ మది సంతసించు నికనే మది నిన్ను భజించు నీదు గా 
నామృతవాహినీలహరులందు (బ్రపుల్లసువర్ణపద్మమై 
యే మది తాండవించు వచియించు ని కే మది ధన్యవాదసు 
శ్రీమధుసూక్తి చిన్నవి హసింపుల సొంపుల నింపు లుట్లగన్‌ 
ఏ కడ కేగెనో జలధు లీది నగంబులు దూకి మిన్నులన్‌ 
బ్రాకుచు కారుచీకటుల బాటలలో మృదుపాదపద్మ యే 
కాకి భయార్త చిత్త సుమకల్పితదేహ విభిన్న యెంతగా 
శోకిలెనో తలంచుకొనుచో హృదయ మృదికూలి కుప్పయౌ 
ఏ మని యెంచెనో యసువు లేల త్యజించెనొ కానరాని యే 
సీమలనుండి గొంతు కురిచే రయి యే పిలు పార్భటించెనో 
(డ్రేమఫలంబు నెయ్యముల పెన్నిధి కన్న కుమారు శైశవ 
శ్రీమృదుహాసమున్‌ గహనసీమల వెన్నెల జేసె నేలనో 
దేనికి నీ యుపేక్ష కల దేది కనంగల వేది దేని యం 
దానికి నంజలించి బ్రతు కంతయు బూచిన పూల తోటగా 
దేనెల యూటగా దలచి తీర్చితివో గగనాన మేడ లా 
శ్రీనిలయాంక మా మధురచిత్తమై పోయెను పొమ్ము నీవునున్‌ 
పాడుము పాడు మంచు చెయి బట్టెడు నెమ్మది యేది? యేది నీ 
పాడిన పాటతో గలసి పాడు సుధామధురాత్మ యెపుడు నిన్‌ 
జూడక యండులేదు నగుచున్‌ సగజేయుచు నుండి యుండి యీ 


129 
తెలంగాణలో భావ కవితా వికాసం 





యేడుపు వెట్టి నీ కెచటి కేగెనో చితివా క్షణంబులో 
కానగరాదు తచ్చుభవికాససుహాసముఖంబు నీ కికన్‌ 
గానగ రాదు తన్మధురకాంచనకల్పితమూర్తి నీవునున్‌ 
గానరాని వాడవయి కాంచుమురా లభియించురా ప్రియా 
నూనదృడోపగూహనసమున్నతభోగము నిర్వియోగమున్‌ 

నగవు మొగమ్ముతో (బ్రమద నర్తనవైఖరితో సుధా(ప్రభల్‌ 

నిగనిగలాడు క్రీగనుల నిస్తులదృక్కులతోడ మేలి సో 

యగ మెగజిమ్ము నీ సుకృతమై కనుముందు ప్రసన్నశోభతో 

నగపడు నీ హృదన్తరహృదబ్దము గాంచగ లేవు భార్గవా! 
కార్చుము కంటి నీరు తరగల్‌ గొని కాలువలై ప్రసవింప నో 
దార్చెడి వారు లేరు మమతన్‌ గొని గుండెను గుండయందునన్‌ 
జేర్చెడి వారు లేరు హృది చెమ్మగిలన్‌ గరుణామయాథ్రువుల్‌ 
జార్చ్పెడి వారు లేరు కదరా! విధివంచిత! దీన భార్గవా! 

(బ్రతుకెఉల్లన్‌ కత వోలె పెన్‌ వెతల పాలై పోయె నే యెక్కసు 

స్మితరేఖాలవమైన నీ మొగముపై జిందాడు సమ్మోదసం 

గతినే నోచుకొనంగ లేదు బ్రతుకే కన్నీరు- కన్నీళులే 

బ్రతు కయ్యెన్‌ బ్రతుకుం భారమ్ము సహియింపన్‌ లేవురా భార్గవా! 
కన్నీరై హృది నిండి రేబవలు వాకల్‌ గట్టునా దేవి! యే 
మన్నన్‌ లాభము లేదు నా (బ్రతుకు శూన్యం బయ్యె, వాలారు న 
కన్నుం గాంతుల నూరు నస్మదనురాగస్వర్గసౌభాగ్యమే 
మన్నై పోయెను, పోయె మన్మధుజగన్మాధుర్యమున్‌ నాశమై 

కన్నీరుం బొనరించి మన్మధురకాంక్షారాగఖండంబు లెం 

దున్నావో కనరాని లోకమున నా యుల్లంబై నీవె పరి 

స్విన్నం బైనది కంప మొందినది నీ చిన్తాహతిన్‌ దూలి వి 

చ్చిన్నం బైనది ఆయ మైనయది గాసిన్‌ మాసి పోవన్‌ గళల్‌. 
నా కల్పాగసురాగసున్ధ రథా న్తర్నందనంబందు జ్వా 
లాకీలల్‌ రగిలించినావు, మురువుల్‌ వాసిల్లునాలోకమున్‌ 
శోకంబున్‌ బొనరించినావు, నిరతా శ్రుస్విన్నతన్‌ జీవిత 
ప్రాకారంబును సళ్ళజేసితివి నా పాపంబొ? నీ కోపమో? 

అవి యేవో యెవియో మనోహరతరోహావ్యూహసమ్మోహన 


130 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రవశంబై ప్రమదించు నా మదిని రౌద్రాభీలతాఫాలనే 

త్రవిజృంభత్రళయాగ్నికుండమున గూలన్‌ ద్రోసినా వీవు నా 

చివురం గుండెకు జిచ్చు వెట్టితివి నీ స్నేహమ్ము నే మందునే 
లీలామోహన మోహనస్మితములన్‌ రేకెత్తు కాంక్షావళిన్‌ 
మాలల్‌గా తయిసేసి నీదు మెడనిండన్‌ వేసి నీ మేని యం 
దాలన్‌ జొక్కితి మొక్కితిన్‌ మధురిమానందాల నీ వేనుగా 
గ్రాలన్‌ జూచితి గ్రాలితిన్‌ గడకు కట్టా! యిట్టి విద్రోహమా! 

నీలాలన్‌ వెదజల్లు బారెడు జడన్‌ నిండాడు క్రాంబూల యం 

దాలన్‌ నా గృహ మోలలాడగ నవానందస్మితస్యందివై 

వాలుం జూపుల నెప్పుడున్‌ నను సమాహ్వానించిలాలించు నా 

లీలామోదజగత్మళాకళిక రాలెన్‌ మృత్యుదోరాహతిన్‌. 
ఇ ల్లెల్లన్‌ గళ దప్పి పోయినది నా యింపారు శంపాలతా 
పుల్లజ్యోతి వె టేగినావు పలపుల్‌ బొంగారు బంగారు కౌ 
గిళ్ళన్‌ గూర్చెడి నాదు భాగ్యమ లయాగ్నిస్సారధారాకనత్‌ 
కల్లోలాల గరంగి నిల్చితివె బూదై మూడు దోసిళ్ళకున్‌. 

విమలపు నీవు నా హృదయవీధుల వైభవ మొల్మినట్టి సత్‌ 

కమలవు నీవు నీ నగు మొగంబు మదీయనికృష్టగేహారా 

గమయమణిప్రదీపము సుఖైకసముల్లహరీ కలాపమే 

క్రమముగ దటి పోయెదవు కాపుర మీ యెద నీక నెచ్చెలీ! 
అంచితవై, ప్రస్నసుగుణాంచితవై, నవ నవ్యదివ్యశో 
భాంచితవై, దరస్మితక ళాంచితవై అనురాగమాధురీ 
ప్రాంచితధారనా హృదయ భాండములో పడబోసి నట్టి పై 
మాంచితమూర్తి! నీదు వదనాబ్దము నే గతి విస్మరించెదన్‌. 

కారెడి కంటి నీటి నరికట్టగ లేను. జ్వలించు వేదనాం 

గారము లార్చలేను, తమకంబును (కేవల ద్రోయలేను శృం 

గారపు నీదు మూర్తి మననం బొనరింపక నుండలేను, నా 

కోరికపూలు నీ జడకు గ్రుచ్చితి యిచ్చితి నీకు నా హృదిన్‌. 
వెచ్చటి కంటి నీరు, నులి వెచ్చని యూరుపు ఆహతాశలున్‌ 
విచ్చిన దుర్భరార్తి పురి విచ్చిన దు:ఖతమస్సు తోడుగా 
నొచ్చిన గుండె దోయిటను నూని కనుంగవ మూసి కొంటి నా 


131 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పచ్చని జీవితాన జొరబారిన అగ్నిదురంతధాటికిన్‌. 
తీరని కోరికల్‌ హృదయ తీరములో క్షతమూలరమ్యమ 
న్థారము లయ్యె, కమ్మని మనస్సు కదల్‌ గానరాని వేనా 
నీరధి యయ్యె, చిన్నగవు నించు కనుల్‌ వెత లూరి పారుకా 
సారము లయ్యె, చీల్చెను విషాదము మోదపు పూల గుండియన్‌. 
వ్రాలిన స్వర్గపుం గొనబు వాకిట వైతరణీలయాగ్ని క 
ల్లోలము రేగ, వెన్నెల ర్సురుల్‌ విరజిందెడి రేయి గుండెలో 
నీలిమొయిళ్ళు మూగె, రజనీకరబింబము బోలు నీదు నం 
దాలమొగమ్ము నాదు నయనంబుల గ్రాలె విషాదమేఘమై 
పొంగెడి వేదనన్‌ గెరలి పొంగక పోవదు నీదు వాలు గ 
న్నుంగవ చూపు, కంకణకుణుక్వణనమ్ము, ముఖాబ్దశోభ ము 
ద్దుం గమనమ్ము, నూపురమ ధూల్బణ, నవ్వులసౌరు, సంపరి 
స్వంగదురమ్ము నా యెడద చాటు మాటికి కత్తిపోటుగన్‌. 
వెన్నెల రేలు మాపి, నులివెచ్చని పూవుల తావి బాపి, నా 
చిన్నరి నెమ్మనాన పెను చింతను మోపి, తుపాను రేపి పై 
కొన్న సుమాలస(ప్రతతి గూకటివేళులతోడ లేపి నా 
కన్నుల కేడ్పు జూపె కనికారపు వాసన లేని దుర్విధుల్‌ 
చితికిన నెమ్మనమ్ము వెలిజిందిన వెచ్చని నెత్రు కన్నులన్‌ 
గతుకుచు నాకరాననిను గాంచుటకై తపియించి నాను, నా 
(బ్రతుకుపధంబులోన విరిపాటలు పాడెదనంచు జెప్పి యీ 
గతి నొడగూర్చి పోయితివి గా.... .... ..._ ౨౨ 
కన్నులు మూసి లోన గనగా గనిపించు ప్రసన్నరాగనం 
పన్నవతీ! భవత్‌ ప్రణయబంధము క్రొత్తది గాదు నాకు నె 
న్నెన్ని యుగాలనుండియో ధునీగతనీరముబోలె నిత్యభా 
స్వన్నవజీవన మ్మగుచు భాసిలు సుమ్మి మదీయజీవదికన్‌. 
నా మదిలోని నీదు చిరునవ్వుల పువ్వులు వాడబోవు, రా 
గామలసుప్రసన్న భవదాననశోభలు తగ్గబోవు, న్స్‌ 
కోమలపాణిపల్లవము కూర్చిన సౌఖ్యము లారబోవు నీ 
శ్రీమయమూర్తి కశుకణసేకము లెన్నటి కాగబో వికన్‌. 
మంజులకుంకమాంకసుషమాసుకుమారముఖారవిందవై 


132 
తెలంగాణలో భావ కవితా వికాసం 





యంజనరంజితాసితద్భగన్తములన్‌ దరహాసమల్లికా 
మంజరు లొల్కి కొవ్వలపు మాధువు జిల్కి మదీయసన్మన: 
కుంజములోన రాగపరిగుంఫితవై న నినున్‌ స్మరించెదన్‌. 

కమ్మని నవ్వుతో, కలిత కజ్జల రేఖలతో, మనోజ్ఞనే 

త్రమ్ములతో సుదీర్హలలితాసితవేణికతో విలాసముల్‌ 

జిమ్ము నురమ్ముతో నలతి సిగ్గులతోడ మదీయ జీర్ణగే 

హమ్మున దివ్యమైన వెలుగై నడయాడిన నిన్‌ స్మరించెదన్‌ 
రావుగదా చెలీ! మరలి రావుగాదా! యొక సారి నన్‌ గనన్‌ 
రావుగదా! చెలీ! మరపురాని నినున్‌ మరువంగ లేక వా 
పోవుచు నిట్టులే కలగి పోవలెనే చిరుగుండె చిద్రుపల్‌ 
గావలెనే కటా! జడులు గట్టిన యీ కడగండ్ల ధథాటికిన్‌ 

నందనవీధికలందు-చందన వాయువులందు 

నందించును నవసౌరభ-మందించును ఎవ్వరికో 

ఎవ్వరికో ఎందులకో - ఎందులకో నా హృదయం 
వెన్నెల క్రొన్నెల యగుచు-చిన్నని కిన్నెర యగుచు 
చిలికించును సుధానిధిని - పలికించును నభోధునిని 
ఎవ్వరికో ఎందులకో ఎందులకో - నా హృదయం 

భ్రమరీ వ్యాధూతసుమిత - రమణీయనికుంజశోభ 

గమకించు విషాదగీతి ప్రవహంచును బాప్పరీతి 

ఏ యెడకో ఏ కడకో ఎందులకో నా హృదయం 
ఏ తరుణీ దరహాసం బీ - సుమనస్సువికాసం 
బొలికిన వలపులతోనే - మలగిన తలపులతోనే 
మసి వట్టిన యాశలయాల - రుసరుస లాడించ నేల? 

నాదు భవితవ్యకళిక యే నాటికైన 

పూలలో నొక్క పూవుగా పూయునేమో 

లేదొ? మోదప్రపుల్లచంద్రోదయంపు 

మంగళక్షణ మింక మామకనికృష్ణ 

జీవితతమస్వినీముఖసీమయందు. 

కనబడవు నీలిమబ్బుల కౌగిళులను 

చీకరించినభావంపు టాకసాన 


133 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తరళతారాంకురాల సున్దరత లెవియు 

తళుకు లొలికించి తోడయి దారి సూపు 

మెరుగు దీపాల నార్చి గంభీరకంఠ 

ఘోరభేరీరవంబున ([గ్రుంగ జేయు.... 

అంటి నే నేమి యీ మేదురాభ్రతతిని 

పారమే లేని యి మ్మహాఘోరతిమిర 

చటులదుర్వారపటలభీషణకరోర 

కంటకాకృష్ణకా న్తారకఠినపధము 

నెటుల బయనింతు. పయనింప కెటుల మనుదు? 
జీవితమన్నచో బ్రలచింతలు దుర్భరవేదనల్‌ నిరా 
శావళు లంతు లేని విపదబ్బులు నాప్త వియోగముల్‌ రుజల్‌ 
చావులుకంటి నీళులు విచారములున్‌ గృశియింపులున్‌ ఇవే 
జీవిత మన్న నీకిచట చిక్కున చెట్టి ప్రశాంతి భార్గవా 

ఏ సొంపున్‌ గనరాని యీ హృదిని దేవీ యేల సాహిత్యవి 

న్యాసముల్‌ వెలయించి మూగగళమున్‌స్పందంబు గావించి పే 

రాసల్‌ మోగయ బాడజేతువునిరాలంబంబు నీ జీవితా 

వాసమ్మున్‌ బడిపోవనీక నిటు లాపన్‌ నీకు మే లే మగున్‌. 
పాపమ్ముల్‌ నెలకొన్న యీ బ్రతుకులో భావింప నే యింపు పా 
లై పొంగున్‌ సుఖమై చెలంగు నతులారన్‌ గొన్న దు:ఖా[శ్రుధా 
రాపూరాలవరాలు దోసిళుల నిండన్‌ బార నేపారు సం 
తాపా లే కడలేని పాటలయి సంక్రమింపగా నెప్పుడున్‌ 

నా కంఠంబున దివ్యమోహనకళానందన్మహాలక్ష్మి ల్రీ 

లాకల్యాణసువర్ణపూపురపరీ రంభత్సమున్నాదమా 

ధ్వీకమ్ముల్‌ మధురింపలేవు ఘురులై విప్పారనున్‌ బోవు దే 

నీ కస్నీళుల (మోతలే కద శ్ర: పేయంబు లె ట్లయ్యెడిన్‌ 
గళమెత్తన్‌ మృదువల్లకీనవసుధాకమైధ్వనుల్‌ సాగి యూ 
యలలైయూగి వియద్వనానర్తరసము ద్యత్మిన్నరీ మంజుమం 
జుల మాధుర్యనిలింపవాహిను లఖండోద్వేగమై దూకినన్‌ 
గళమెత్తన్‌వలె వద్దు నాగళమునిండన్‌ వేదనాధారలే 

ఈ నీరంధ్రతమోనిశీధహృదిలో నే వెల్టురే కేనియున్‌ 


134 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గానీ ప్రాకగ నీయబోకు వరదల్‌గా బారు నుష్టాశ్రుధా 

రానీకమ్ములు తగ్గనీయకు నిరాశా వ్యక్త సంచారమా 

ర్లానన్‌ నేటికి నొక్క గమ్యతలమున్‌ గల్లింపగా బోకుమా 
(బతుకుం బాటలు పూలగోలలయి సద్రాగంబులన్‌ మందహా 
సతతుల్‌ బూయ, సుఖాలు గాయ విహరింపన్‌ గీత నా చేత లే 
దు తతాశ్రూదకపంకిలాధ్వముల పొందున్‌ నాదుదౌర్భాగ్యవి 
సృతదు:ఖంబులు సంచయించుకొని పృథ్వీదూరదూరాలకున్‌ 

నాలో నెన్ని మనోహరోహాలు సుధాంభస్సాతసుస్పీతరా 

గాలన్‌ బొంగి తరంగిలన్‌ బ్రతుకె స్వర్గంబై ప్రసన్నించి యే 

లీలీస్మేరసముత్‌ప్రసారనయనశ్రీలన్‌ సుమాళించెనో 

కాలం బోరువ లేక దోచుకొనె తత్‌కమప్రభాతోరముల్‌. 
ఆశాఖండిక లేరి యేరి చవు లూరన్‌ గూర్చుకొన్నట్టి లీ 
లాశ్ళంగాకుటీరమున్‌ బెరకి పారన్‌ వేసి ఘంఘూదురా 
వేశమ్ముల్‌ రగిలించె నాడు సుమనోవీధిన్‌ దురన్లాగ్ని కీ 
లాసందోహము లారకుండ బ్రతు కారన్‌ బోవు పర్యంతమున్‌. 

నాకయి సాంధ్యసమీకరణాలు కబరీనందుత్సుమామోదముల్‌ 

రాకాజ్యోత్స్న్నలు, సుప్రశాన్తసుషమారాత్రుల్‌ ప్రసన్నస్మిత 

శ్రీకమ్ముల్‌, దరిజేరు నెయ్యముల మంజీరధ్వనుల్‌ కౌగిటన్‌ 

వీకన్‌ జేర్చెడి బాహువల్లరు ల వేవీ! మారె కన్నీరుగన్‌. 
నాకై వెన్నెల లారవోసెడి ప్రియా నందటప్రభా స్మేరలీ 
లాకల్యాణకటాక్షముల్‌ మలగె, కంటన్‌ జిచ్చు నంటించి ప్రే 
మైకస్వాదుఫలం బొకే యొకటి యాశాంకూరమున్‌ ద్రెంచె దే 
వీ! కన్నీళులు తప్ప నే బ్రతుక నేవీ లేవు పాధేయముల్‌ 

నా యానందరసాలపీమ దహనం బై పోయె, నా జన్న్మకున్‌ 

ధ్యేయ మైనది కేది? యీ కనుగవన్‌ జిందాడు భాష్పంబులే 

నా? యౌరా యెటు లాయె సంరచితనానామోహనోహాంబకా 

ప్యాయస్ఫీతమదీయమాధుపదవిన్‌ హాలాహలోత్సాతముల్‌ 
నా రాగక్షణదానిరంతరితపూర్ణజ్యోత్న నా స్మేరమం 
దారోదారవసంతలక్ష్మి, పరిరం భాలన్‌ బ్రసన్నించు నా 
పారంబుల్‌ గనరాని పున్నెముల మేల్‌ బంగారపుం బంట పెన్‌ 


135 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దూరమ్మైనది, నాదు నెమ్మది సొబంగుల్‌ మారి కూలారగన్‌ 
కజి వయ్యెన్‌ జిరునవ్వు! పోయినవి ముత్మాంతిభ్రల్‌, గుండెయే 
చెరువయెన్‌, బరు వయ్యె జీవిత, మెటుల్‌ చేకూరెడిన్‌, నాకు సు 
నరసుస్వాదుతరైక గీతి, హతచేతస్కుండ - నా ప్రార్ధనన్‌ 
గరుణన్‌ మన్నన సేతు నేని వినుతున్‌ గన్నీటి నా పాటలన్‌ 
జాలున్‌ వారెడి య(శుపూరముల నా స్వాంతార్ధగీతావళుల్‌ 
మాటల్‌ గా మెడ నిండ దాల్బుము, శరన్మల్లీకళాసారభ 
శ్రీలన్‌ దేల్చుము, సుప్రన్నమధురస్మేరాననాంభోరు హ 
శ్రీలన్‌ గ్రాలుము నన్న వీడిన ప్రియా లీలాస్వరూపంబుతో 
అనుకూలత్వము, దివ్యచిన్తనము, నొయ్యారమ్ము, వీడాభర 
మ్మును, సౌజన్యము, నిండు తాల్మి వినయమ్మున్‌, ప్రోవు గొన్నట్టి పా 
వనరాగప్రణయాధిదేవి వగుచున్‌ భాసిల్లు నిన్‌ నా మనం 
బును పంకేరుహపీరిపై నునిచి శృంగారింతు క్రొంగ్రొత్తగాన్‌ 
కులుకుం గాటుక రేకనై నునుసొబంగుల్‌ దీర్తు నీ చూడ్ములన్‌ 
దళుకుంబ గుంకుమనై ముఖాబ్దమున పొంగారింతు లావణ్యమున్‌ 
వలమంజీరమునై నదింతు మురుపుల్‌ వర్షింతునీ నెన్నడన్‌ 
లలి మీరన్‌ నును జెక్కులన్‌ నగవు నై రాగంబు లూరించెదన్‌ 
వాసింతున్‌ హరిచందనంబ నయి నీ వక్షోవికుంఠంబునన్‌ 
భాసింతున్‌ భవదీయరమ్యకబరిన్‌ మన్హారమాల్యంబనై 
రాసుల్‌ వోసెద దూసి నా యెడద నీ రాజత్సదాంభోజపీ 
ఠీసాన్నిధ్యమునన్‌ శిరోమణిగ మౌళిన్‌ దాల్తు నిన్‌ బ్రేముడిన్‌ 
కనుదోయిన్‌ ముకుళించినన్‌ చెరచినన్‌ కమ్రస్మితం బొప్ప మో 
హనధావళ్యసుచేలవై యసితవర్ణాన్వీతసచ్చోళవై 
కనువదిందై త్రిజగన్మనోజ్ఞలలనా కల్యాణఖండంబ! నిన్‌ 
క్షణ మైనన్‌ మరువంగ జాల నసువుల్‌ జాల్వారు నందాకనున్‌ 
శ్రవణా మోదనినాదపాదపరిరంజన్మంజుమంజీరవై 
నవలీలాస్ఫుటవైభవోత్మంటలతా నందత్మళానందవై 
చవిలేనట్టి జగాన నాకయి సుధాసారాలు పూరాలుగా 
(బవహింపించిన నీ దృగంచలము కైవల్యంబు నా పాలికిన్‌ 


136 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అమలంబై, యనుభావ్యమై, యమృతమై యక్షయ్యమై, యందపుం 
గమకంబుల్‌ విరజింది, మవ్వపు ప్రసన్నశ్రీల నిం పొంది ఖే 
దమయంబైన మదీయ జీవికకు మోదైకై కమౌ నీ మన 
స్సుమనస్వ్యాదుమరందసన్మధురిమన్‌ శ్లోకింతు నశ్రాంతమున్‌ 
అనురాంగంబులు గుబ్బతిల్లిన విలాసాలంకృతోరస్సు మో 
హనలీలన్‌ దొణకెత్త నెన్నడల నొయ్యారంబుతో నల్లన 
ల్లన సామీష్యము నంది యంకమున స్వర్గశ్రీలు పండించు ని 
త్యనవీనాస్మదఖండపుణ్యఫలచైతన్య (ప్రకాండంబనన్‌. 
నిను భావించుచు నుందు నీ పలుకులన్‌ నే విదు నీ రూపమున్‌ 
గనుచుందున్‌ చవి ఒందు నస్మదనురాగస్వాదుము దానవా 
రుణమౌ నీ మధురాధరంబు తరళా[గశ్రుస్ఫారధారాంతరం 
గనిధిన్‌ నే గయి కొందు నందని యమోఘూనందసందోహమున్‌ 
క్రాలుం జూపులు కజ్జలద్యుతులు ముగ్ధ స్మేరముల్‌ సద్వయో 
లీలామోహనతప్తకాంచనతనూరేఖల్‌ సముల్లోలరా 
గాలన్‌ బొంగి పరిద్యుతించు నిను నా కమ్రాత్మ నా బాహుబం 
ధాలన్‌ జుట్టి విగించి యేగెద నఖండస్వర్గవీధిన్‌ బడిన్‌. 
నా జన్మంబునకున్‌ భవత్‌స్కృతియె యౌ నానందమానంద మిం 
కీ జన్మంబున కేది లేదు సుషమాహేలాభవద్రూపమే 
నా జన్మంబునకున్‌ లసన్మనన ప్రాంచన్మన్యమాణిక్య మిం 
కీ జన్మంబున కేది లే దవుదు వీవే నాదు సర్వస్వమున్‌ 
నీపైనే చెయి సాతు నీ స్మితమునే నిత్యంబు కాంక్షింతు నె 
త్తావుల్‌ జిందెడి వేణి వీవె, వలపుల్‌ ద్రాపించు కెంగేలు వీ 
వే విద్యున్మయసత్మపోలమును నిన చిన్మయానందకే 
లీవాలభ్యమనోరమాదృఢసమాశ్లేషమ్ము వీవే యికన్‌. 
నా కనుజల్లు లివ్వి లలనా! వడ లారిన నీ యెడంద పూ 
రేకులలోన మాధురసలేశములై యొకసారి నీ హృదిన్‌ 
జేజొకననిమ్ము ముద్దు నిరసింపకు చూడుము నాదు నీ'మన 
శ్రీకమలామనోహరత జిందితి, జెందితి నేటి కీ గతిన్‌ 
నా కవితాస్ఫురన్మధురనందున మందున పారిజాతవ 


137 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ల్లీకుటిలోని రమలవలీదళకోమలశయ్యమీద దే 
వీ! కయిసేసి నిద్రగాను మీ వలపుల్‌ జ్వలియించు మన్మన 
శ్రీకమలంబు వీవనగ జేతును వీతును కమ్మతెమ్మెరల్‌. 


(కన్నీరు 1938) 
! 
కర్షకా! 


గంగుల శాయిరెడ్డి 
స్వీ, నీజాతివారలు రాజులైయుండియు 
గనజాలరైరి నీ కష్టమెల్ల 
నీకులమందు జన్మించిన యానమీం 
దారులుగనరు నీ తాపమెల్ల 
నీశాఖలో ధననిలయులౌకొందజు 
పరికింపలేరు నీ బాధలెల్ల 
నీ తెగలో విద్యనేర్చిన బియ్యెలు 
లిఖియించరైరి నీ లేముల్లెల్ల 
గీ. న్యావాదులు నీవార రలడుగరైరి 
న్యాయమూర్తులునీవార లరయరైరి 
ఇంక పెబవారిముచ్చట లెందుకయ్య 
కర్షకా! నీదు కష్టముల్‌ గాంతురెవరు? 
సీ జాగీరుపౌరులు స్థానంబులేకను 
వరుల పంచలంజేరి బ్రతుకవలపై 
అ(గ్రహారపుం[బ్రజ హక్కులన్నిటివీడి 
దశదిశలంజూచి తారవలసె 
కౌలుదార్లెప్పుడు కడగండ్లంబడుచును 
స్థిరముగుర్తెజుంగక తిరుగవలసె 
గీ. గొల్టెమేకలనావులంగుడువంబెట్టి 
పల్లెలోనున్న పైరుల నిల్లు విడిచి 
ఆలుపిల్లలు దు:ఖింప నడలవలసె 
కర్షకా! లెమ్ము వేగమే కనులు విప్పి. 
(గోలకొండ కవుల సంచిక) 


138 
తెలంగాణలో భావ కవితా వికాసం 





హేమంత బుతువు 


గొట్టుముక్కల రాధాకృష్ణరావు 

లేజిగురుగల్లు పైరులచే జెలంగి 

తమ్ము లదరంగ వికచ లోధ్రములు దనర 

పక్వకలమమ్ము లొప్పార పడెడు మంచు 

సోనలెసంగ హేమంతము రానెవచ్చె. 
రమ్యమమై లీల కుంకుమ రాగమొప్పు 
గబ్బి గుబ్బలు చెలంగు శృంగార వతులు 
మంచు జందురు మల్లెల మించు సరుల 
మండనము చేసెదరు కుచ మండలముల. 

యువతులు రతి శ్రమమున వాడి వెలవెల్ల 

పోవు మొగములతో నతి ముదము దనరి 

పలుమొసల కాటుల న్పీటగిలి మటిమతి 

నొచ్చు కెమ్మోవులం గని హెచ్చనగరు. 
పీన కుచభాగముల శోభం బూని దాన 
బరగు పీడను గని చాల వంత నొంది 
శీతకాలము కన్నీరు చింద నేడ్చె 

నాంగ తృణలగ్నహిమికాకణమ్ము లమరు. 

తరుణి యొక్కర్తు చేత నద్దంబు బూని 

ప్రియుడు కొనపంటనానుచోం బ్రిదిలినట్టి 

మోవిలాగుచు గంటుల ముట్టిచూచి 

మొగము దమ్మి లేయెండలోనగయిసేయు. 


(బుతు సంహారం) 
దుక్కి బక్క 
డా॥ వానమామలై వరదాచార్యులు 


సొడ సొడ వేడినెత్తురులు చుక్కలు చుక్కలుగాగ రాలదో 
సెడు బడె దండపుండు మెయి చిల్లుల జల్లెడయయ్యె నింతకున్‌ 


139 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బడలదు వాడి వీడ దిది పాడియె చూడుము కాపుబిడ్డ! నీ 
పొడిచెడి ముల్లు కజ్బ కెటు బోయెను కన్గవ యింత గ్రుడ్దిదే. 
హలము వడంక జచ్చు నది హా యని యూర్చిడి గాలిదెబ్బ నా 
కలమును వెన్మవోవునది గార్చెడి యశ్రునదీహతిం గృషీ 

వల! యెదురెక్కజచ్చు గడువాడిని నీ ములుగణ్జియే యహో 
తలుపగ నాదు ప్రాణములు దస్సనుపో! యిది యెంత గుండెయో? 
ప్రాణములేని బక్క మెయిపై నిటు నెత్తుటి దుక్కిసేసె నీ 

పాణిని వెల్లు ముల్లలప బక్కయొ నెత్తుటి మళ్లయందు దాని 
బ్రాణి దయాకృతజ్ఞతలు బాయని యోర్చను విత్తనాల నా 

ధాన మొనర్చు నా కనుల దార్శొను నీరిడి పెంతు వాని నేన్‌. 
చెండెద రిట్లు మీరొ నను సేద్యము సేయనొ చేతుగాదు నన్‌ 
రెండుగ జీల్చి తోలుగొనరే యిటులంతటు గ్రుచ్చ బక్కెనన్‌ 
దొండవు దోలుకేని తుది (త్రొక్కెడు ముచ్చెల కేని పన్మిరా 
కుండదు నంచు చింత నెద నొందుచు నుల గ్రుమ్మరించునో! 
బండెడు బక్కలు బైవేసికొనియేని 

తలాల్సి బురద నాగలిని దున్నె 

ఐనంత వటకు తా నా యింత శక్తినేన్‌ 

దాచక రక్తమ్ము ధారవోసె 

పడుచు లేచుచును గంపెడు మొసస్టీయుచు 

బ్రాణాలతోనె నీ పనులు దీర్చె 

నాగుజాలని బాధ లతిదారుణపు పోట్లు 

దిని లేని సత్వము న్దెచ్చి కొనియు 

నాత్మయా! లెమ్మటంచు బోరాడుచుండె 

కాయమా! మొండి బారియు కాళ్లుసాచి 

జడమువలె బడె నవశమై సద్దుకొనియు 

లేతు నని వేడ నోరేని లేకపోయి. 

అది (గహింపక నీవు దానిదియె కపట 

మంచు ముక్కులు మూయుచు నట్టె పంటు 

దోకుగొటుకు చాయువుపట్లదానిక బడవ 

నోరు దెజ చేమొ యను బోవు తీరున నది. 


140 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఒక ప్రక్క మాడ్చు కొనుచున్‌ 

సకలమ్మును నీక యర్పణము సేయుచు ని 
న్న కలంకత సాకిన దా 

నికి నా ప్రతికృతము లిట్టి నిష్ణురపు గతుల్‌. 
మూడు బాళ్ల నెత్తురు నీవ కూడు జేసి 

కొని భుజించితి వీ మిగిలిన రుధిరము 
నీదు ములుగజ్జ వనదంశ నికరములకు 
పాడుకాకి (గద్దలకు బాల్చ్పంచి యిడుటె. 
మును నీ యెదకె పాప మనిపించి పాలిన్ని 
విడువనెగాని తా గుడిచె నొక్కా! 

అసువులు విలవిలలాడు దన్నుకొనుచు 
నెద్దు గొట్టగ నిన్ను వద్దనియెనె? 

దయ విచారించి వదలినప్పుడే గాని 
చేతగాదనియేని చెప్పునాక్కా? 

పొట్టనారసి నీవు పెట్టినంతయె కాని 
నిండలేదనుగ దమ్ముండు నొక్కొ? 
ఏమనుదు రైత! దాని దదేమొ కాని 
మొదటినుండియు కష్టపు బ్రదుక యబ్బ! 
తలుచొకొన్నంతు ట్రేవులు తతిగికొనెడి 
నేమిసేతు చేరెడు నీళ్ళ కేడ్తు నింతె. 
(బ్రాహ్మణశిఖకు దాని బరిమాణచిహ్నమై 
యలరారు నీ తల్లి యడుగు నెడము 

కృష్ణ శిరోజాలికిన్‌ బుక్క జల్లెను 

నీ మాత పదధూళి గోము తొల్లి 
పంచమహాపాప పటలావహము నీదు 
పంచ గవ్యంబెయై పరగుగాదె! 
శాంకరంబైన విశ్వంభరత్వమ్మును 

నీ వెత్తికొనియె పై నిల్పితిగదె 

అరయ బ్రాహ్మణోత్తములు సంధ్యాదికముల 
భక్తి గో బ్రాహ్మణేభ్యశ్ళుభం భవితని 


141 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నిన్నె యిలు వేల్పుగా నింట నిల్చుకొనుచు 
పూజసేతురు గోమాత! పూతచరిత! 


సమయమిదేరా! 


కైరం భూమదాసు 
సమయమిదేరా! 
సమయమిదేరా - శ్యామలాంగ నీవు 
సరసమాడరా 
మామలేడు - మగడు లేడు 
మాముసలియత్త తోడు 
కామజనకా కోమలాంగా భామపైననరుంచికొంచెము 


(పేమగారతి సలుపనేడు రా ॥సమ॥। 


వాటమాయెనురా తీటకిట్ట 
కూటమి జేయమురా 
మేటిమిద్దెకింది చీకటి 
రోటికాడ వేచియుందును 
కోటిభాను తేజ తాలను 
నేటికైన చేరరారా ॥సమ॥ 
సందాయెరా మనసుచూడు 
పొందున నినుకూడ 
కందర్పశతకోటి సుందర 
నిందవచ్చునని సందేహమొందక- నీ పద 
బృందములాశించు 
సందుల పందిరికిందికెళ్లిరా ॥సమ॥ 
గండు మెండైనదిరా 
పెండ్లి పెనిమిటిమొన్న 
దండుబోయిననుండి 
ముండ్లమీదున్నట్లు పైత్యచెండ్లనేనున్న 


142 


(మణిమాల) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


ఇండ్లవెనుక పెరటిగోడల, 
గండ్లనుండిటువచ్చి కాకెరపండ్ల పందిరికిందరా 


(ప్రణయ వి(భ్రాంతి 


తాతా కృష్ణమూర్తి 

ఏ మహోన్నత పర్వత భూమియందొ 
జాలువారిన యీ నదీ స్వచ్చశీత 
జీవనకణమ్ము లొండొంటి జేరి, తుళ్ళి, 
అలలగుచుపొంగి, వెల్లవలై స్రవింప 
సఫలతంగన్న పావన సైకతముల 
విరుల, మొగ్గల, నాకుల వెదకికొనుచు 
వేకువను నాలుగోరూము వేళలందు 
(ప్రతిదినముపోవు నాయలవాటు నెరిగి 
వచ్చెనాయేమి, యీమె మీవైపునేడు 
రేయియెడిలోన హాయి నిద్రించు బాల 
భను డెత్తగలేదింక పసిడిమోము 

ఆ విశాలనదీ హృదయానదాగు 
కమ్మతెమ్మెర విహరింప కదలలేదు 
ఎక్కడనొనింగిగల వేగుజుక్కు వెలుగు 
దారిజూపింప, సరి, తెల్లవారి, నంచు 
అతివ లెవరునురాని యేకాంతవేళ 
ఏలయొక్కరె బిందెతో నీమెవచ్చు? 


ఏల ననుగాంచునంత లజ్జించుజూపు?... 


మైమరపుగ్రమ్ము నెవ్వని మహిమజేసి?... 
నాయెదల (పేమచేనని నమ్మజాల 

నదికి యేమారుమూలనో నా కుటీర 
మేను దిరిగెడిచోట్లీమె కెట్లు తెలియ? 


॥సమ॥ 


(కైరం భూమదాసు కృతులు) 


ఊరి చెరువులలో మంచి నీరు లేదో, 
ఇంటపనివేకువనె మొదలిడగవలెనో, 
ఊరనెచ్చెలు లెవ్వరు లేరో, యేమో- 
దినదినము వేకువను నదీతీరమునకు 
నా కొరకేవచ్చునని యెట్లు నమ్మగలను? 


నేను నడిరేయి నా కుటీరాననొంటి 
మినుకుదీపమ్ము వెలుగున మెల్ల మెల్ల 
నెందరో తొల్లి వ్రాసిన గ్రంధమందు 
రక్తవర్గాక్షరముల పత్రముల నెల్ల 
నాక్కటొక్కటిగా ద్రిప్పుచున్నవేళ, 
సంతతమ్మును శోకంపు స్వరముతోడ 
పారునదిలోని కెరటాలపాటగలసి, 
పచ్చనాకుల శయనించు పవనులేపి, 
గాధతమసమ్ముమూసిన కాళరాత్రి 
గర్భమును చీల్చివచ్చి, యే కాంతవేళ 
స్పష్టమై, తీక్టమై, వినబడె విశాల 
విశ్వమె చలింపజేసెడు విరహగీతి 
ఎవరిదా గొంతు? ఆమెదా? ఏలపాడు? 
నా యెడల ప్రేమచేనని నమ్మజాల - 
కాదు; ఆ కంఠమామెది కాదు, నిజము. 
అబల సుకుమారి యింతటి యర్ధరాత్రి 


ఒక్క తెయు మేలుకొనియుండ నోర్చునెట్లు? సమయమున, నెవ్వరీమె నా శయ్యజేరి, 


143 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆశ నెగయించు (ప్రేమ సందేశమాయె మృదులకరముల నాదు నమ్మేనునిమిరి 

నా కొరక పంపెననియెట్లు నమ్మగలను? అమృత హిమశీతలములైన యంబువులను 
“అతడి యారవోసె తనంతవచ్చి 

అది వినీలాంబరమ్మున నెగురుచున్న ఆమెయే!! ఏలయిచ్చటి కరుగుదెంచె? 

మొయిలుతుదితున్మ బంగరుపూతమెరుగు, నాయెడల (డ్రేమచెనని నమ్మజాల- 

గెంజిగిని, గోలుపోయిన సంజవేళ, సలిలమింటికి గొంపోవు సమయమందు 

చీకటులు ముట్టడించిన నా కుటీర చిమ్మచీకట్ల శూన్య గృహమ్మునుండి 

మందు తృణశయ్యపై రోగినై పరుండి, యేదొనిట్టూర్చువినబడ, నెవరిదొయని 

తాపమునకృశియించి, నిద్రయును లేక జాలిగొనివచ్చియుండు కాబోలు; కాని 

పెదవులదహించుతృష్టచే వేగుచున్న నన్ను డపైమించియేయని నమ్మజాల. 


(సుజాత) 


అబలా విలాపము 


నారవరము ముక్తి లింగాచార్యులు 

ఉ. గొల్లడు గొట్టె లంబెనిచి - గోయ ని నిచ్చు మాడివే 
తల్లియు దండ్రి మమ్మటు ము - దంబున గాంచియు సాకి కాటిలో 
నిల్లుకయుండు వృద్ధులకు - నిచ్చిరి నోలి ప్రయాస చేత యీ 
వల్లభులేడ మాతరుణ - వాంఛలికేడ దయాళులారహాో. 

ఉ. భాండ మలంకరించి తన - భార్య శిరంబున నెత్తిచూడగ 
న్నిండు ముదంబుతోడ ధర - ణీస్టలి వాద్యము లెల్ల మోయగా 
పండగ యంచు బైమనొగి - బంధు సమూహము వెంటరాగన 
ద్దండున నుండు గొట్టిల య - ధావిధి పూజ లనర్చి వేడుకన్‌ 
ఛండి గృహంబు జేరి నిమి - షంబున దీన పశు ప్రజంబులన్‌ 
ఖండన జేయు రీతి పశి - కాలమందున ముద్దు బిడ్డలన్‌ 
పెండిలియంచు వృద్ద కపి - వేల్పుల కుందయ మాలి నిచ్చి మా 
గుండెలు బ్రద్దలౌనటుల గొప్పగు దు:ఖము పాలు జేయమీ 
కుండునె కీర్తి సౌక్యమతి - యున్న తముంఘనవంశమెల్ల మా 
దండగు యస్రుయుందగిలి - తప్పక నాశముగాక జెచ్చెరన్‌ 
పశిబాలలన్‌ వృద్ధ పతుల కిచ్చిన సరి - యబలల ధనము కయ్యమ్మిన సరి 


144 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చిన్నముందల పెండ్లి జేయకున్నను సరి - యింటి చాకీర్ల జేయించిన సరి 
ఇంతుల కధి కాగ మీయుకున్నను సరి - కుపితులై పగబూని కొట్టిన సరి 
పురుషుడేగిన తల గొరిగించినను సరి - గాంచినంతనె వెక్కిరించిన సరి 
భువిని యీకష్టములనెల్ల బందినాము - బందగల మింక నెన్నైనగుందాక మది 
గానిమా మన వొక్కటి గలదు మీదు - 

సతులు గతియించు నింకొక సతిని మరల - పెండ్డియాడక నుండుటే పితరులార. 


(గోలకొండ కవుల సంచిక) 
ప్రేమ 
కోదాటి రామకృష్ణారావు 


తప్పితినటంచు ఓ నాధ! తలంచితోయి ప్రణయసంపద శేషవిభ్రాజితమ్ము 
కంటబడని మాత్రాన (ప్రగాఢసక్తి లైన గతదివసమ్ముల నా రతంబు 
పరుషమైన యాలింగన బంధములను! హృదయ నీలాభ్రతారకా 
దృశములగుడు, 

దృష్టింబరపుము! నిశ్చయమెదియొ భవదమోఘ ందర్శనన భాగ్యగరిమ 
నా హృదయమందు మైత్రిచే నాటబడిన చాలు! నుజ్జ్వలంబగు భావి భావోత్సుకతయు 
తోరమౌరజ్ఞుల బంధితుండవు గావె! హృదయ తంత్రులలో రమణీయగాన 


ఎదిరి చూచెదనీ లేఖ యెపుడు కనుల లహరి నింపగ నాదు కాలంబు గడచు 
బందు వొనరించునో యని! భావ గుప్త _ వివిత సౌఖ్యాననొప్పు స్నిగ్ధత వహించి 
మధురిమను (గోలుటయెగాక మనకు తెలియ తలంచిచూడ నా జీవిత ఫలకమెల్ల 


రానియొక చిత్రకారుని రచితమైన భవ్యమగు న్‌ స్వభావ దర్పణము గాదె! 

నీ పటముంగాంచగలను నిర్ణిద్రరుచిని (ప్రణయినీ రమ్య చరితంబు ప్రణయ రమ్య 
లేఖలోని ప్రత్యక్షర రేఖయందు నర్మ చేష్టితములచేత నిర్మితంబు 

భావ సంక్షోభ నిలయ విశ్వంబునెల్ల అతుల భావతరంగ సమావృతమయి 
శాంత చంద్రికలను గప్పి, స్వాంతహారి మధురమౌ నీదు భావనామంద మధుర 
చంద్రికాకాంతుల విశాల శాఫీపత్ర శాంత గంగా తరంగిణీ సద్భశమగును 
ములను ప్రతిబింబితముజేసి, లలిత తార నాదు జీవితసీమ ననంత సార 
కాలసద్దగనంబుచే కటుకు విరహ లలిత మొనరించు; హృదయ విలాసకరము 


ముననిరాశాంధకార ప్రమూఢ హృదయ లౌ కుసువమసంతతులగూడి యనవరతము 


145 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గతుల నాశాప్రకాశ యుక్తంబు జేసి, సంతసము గురిపించు శకుంతగీత 

సౌఖ్య సౌధాంతరమునకు సరసపార నాదమునుగూడి సంతతానంద నిలయ 
వశ్యమున బీల్చుచున్నది ప్రకృతి నాధ! మైన యొక నూత్న సుందరో ద్యానవనము 
ఆర మృది నీదు సన్నిధి నడుగు దాన! గతిని వికసిల్లు నాదు జీవితమునాధ! 


మిత్రమా 


వ్యాపర్ల మహబూబలీ 
క. శ్రీకర వృక్షలతాదుల 
నేకవిహంగములు జంతునికరములెల్లన్‌ 
లోకోపకారములు కవి 
లోకులు, లోకోపకార లోలురుమిత్రా 

చ. ఇది తగదయ్య దుష్కతము నిందున నీకపకీర్తి యన్ననా 
కెదురువచించె నంచతని కెంతియు బాధలనర్సు జూతురే 
యది విహితంబటంచు గడు నాదరభావముజూపు వారలన్‌ 
మది ముద మొందమేలనుచు మాన్యతు బిల్తురుగాదె మిత్రమా. 

ఉ. తానొక తప్పుజేసి తొలుతన్‌ యజమానినిజేరి చెప్పరా 
గా నతుడే కడున్‌ సుజన గణ్యుడటంచును వాని పక్షమున్‌ 
బూని యనేక వాదములు బుణ్యజనాళికి నెగ్గుసేతు రీ 
మానవకోటి కెక్కడిది మంచియు చెడ్డలుసూడ మిత్రమా. 

చ. తెలివియొకంతుగల్లి గుణ దీధితులై తగినంత భూస్థితిన్‌ 
నిలయములున్‌ సువర్ణము వినిర్మల కీర్తియుగల్లి సౌఖ్యతన్‌ 
మెలుగినవారికిన్‌ సువర్ణము వినిర్మల కీర్తియుగల్లి సౌఖ్యతన్‌ 
మెలుగినవారికిన్‌ మదిని మిక్కిలి యీర్య్యనుబూని పెక్కు చి 
కుల నొనగూర్తు రిద్దరణి క్రూరులు న్యాయముదప్పి మిత్రమా 

క. పరధన యువతీహరులయి 
కరమరుదుగు దనదునేర్పు కల్పనచేతన్‌ 
హరిహరి “మిమునే చెజచను 
నిరుపేదలు బోతు ననెడు నిపుణులు మిత్రా. 


(గోలకొండ కవుల సంచిక) 
146 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పరిగపిల్ల 


డా॥ వానమామలై వరదాచార్యులు 


పండినదంతయున్‌ రయతు బండ్లకు బండ్లిలు జేర్చె మొన్ననే 
యెండిన కొయ్యకాలె మజియేమియు లేదు పొలాల నౌర క 
న్సండువ యంచు నీవు నిటు బాడుచు నాడుచు నేరుదేమియో 
నిండునె పైడి బజ్జ జననీ! పరిగె న్లభియించు విత్తులన్‌. 
త్రొకృన్ముక్కను బండనేనియును విత్తుం బోవనీకుండ న 
ల్రిక్కుల్మంచెల నిల్చి టొల్లడిసెలం దీటించుచున్‌ అువ్వుచున్‌ 
బక్కిన్‌ వ్రాలగనీని కాపులకు నీ భాగమ్మున న్మాత్రమో 
దృక్కు ల్వేయుగనీదు దైవమిది యెంతే చిత్రమూహింషగన్‌. 

చేతికందని యట్టి నీ చేరెడన్ని 

పరిగ గింజలలోనె సాపాటు సేయ 

నూరుచున్నట్టి యీ చీమ పేరటాండ్ర 

పక్షిసమితిని బిలిచితె బంతిలోన. 

కూర్చి కూర్చి మెత్తిడికొన్న గుమ్మ బట్ట 

కాపుపొట్టను నింపని కతమదేమొ? 

చింపులం గింజగార్చు స చిట్టిజోలె 

నీదుపొట్ట నెల్లప్పుడు నింపుటేమొ? 

అందణిని నీదు వైపున కట్టెలాగి 

కొనెడి నీ తేట లోతు భావనల యెడద 

దివిని సూర్యుని దనలోన దెచ్చికొనిన 

చెజువుతో వియ్యమందెడి చెలువ మేమొ? 

నీ పదతలముల నిఖిల స్వతంత్ర రా 

జ్యములు గంతులు వెల్లసాగె నహహ? 

నిష్మామ మంతయు నీకంటిలో బాప 

యె దాగురింతల నాడు జచ్చె 

న్రీ సులభోచ్చ్వాస నిశ్వాసముల యందు 

వెలలేని తృప్తి జీవించుచుండె 


147 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆ నిరాడంబర మన్ననో నీదగు 

చుట్టు కందని చింపి గట్టువడియె 

అమృతరసమున నీదు జిహ్వాగ మందు 

దట్టి పరిగ గింజలకయి లట్టె వేయు 

మెత్తనౌ వరిపోచల నెత్తు నొడినా 

శాంతియా వ్రాలి నిండు విశ్రాంతి జెందు. 
అవధియె లేని యాశ యన నర్ణవ మందున నాటి నుండియున్‌ 
దవులుచు నీదులాడి యతిదారుణ యానప్రయాస మొందు క 
న్లవయిట నిన్ను గాఢమగు గౌగిట జేరిచి ముందు సాగు దా 
నవధియొ యేమొ నీదు సరళాంతర మారయ తృప్తిదేవతా! 

ప్రొద్దుతో నీవును బోవుచుండిన యంత 

దెసలు మోములు మాడ్చి మసకలయ్యె 

వరిమళ్లు నీ పోక నరసి నెల్టియ నోళ్ల 

య్రొల్లికారావాలు జేరు బీల్చు 

ఈవు లేమికి తిండి నిచ్చగింపక వంతి 

పక్షులుం గూళ్లకు బయనమయ్యె 

పోవు నీ గతి నీవు త్రోవజూపనె చీమ 

పేరటాండ్రును బక్క దూరుచుండె 

చెజువు కాల్వ కన్నీట నేడ్బెడిని రొదల 

పొలముగూడ నెంతయు జిన్నబుచ్చె మొగము 

అరుగు చుంటివి గడియైన నాగకుండ 

తిరిగి యెన్నాళ్ల కీ చూపు పరిగపిల్ల! 

ఎగురు తుజ్దాయివలె గాలి నెగయు కురుల 

నిను నయాచక చక్రవర్తిని వటంచు 

మాదు హృదయాసనమ్మున మాత! నిన్నె 

యునిచికొందుము సరళజీవనము నేర్వ 

నిను నయాచక చక్రవర్తిని వటంచు 

మునుల చర్యలు నీ యందు మూర్తిజెందె 


148 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బుషులు యెదలు నీ వంటి యాకృతిని దాల్చి 
కనికరపు (ప్రేమ నీలోను గలసిపాటె. 


(మణిమాల) 


కవికోకిల 


వేలూరు మాణిక్యరావు 

క్స్‌ ఎలమామి జివురుటా కులనున్న యొగరునీ 
తలకెక్క గనులెట్టు దనముుగాంచి 
యల మధూకముల లేతాకుదాకిన తావి 
యెగసి మత్తనుమేన నిగుడుజేసి 
మందగతులవన మందు నిద్దురుజెంది 
పంచ మగుతిగూడు పాటమజచి 
యుండివత్సరమున కోకతూరి ధ్వనిజేయ 
కవివరు లెన్నియో కథలుజెప్పి 

గీ. బయటి కీడ్చిరి నిన్ను తీవ్రముగ గోలు 
కొండ సంచికా! నిద్రించి గుజికవెట్టు 
కవుల మేల్‌కొల్చ జేరిన తరణినీదు 
నియతి మంచిది కావున నేర్పునకవి 
కోకిలాకీర్తి గాంచుమా కొజతలేక. 

మ. గిరులున్‌ గైరికముల్‌ వనంబులు మహోతృష్టంబుగానీరజా 
కరముల్‌ నిత్య వయ్డ(ప్రపూరితతటా కంబుల్‌ నదుల్‌ దుర్గముల్‌ 
పురముల్‌ పూతశివాచ్యుతాలయములున్‌ బుణ్యస్థలంబుల్‌ నిరంతరమున్‌ 
గీర్తికి మూలమైనిలిచె మా నైజాము రాజ్యంబునన్‌. 


(గోలకొండ కవుల సంచిక) 


పాకీవాడు 


డా॥ వానమామలై వరదాచార్యులు 
ఏ యోధ కత్తి త్వదీయపాణిని గల 
శాంత్యసియైన మార్దనికి సాటి 


ఏ వీరుడాలు నీ యెడమకేల న్వెల్లు 
౧ 149 


తెలంగాణలో భావ కవితా వికాసం 





మైల నెత్తెడి తట్టమాత్రమగును 

ఏ రాజు వైరులు నెటుగానరాని నీ 

కలరా మశూచి ప్లేగులకు జోడు 

నీ ఘోర రణరంగ మెంతొ దుస్సహపు నీ 

పాకిదొడ్జిదియెన యీకుబోలు 

బహుళ కోపాగ్ని గురియు నా బలము లెచట? 

శైత్య శాంత ప్రవాహంపు శక్తి యెచట? 

ప్రాణములు దిను రణజయరమ యదేడ? 

(ప్రజల రక్షించు నారోగ్యరమ యిదేడ? 

ఐకమత్యాన లోకమలాపహృతికి 

నడుముగట్టు నీ చీపురు పుడుకల గని 

సంఘసంస్కర్త లుర్వి సంస్కరణుబూని 

తీర్చుజాలమికిని సిగ్గు దెచ్చికొనరె? 

కాల న్మట్టియె యంట రోయుచు ససౌఖ్యాసక్తి నత్యల్పభా 
వాలిన్‌దేలు నృజాతి యేడ? కననె ష్టాచేయి యీ చేయి యం 
చాలోచింపక నెల్ల మైలలను ద్రోయంజాలు నీవేడ? నీ 

వేలా మానవమాత్రు డయ్యెదవు? కాదేతెంచితో యోర్చువే 

ఆ యలసత్వముం దునుము నా వెను బక్క్మన వంగి వంగి య 
టా యభిమానముం దరుగు నా శిరసుం గని వ్రాలి వాలి యా 
పాయని కార్యదీక్షకయి పాణిపదమ్ముల నల్లనల్ల నీ 

చాయగ నంటివచ్చి యిటు శాంతియె శాంతము నభ్యసించునో. 
పొట్టగడవ కీ వృత్తిని బూనితివని 

తలచెదరు మాద్భశదివాంధు లిలపయి నిను 

గాని పొట్ట కీ వృత్తియె కావలయునె? 

వనిని కాయగడ్డలు లేవె తినవలెనన? 

అనఘా నీ విటు వాయి గట్టుకొన నేలా? తీవ్రదుర్గంధ రో 
ధనమా కాదని యిట్టి సేవ పరమార్థంబన్నచో బల్వు రీ 

పని బూనం గరువౌను నాకు జనసేవా విత్తమ న్ఫీతి నా 
కనుగా నా కులవృత్తియే యనెడి నీకా? యింక నీ వాసనల్‌. 
ఘన విజ్ఞాన లతావితానముల నీకై నున్నయీ తట్ట న 


150 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ల్లినవా డెవ్వడొ యేమొ నే దెలియగాలే నీ యనంతావనీ 

జనవంద్యాత్మ కథావిధానుడు సదా సత్యాగ్రహాన్వేషి వా 

హిని సేనాని మహాత్ముడున్‌ గొసరుచుండీ తట్టనే తాల్పుగన్‌. 

ప్రజలె నా ప్రజలను భావంబు గటయట్టి 

రాజదండమున కీ తేజుగలదె? - ఓ నాథ నీవు నే నొక్కటే యను గృహి 
ణికిని యీ కైంకర్యనియతిగలదె? - కని ప్రాణమొక యెత్తుగా జూచుకొను కన్న 
తల్లి కింతటి మమతలు గలుగునె? - తృణమేని గురువని తెలియుజేసెడి కవి 
చైతన్యమున కిట్టీ శక్తి గలదె? 

నివురు గప్పిన నిప్పయి నెగడుచున్న 

పాకి సమ్రాట్ట! నీ బుణబాధ నాకు 

దలుచి కొన్నంత ప్రాణముల్‌ దస్సు మనుచు 

కరగి మై రోమరోమము న్గంపమొందు. 

జగతియె నాదునిల్లనుచు సర్వజనమ్ములు నా కుటుంబ మం 

చగపడు చోట్ల నెల్లుగల నా కసవంతయు నెత్తిపోయుచుం 

దుగ నిలునిల్లుసొచ్చి యతిదారుణ శాంత్యసిబూని బండ్లలో 

నగపడు దుష్టమూత్రమలినాదుల నే గతి పేరు మాపెదో? 


(మణిమాల) 


కవీ! 


రామానుజాచార్య 


తే.గీ 


తే.గీ 


ఈ విశ్వంభర లోపలం గావలసిన యంతమంది కళ్యాణధనుల్‌ 

దేవానాంప్రియులుండంగ నీవేటికిం బుట్టితయ్య, నిర్భాగ్యకవీ? 
టాలదెబ్బల దినియు నిర్మలిన బుద్ది జనులసఫలులంజేయువృక్షంబుభాతిం 
గష్టములచేత నణగ ద్రొక్కంగ బడియు కడకవెదజల్లె దీవువిజ్ఞానరాశి! 
ఇతరులమృతదేములకు నతులితకీర్యసువులిచ్చి యలరారెడు న 
ద్భుతగతినీలేఖిని నిను బ్రతికించుటకేల పాటపడనూల్మొనదో! 
కమలగర్భుండు కటికిచీకటిమొగానం గాంతినెడబాయుమని వ్రాయుం గడగి నపుడె 
కడకమెయినీదు నంతరంగముమొగాన శాంతినెడబాయుమని వ్రాతసల్పెనేమో 
ఎంతటిపాతకంబు పర మేష్టికొనర్చితొ, యాతడౌర ధీ 


మంతులపొంతంబడింత సమాజములో నినునుంచలేక దు 
151 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తే.గీ 


బై 


తే.గీ 


తే.గీ 


బూ 


తే.గీ 


శ్చింతుల మూర్థసంతతుల చెంతవసింపంగ జేయునాత్మ న 
త్యంతనికృష్ణదేహమున యందువసింపగ జేయుపోలికన్‌. 

పుడమి బ్రభవం మొందిననాడే పొక్కి పొక్కి యేద్చితివినీదు సోగకండ్లెజ్జి వార 
బ్రతికినన్నాళులిక దు:ఖపడెదవనెడు సూచనగనప్పుడదిమాకుందోచదయ్యె 
మత్తకోకిలగీత మహిమలేటికినీకు నింటిలో బసిపాపలేడ్చుచుండ, 
ఆటవెలంది సోయగములేటికినీకు కులకాంత యొకకంట మిడుకుచుండ, 
మత్తేభగతమ హోద్వృత్తియేటికినీకు కసవేదిగుజ్బమాకటను జావ, 
సీసాదినియతసంసిద్ధియేటికి నీకు తామఖండములేక తల్లడిల్ల. 
పరులసౌభాగ్యకథనమే పనికినీకు, ఆత్మహితులాత్తదారి ద్యులైకృశింప 

అకట! యిది స్వార్థరాహిత్యమగునో యాత్మ హత్మయేయగునో తెల్పుమయ్య మాకు. 
ఆటకలందును. బ్రాబేపపుటికలందు గ్రాలుచున్నటి నీదు విజ్ఞానరాశి 
అనుదినము గీటములకు బ్రాశనమొసంగి సాంద్రలోకోపకారంబు సల్పుచుండె. 
ఊరకపూరికొంపలం బరుండి యభాగ్యఉజేసిసీవనా 

ధారముగాగనంబలిని ద్రావెడునీవు ధరాతలేండ్ర వి 

స్తారమహానసాంతర విసంఖ్య సుభోజ్య పదార్ధరాశి నే 

తీరునలెక్క బెట్టెదవొ ధీవర మాకతి చోద్యమయ్యడిన్‌. 

కలమును ఖండించి కత్తియో, గునపమో, ములుగోలయో దాల్పందలపనేల, 
గాగిదంబును మాడ్చి కచ్చాకుభస్మమో కస్తూరిమాత్రలో కట్టవేల, 
దవితినావలవైచి తక్రభాండమనో పొగాకంకెమునో పెట్టి యమ్మవేల, 
కవితజెప్పుటమాని కంసాలివయ్యో బట్టలు నేయనేర్చియో మెలగవేల 

వికట సంసరణంబును వీడి సన్యసించియో చచ్చియో ముక్తిగాంచవేల, 
ఏమిలాభంబు కవితకై యేలధారవోయుచున్నావు నీదుస్వల్పాయువిట్లు. 


(సుజాత) 


కృష్ణాన్వేషణము 


మాటూరు లక్ష్మీ నరసింహారావు 


6: 


చామన ఛాయవాడు - జలజంబుల నేలె కన్నుదోయి డే 
మామృత మొల్మువాుడు - మకుటాంచిత బర్హమువాడు, ముంగురుల్‌ 
బ్రామిన నవ్వు మోముగల బాలుడు - ముద్దులు మూటుగట్టు మా 


కోమల వేణుగాన రసికుండు - కనంబడడేమి పాపయో! 
152 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఉ: కెందలి రాకు జంపముల - గీతికలందు విషాదరాగ 
ముల్‌: చిందులువారె స్నిగ్ధ లవలీల తలన్‌ హిమ 
భాప్ప సింహతుల్‌ కొదలవెట్టు పూబదలలో 
వలపుంబగగ్రమ్మి, తీవలన్‌? సందడిగొల్పసా - గె యదునుదన! నీవెటకేగినుదవో! 

ఉ: తావుల! జిమ్ము మంజుల - లతాంత చయమ్ముల నుంచి జిమ్ము నం 
(గేవల జాటు తేనియల రీతిని - తీయగ,హాయిగా, చవుల్‌ 
జీవకళల్‌ దొరంగు మురళీ - మృదుగాన రవంబులేమి, బృం 
దావని శూన్యమయ్యె యదునందున! - నీ వెటకేగి యుంటివో! 

ఉ: పొదుగులుజేపు పాలు గొను - బోవక, పచ్చిక ముట్టుగోర కె 
ల్లదిశల శూన్య వీక్షణములన్‌ - నిగుడించుచు, నే విషాదమో 
యొడవినయట్లు, తిచ్చవడి - యున్నవి మోముల వాల్చి, లేగలుం 
గదుపులు, నీవు గన్సడమి - కాన, నెటేగితివోయి గోపకా! 

ఉ: గోవుల మేపుచున్‌ సుమని - కుంజము నీడల విశ్రమించి, యి 
చ్చావిధి వేణుగానమును - సల్పుచు, నీలదరింప, ధన్యయౌ 
యీవని నొక్క తీవనయి - యేలుజనింపక పోతివంచు చిం 
తా వివశాత్మ యౌ చరణ - దాసి కిగన్పడవేల! మాధవా! 


(గోలకొండ పత్రిక) 


గోలకొండ పత్రిక 


కేపి నృసింహాచార్యులు 
లీ భైక్షమే కవిరాజు బ్రతుకుగా జేసిన - కాలమింతటమార్చు గల్లనయ్యె 
నేరుబియ్యము రాగి చెంబు దుప్పటి కల్లు - కవిత కెంతో భాగ్యగరిమయబ్బ 
సంభావనమె వచ స్థలపరీక్షాలబ్ధి - దినములు కవులకు దేజమొసగె 
యుద్ధవీరులుబోలె యొక్కుమ్మడి నిజాము - కవిచంద్రు లుదయించు కాలమొదవె 
గీ. లలిత కవితా వితానవిలాసభాస - వానవేశలతాంగి! దీపావళీసు 
మంబునీతల నమితంపు మంజులతను - గూర్చుగావుత సిరిపండ గోలకొండ. 
అధునాతనకవి వ్యాప్త వా గృద్ధమౌ - యతుల ప్రబంధవా హ్యాళింజూడ 
నవరసభావ విన్యాస నాటకరాజి - పటలి గాంభీర్యంపు నటనుగాంచ 
(శవనవేయానూన కువలయా మోదులౌ - చాటుధారలుగుల్ము నీటులరయ 
ప్రాచీనశాసన ప్రాభవసంకీర్త - నామృతపూరంబు నభిలషింప 


ల్‌ 


153 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నొ 


జ నడు సత్మావ్యవీచికా నివహమందు - వ్యగ్రమతినీదు తండ్రి యుయ్యాలలూచి 
పెద్దుజేయుగ దలుచెనీ పేరు నింక - రత్నములకుండ గోల్మండ ప్రతిభనిండ 

. అనుపమానమమేయ మత్యంతయోగ్య - మయ్యె ఫ్‌ సౌకుమార్య మవ్యాజలీల 
లెన్న నైజాము కవులవా గ్వీధినిడియె - నిన్ను నీతండ్రి విజ్ఞాన నిధియగుటను. 

. వీధినాటకములు చాలా పెరిగినవ్య ఆ భవ్య లలితంపు టాకీలు ప్రజ్వరిల్లు 

నట్లు పేరూరులేకుండ నణుగియుండు - కవులు బిలచితె? గోల్మండ కళలునింద. 
పిన్న దానవు గోల్మండ పెద్దవాడు - నీదు జనకుండుగా భాగ్య నిలయమైన 
హైదరాబాద నీయున్ని నన్నివిధుల - చనువుచే సాకువాడు నైజాము రేడు. 


(గోలకొండ కవుల సంచిక) 


- హిరణ్య కశిపుడు - 
గీ బాల! రమ్మింక, నీదగు , పట్టుచాలు, 
విష్ణుదేవుని స్మరణంబు . విడిచి వేగం 
దలంపులో నా ప్రభావముల్‌ . దలంచుకొనుచు 
నింక నీవిందు సుఖముండ . నెంతు వేని ॥ 
- ప్రహ్లాదుడు - 
గీ అయ్య ! నీవేమి మైనను . ననుము, నీకు 
నాదు దేవుని స్మరణము . నచ్చకున్నం 
బూని పొమ్మన్న నెచ్చటి . కైనం బోదు 
గాని, శ్రీహరిన్‌ మజచుట . కాని మాట॥ 
- హిరణ్య కశిపుడు - 
గీ; అయిన బ్రమ్లాద నీవిట . కరుగుదెంచి 
చూడు మీ గిన్నెయందలి . శుద్ధవిషము, 
అచ్యుతుని భక్తినే మాన . వైతివేని 
సత్వరము దీనినిం ద్రారగి . చావవలయు ॥ 
- ప్రహ్లాదుడు - 
గీ; నేను విషమును నెట్టుల . నైనంద్రావి 


154 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చిత్త మాహరిపై జేర్చి . చత్తుంగాని 
వీలుగాదయ్య, యాతని . విడుచు టనిన, 
అతని నిమ్మని సర్వసా . ఖ్యమ్ము లబ్బు ॥ 


(మాడపాటి బాలికోన్నత పాఠశాల, వార్చిక సంచిక) 


దీపావళీ పుష్పాభినందనము 


టి. 
మ. 


2” 


2” 


2 


కృష్ణశాస్త్రి 

కవితామార్దవ సత్ర్రబంధముల మీకై జెప్పి సర్వావనీ 

కవిలోకంబు స్వకీయకీర్తిరమ నా కంబెల్ల నిండన్‌ తదో 

కవిహారుల్‌ గనలేని ఖ్యాతిగని మీ కందిచ్చిరారీతిలో 

కవిమోదంబున గూర్చు మంచి పుడు శ్లోకవ్రాత మోమాధవా. 

చిరుతపల్లెల నివసించుపండితజన భ్రమరాళి కామోద భాగ్యమబ్బె 
మారుమూలలనుండి మనియెడు విబుధేంద్ర గంధేభములకు ప్రఖ్యాతికల్లె 
నిజగేహపంజర నిర్భంధి సుకవివా క్చికసంతతికి స్వారి వెడలుగలిగె 

గౌరవం బెరుగని కవితాలతాంగికి ధరణీశరాగ బంధంబు గలిగె 

నాంధ్ర గీర్వాణ పాండితి నాదరించు - కాల మెపుగేడుదెంచని గాంచుచుండ 
నదిర దీపావళీ పుష్ప మవతరించె - సకల రాజన్యమకుట సంస్థాయియగుచు. 
సుకవీంద్రులునుమన స్ఫూర్తిమై స్థిర్యంబు - గాంతువటంచు దీవింతురమ్మ 
బుధవర్గమిల తమ పుత్రిక రీతిని - వెలలేని ప్రేమ జూపింతురమ్మ 
రాజన్యులధిక గౌరవముచే జగమందు బెక్కు ప్రసిద్ధి గావింతురమ్మ 
విద్యాధికారులై నెలయు పండితులెల్ల వింతసారముల గ్రహింతురమ్మ 

తమ నిజాంలోనకవులు పూజ్యమను ప్రాజ్ఞు ఆ లంతనతిశ్రద్ధమూని సేవింతురమ్మ 
యఖిలభారతీయాంధ్ర భాగ్యాంకురమ్మ - మహిత దీపావళలీకుసుమాభిధమ్మ. 
నేడుగా సుకవీంద్ర నిబిడ యశశ్చంద్రి - కావళి దశదిశ లాక్రమించె 
నేడుగా పండిత నివహంబున కగణ్య ఘనమానితోల్లాస గరిమకలిగె 

నేడుగా సద్విద్య నేర్చినందుకు ఫల మిదియేయటంచు నూహింపనయ్యె 
నేడుగా విబుధాళి నిజవంశ నామముల్‌ సకలోర్వినతిచిర స్థాయిగాంచె 
నేడుగా మహాఘనత నిర్ణద్రకీర్తి 5 బ్రభువరేణ్యుల సత్కుపా పరవశమున 
నలగి గోల్మండ కవిసంచికాఖ్యతోడ - నిలను దీపావళీపుష్ప మేగుదెంచె 


(గోలకొండ కవుల సంచిక) 
155 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సహజ గుణము 
వై. అమృతమ్మ 
గీ “ఒక్క యజ్ఞంబు చేయంగ. నున్నవాడ భూప నిర్ణయమదిటేపె . మూర్తమునకు 
యజ్ఞసన్నాహమంతయు . నయ్యెగాని, ప్రాయ్యిక్రిందికింగట్టెయే . ఒసగదయ్యె ॥ 
గీ॥ ఒనర మీపేరు దానదు . రోనిధయుండని, జనులు పిలువంగ నే విని. చాలర 
సంతసమున నీయొద్ద కాశతో . జన్నవాడ, దేవ! కరుణించి కోరికం .దీర్చవయ్యః 
గీ; అనెడి విప్రుని భూపతి. యాగ్రహించి, “ఇటుల నెన్నొరోజులుగాంగ . నేర్చి వాన 
కడుంగురియుటను గట్టెయుదడిసియుండి, నెటులొసంతెద? జాలుంబొ . స” 
వనుటయు ॥ 
గీ ఏగె నాతడు కర్గుని గృహమునకును, నడిగెదనవాంఛ దీర్పుమం . దార్తి మజయ, 
వానింగని గర్గ్లుండెదనించు కైననుగాని, సంశయింపక సేవక. జనుల కనియె ॥ 
గీ “పాప!మీ (బ్రాహ్మణుండధిక . వాంఛమదినిం, గలిగియున్నాడు కాష్టసం. 
కలనమునకు, 
మీరు వెసంబోయి నాల్లిండ్ల . ,మీరగడంచి, యిండు కట్టెలనితనికి . నింపుమీజ” 
గీ అపుడు సేవకులెల్లజు . నతనితోడ . 
నరిగి యిండ్లను అడంగొట్టి . కరము మదిని 
హర్షమెసంగంగ గట్టె బ్రాహ్మణునికిచ్చి, 
మన్ననలంజేసి రెంతయు . మాన్యుండగుట ॥ 
గీ॥ అంత నావేషధారియు . సంతసించి, 
ప్రకటముగం గర్జ్హు సుగుణంబు . లకును మెచ్చి 
“నీవు చేసిన కార్యంబు . నికుటముగం, 
జాలయానంగ మొసంగె నా. స్వాంతమునకు॥ 
గీ॥ మీకు జీకటిలేకుండ . మెజియుచున్న వాడనగునట్టి నా పేరు. భాస్మరుండు 
దానదుర్యోధనునికీర్తి . తజి........వచ్చి యీలాగె “ప్రాధేయు' . పడితి నతని ॥ 
గీ కాని, యాతండు ననగడంగడు నినుడుల, 
బలికి వెడలంగొట్టెనుగాని . పలుచయగుచు; 
దానకర్గ్ణుండవను పేరు . మానితముగ, సార్థకము చేసికొంటివి . సవ్యవృత్తి” ॥ 
గీ అంతవిప్రండు దుర్వొధ . నాదులవింటి . వాకిలి సమీపముననుండి . పజచుచుండ 


156 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ 


నృపుడు దుర్యోధనుం 'డిది......మటంచు,నచ్చెరువునొంది తనలోన . నాడెనిట్లు 
“కర్ణుందా వీనికి వర్ష. కాలమున, నెండు కటట్టెల నొసంగుటి . ఏమి చెప్పి 
పరమదాతృతత్తమది యొగ్గం . ...లతోడ, 

రావలయుగాని, యత్నింప . రా దెవరికి ॥ 


(మాడపాటి బాలికోన్నత పాఠశాల, వార్షిక సంచిక) 


దీపావళీ పుష్పము 


నేరెళ్ల వేంకటాచార్యులు 


( 


కవికాంతులకు గీర్తి గలుగింప నొనరింప - బనరు దీపావళీ పుష్పమెకద 

సకల భూస్థలిగేరు సద్వార్త నెరుగింప - బలుపు దీపావళీ పుష్పమెకద 

పండిత పక్షమై బరుల బింక మడంప - బసుగు దీపావళీ పుష్పమెకద 
జ్ఞానహీనులను సుజ్ఞానులు గావింప - బూను దీపావళీ పుష్పమెకద 

అహహ యిద్దాని గుణము లింతని వచింప నలవియే శేషునకును నిత్యముగణింప 
జోకుబుడు మేల్మిచె విశదీకరింప - మేటి దీపావళీపుష్ప మేదలంప 

. తావక సద్వచస్తతి సుధారస బిందువు లుప్పతిల్ల దీ 

పావళి పుష్పమా! తమక మార యశోమణి హారవాసివై 

పావన సజ్జనభ్రమర పంక్తులు నీదరి నాశయించుగా 

నీవు జగత్ర్రసిద్ధిబడు దేయను వారు కొకింతవింతయే. 


(గోలకొండ కవుల సంచిక) 


“అగ్ని చందనశీతలుండయ్యె, నెట్లు?” 


వై. అమృతమ్మ 


ఉజ్జయిని పట్టణంబులో . నుర్వినాభుం, డుండె, నిర్వ విక్రమా . ర్ముండనంగ, 
నతడు వాదుకనొసమున . నా పురమున, 

సంచరించెను, దూటుని . సమున నొకట ॥ 

ఆకాశవీధి మా. ద్దాండు సౌధమలతో, దనరెడి యుద్యాన . వనులదాటి 
చెట్లబారుల చాటు . జిలుగు దీపపువెల్లు, క్రమ్మిన రాజమా . రములదాటి, 
నిశ్శబ్దదేవత . నతి నాట్యమాడెడి, యిజుకైన సందుల . నల్లదాటి, 

కను లెంతపొడుచుకొ . న్నను కానరాని ర కటిగల్లు చోటులం . గడకదాటి, 


157 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ క్షితిపతి యుందుట్టతుద కొక్క. వన్ని గల్లింగడచి, యచ్చటితాటాకు . గుడిసెయందు 
భార్య తొడమీదందలపెట్ట . పవ్వళలించి, కడుసుఖముగనిద్రించునో 3 క్కరునిగాంచె 
గీ॥ నిల్చి, యట్టె కనుటిప్పెన . వర్పకుండం, జూచి భూనాధుండాశ్చర్య మేచినట్లు 
సరగందత్ముటీర ప్రవే . శమును బాసి, యనుగుటకు మెల్లసంసిద్దుం . డయ్యెంట్రితి 
గీ అంత నాతడు తిరిగి గృ. హమునకేగి, యేదొ యాలోచనముచేసి . యెడదయందు 
మంత్రిలో గొనిర్చుచేయింప . మాటయిచ్చె, 
మటుసటిదినంబెసభయును . జరుగునట్లె ॥ 
గీ॥ నెగడె సభయంత నిశ్వబ్ద . ముగను, బుధుల, నేకులచ్చట గుమిగూడి. నిల్చియుండ 
వేద భూపుండొక సమస్య ప వేసెనిట్లు, “అగ్ని చందనీతలుం . డయ్యు, నెట్లు? ” 
గీ॥ ధన్యచరితుండు, పండితోత్తములుండను నగు, 
కాళిదాసు కవి దాని . గడంగి కొంత 
తడవు తర్శించి చూచియ. ర్థమ్ముందెలిసి, 
'నేను జెప్పుదినని యిట్లు . పూనిపల్మె ॥ 
గీ॥ అంత బాలుడు కులపతియుందు బడియె, 
సవతి యదిచూచిపతి నిద్ర. భంగమగు టె 
టతింఇ, యగ్నిదేవుని యంత . రంగమందు, 
గొలువ, పాడును హాయిగా. నిలువగల్లె ॥ 
గీ అట్టి యా పతివ్రత మహిమ................. సమయముగమంట, . బర్త నిద్ర 
చెజబుప నవసరములేమిక . చిత్రముగను, అగ్ని చందనశీతలు . డయ్యె, నిట్లు?॥ 


(మాడపాటి బాలికోన్నత పాఠశాల, వార్షిక సంచిక) 


నా కొంగు విడరా గోపాలా! 


కైరం భూమదాసు 
నా కొంగు విడరా గోపాలా! 
నాకొంగు విడరా గోపాలా 
నేనుగనాలను గుంజుటేలా 
నేనమర్తయ్యి నెలవెళ్ళలేదు 
కసిగాయగోరికి తేఫలమా 
కన్నెప్రాయమొచ్చేదనుక నిలుమా ॥నాకొంగు॥ 


సందేహమెందుకు ఇందిరేశా ఇంక 
158 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రెండేండ్లు నిండితె పొందుగోరెదానినాదు 
అందనుక ఆగవిదేంది 
కొన్నమోగనికైన నా సిగ్గులన్ని చూపకున్న 
చిన్నవి నాకుచములున్నవి చూడకు ॥నా కొంగు॥ 
పాకముగాలేదు పదియేండ్ల బాలను 
ముసిముసి నగవులు గుసగుసలు వద్దు 
రసికత్వమున పళ్లరసము ద్రావగముద్దు 
కాసులెందుకు నాకు సుకుమార 


రాసిరిచె పెరిమవిటచే తరమా ॥నాకొంగు॥ 
గారడిమాయలవాడా 
కన్నెల ఆరడికాడా 
రావికంటి రేడా ॥నాకొంగు॥ 


(కైరం భూమదాసు కృతులు) 


పల్లకి బోయీలు 


సరోజిని నాయుడు 
(తర్జుమా సినారె) 
మోస్తున్నాము మెల్లగ మోస్తున్నాము 
ముదిత ఉన్న పల్లకీని మోస్తున్నాము. 
పాట పైరగాలిలోన ఊగెనామె పువ్వులా 
ఏటినురగచాలులోన తేలెనామె గువ్వలా 
విరబూసిందామె కలలపెదవుల చిరునవ్వులా 
మోస్తున్నాము ఆమెను ముచ్చటగా 
మోస్తున్నామా ముదితను ముత్యంగా. 
మోస్తున్నాము మెల్లగ మోస్తున్నాము 
ముదిత ఉన్న పల్లకీని మోస్తున్నాము. 
పాటమంచువిందువులో వాలెనామె చుక్కలా 
తరగ అంచుపైన ఆమె మెరిసె వెలుగురేకలా 
కురిసెనామె కొత్త పెళ్ళికూతురు కన్నీరులా 


159 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మోస్తున్నాము ఆమెను ముచ్చటగా 
మోస్తున్నామా ముదితను ముత్యంగా. 


(సినారె సమగ్ర సాహిత్యం) 


విరహ పంచరత్నములు 


రాయచూరు బండారావు 


6: 


వాసము వీడదాయె పరవాసమె నీకు - నివాసమాయె నా 

నావాసము దూరమాయె సహ - వాసము దూరమాయె సహ 

వాసమనా విసమాయె లోనలోన్‌ - సకియా వినాశ మాయెనా 

వాసన వీడదాయె బలు - వాసలణంగ చూచుటాయె వి 

శ్వాసము క్రుంగదాయె గురు - శ్వాసలు బైపయాదీయుటాయె యా 
యాసములెన్నో యాయె సకి - యా సరియాయెగ బాసలెన్ని యేన్‌ 
కాలము మారనాయెలక - కాలము నిననకుండవాయె నా 

కాలము మంచిదాయె జను - కాలము నియ్యది దుష్టమాయె సత్మాలమును 
త్రదాయె మను కాలము చూడ గడగ్గరాయె నీ - కాలము సేమమాయె నను 
కాలము సేరుటకేది కాలయో లోచను దెంచి వేడ్మమది - లోచను వాందగ 
బల్వరింపధీ లోచనచూడ వైతివిటులో - లోచనమెత్తియునైన యెంత మే 
లోచను గాలపుం బ్రియ వి - లోచన పద్ధతి కేల యంచు యా 

లోచన జెప్పి యేజలజ - లోచనచనయెంతటి బోధ జేసెనో 

మాసము లెన్నా యేగె విను - మాసముదంబుగ బల్మబల్మవే 

మా సుముదగ్ర వృత్తి విషమాసమబాణ శరాగ్ని 

నోర్వబ్రేమాసము రాలి నాధు నమన 

మాసమునుంగగ జేయ నూత్న రా 

మాసముదాత్త గర్వమొర 

మాసముదంచిత గర్వకాయోకదా. 


(గోలకొండ పత్రిక) 


160 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రఘు జననము 


యన్‌. 


మ 


కం॥ 


గీ 


Gill 


గీ 


కం॥ 


భారతీరత్నాకరాంబ 

ఇనవనంశంబున జన్మమొందిన ధరి. తీశుండు, శూరుండు, స 
జ్ఞనసేవ్యుండు, దిలీపనామధరుండై . దండంబు చేబూని, శే 

షునకెనం బగడంగరాని సుగుణ . స్ఫూర్తిన్‌ విరాజిల్లుచున్‌ 

జనసంకీర్ణ మయోధ్యనేలె మును దా . శశ్వన్మహోదారుడై ॥ 

రూపున మారునిసతి, వి। ద్యాపద్దతి వాణి, యోర్పు . నందన వసుధం 
దోపింపజేయు గుణముల, ప్రాపైన సుదక్షిణయను . పడతుకతోడన్‌ ॥ 

అంత నాన్భపవరుండును . నఖిలసౌఖ్య, 

సంతతుల నందియును . బ్రాణకాంత దాను 

వంతనొందిరి మనముల . నెంతయేని, యంతమదిలేని యపత్య . చింతచేత ॥ 
వేదాభ్యాసతప: క్రియాదుల యశ. స్వేశ్రేష్ట నాచారుం శ్రీ 

పాదాబ్దంబుల మొక్కి వేదెనుమనో . వ్యాధింబెడంబాప, స 

మ్మోదంబొంది వశిష్టుండిట్లనియె 'నో . భూమీశ! నిచింతలన్‌ 

చేదింపందగు నందినీగని సుమీ . సేవింపుమా భక్తితోన్‌ I 

గురువు నడివినరీతి న. కుంరభక్తి, వబిలంగను గొల్బె ధేనువున్‌ . వనిత దాను 
ఇరువదియునొక్క దివసంబు . నిట్టె యిట్టె, జరిపి రిష్టార్ధసిద్ధి త. త్సరతవారు ॥ 
కం॥ ఇరువది రెండవ దినమునం, బరమోత్సవమైన రౌప్య . పర్వతప్రాంతం 
బరసి యటకేగె ధేనువు, నరపతియుం దాన ననుసర . ణం బొనరించెన్‌ ॥ 
పరిణసమూహముల్‌, యఖజియు . నంచలబారును, నిర్మలోదకా 

పరములు పల్వలంబులును . బర్జ్హుల నృత్యము, దంతి సంతతుల్‌ 

విరివిగ సంచరించుచుటలు . వేడుకమై ననిమేషదృష్టియె 

యరయుచునున్న నత్తలి గు. హాంతరసీమకుం జేరె ధేనువున్‌ ॥ 

నెట్టుకొని యొక్కండగు నార్త. నినద మేదొ, గట్టిగా వీనులంబడె . క్షాధవునకుం 
బట్టీ విల్లునమ్ములంజేతం . బఅచి నతడు, 

పట్టుటనుజూచె నొక మృగ ప్రభుండు గవిని॥ 

అదిగని సింహమునేయం, గందలంచి శరమ్ముందీయుం . గర మధిపుండున్‌ 
బొదిలోనంబెట్టె, నెంతయు, విదిలించినం బయికిరాని . విధ మేమొగదా ! 


161 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ॥ 


గీ 


గీ॥ 


కం॥ 


గీ॥ 


అవనినాధునింజూచి మృ . గాధిరాజు, పలికె నరభాష “నోక్షితి . పాల! వినుము 
ఏను కుంభోదరాఖ్యచే | నిద్ధరిత్రిం, బరగువాడ, 

మహేశ్వరుడు . బంట, మతియు ॥ 

చూడు, నుదున్మ నింద్రాది . సురులకైనం, దరముగాడు, మహాదేవు . కరుణచేత 
నయ్యి, నీగోవు నాకు నా. హార మిపుడు, 

దిగులుచెందక పొమ్ము ఫ్‌ తెరువుంబట్టి ॥ 

అనినన్‌ దద్వచనంబు లెల్లవిని యి. ట్లాడెన్‌ నృపుండున్‌ మహా 
వినయంబొప్పంగ 'నోమృగాధిపతి! నా. విజ్ఞప్తి మన్నింపుమా ! 

నను భక్షింపుము, ధేనువున్‌ విడువుమా ! నన్నుం గృపంజూడ ని 
న్మనసారంగను గోరుచుంటి” నని సం. ప్రార్థించుచుం గేసరిన్‌ | 

గోవును ద్యజించి పొమ్మని . కోరి సింహ, 

మెబుకపణిచె నాత్మోద్దేశ . వృత్తిం, గాని 

సరకుం గొనండయ్యెదనవాక్య . సరణిగాక, 

ధర్మమార్గానువర్తియె . ధరణిధవుడు ॥ 

అని యాసింహము మాయమయ్యె, మటి తా . నద్దేనువు జెచ్చెరన్‌ 

జననాధుం దటియంగవచ్చి ప్రియభా . షల్‌ సేసెనీరీతితో నో 

యనఘా! మెచ్చితి నీదుభక్తికి వరం. బర్జింపుమా” యన్న న 

జ్ఞననాథుండు సుపుత్రుంగోరెబ్రమదా . శ్చర్యంబులం బొందుచున్‌ ॥ 

అంత సుదక్షిణయును భూ, కాంతుండు, బంధువులర, జనులు . కరమింపొందన్‌ 
సంతానమునుం గాంచెను, సుంతయు నజగొజలులేని . శుభదివసమునన్‌ ॥ 
సాధుహృదయుండు రఘువును శంకరులకు 

ముదముంగూర్చు షడాననుం . బోలి మటియు 

ఇందిరా ముకుందులకు ర. తీతుదోలి, మోదము 

సురక్షిణాదిలీ . పులకు నించె ॥ 


(మాడపాటి బాలికోన్నత పాఠశాల, వార్షిక సంచిక) 


సూర్యోదయము 


వి. ఆర్‌. కోమలవల్లి 


గీ॥ తూర్పుదిక్కున నెట్టినై 


తోచె గనన, మంతంగరెకలునుదయించె 
162 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నహిమకరుడు ఎలమి గొల్పుచునున్నదా 
యొఖణ్జింగు, తీరుతురుల నెంతయు 
మాజుచుండి ॥ 

గీ॥ కొంతతడవునుం బ్రసరించెం 
గాంతులెల్ల, పుప్పితోదాన లతలపై 
బొలుపుమీజ లేతయాకులు బంగారు 
పూతవడసి, చెట్లకంతకు వన్నె హె 
చ్చింపజొచ్చి ॥ 

గీ! తూర్పుదెసనుండి పడమర 
(తోవబోవ, బాటసారి వితంబున 
బాలుపడు సూర్యునింజూచి 
పంకజములు, సత్మరించుచన్నవి 
సంతసమున ॥ 


(మాడపాటి బాలికోన్నత పాఠశాల, వార్చిక సంచిక) 


ధ్యానము 


యన్‌. భారతీ రత్నాకరాంబ 

గీ! శంఖచక్రములును, గదా 
జలజములును, జిలుగు సపీతాంబరంపు గు 
చ్చెళ్ళ చెలువు నజ్వలంబయి యొప్పాజు 
చున్న నీదు,రూపమును నేను ధ్యానింతు రూఢిదేవ ॥ 

శా॥ ఎన్నో జన్నములం బనర్చితిని, నె 
నన్నోగిరుల చూచినా నెన్నో తీర్థములందుం గ్రుంకిడితి, ని 
కెన్నెన్నియో కాంచితిన్‌. అన్నింటిన్‌ వలదంచు బోవిడిచి, యా 
హా! కౌతుకం బొక్క నీ సన్నామస్మృతియందు నిల్పితిని నో 
స్వామీ! జగ(ద్రక్షకా ! 

కం॥  ప్రోచితిని బటు ప్రహ్లాదునిం, గాచితి వింద్రాదిసురులం 
గడు మన్ననతో జూచితవి మును గజేంద్రునిం, గాచుటుట భరమౌనన్ను 
గరుణాసింధూ ! 


గీ! పాపురాలను సుమ్ము నే 
163 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బరమచరిత! దీనురాలను మత్‌ నేను 
దివ్య చరిత! భక్తిరహితను (బోవుమో 
భవ్యచరిత! ధన్యురాలను జేయుమో 

ధన్యచరిత! 


(మాడపాటి బాలికోన్నత పాఠశాల, వార్షిక సంచిక) 


బీద బాలిక 


యన్‌. భారతీ రత్నాకరాంబ 
చ॥ తిరుగుచు గ్రామమంతటను - దిక్కజి,-'యంబరవీధియందు భా 
స్మరుడు ప్రచండుడౌట వెద - జల్లునోకో “'ధరనగ్ని?” నంచుంజూ 
పజ కెదందోచునట్టిదిన - భాగమునందున -భిక్షవేడుచున్‌ 
అరయగ నొక్క బాలిక కృ - శాంగముతో జరియించె, నక్నటా | 
గీ॥ మిహిరునింగని పద్మభా - మినులు మోద, మంది సుందరమందహా 
స్నానములంబరగి చెలువొంద, నా బీద - బాలికాము, ఖారవిందము వాడె స్వే 
దాంకితమయి ॥ 
గీ॥ క్క గృహవాటికడకేగి -ా యువిధయిట్టు, లడిగె జాలైన గరగెడి 
వడువుదోప “ఆకలికిందాళలేను మా - యమ్మలార! పట్టెడన్నము పెట్టి 
కాపాడుండమ్మ!” 
ఉ॥॥ “వేలయుంబాళలేక తిరి - పెంపబడుగం జనుదెంతు వీవు! ఈ 
వేళలయందు బిక్షమును - వేయంగలారలెవారు నీకు .. 
కూళ!” యటం చొకర్తె కడుం - గ్రోధముతోడుత బల్ముచుండగా 
బాలిక కండ్లనుండి యొక - బాష్పకణం బదిజాణి చెక్కులన్‌ ॥ 
ఆ॥  “చింతచచ్చి పులుసు - చెదరని విధమున. నేల దురభిమాన 
మింత నీకు? ఇంతమాట యనక -యేరొసంగెద రోసి! ఇంత పేదరాలి కీ ధరిత్రి?” 
కం॥ అనునామెపలుకు ములికిగం, గనలిమదిం(గువ్వ, భావ 
గర్భిత దృష్టిం గనుగొని యొకపరి, బాలిక, 
తనత్రోవంబోయె, దైవ తంత్రవివశయై ॥ 


(మాడపాటి బాలికోన్నత పాఠశాల, వార్షిక సంచిక) 


164 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ధ్రువుడు 


కె. నీరజాక్షి 
గీ “తండ్రితోడమీద గూర్చుండ 
దలచుచుంటి నను దాగున్న వాడను 
గాను గనుక దల్లి కోపంబుతో నన్నుం 
దరిమి వేసె” నిట్లు నిజమాతతో జెప్పయేద్చె ధ్రువుడు. 1 
తల్లి చింతించి యిటులనెం దలయుతోడ. 
“గాల! నీదు దుఖమును నే 
బాపనిల బొమ్ము, దేవుని ధ్యానింపం 
బోయి రమ్ము, వత్స” నీ కష్టము నతండె బాపవలయు.” 2 
తల్లి చెప్పిన రీతిని ధ్యానముంజేతి 
నేగుచుండంగ నారదుం 
డెదురు వచ్చి, “ఇట్టిదగు చిన్ని కోర్మెకై 
యింత దగవ వలదు నిల” దని వారింపందలంచెతని. 3 
అనుటయు, (ధ్రువుండు “నారద! 
అట్లు వలదు, ఏను దేవుని ధ్యానింప 
నేగుచుటంగనుక విదువుమా? దేవుడే 
కాచు నన్న మనసునంగల వగపెల్ల మాన్సి” యనియె. 


(మాడపాటి బాలికోన్నత పాఠశాల, వార్షిక సంచిక) 


మారుతము 


బూర్లుల రామకృష్ణారావు 
భీ లలితరసాల వల్లపఖాది కోకిల గానంబుతోడ సంగతమొనర్చి 
విభామకాపగా వీచికాసందోహ నినదంబుతోడ నిన్వనము నేసి 
విరహిణీజన దీర తరతప్త నాంద్రోష్ట నిశ్వాసములతోడ విశ్వసించి 
యుద్యానవిహరణ ప్రోత్సుకితాంగనా కిలకిలారవములు గలిసి నవ్వి 
గీ. వనవిహంగమ కుహుకుహూస్వనముగూడి 
ప్రౌాఢకాంతాకరముల విపంచి గలిసి 
గాన నిస్వస నిశ్వాస కలితహాస i 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వివిధవిభ్రమములుదేలె పవనుండర్ధి 
అతులవిషాద సంభృతగాన మొనరించు కలకంఠిరవము సంచలనమొంద 
సాంద్రపుష్పనికుంజ సౌధంబులు జరించు 
ప్రియదంపతులకు దబ్బీబ్బుగల్ల 
ప్రియసమాగమకాంక్ష బయలెల్లవీక్షించు నభిసారికలకెల్ల నాసుగొలుప 
నవవిలాసస్ఫూర్తి నవఘళింపగుగోరు కన్నె యద్దమువర్దు గళవళింప 
గీ. గటికగింజలు మునుపంటు గొతికియిచ్చి 
పాలనమునేయు శాలికా జాలమునకు 
సంభ్రమముగూర్చ నల్లన సంచరించె 
వాతపోతంబు సకల దిగ్వ్యాప్తడగుచు. 


2» 


(గోలకొండ కవుల సంచిక) 
హైద్రాబాదు ప్లగు 

కె.ఎస్‌.జాషువ 

ఉ. ఆవుల దొడ్డిలోదుముకు వ్యాఘముకై పడి గొట్టిలందు సా 
లావ్భకమట్లు “ప్లేగ” నెడు రక్కసియొక్క తె నేడు హైద్రాబాద్‌ 
లోపడిజచ్చి యిట్టునటు లోపుచు జోపుచు గాపురస్థులం 
దావులుబాపె దానిదగు తాడనమేమని చెప్పుదక్కటా. 

చ. నెలవులయందు రాత్రమున నెమ్మదినుండిన లేళ్లపుంజముల్‌ 
వెలువడు సింహగర్జనము వీనులసోకుగ భీతి నష్ట ది 
క్కులుబరు వెత్తు మాడ్మిదగు క్రూరతరంబగు ప్లేగుగర్జనన్‌ 
బలుదిశలేగి క్యాంపులను బన్న రె యీపురవాసులెల్లరున్‌. 

చ. ధరపతి యెవ్వడోతనదు తండ్రికి ద్రోహముసేయ క్షాత్రులౌ 
పురుషులమాత్రమె దనియె బూనిక భార్గవరాముడాతటథిన్‌ 
దరుచుగ ప్లేగుతండ్రికిని దాతకు నే నరుడేమిచేసెనో 
వరుసగ (మింగనాయె (ప్రతివారిని జాలియొకింత లేకయున్‌. 

ఉ. మారణమొక్కచో మృతుల మాడ్చుట పూడ్చుట వేరుచోటుగ 


న్నీరులు నించుటకృస్థలి నెత్తులుమోదుట వేరువీధిలో 
మీరినశోకనాదములు మింటినిమట్టుట లెల్లచోట్ల నీ 


166 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తీరున యుద్ధభూమిస్థితి దెల్బదె యీపుర రాజమారయన్‌. 
చ. కసువునుగోయుగోయ నీకు గత్తియునైనను మొక్కవోవుదా 
పనులను మెక్క మెక్కదది వార్థికమొందును వ్యాఘ్రమైన వే 
లసువులుదీయుదీయు బరమాధమ ప్లేగున కేలకో మదిన్‌ 
విసువుగలుంగకున్న యది వృద్ధతయున్‌ గనరాకయున్నదే. 


(గోలకొండ కవుల సంచిక) 


భావకవిత 


అజ్మతుల్లా 

గీ. కటిక చీకటియందును గానరాడు - వీడు గలటేడు దనసరి వాడులేడు 
భూరితరశక్తి యుక్తులు బరగువాడు - మానవుడుగాడు మమ్మేలు మహితయశుడు 

గీ. ఘనుల దూషించు వాడిల ఘనుడుగాడు - దోషియగువాడు పృధ్వి నిర్గోషిగాడు 
యోగమొనరింపకున్న సద్యోగిగాడు - సత్రవర్తనలేక సజ్ఞనుడుగాడు. 

గీ. ప్రవిమలాంబర పథమున బర్వులిడుచు - రమ్యముగ భావగీతికల్‌ రాత్రులందు 
బాడుచున్‌ గుణశీల ప్రాభవముజాటు - ఖేచరానీక ప్రాకట ఖేలనంబు. 

గీ. పలల భక్షణ మొనరించు భ్రాంతిమీర - పా మొకటివేగ మండూక పతినినొరసి 
పట్టి భీకరదుష్టల బలము మించ - లాగినప్పుడు తాదనలాఘవమున 

గీ. మక్షికంబండు వీక్షించి మాయుగప్పి - క్షున్ని వారణసేయు దీక్షుద్రజంతు 
వైన లభియించునను గోర్మె నాత్మబూని -ా పట్టుచో సృష్టి వైచిత్రభాతిగంటి. 


(గోలకొండ కవుల సంచిక) 


సావిత్రి 


వై. కౌసల్యాదేవి 

గీ! సత్యవంతుండు కానన - స్థలికి నేగు చుండంగ, నతండు కనుగొని 
యువిదకిట్లు పలికె, “ఓ లలితాంగి! న 
న్విడక యెట్లు రాగలవొ, నీవు భీకరా రణ్యమునకు ?” 

గీ॥ అంత సావిత్రి, “ఎందునా - కాంతుడుండు నాకగును స్వర్గ్ణతుల్యమో 
నాథ! యద్ది, కాన, ననుంగూర్చి మీమది 
లోనం జింతపడకుడన లేతనవ్వుట్టి పడగ ననియు ॥ 


167 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సత్య- 

గీ॥ “అటులంగాదు సుమీ? సరో - జాక్షి నేను నెటులయినంబోవగల్లుదు 
నెన్నదేని, అట్టి కాననమునంగాలు - 
పెట్టినట్టి నీవు వెనువెంట రాగ సహింపగలనె?” 

సావిత్రి- 

గీ; “వినుడు, కాదది-సతికిం బ - తి నెడంబాసి తా నొకటనుండజెల్లునే? 
నూనెలేని దీపమెట్లు తేజమునిచ్చు? దెలియ, జలము లేని నది యెట్లు 
ప్రవహించు బ్రాణనాథ! 

సత్య- 

గీ॥ “అతివ అతి సుకుమారివీ, - వాయడవి న సాధుజంతువులుండును 
సత్య, మెట్లురాగలవు? వత్తునొకమూహూ 
ర్రంబులోనె అంతదా కత్తమామల చెంతనుండు” ॥ 

సావిత్రి- 

గీ॥  వాదులేటికి? క్షమియింప - వలయునను, మిమువిడిచిన నాదుతనువు ని 
లువదు-కరుణంబూని మీతోడందోడొనని 
పొం”డనంగదుట్టతుద కొప్పుకొనియె నందులకతండు॥ 

స్కీ ఎవ్వాని పదసీమ, - నెలమితోబూజించి ముక్తికై భక్తులు, 
మొనయుచుంద్రు - ఎవ్వాని మనమునం, 
దెల్లప్పుడు న్నిల్సి దేవతాజనులె స్తు - తించుచుంద్రు ఎవ్వాని దర్శింప, 
నెంతయుదాపసు లడవుల జపతపా లాచరింతు 
ఎవ్వాని “మముంట్రోవ - నే మాధవా!” యని, ప్రార్థింపగా మనో 
రథము లెసంగు! 

గీ॥ నట్టికృష్ణుండు విదురుని - యాలయమున, నర్హపీఠకనాసీనుం 
డయి స్వకీయ భక్తులంగూర్చి భాషించు, 
పట్టునందు, నింతనవ్వుచు నతనినితో నిట్టులనియె ॥ 

గీ॥ వెడలుచున్నాడ నొక భక్తు - వేశ్ళమునకు, వత్తుద్వరలోనె యాతుర 
పడకుమీవు, అని చనుటయును “నాకంటె 
నధికభక్తు, లెవరుగల”రని మదిని గర్వించె నతడు॥ 

గీ; _ తా నిదే వత్తుననియన్న - తరుణమేగ, 'నాతడెక్కడికేగినా?'డని వెదకుచు 


168 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ 


గీ 


గీ 


గీ 


గీ 


గీ 


కం॥ 


all 


నేగుచుండంగ నొక బీద 

యింటియొద్ద, నిల్పియుండె, నదే! మేఘ నీలమూర్తి! 

మొండిగోడల నడుమ నొ - కృండు నల్చి, యెగురుచుండంగ, నట్టె వ్‌ 

క్షించి మదిని నధిక గర్వముతో 'నేమి?'దనుచు నడుగ, 

నమ్మురారి యతనికిట్టులనియో మెల్ల ॥ 

“ఇదియె నా భక్తునిల్లు - నా యెదుటనున్న వాడె భక్తుండు నీకంటె 
బరమభక్తి నెగడుచున్నవా డీతొడ, 

నగనె, నంద, నందమన కంత విదురుండు నగుచుబల్మె ॥ 

“నందనందన! ఇదియేమి - న్యాయమయ్య? ఈవునిలువంగ హాయిగ 
నెగురచుండు వాడు నీకెట్లు భక్తుడౌ? 

పలుకు” మనిన, నాతడా మాటలాలించి యనియెినిట్లు ॥ 

“కనులు మూయుము, నీ కన్న - కరతలామ, లకమగు” ననంగ, నట్లెచే 

సి కనుదెజచి తా గననిదాని వర్ణింపం 

దలచి హరికి, నిట్టలనోనేమనంచు వ ర్జింతుం గృష్ట! 

విద్యాధరాంగన - విధముగా నొకకన్య, స్వర్ణచామరము చే 
పట్టివినంబూర్జిమాచంద్రునిం 

బోలు నెమ్మోముతో, నొకయింతి కడుభక్తి 

నొనరుపంగం బసిడిపళ్ళెరమునం - బలు భోజ్యములంబెట్టి, తినుమంచు భక్తుండు 
తీవరింప భర్మపీరమునందుం ఆ బత్తినతో గూర్చుండి, యరవిందనేత్ర 
విందారగించు. 

నీవు-సోత్రపారములెల్ల - నింగిముట్టు, చుండ, నంద జానందాబ్ధి 
నోలలాడుచుండ -స్వర్గలోకమువలె - నొప్పునొక్క భవనమునంగన్పడితివయ్య! 
భవ్యచరిత! 

గురువు నుడివినరీతి న - కుంరభక్తి, వజలగను గొల్బె దేనువున్‌ 

వనిత దాను ఇరువదియు నొక్క దిసంబు - నిట్టె యిట్టె, జరిపి రిష్టార్ధసిద్ధి 
తత్పరతవారు ॥ 

ఇరువి రెండవ దినమునం, బరమోత్సవమైన రౌష్య 

పర్వత ప్రాంతం బరసి యటకేగె ధేనువు, నరపతియుందానుసర ణం బొనించెన్‌ 
హరిణసమూహముల్‌, మజియు - నంచలబారును, నిర్మలోదకావరములు 
పల్వలంబులును 


169 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ॥ 


కం॥ 


గీ॥ 


గీ 


గీ॥ 


బర్గుల నృత్యము, దంతి సంతతుల్‌ వివిగ సంచరించుటలు 

వేడుకమై ననిమేషదృష్టియె - యరయుచున్నన, నత్తటి గు 

హాంతరసీమకుం జేరె ధేవునున్‌ ॥ 

నెట్టుకొని యొక్కండగు నార్త - నినద మేదో, గట్టిగా వీనులంబడె 
క్మాధవునకుం బట్టీ విల్లునమ్ములంజేతం 

బఅచి నతడు, పట్టుటనుజూచె నొక మృగ - ప్రభుడు గవిని॥ 

అది గని సింహమునేయం, గదలంచి శరమ్ముందీయ - గర మధిపుండున్‌ 
బొదిలోనబెట్టె, 

నెంతయు,విదిలించిన బయికిరాని - విధమే మొగదా! 

అవని నాధుంజూచి మృ - గాధిరాజు, పలికె నరభాష “నోక్షిత్రి 

పాల! వినుము ఏను కుంభోదరాఖ్యచే - నిద్ధరిత్రిం బరగువాడ, మహేశ్వరుడు 
బంట,మలతియు॥। 

చూడు, ననుదున్మ నింద్రాది - సురులకైన దరముగాదు, మహదేవు 
కరుణచేత నయ్యో, నీగోవు నాకు నా - హార మిపుడు, దిగులుచెందక పొమ్ము ళ్‌ 
తెరువుబట్టీ॥ 

అనినన్‌ దద్వచనంబు లెల్లవిని యి - ట్లాడెన్‌ నృపుండున్‌ మహా 
వినయంబొప్పంగ “నోమృగాధిపతి! నా - విజ్ఞప్తి మన్నింపుమా! 

నను భక్షింపుము, ధేనువున్‌ విడువుమా! - నన్నుం గృపంజూడ ని 
న్మనసారంగను గోరుచుంటి” నని సం ప్రార్థించుచుం గెసరిన్‌ ॥ 

గోవున ద్యజించి పొమ్మని - కోరి సింహ, మెబుకపలిచె నాత్మోద్దేశ 

వృత్తిం, గాని సరకుం ఒడయ్యి దన వాక్య - సరణిగాక, ధర్మమార్గానువర్తియి 
ధరిణిధువుడు ॥ 

అని యాసింహము మాయమయ్య, మతి తా 

నద్దేనువుం జెచ్చెరన్‌ జననాధుందజియంగ వచ్చి ప్రియభా 

షల్‌ సేసె నీ రీతి, “నోయనఘా! మెచ్చితి నీదుభక్తికి, వరం 


బర్జింపుమా” యన్న నజ్జనాథుండు సుపుత్రుగోరెబ్రమదా శృర్యంబులం బొందుచున్‌ ॥ 


కం॥ 


అంత సుదక్షిణయును, భూకాంతుడు, బంధువుల,జనులు 
రనయింసొందన్‌ సంతానమునుం గొచెను, 
సుంతయు నజగొఅలులేని శుభదివసమునన్‌ ॥ 


170 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ;  సాధుహృదయుడు రఘువుమా - శంకరులకు ముదముగూర్చు షడాననుం 
బోలి మజియు ఇందిరా ముకుందులకు ర - తీశువోలి, మోదము సుదక్షిణాదిలీ 
పులకు నించె॥ 


(మాడపాటి బాలికోన్నత పాఠశాల, వార్షిక సంచిక) 


కృషీవలుడు 


శివ ప్రభాకరులు 

క్మాతలంబున జ్యోత్సా ఎసారమయ్యె 

బాలచంద్రుండు దరహాస వదనుండగుచు 

నీరదంబుల వంచించి పారుచుండె 

జలదసంగంబు వెంటాడ సాగనతడు 
తెరువుగానక యపుడప్పు దొరికిపోవు 
గాంచి దీనినిన దారకా గణము లపుడు 
శశిని బట్టిన మీ యాట సాగిరాదు 
రండు మావెంట నంచు దూరమ్మునందు 

మినుకుమినుకంచు నెల్లెడ మెజివ దొడగె 

వాతపోతంబు లటునిటు పరువలిడగ 

సాగె నా నిర్మలానంద సమయమందు 

నవనితలమునం గ్రిమికీటకాదులెల్ల 
చల్లగాలికి విహరింప జనుచునుండె 
పుర మహిర్భాగమున క్షేత్రములు వినూత్న 
మైన ప్రభలొల్మ సౌందర్య మావరింప 
గనుల పండువు గావింప గాదొడంగె 

నచ్చటనచ్చట నిర్మించి నట్టి మంచె 

లందు కృషికులు సంతోషి తాత్ములగుచు 

దూరమున నున్న హితులను చేరబిలిచి 

దరిని గలయట్టి వారి హెచ్చరిక జేసి 
పలుకరంబుల పాటలుం బాడిపిదప 
బురి విశేషంబు లాడుచుం బ్రొద్దుబుచ్చి 


నిర్మలానందడోలికా నిచయమందు 
171 
తెలంగాణలో భావ కవితా వికాసం 





“నుయ్యలో, జొంపలోియంచు నూగులాడ 
(బ్రకృతికాంతామ తల్లి సంబరముమీర - మలయ మారుత నిస్వనములను దనదు 
మృదుల సంగమముల మేళవంచి - జోలపాటను బాదందత్సుఖమునందు 


(సుజాత) 


తరమూగాదమ్మా మాకు! 


కైరం భూమదాసు 
తరమూగాదమ్మా మాకు! 
తరమూ గాదమ్మా మాకూ - యశోదా, నీ 
తనయుని దుడుకులకూ 
తరముగా దిక వీనితో 
నడివీధిలోనా మగడు చూడగా 
భామరమ్మని పిలిచి కుచబంతులిమ్మనిచేతముట్టె ॥తరమూ॥ 
బోటుల రమ్మనెనే - నాలుగు స్థంబాలాటాడుదమనెనే 
పాట బాడుచు వచ్చి చెక్కిలి 
గోట మీటుచు చేసె గిలిగిలి 
మాటయున్నది లేచిరమ్మని 
నోటికెంగలి బూసెనమ్మా ॥తరమూ॥॥ 
సందులో మాచిన్నది దేవునికై 
జలకమాడుచున్నదీ పసందుగ 
అందు బిరబిరబోయి సందుజూసి చిందులేసి 
తందాన పాట బాడుచు 
పొందుకై కలెబడెను ఛీఛీ ॥తరమూ॥॥ 
మొగలిరేకులు దెచ్చె నే-కృష్ణుడు 
ముడుచుకొమ్మని యిచ్చెనే 
మొగుడు ఊరికిబోవుటెరిగి 
పగటిపూటనే రెచ్చిపోయి 
తగదు తగదని మొత్తుకున్నా 
మొగడు జేసినపనులు జేసె 11 తరమూ॥। 


(కైరం భూమదాసు కృతులు) 
172 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ అమ్మ! నీ వింతగా ద్రొక్కు 
లాడెదేల? కారణమమేదేమియో పొడ 
కట్టదయ్యె? నిన్ని సొమ్ములు వేసితి 
వేల యిపుడు, దేవి! నాకించుకంతైన దెల్పందగదె? 
కైక 
గీ నాకు రాముని పట్టాభి 
షేకమనుచు, నిపుడె తెలిసిన, దందుచే 
నేను బోవన సిద్ధమగుచుంటి, నీవును 
సిద్ధవగుము, మంధరా! పోవుము , జాగు మాని లెమ్ము ॥ 
మంధర 
గీ! మగువ! కైకేయి! ఎంతటి 
మాట వింటి, నేడు రాముని పట్టమ? 
నిజమ? లేక నేను దప్పుగ వినుచున్న దాననే మో?- 
స్పష్టముగ దెల్చుమమ్మ. యశ్శాంతిదీఅ J 
కైక 
గీ; నెలత! ఇదియేమి? ఇంకను 
నీకుందెలియ, లేద యీ వార్త? చిత్రము 
గాదె యిద్ది? పారులుపురంబు నెంతసం 
బరముతోన, లంకరించిరో చూడు మా వంక నీవు ॥ 
మంధర 
గీ నిజమె యగుగాక నీ మాట 
నీరజాకి! పొమ్ము నీ కంత యిష్టమే 
పుట్టెనేని నాకు నేమంత వచ్చె ని 
క్ష్వాకుకులుని, పట్టమును జూచిరాదగి నట్ట తీరు ॥ 


173 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ॥ 


మంధర 


గీ 


కైక 
గీ॥ 


మంధర 


గీ 


రైక 


మా 


గీ॥ 


కులాంగనా! 


అహహ! మంధర! నీవిట్టు 

లాడందగునె? చిన్నిపాపడు నీకేమి 

చెట్టజేసె? ఏల యీ వింతవైఖరి? చాలు లెమ్ము, 
ఇట్టికారిన్యమేటికిం బుట్టె నేడె? 


నీకు దాసిగ ననుజేసి 

నిలిపె నీదు, తండ్రి యిటంగాని కౌసల్య 

దాసికిట్లు దాసిగాజేయలేదుపో 

తరుణి యతడు, ఇంక నేనుండనోర్హునే యిచటం గైక? 


ఎవరు కౌసల్య దాసియం? దెజుంగజెప్పు, 
మేన? నే నా మెకుం దాసి నెట్టగుదును? 
ఈ పనిన దేమో నాకించు? కేవి యర్ధ, 
మగుటయేలేదు, మలి మాట లాడ వేమో ॥ 


చెలువ! రాముని పట్టాభి 

'షేకమయిన, దెలియు, కౌసల్య పట్టపు 
దేవియగును అపుడు, “కైకేయి, నీవిట్టు 
లరుగుదెంచి, కాళులొత్తు” మనగ దాసి కావె నీవు? 


బెనె. మంధర! నీ మాట 

లందు నెంత, యుక్తియున్నదే ఇప్పుడా 

యోజ మనమునందు దుట్టుచునున్నది, అతివ! నీవు 
తప్ప నాకాప్తులెవ్వరీ ధరణింగలరు? 


(మాడపాటి బాలికోన్నత పాఠశాల, వార్షిక సంచిక) 


రంగరాజు వేంకట ధర్మారావు 
చ. అనువుగ నత్తమామలకు నంచిత సేవలనర్చి భక్తిచే 


174 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ననవరతంబు నాత్మధవు నాజ్ఞమెలంగుచు బ్రీతిగొల్పుచున్‌ 
వినయమెరంగి బంధువుల వేడ్మలుగూరగ నాదరించుమా 
యనిశము బుట్టినింటికిని నంచితలీలల మెట్టినింటి క్రీ 

వనుపమకీర్తి సద్భశము నందుగుజేయుగ దే కులాంగనా. 


(గోలకొండ కవుల సంచిక) 


సుమవిలాపము 
కోదాటి రామకృష్ణరావు 


గీ. 


(త్రుంచినాడవు కఠిన! నాదోషమేమి - విడువలేవె జీవంబుల వీడువరకు 

శాఖలో దుఃఖపర్యవసానమిట్టి - ముథటిపెమని నేనెరింగిన మజవకుందు 
స్వాంతహరుడగు పవను గిల్లింతలకును 

సాకె నన్నెంత పేరిమి శాఖ యొడిని - యందమణి మలయ! నన్ను పల్యంకమందు 
బడయుద్రోచితినీవు నా పరిమళంబు - శయ్యనింపుదు రాత్రి నిశావిముక్తి 
బారవేయుదునను మంటిబడి నశింప 

ఎగిరిపోయెడి చెదరినా యింపులొలుకు - రేకులు క్రమానుగతిని విస్కృతినిగనెడి 
మన్నులో మన్నయి నిమేషమాన్య శోభ -కై యచిరసాఖ్యలాలసతాప హతుడ 
వైహరించితోయి నా యసువులకట 

చారురుచిహీనమయ్యెడు శాఖ మద్వి - యోగమున నక్కటా తల్లియొడినిబిడ్డ 

బాసి కన్నీరునించునన్‌ బడయలేక - తేనెటీగలు చింతించు దీర్షదుఃఖ 
వార్థిలోమున్లు గోకిలత బంభరములు. 

పొందె సంక్షోభమక్కటా పూవు మొలక - మాలిహృదయంబు శోకాను దూలిపోయె 
గాంతిదీపిక చల్లారెగా యటంచు - శాఖ యేద్చెడు నాకును జూవుగలదు 
చచ్చెదవునీవు నందజు చామగలరు - తరుణమరణంబు జగతికంతముగదోయి. 


(సుజాత) 


చంద్రుడు 


సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రి 


గీ. అల్ల మిన్నేటి తీరంబునందుం జెలుపు 
గులుకు మొగిలుకొండల నున్న కోనలోనం 


175 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బొలుచుచున్నది యొక్క తపోవనంబు 
తెలంగుం జందురుందడను బుషి (శ్రేష్టుండందు. 
క. పరిశుద్దుండు, సర్వకళా 
పరిపూర్ణుండు, సుందరుండు, ప్రాప్త్రవయోవి 
స్ఫురితుండు, ప్రపంచతమో 
హరణసమర్భుండు వెలుంగునతండున్నతుందై. 
గీ. కనులంగప్పంగ నిండు జవ్వనపుంబొగరు 
'పైంబడంగం బాటు రోణిణీపంకజాస్యం 
గరములం ద్రోయు దౌలకుం; గాని యాతం 
డెట్టి ధృతిమంతుండో! కౌంగిలియంబోండు. 
గీ. అలరు సాయాహృములయందు నాశ్రమంటు 
నారుబయలునం గూర్చుండి యద్భుతముగం 
దారకా శిష్యులకుం దత్వదర్శనములం 
బండు వెన్నలపేర నుపన్యసించు. 
గీ. ఆయుపన్యాసమందలి యంశములకు 
సంశయములెల్లందీఅంగా సంతసించి 
నిర్మలతుషారమిషమున నింగి నుండి 
బాష్పములు గాల్బుచుండిరి వారుగనుల. 


(పుష్పాంజలి) 


దీనకర్షకా 


బోయ్యిపల్లి విశ్వనాధరావు 

చ. ఇడుముల నెన్ని యో సతము నీవు భరింతువు మారదుర్దశన్‌ 
బడయందు వెల్లకాలముల బాధను గాంతువు క్షుత్సి పాసలన్‌ 
మిడుకుచునుండి దుఃఖమును మింగుచునుందువుగాని సౌఖ్యమున్‌ 
గ్గుడుమగ నన్నెడైన మది గోరవదేలనొ దీనవర్షకా. 

6. నేరుపు కార్యశోధనమనీషత సత్యపధానురక్తి దు 

ర్వారదరిద్రపీడితుడ వైనకతంబును జెందలేక ని 
స్సారములైన భూములను జాలగదున్ని ఫలంబుగాన క్రీ 


176 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నేను 


ధైర్యముదక్కి దిక్కులు వృధా పరికింతువు దీనకర్షకా. 
వీనులవిందుగా మధురవేణునినాదముసల్ప వెన్నడున్‌ 
మానినులన్‌ వినోదమగు మాటలుదేల్బు టెరుంగవెందు సం 
తానముకల్లి పోషణ యధావిధినేయుగ శక్తిలేక య 
జ్ఞానుడవయ్యి దుఃఖముల కాకరమైతివె దీనికర్షకా. 

అడవుల భస్మరాసులుగ నద్రుల ఘోరముగాగుగాల్బుచున్‌ 
సుడవడుజేయు దారుశిఖి చొప్పున నీహృదయంబు లేమిచే 
నుడుకునుజెంది దేహమును నుగ్రతరార్చులుగాల్పగా దరి 
దుడవయియెట్లు సైచుదువొ తోచదునీగతి దీనకర్షకా. 
అడకువ క్రొత్త భావములు నాత్మ విచారణ క్రొత్త భావమున్‌ 
జెడని వివేకము న్గుణవిశేషత, మాటలసొంపు, మంచిదౌ 
నడవడి, విద్య, పట్టుదల నాగరికంబునుగాంచి జాణవై 
పుడమిని నీవు జీవితము బుచ్చుట దెన్నడొ దీనకర్షకా. 


(గోలకొండ కవుల సంచిక) 


వేంకటరామకృష్ణులు 

గీ. నన్ను గనిమీరు నవ్విన నవ్వవచ్చు - దడువుకొననేల కవికుమారుడను నేను 
అమలమోహనమైన కావ్యములలోన - తరుచిర మృదుతరాలంకృతులు జేర్తు 
హృదయశాంతికి నిర్భన పదనివాస - మర్షమనియెంచి తిరుగు నన్నాపవలదు! 
స్నిగ్గకవితాలలామ హృల్సీమయందు - ప్రసవములుగూర్చ నిండు యీప్రణయకవిని 
ధర్మమనియెంచి యాకవితాలలామ - దృక్రసారాభిలాషదోదూయమాన 
మానసంబును బచరింతు నేనుగాని - సఖుడ, గాధానురాగార్ట కలితకవిత 
మెడ సోపానసరణియే జాడుగలదొ - దారిజూపిన మెలమెల్లుజేరుబోదు 
నింపుగుల్ముచు నవనవోన్మేషరక్తి - ధారయనియెడి దూతిక దారిజూప 
గలదు భయమున నేటికో కలతుజెందు - లేత (ప్రాయమ్ము ధైర్యమ్ము లేదుసుమ్ము. 


(గోలకొండ కవుల సంచిక) 


177 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మాతృ స్మృతి 


వెలిచాల కేశవరావు 


ల్త్‌ 


ణు. 


తల్లికి కడగొట్టు తనయునిపై ప్రేమ యనునుడి నిజముగా ననుబెంచి 

నోట మాటలు నేర్పు నాటగోలె త్వదీయ నామాక్షరమ్ముల (ప్రేమనాడి 

ఆయి! ఆయి! యటంచు నానంద మొందించు హాయిచే నలరి సహాయ మొంది 
కలిమి లేములపైన గలిగెడు చింతకు వగవక మీ ధైర్య వాక్కులు విని 
బ్రతికిపెరిగితి మీ ప్రేమ బలముచేత, నిండె ముప్పది వత్సరాల్‌ నేటి తోడ, 
అన్ని సుఖముల కాస్పదమైన మీరు, పరమ పదమును జేర నా ప్రాపు పోయె. 


(నేను-నా జ్ఞాపకాలు) 


కుసుమాపచయము 


ఎం. వి. మాధవరావు 


వికసిత మనోహరములైన విరులుగాంచి 
కోసి యానందపడెదవు కొంతసేపు 
తమక మొకయించు కేనియు దగ్గగానే 
మూలుబడనైచెదవు దాని ముక్క లెల్లు 
దరువుబాసిన కుసుమంబు దక్కదనుచు 
బూర్వలావణ్యమంతయు బోవుననుచు 
దెలిసియునుగోయ యత్నించుదెలివిలేని 
పనిని, నేమనుటో? పిల్లతనముగాక 
కొమ్మనున్నట్టి పుష్పంబు గోయుబోక 
తావులనుగ్రోలు టుచితంబు దాపునుండి 
మధువునాస్వాదన మొనర్చు మధుకరంబు 
హానిసేయుటకలదె? ప్రసూనములకు 
సుందరములైన వస్తువుల్‌ చూచినప్పుడు 
(భాంతిజెందని మనుజుండు పరగుగలుడె 


178 
తెలంగాణలో భావ కవితా వికాసం 





స్కృతి 


చక్కదనమును (బేమించు హక్కె కాని 
దానిజెరచు ప్రయత్నంబు తప్పుకాదె? 


(గోలకొండ కవుల సంచిక) 


షబ్బవీస్‌ వేంకటరామనరసింహారావు 


ల్త్‌ 


౧. 


సకలసతృతులందు జాయపోలికనన్ను 

ననుసరించినయట్టి వినయభరిత! 

ప్రాణంబుకంటె సత్యధికంబుగను నన్ను బ్రేమించినట్టి సత్రేమధామ! 
స్వర్లోకమునకేగు సమయమందైననా మాటదాటనియట్టి మహితశళీల! 
పెనుగష్టములయందు బెగడొందనీక న న్నూరడించెడునట్టి ధీరచరిత! 
తే.గీ. మగువ! నీ బుణ మెన్ని జన్మములకైన 

నగునె చెల్లింప నీదు సాయంబులేక? 

జానకీ! నాయుదయలక్ష్మి సమసిపోయె, 

నదయవైనీవె ననువీడి యరుగుక తన! 


(గోలకొండ కవుల సంచిక) 


వర్షర్తువు 


శేషం జగన్నాథాచార్యులు 


ఉ. 


2” 


వారిదబృందముల్‌ దివిగి వ్యాప్తములైదిననాధుదీప్తుల 
న్నారయమ్రగ్గుజేసె హలికావళి భూమిబెకల్చిబీజముల్‌ 
వారకజల్లుచుండిరిక వావిరి పంకిల భాజియయ్యె స్‌ 

ధారుణి పల్లవాంకురిత ధామము నై విలసిల్లె నెల్లెడన్‌. 
విద్యుల్లతాజాల విభ్రమభ్రమణచే భయదగర్జిత సముద్భాంతమగుచు 
గాధాంధకారమైన కప్పెవారిదపంక్తి గగనభాగము కడు సొగసుదనరె 
చల్లనిగాడ్పులు చాలమీమగ జచ్చె బక్షుల రావముల్‌ పరగహెచ్చె 
పుష్పఫలాదులు భూరిమైధరనవ్రాలె వడి పరాగంబు దిగ్వాప్తమయ్యె 
నింతవింతయునెన్నడు నెబుగనహహ 

వానగురియంగుజచ్చె నిబ్బరముచాల 


179 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గుడిసెలోనికి బోయెదు గొమరుమిగుల 
నిలుమజాలను వెలుపల నిక్కమిపుడు. 


(గోలకొండ కవుల సంచిక) 


పరిదేవనము 


దొంతిరెడ్డి పట్టాభిరామారెడ్డి 
స్ప సిరిగుల్ము బంగారు చెలువంబుకళలీను తిరుమేను సేవింప దివురుటెపుడు 
నిండుపున్నమనాటి పండువెన్నెలనేలు చిరునవ్వుగనుగొని చెలుగుటెపుడు 
పరువంపుజాబిల్లి గరువంబణపజాలు నగు మోమువీక్షించు నయమదెపుడు 
తరికొండజననమౌ పరసుధారసమును మించుబల్ముల నాలకించుటెపుడు 
గీ. నాగురుస్వామి నాతండ్రి నాదువెల్పు 
నాదు పెన్నిధిగురుని నానాడుబాపె 
విధియటంచునుదూరుచు వెతలనొంది 
యొక్కయెడ చిత్తమునకొక్క యూహదోచె. 
ఉ. పోకమెలంగరాదు మటిబోయినపిమ్మట సేమజేయు కే 
రాకకు వీలులేదు యతిరాజుల పాలికి నేడెపోయి వే 
నాకుజనించెగాకలత నాదగు భ్రాంతి నెజుంగుబల్మెదన్‌ 
గాకయటంచు నే దలుపు గాంచినయంతట దెవసూచనన్‌. 


(గోలకొండ కవుల సంచిక) 


నా (పేయసి 
సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి 
గీ. ఆ లలననెమ్మొగం బొకపూలతోంట; - 
అందుంగల పువ్వులుం బండ్లు ననుదింబుం 
గాన్మగా నాకుం బంపును గాని తాను 
లక్ష వరహాలొసంగిన లాంతి కిడదు. 
గీ. ఆ లలిత గాత్రమొక్క రత్నాలరాళి 
యన్యులకు లోభనీయంబ యగునుగాని 
దాని వెలంగట్టంగా లేండ నేను దక్క 


180 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దాని గొనలేండ యన్యుండు నేనుదక్క 
గీ. ఆరమణిచిత్త మనురాగమారుతంబు 
మలయు నంతఃపురోద్యానమంటపంబు 
అటకుం జన నాకు మాత్రంబె యాజ్ఞగలదు 
పరులు చొజకుంద మూయంగాం బడునుదలుపు. 
గీ. ఆవనిత మోవియందు లాస్యంబు సేయు 
చున్న చిజునగ వమృతంపుజున్ను; నాకుం 
గానంబడుంగాని పరులకుం గావంబడదు 
పుట్లకొలంది పుణ్యంబు సల్పుకొనియుంట. 


(పుష్పాంజలి) 


రారా చెన్నకేశా! 


కైరం భూమదాసు 
య. రారా చెన్నకేశా మురళీధరా 
రారా చిన్ని శ్రైశా 
రారా సురాజు తీరునడిచి 
మారజనక మాయావాదులు దిట్టిరి ॥రారా చెన్నకేశా॥ 
కృ. జారప్రీల(శ్రీల) జోలి మాయమ్మా 
నారదునడుగు నేనెరుగనె 
కీరవాణుల గూడి లేదాయీ 
య. యమునానదిలోనా- భామలూ 
జలకాలాడుచునున్న 
మోముచూపుమని తామసమున 
కామజనక నీవు కన్నుగీటినవట ॥రారా చెన్ఫకేశా॥ 
కృ. రామరామ యెరుగబోటుల 
కామించుటేమి యెరుగ 
తామసమెందుకె తనయునియందు 
కామునిసాక్షి రామరామ యెరుగ. 
య.  కన్నెలన వలువలనన్ని - కన్నయ్య 


181 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పొన్నలకుగట్టి దాగున్నవటర 
పుట్టుదొంగయని నిన్ను దిట్టిరి గదరా రారా చెన్నకేశా॥ 
కృ. చిన్నిగోపిమార్లనేను- ససేమీ 
ఎన్నడెరుగ పెద్దన్నతోడమ్మ 
నన్ను చాకలన్ననోర్చితమ్మ 
య. _ ఒటిచేత వొడలు దాచి- గోసరిల్లి 
ఒంటిదండమిడితె 
ఒంటిచేతి దండమొల్ల 
నంటివట రావికంటివాసా 
రెండు చేతులతో నిండుగా 
పాండురంగయని ప్రణతులిడితె 
ఖండితముగ చీరలరిస్తివట 


(కైరం భూమదాసు కృతులు) 


శిరమున్నతమై 


సురవరం ప్రతాపరెడ్డి 

(రవీంద్రనాథ్‌ టాగూర్‌ కవితకు అనువాదం) 
ఎచ్చోట మానసము నిర్భీతితో నుండునో 
ఎచ్చట శిరమున్నతమై యుండునో, 
ఎచ్చట విజ్ఞానము స్వేచ్చతో నుండునో, 
ఎచ్చట సంకుచిత భావభిత్తులతో 
ప్రపంచము శకలీభూతము కాదు, 
ఎచ్చట సత్యాశ్రయములై వాక్కులుండునో 
ఎచ్చట నిరంతరకృషి సంపూర్ణతనొంద తన 
బాహువుల విస్తరించునో, 
ఎచ్చట మృతాచార సైకత స్థలిలోనికి నిర్మ 
ల తర్మస్రవంతి తన వాహిని సంతరింపజేసికొనలేదో, 
ఎచ్చట నీచే మానసము నిత్య 
వివర్ధమాన బుద్ది కర్మలలోనికి బ్రవేశ 





182 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పెట్టబడుచున్నదో, 
అట్టి స్వేచ్చా స్వర్గములో, ఓ జనకా, 
నా దేశమును మేల్మొనునట్లు చేయుము 


(గోలకొండ పత్రిక) 


వసంత బుతువు 


జి. రాధాకిషన్‌ రావు 
కొదమ తుమ్మెద గమి ధనుర్దుణము చేసి 
ఫుల్ల చూతాంకురముల నమ్ములుగుజేసి 
కాముకుల డెందములు జీల్పగా దలంచి 
చాన! చనుదెంచె యోజ వసంతుడదుగా! 
రమ్య దీర్హి కాంబువులకు రత్న కాంచి 
కావితతికి విలాసినీ గణములకును 
సోమరుచులకు పుష్టిత చూతములకు 
నొసుగు సౌభాగ్యమీ వసంతోదయంబు 
కర్ణములయందు నవకర్ణి కారములను 
కలితచంచల నీలాల కమ్ములందు 
ఫుల్లనవమల్లి కాశోక పుష్పవితతి 
దాల్చి వెలయింతురౌ ప్రమదాజనమ్ము 
చందనాద్రన్‌ హారంబులస్త నములందు 
వలయముల నంగదంబుల బాహులందు 
నవ్యకమనీయ కాంచుల నడుములందు 
తరుణులు ధరిత్రు కామసంతప్తలగుచు. 
కామశిథిలంబు లైనట్టి గాత్రములను 
వాడి యుచ్చాసచేవీడు బంధములను 
గలిగి దగ్గజినేయున్న కాంతులందు 
కమలనేత్రలు కడుపేమ గలిగియుంద్రు. 


(బుతుసంహారం) 


183 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వసంతము 


అవధానం శేషశాస్త్రి 
సీ. వేలకుమించు బల్‌ వింతజాతులుగల్లు నంటుమామిళ్లు సౌఖ్యంబు దెల్ప 
నుల్లంబుదనియంగ ర్సుల్లురుల్లనరాలు పూలప్పుచెట్లు సొంపులుఘటింప 
చిన్న కాల్వలగుండ సన్నగా బ్రవహించు లహరీ విశేషముల్‌ లలిదలిర్చ 
పలురహస్యముల కిమ్ములుగాగుదనరారు బహునికుంజమ్ములు పరిఢవిల్ల 
గీ. భళిరభాసిల్లు చిత్రసంపన్నమగుచు 
జూచువారికి మిగుల దృష్టులకుభ్రమము 
గలుగు జేయుచు లక్ష్మికా కరమునగుచు 
భద్రకరమైన సుందర భవనమనుగ 
చివురుటాకులమెక్కి చెలుగిజంపములందు నిలచి కోకిలలు వా నేర్చునెరప 
విహతపత్రములైన వృక్షజాలములెల్ల కిసలయంబులతోడ నెసక మెసుగ 
కమనీయతరములై గంధవాహంబులు జనులకు మిక్కిలి సౌఖ్యమొసుగ 
దినములకంటె రాత్రిగణంబులేచాల సౌఖ్యకారణవిశేషము వహింప 
గీ. నెందుజూచిన మల్లెపూల్విందునేయ 
మహిమ పెంపొంది సౌఖ్యధామంబుగాగ 
నలరెడి వసంతబుతువెన్న నగునె మాకు 
బ్రహ్మకైనను వేనోళ్ల వానికైన. 


ఇబ 


(గోలకొండ కవుల సంచిక) 


గాజులవాళ్ళు 


సరోజిని నాయుడు 

(తర్జుమా సినారె) 
గాజులవాళ్ళం మేమండీ 
గాజులవాళ్ళం మేము. 
మూపున మెరిసే గాజుల మోపులు 
మోసుకు వెళుతున్నాము. 
ఇవిగివిగో! ఈ సింగిణి రంగుల 


184 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చివురు వెలుగు చక్రాలు; 
ముద్దుబిడ్డలకు ముద్దుగుమ్మలకు 
మురిపెవు బ్రతుకుల గురుతులు. 
కొండపైని పొగమంచులలో 
వెండినీలి క్రొమ్మించులలా 
తళతళలాడే గాజులివి - క 
న్నెల ముంజేతుల మోజులివి. 
కొండవాడు దరి అంచున 
కొత్తకలలు పులకించగా 
పొంగులు వారే మొగ్గలివి. 
రంగూరంగుల నిగ్గులివి. 
(సినారె సమగ్ర సాహిత్యం) 
పోనివ్వరా కిట్టయ్యా 
© 
కైరం భూమదాసు 
పోనివ్వరా కిట్టయ్యా - నా దారిని 
నాకివ్వరా కన్నయ్యా 
నా మొగడు కడుకోపగండి 
మంకుతనంబేల చుండీ 
పరభామలాపైన బలిమిజేసెదవేల ॥పోనివ్వరా॥ 
అత్తజూచె మామజూచె 
ఆడిబిడ్డా నిక్కిచూచె 
నీళ్ళ కేగిన ఏరాళ్లు 
మందకేగిన మరదుల్లు 
ఇల్లుజేరే వేళాయె ॥ పోనివ్వరా॥ 
పట్టువలువలు పలురంగులు 
బూటాల పచ్చని రవికలు 
బన్నసరములిస్తనని బాసలాడే చిన్నిక్రిష్ట 
వలపు విలువ తెలియలేని వన్నెకాడ వెన్నదొంగ ॥పోనివ్వరా॥ 


185 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నెమ్మికుదిరినపుడు నేను, రమ్మనంటె రాకమానను 
కమ్మవిల్తుని కన్నతండ్రి, నమ్మురావికంటిశౌరి 
కమ్మనికవి పురుషోత్తమునిగాచిన హరీ 
సమ్మతించిన కొమ్మనిట్లు, ఇమ్మడించుటెందుకు ॥పోనివ్వరా॥ 
(కైరం భూమదాసు కృతులు) 
AA 
దుష్టసతి 
యాముజాల వేంకటశాస్తులు 
సీ. వినుము పితామహ వినయవిహీనయై పతియాజ్ఞజరుపని భార్యయేల 
ధర్మాథన్‌ కామాదికర్మలకెల్లను మూలమే భార్య సత్పూజ్యయైను 
గాకుండి శుభవిఘ్న కారియె క్రూరయై మేరమీరి స్వతంత్రధారియగుచు 
భర్తనుల్లంఘించి భయభక్తులెడుబాయు భార్యనువిడుచుటే భావ్యమనుచు 
గీ. వెదశాస్తములును వివిధపురాణము 
ల్వెదకిజూచి వారు వేరువేర 
కోరిజెప్పిరన్ని క్రూరభాషిణియైన 
భార్యసేయుపనులు పతినివిడిచి. 
కరినురాలై క్రౌర్యకార్యముల్సేయుచు బతితోడ కలహించు భార్యయొకతి 
బుద్ధివిహీనయై ప్రొద్దులుబుచ్చుచు పొరిగిళ్లుదిరిగెడి పొలుతియొకతి 
పనులు సేయకనింట పాలుమాలుచునుండి సోదిమాటలు జెప్పు సుదతియొకతి 
పరులతో ఘనమని బలుమాటలాడుచు బకపకనవ్వెడి పడుతియొకతి 
గీ. మగనిమాటవినక మారుమాటలుబల్మి 
భర్తతోటి తిరగబాటుజేసి 
తనకుతోచినంతె ధర్మంబటంచును 
వినని భామ నపుడె విడువవలయు. 


2* 


(గోలకొండ కవుల సంచిక) 


గోపిదేవమ్మా నీ కొడుకూ! 


కైరం భూమదాసు 
గోపిదేవమ్మా నీ కొడుకూ 


ఎంత కోపగించిన వినడు దుడుకు fe 


తెలంగాణలో భావ కవితా వికాసం 





గోపిదేవమ్మ గానలోలుడుకొమ్మా 
రేపల్లెవాడంత నీ పోరడుదిర్డె 
తెగదెంపు జేసె సంసారం 
ఇంటీ మొగడాయెనీ కొడుకు ఘోరం ॥గోపిదేవమ్మా॥ 
మర్యాద యిల్లాం[డమేమూ 
మొగనాండ్ల గుంజుట తగున నీ బాబుకూ 
వగలాడి వినవే పలుకవెందులకు 
మమ్ము వలపు జేసెనె శిరోమణీ (మా) 
తగదనగ యింటి మొగని తీరుజేసె 
భవంతునికేమి పాపు జేస్తిమి. 
నారదముని సాక్షికొమ్మా 
మేము ఊరెల్లి పోదుమోయమ్మా ॥గోపిదేవమ్మా॥ 
తలకు బాసిన ఉరుల రీతి 
గోపితనయుడు జేసెమాగతీ 
నీలవేణి గోకులబృందము 
నీలవర్గుని పాలయె మాశీలము 
కాంతారో శ్రీరావికంటీ నీసుతుడు 


మేమెంతక నేగింతుమంటీ 
బంతిగమన అనంతరూపుని 
ఇంతిబోధించి నీవె దోల్తివే 1 గోపిదేవమ్మా॥ 
(కైరం భూమదాసు కృతులు) 
మా తృ- భాష 
గంగా లక్ష్మన్న 
మ. మనమీరీతిగ మాతృభాషలను సన్మానింపుచున్‌ వేద్మమై 
మనుపంజాలక మూలుద్రోసిన ఘనంబాయంచు జాత్యేతరుల్‌ 
మనమందక్కటికంబు దక్కికడు పెల్చన్‌ వారలెగ్గాడ నే 
మనుజాలంగలనయ్య మానములు పోనైయుండుగా నీయెదన్‌. 
గీ. ఆంధ్రులేతప్ప నితరు లేరైనగాని 


187 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మాతృభాషను గాదని మారుభాష 
నభ్యసించి రె భూలోకమందు నెందు 
మానధనులార భాషాభిమానులార. 

మ. కరుణాసార పరంపరల్‌ చిలుకుచున్‌ గౌాతూహలంబప్ప శ్రీ 
కరులారా! మతి మీరు నాదరమునకో గన్గాంచు సొంపారుగా 
గరమున్మాతృకయైన యాంధ్రసుకలాకాంతామణిం బ్రోమగా 
గరమున్మాతృకయైన యాంధ్రసుకలాకాంతామణిం బ్రోమగా 
నరుదా మాతృక కీర్తికై బరుగదే యాచుద్ర తారార్మమన్‌. 

గీ. మానసమునందు కడునభిమానముంచి 
మనుపుడీ మీరు దయతోడ నాంధ్రభాష 
దాన మీ గౌరవములేమి తగ్గిపోవు 
కులము వెలిగాదు కీర్తియుగోలుపోదు. 


(గోలకొండ కవుల సంచిక) 


సుందరి 
సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి 
గీ. కలవు నాదగు హృదయరోగముల గుదుర్చు 


మందుమాత్రలు పొరుగింటిసుందరికడ 
నాకు నధరామృతానుపానంబుతోడ 
నాల్గుపూంటలు సేవింప నయము గలుగు. 
గీ. చవుడు బాజియు మిగుల నిస్సారపడిన 
నాదు జీవన కేదారవీధియందుం 
జల్ల సుందరి విభ్రమసారరాళి 
బహుముఖంబుల బంగారుపంట పండు. 
గీ. బెట్టిదమ్మగు వజపుచే బీడువడ్డ 
నాదు హృదయంబు తేమ పూర్ణముగ నిగిరె 
వచ్చి యాసుందరి నువృష్టి పజుపకున్న 
మొండికెత్తును గృషిసేయంబోవునాకు. 
గీ. నట్టువపులుంగురీతిగా నీకు ముందుం, 


188 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బ్రక్కం, దిరుగుచు నోరలువార నగుచుం 
బలుకరించుచుం గంకణక్వణముమిషను 
గానంబడెనేని సుందరి కలదుబ్రదుకు. 


(పుష్పాంజలి) 


వాంఛితము 


మామునూరు నాగభూషణ రావు 

కుడువకూడును గట్టు గుడ్డలేక 

కడుపుమంటను జల్లార్స గంజిద్రావి 

మానరక్షణకొక చింపి! మైలగట్టీ 

దేనికొరకిట్లుజీవించి- నాను నేను? 
(ప్రమపూరిత హృదయవారధులలోన 
ప్రళయ జంరూ నిల ప్రభా- నంబుసైచి 
(గమ్ము కొనాసల నెడుచు కాని గట్టి 
దేనికై నావ నడిపించి నానునేను? 
మృదుల సుస్మిగ్ధ మైననా హృదయ ఫలక 
మొల్కు తాట 

గాయమయమయ్యినెత్తురు కాల్వగట్టె 

అతుల సంపద బోగవి నాశమైన 

శల్యమాత్రావవిష్టమై చావలేక 

ఎన్నడేని యునావ్యధ- లన్నిదీరి 
కలుగు ననునాస నీకటా క్షమముల కలిమి. 
ఎన్నటికి నేనికను - సన్నవలన 
అవిరళానందపారవ శ్యమున దేల్చి 
రామణీయక ప్రేమసా మ్రాజ్యమునకు 
ప్రభునిగా జేతువ నెడు స-ద్వాంఛనాకు 


(గోలకొండ పత్రిక) 


189 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ధన్యులు 


పోతం శెట్టి బాలయోగి 


5 అష్టాంగయోగముల్‌ గష్టసాధ్యంబులే యిననవియె పరమార్థమగుట 
నిగ్రహంబును నపరిగ్రహంబు నహింస సత్యములను యమ సంజ్ఞదెలిపి 
వీరాబ్దసిద్ధమయూరాది శాసన ములయందు స్థిరముగా నిలువగలిగి 
ప్రాణాదులను తమ వశమొనర్చుకరేచ కము పూరకమ కుంభకములుదెలిసి 


గీ. పొరలివచ్చెడి సంకల్పముల జయించి 
నిగ్రహంబున బుద్ధి నేకాగ్రపరచి 
ధ్యానమున మగ్నులౌచు సమాధినొందు 
నట్టివారలె ధన్యులైనట్టివారు 


గోపాలగోపిమర్తా! 


కైరం భూమదాసు 
య. _గోపాలగోపిమర్గా శ్రీపతేమన్నవటరా 


రూపవతుల జూసి రతిగూడుమన్నవటరా 
కృ. అయియో యశోదా వినవే మాయవాదుల మాట 


ఖాయమని నమ్ముకోకూ నీల్లమూటా 


య. మాపటిజామున నీవు మాయేసమేసుకొని 


తాపము తీర్చుమని రేపల్లె దిర్గుటేమీ 
కృ. గోపిచెండులు నేను గోపాలులాడంగ 

రేపల్లె రంగి అర్రలోపల బడితెదెస్తి 
య.  తెల్లవారకముందు మెల్లమెల్లన బోయి 


చల్లలు జేసెటిమల్లి చనుబంతులు ముట్టినవట 


కృ. కొమ్మల పాలిండ్లు అమ్మనేనెర్గనమ్మా 
కమ్మవిల్లుని సాక్షి నమ్ము సుభద్రతోడె 

య. కొన్న మొగనిరీతి పన్నవారిని లేపి 
చన్నులు బట్టి రతి కన్నెలగూడినవట 


(గోలకొండ కవుల సంచిక) 


190 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కృ. 


కృ. 


కృ. 


అన్నబలరాముతోడె కన్నెలజూడలేదె 
చన్నుగుడువని బాలుడన్న మనసొప్పదేమో 
బన్నసరము వేసి వెన్నముద్దలు దీసి 

కన్నెల మూతిమీద వెన్నుడబెట్టినవట 
మన్ననలేదు నీకు మరుమన్న సుతుడనా 
సన్నుతాంగినా దివ్వరూపంకన్నులజూడాయి 
పన్ను గపదహారువెయిల కన్నెల కుచములు 
పొన్నకాయల కన్న చిన్నవియన్నవటరా 
ముగపాంచాలినీ నేముచుకుందు నేలినానె 
ఇగనన్ను గొట్టరాకు మగువలు జూస్తెహీనం 
చూసి తెపిల్లడవు చేసేది మరువవు 
దాసిబెడ్లురా నిన్ను జూసితే వోర్వరురా 

రాస క్రీడాడ్డమని రమణులు బిలిచితెను 
నాచేతగాదు అంటే సాడి జెప్పిం నీకు 
తీర్థము యమునానదిలో సుందరులాడగాను 
శర్తునసుడిగాద్చు దెచ్చి మాకకెక్కుటేమి 

నేనే వున్నానా నాపేరు పోరగాండ్లు లేరా 
చానరో వలువలన్నీ నేనెర్గ, ముట్టలేదే 
గానలోలుడె దొంగని గ్రామంబు బల్మిరిరా 
నిను రోలగట్టితె నా సవతులు నవ్విరిరా 
బుద్దావతారుని నే మద్దులు గూల్చితినె 
గద్దరి తనమేలా నీవద్దనుంటి జూడూ 

ఎన్ని నోములు నోమి ఎవరికి గంటివంటె 
చిన్ననేబోయినా కన్నులకు నీరు వచ్చె 
నన్ను కర్రె కుర్రానికన్నెలు గేలిచేసిన 
ఎన్నియన్నినోర్చుకుంటి కన్నతల్లి వినూ 
లేకలేకొక్క కొడుకౌ నాకు జన్మించితివి 
ఆకు చాటుపిందె గారాకేందుగమన మనూ 
అనుసూయగర్భమందు ఆయిజన్మించితినె 


10 


11 


12 


13 


14 


15. 


16 


17 


18 


19 


20 


21 


191 
తెలంగాణలో భావ కవితా వికాసం 





జనని తామరసాక్షి నేనేమి ఎరుగనె 22 


య. చల్లలమ్మెటి వాండ్ల చన్నులు ముట్టినవట 

కల్లలాదక బల్ము చెర్ముకోలలు యిస్త 23 
కృ. పాలు శర్మర సారెపల్ములు జుంటితెనె 

జాలిమాలితి నీకు మేలైన వెన్నబెట్టేను 24 
య. మాయవాదులు నీకు మందు రాతురు మురళి 

వేయి విధముల నీకు ఎన్ని జెప్పిన వినవు 25 
కృ. బిర్రుకుచములు జూపి కర్రోడనీ నన్నంటే 

తుర్రని నేను తులిమి అర్రలోబంటినమ్మా 26 
య. గోవు వెంటన బోవుకోడెరీతిగానూ 

నీవున్నవని ఆవాడంత కోడై కూసిరిరా 27 
కృ. కలలలో చంద్రుని మించు ఘనసుందరుడనె 

నారదముని సాక్షి సరణివిను వేదశ్చతీ 28 
య. ఈ ఆడజన్మమూ నెనెత్తిన ఫలమేమీ 

వేయి విధముల నన్ను వెతల నొందించిరిరా 29 
కృ. నిందె నంటని రావికంటనిలయునై 

చెందితిపురుషోత్తమకవి యెదయందు 30 

(కైరం భూమదాసు కృతులు) 

దంపతివాదము 


మత్తిరుమల పంచాంగం వేంకటాచార్యులు 


సీ 


ఇబ 


జూదంబుధర్మంబు గాదునాథాయని పలుకదే భీమ భూపాలపుత్రి 
వేటాడనంపుడీ వీరభటులనని తెలుపదే చంద్రమతీ లతాంగి 
చనకుడీమీరిప్పుడని నొనరింపగా ననివాలితో దార యనుగలేదె 
పరసతులను గోరభావ్యంబుగాదని దశముఖుతోమయ తనయయనదె 
బోటులాడిన మాటలు బాటిచేసి 

వీరు నెలుతలు గడు గారవించినారె 

సతులమాటలవిన్న మీ మతులునెదవె 

సాటివారలలో నగుబాటుగాదె 


దాక్షాయణింగోర్కె దక్షాద్వరంబున కనుపడే శంకరుండనముడయ్యు 
192 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కైకగోరిన రాముగన్నకుమారుని దండకాటవికంపె దశరథుండు 

జానకిగోరగాజనియె లోకేశుండు హేమమృగమువెన్మ రామవిభుడు 

పారిజాతము సత్యభామ గోరిన దెచ్చె బాకారిగెలిచి గోపాలవిభుడు 
గీ. పూరుషునకమృతమై యొప్పు బోటిపలుకు 

చెప్పినట్టుల సేయుట గొప్పపదవి 

నాతి వెనువెంటదిరుగుట నాకపదము 

వినకయుండుట యెట్టులో కనకగాత్రి 


మృత్యువు 


(గోలకొండ కవుల సంచిక) 


సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి 
గీ. అర్ధరాత్రమైనది, కాలుందంధకార 


రూప మవగుంఠనముం గప్పెరోదసిపయి; 
నదిగొ! గణగణ (మోగుచుననదియ గంట 
నాకుం బహరాకు వేళయినయదియపుడె. 
ప్రభువు శాసనమది దాటరానిదగుట 
నేనుబోవక తప్పదు; కాని నన్ను 
వెళ్ళవలదని యడ్డంకి వెట్టితలలు 
మోందుకొని యేడ్చుచును బిక్క మొగమువైచి 
చూచు చున్నట్టి మావారి జూచినపుడు 
జాలింగలిసిన జిజునవ్వు జాలువాటు. 


(పుష్పాంజలి) 


చిలుక 


జాతక మార్తాండ ఆరుట్ల వేంకటనృసింహాచార్యులు 
సలలితోద్యాన వనముల సంచరించి 
పుష్పసౌధాగ్రముల యందుబంచి నిద్ర 
మందనిలయానిలనినాద మహిమతోడ 
నీదు మృదుమధుర వ్యక్తి నిస్వసంబు 


193 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మేళవించియు తరుల సమ్మేళనమగు 
గూడి ప్రకృతి విచిత్రముల్‌ పాడుకొనుచు 
గవికుమార సుఖంబులుగాంచినావు 
బరగ స్వేచ్చాను సంచార నిరతవగుట 
సౌఖ్యమును గాలమంతయు జరిపినావు 
చిలుక నీకీసుఖంబు శాశ్వతమెయెపుడు 
మిగుల సుందరమగు నీదు మేనుగాంచి 
మధురసముజిల్కు త్వద్గాన మహిమనరసి 
చిన్ని బాలుండు పాల్‌ద్రావ చన్నుమరచె 
నేడ్పుజాలించి తల్లిరాకరుగడయ్యె 
పంజరంబున బంధింప బడుదువీవు 

నైన ద్భుఖింపవలదు నా యానసుమ్ము 
(బ్రహ్మ లిఖీయించువ్రాతు దప్పంగుదరమె 
బంధమున మోక్ష మొదవు నిర్భంధముగను 
జిలుక దీనినెరుంగు నిశ్చింతసుఖము. 


(గోలకొండ కవుల సంచిక) 


నందనందునుడు గోపెమ్మా | 


కైరం భూమదాసు 
నందనందనుడు గోపెమ్మా - మమ్ము (గోపికలు) 
పొందుగూడుమనె నమ్మా 
అందరాని ఫలము కాశించెనీ బాబు 
ఎందరు లోకంల నిందె చేతురుమమ్మూ 
ఎందుకు గోపిమార్లను నా (యశోద) 
నందన ఏమన్న వికనూ 
సందెమొదలు నాసవతులుజెయ్యంగా 
నిందెదెస్తివి ముచుకుందునే లినదొరా 
సుందరులారా మీజోలీ (కన్నడు) 
నేనెందుకు వస్తి బతిమాలీ 


194 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మందయానలూ మా ఆయీ నన్ను గొట్టె 
మందమతులూ నాయందు రోసమేమీ 

కిట్టమూర్తీ పుట్టుదొంగా (గోపికలు) 

పట్టపగలె వచ్చె వద్దనంగా 

పిట్టమీద నెక్కే పట్టెనామం వాడు 

బోటితోడె మారెట్టబట్టెచూడూ 
బాలెంతరాండ్రనుబట్టీ, నీవు పరిహాసమాడితివట మొట్టీ (యశోద) 
నీలవర్ణ నిన్న గోపిచందనమూ జాలిమాలి బూసినవట 
ఆవులేగల లేపీ మీవద్దకెపుడూ వస్తీ సుమీ (కన్నడు) 
గోవు వెంట బోవు కోడె తీరూ నేనున్ననని ఆయితో చెప్పుటేమీ 
చూసితే పిల్లడోయమ్మా తాన జేసేదిమానడే కొమ్మా (గోపిక) 
భాసమాన విలాసుడేయశోదా దాచిన తైరంత దాగి మూతికిరాచె 
వాళ్లజోలికి బోకుమంటిని రోలకట్టడ్డగాని (యశోద) 
మేలైన వయసు మరుకేళి పాలు ఏలజేయరని బతిమాలినవటా 
చిగ్రెగోనె జిమ్మితేను అర్రలోబడి తివ్వమంటేనూ  (కన్నడు) 
తరని పిల్చితి దానంతమున రాచకుర్రనై పాలిండ్లు కోమలిముడితినా 
మగువల వలువలు మాకుకు గట్టి చాకలిసాటీ (గోపి) 
వగలాడి వానితో ఏగించలేమమ్మా యిగురబోణీ 
మా యింట మొగుడాయెనే 
రావేల గోపాల నీవూ రమణులజోలెందుకు బోయినావూ (యశోద) 
మాపటిజామునమాయేసమేసి 
రూపవంతుల మరుకేళిగూడినవట మురళీ 
శ్రీ రావికంటి మాయవాదులు నను నమ్మతె మిమ్మేమంటీ  (కన్నడు) 
భామలూ బలరామ సోదరుడనై తాళిగట్టిన భర్తనుకొండీ 

నను గేళిచేయబోండి. 


(కైరం భూమదాసు కృతులు) 


195 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఉష్ణకాలము 

డాక్టర్‌ పింగిలి లింబా ద్రిరెడ్డి 
పరభృతావళి నదిగొ చూడుము 
నిరతమును గొంతెత్తి పాడుగు 
తరతరంబుల రవమునొలుకు 
బరుగుచుండె పికముల్‌. 
మెకములప్పుడు బయలువెడలెను 
మెరకచాటులడాగు కొనుచును 
మెదవుగను దమ యడుగులిడుచు 
తెమ్మెరలు తమ నేర్చు జాపగ 
నెమ్మితోడుత సాగుదొడుగెను 
కమ్మగాడ్పులు గలువదప్ప 
తమ్మిగానదుగా. 
మేడి వేలుపు జాదకొజకై 
వేద్మగా నాతోయరుహము 
వెడలెనో యనునట్లు దోపగ 
వేగుజుక్క పొడచెన్‌. 


(గోలకొండ కవుల సంచిక) 


విశేషము 


ఒద్దిరాజు గోపాలరావు 
(ప్రాప్తిగలదేని యొనగూడు ననుచు శక్తి 
కలిగియు పరిశ్రమము నేయకను నిలుచుట 
కన్న వ్యవసాయమున ఫలప్రాప్తినొంద 
జతన మొనరించుటే విశేషంబు సుమ్ము. 
గురుడు నేర్పినదానేర్చుకొనవలెనని 
తలుచుట మనుష్యబుద్ధికి దగనియూహ 


106 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బుద్ధిగలదేని తెల్విని బూని విద్య 
సంగ్రహించుటయే విశేషంబుసుమ్ము. 
స్వల్పఫలము నొసంగెడు పనులుగూర్చి 
కాలమువ్యయింపజూచుట కన్ననొడిని 
చేతులనుబెట్టుకొని నిరీక్షించి మంచి 
సమయముగ్రహించుటే విశేషంబుసుమ్ము. 
పెద్దవారలతోడుత నృపులతోడ 
గురువుతోభాషణ మొనర్చు తరినితాను 
హాస మొనరించుచుండరా దనమదిని 
నమ్మియుండుటయే విశేషమ్ముసుమ్ము. 
అస్ఫతమాడుటచే దన యాపదలు వి 
ముక్తి జెందెడుపట్ల స్వశక్తి నన్భత 
మాడకుండియు కష్టంబు ననుభవింప 
సహనమూనుటయే విశేషంబుసుమ్ము. 


(గోలకొండ కవుల సంచిక) 


నిన్నరాత్రి వెన్నదొంగ గోపమా! 


కైరం భూమదాసు 

నిన్నరాత్రి వెన్నదొంగ గోపమ్మా 

మమ్ము కొన్న మొగనిరీతి జేసె గోపెమ్మా 
ఎన్నో నోములు నోమి గోపెమ్మా న 
వెవ్వరికి గంటివమ్మా గోపెమ్మా 

రాపేల జేసెదవు గోపెమ్మా 

శ్రీపతితో భరించలేమమ్మా 
వెన్నుడు గొల్లకన్నెల గోపమ్మా 
వలువలనీన గొనిపోయెకొమ్మా 

మాకు కెక్కి కట్టెనమ్మా 

మా కోకలనీననీ కొడుకు కొమ్మా 


(కైరం భూమదాసు కృతులు) 


197 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కాంత 


గాదె రామచంద్రరావు 

పసిడిచాయలదేహ వైభవముగలిగి - తీక్టమగు మోహనకరంపు దృక్కులందు 
రూపరేఖావిలాసంపు దీవులందు - వయసుటిల్లాలి సహజ సంపదల మించి 
“కాంతి యనువేర శ్యామలు కాంతయలరు - రాజితగుణుండు ధిషణాధురంధరుండు 
శ్రీయుతుండును చామన చాయవాడు - రహినినలుపందు శ్యామలరావుపేర 
పూర్వకృత పాపఫలమె యీ పుట్టునందు - భాగ్యమాపాన “కాంత” దుర్సమలుగొలిపె 
పండితుండైన సర్వ సంపదలచేత - వెలయువాడైన మగువల తళుకుబెళుకు 
సరసములనమ్మి చెడిపోని నరుడుగలుడె - మగుడు మేదకుడైనచో మగువలహహ! 
పుడమినాడింపకుందు రే బమ్మలట్లు - టక్కుటకటంకు టాటోటు టెక్కు గలిగి 
పతిసిఠవళించి లోలోను బ్రమదమందు - మగనిబంధువు లేతేరు బగనుబూని 
యావరణుజేరి యెగసి క్రోధానలంబు - లమియు దుర్వారరూక్షమహోరగంబు 
ననుకరించుచు నిర్భాగ్యుడైనపతిని - దిట్టుకొరకొరలాడు తద్దినమువెట్టు 

కులకు బెళుకులకొంప గయ్యాళి గంప - కాంత దుష్మాంత దుర్గుణస్వాంత జంత 
నయజవంబుల తలలోని నాల్మయనగ - శ్యామలుండెల్లడను గౌరవార్లుడయ్యె 
(బ్రవిమలంబైన వాక్సుధా వర్షధ్రార - సారహీనంపు సంసార ఘోరభయద 
దారుణాగ్ని ప్రభాపూర నీరమందు - దారిగానక నల్లాడు వారి వారి 

పకిలముగాని వాంఛాలతాంకురములు - బ్రాణబీజము, అధికారి మాననంబు 
గుర్దెటిగి సంచరించెడి కోవిదుడు - యిహపరంబుల సౌఖ్యంబు లెన్ని యేని 
పొందగలుడంచు జనులాడు కొందురైన - బరమపదసౌఖ్య కోమల ప్రసవదామ 
మెచ్చటోగాని యిటధరియించుటరుదు - ఐహిక సుఖంబులందుమా, ఆలిచేత 
బుగ్గపోటులు లోలోన సిగ్గుచేత - (మగ్గుటెగ్గుచేతకు మన సొగ్గకంట 

చిత్తమన్యధా యత్తమై చింతనొందు - నప్రసన్నత జేర్చి దురాగ్రహంబు 
ప్రత్యహంబునుబంది నొవ్వంగుజేయు - టేల? మానవద్వేషణ జ్వాలహృదయ 
మందుమండుచునుందెనో? మానవాకృ - తిని వహించిన రక్శసివనితయేమొ? 
మాటమాత్రాననే విశ్వమానవటప్ర - పంచమంతయును వసీక రించువాడు 

భార్యకు పిశాచమట్లు కన్సడునదేమొ - సతత జాజ్వల్య మానప్రశస్తరత్న 
వజనీలాబ్ది రాగప్రవాళవితత - మకర భాండార సరళిసామ్రాజ్యభోగ 


108 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మనుభవించెడి వారలే వినయవినవి - తోత్తమాంగులై పాదంబు వత్తుచుండ 
విధికృతంబైన పతిపాద విమలసేవ - చేయుజాలక పూలుబూజించుమనున 
భువన మోహన కల్యాణ పుణ్యమూర్తి - భార్యకు బిశాచమట్లు కన్సడునదేమొ? 
(ప్రకృతి సర్వంబు నయనపర్వముగుజూడ - నిజయశశ్చంద్రికల ధాత్రి నివ్వటించి 
సంతతానంద భరితులౌ శ్యామలుండు - భార్యకు పిశాచమట్లు గనడునదేమొ? 
ఏగడియ కేదివచ్చునో యెవ్వడెజుగు - నిర్మలానంద డోలికా నిరతుడైన 
శ్యామలుని చిత్త మొకరీతి చంచలించె - హేతువేమని ప్రశ్నింతురేమొ? దారి 
వచ్చుచుండుగగయ్యాల[క్రచ్చయిన - కాంతబాధలు పడలేక చింతచేత 
సగముకృశియించెజూడుమీ శ్యామలుండ - టంచు” వనితలు (వేలుచూపించుచుండు 
జూచి సహియింపజాలక వేచివేచి - వంతగందుచు గంగా (స్రవంతికడకు 
మెల్లగాజనె తనువు కంపించెరెండ - డుగులువేసెనో లేదొ దుడుకుతనమున 

నే దివాంధంబు పుట్టిమునింగినట్లు - కూసె మిన్నువిరిగినట్లు గుండె, కలము 
నడుమగా బోవదెదునో పిడుగుపడిన - శబ్దమువహించె ప్రకృతినిశ్చలతనుండె. 


(గోలకొండ కవుల సంచిక) 


భారతమాత 


భో. ఆండాళమ్మ 

క్స్‌ అనుపదోజ్జుంభ మాణాన్యదుర్మత ఖండనాఖండ (ప్రచండమతులు 
సర్వవిద్యాసార సంప్రదాయవిచార బోధనాచరణ ప్రపూర్ణధృతులు 
ప్రకటాగమాంత మార్గప్రతిష్టానాఢ్య ధీరాతిధీరతో దారమతులు 
అఘటనాఘటన నిరాఘాట భువనైక భావుకాత్యంత ప్రభావయుతులు 

గీ. అజ్ఞసముదయోజ్జీవనా భిజ్ఞసహజ 

మంగళకర కరుణాసమాలింగితులును 

నైనశంకర రామాను జార్యసముల 

దొరయు పుత్రుల గనవేమి భరతమాత. 

యమనియమా సనధ్యాన ధారణముఖ్య యోగవిఖ్యాతులై యొప్పుద్విజుల 

నిజవిక్రమక్రమ నిర్భిన్న ధర్మేత రారంభదక్షులై యలరున్భపుల 

నిజకులోచితధర్మ నియతివిఖ్యాతులై యూర్జితస్థితిగాంచు నూరుభవులు 

బైవర్ణికార్చనారంభ సంవర్ధిత భద్రసంయుక్తులౌ శూద్రకులలు 


2” 


199 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ. బూర్వమునుబోలె నిపుడేలపొడముజేసి 
నీదు విఖ్యాతి దిక్కుల నివ్వటిల్లు 
జేయవేలకో! బేలవో? చిత్రమగును 
పరమకల్యాణ గుణపూత! భరతమాత. 


(గోలకొండ కవుల సంచిక) 


సోదరా! 


గవ్వా అమృత రెడ్డి 
సీ బంగారుపండించు పల్లపుభూములు పిడికెడుగింజలే బెట్టలేవు 
రతనాలగనులచే రాజిల్లుతావులు బలుగుజాలైనను బడయలేము 
కవికోకిలముల చక్కని తోటలగు పట్టణములనింపగు భాషణంబెవినము 
కఠినశాత్రవుల నుక్కడుంచినవంశాన శౌర్యరేఖలలోని జాగనము 
తే.గీ. ఆంధ్రలమొ కామొ! మనమీ యనంతభూమి 
ఆంధ్రదేశంబ? యను సంశయంబుపొడము 
తమ్ముడా నిన్నుజూచిన తరుణమందు 
గారణంబేమొ యూహింపగలిగినావె? 
చినిగినచింపురుల్‌ జీరాడుచుండెడు ధోవతి మొలచుట్టు త్రోపుదేల? 
మలమలమాడెడి మండువేసంగిలో నరికాళ్లుకాలంగ నరుగుదేల? 
ముక్కారుపండిన భూములున్నవికాని అన్నమన్నంబని యరతువేల? 
సౌధాగ్రములచేత సౌభాగ్యమొప్పిను బూరికొంపలలోను బుట్టి తేల? 
తే.గీ. చెడితివేల? మహాకలిచేష్టలెల్ల 
నీదుమోలనె నిజముగ నిలచెనేల? 
సోదరా! ఆంధ్రజాతి యశోలతాంగి 
విడిచెనిన్నేల? తలుచితె? వెల్టివాడ! 


బ్‌ 


(గోలకొండ కవుల సంచిక) 


జీవకళ 


నీలకంఠ చంద్రమాళీశ్వర కవులు 
సీ. కంటిరే మనకెట్టి ఘనమున్నదోమున్ను గన్నారుదిలకించి యన్నలార 


200 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వింటిరే మనకెట్టి విజ్ఞానమున్నదో వీనులకింపుగా జ్ఞానులార 
మనుటలో మనవారి మహనీయగుణములు దెలిసితిరేమీరు తేటపడుగ 
జగతిలో మనకెట్టి సంబంధముండెనో కార్యతంత్ర విచారగారవమున 
గీ. నేటిదినముల కేరీతి నాటివిధులు 
నెగడుచున్న వె వానికో నీతులేమి 
మనకుజూడంగ దూరమై మసలుచుండె 
మేలుకొని జీవకళనింక చాలగనుండి. 
సోదరత్వములేక యాదరత్వములేక 
భేదతత్వమదేమొ పెంపుమీతె 
మేధవిత్తములేక సాధుభావముగాక వేధ కారణముల బోధలూరె 
బహుయత్నములు లేక సహనమెందునుగాక శక్తిసంభావనా చర్యదీరె 
కనికరంబులులేక యనుకరింపులుబోక వినయవిఖ్యాతి కౌ ఘనముమీతె 
గీ. నహహభారతదేశ ధర్మానుసరణ 
మెట్టిహీనతగాంచెడి గుట్టుతొలుగి 
భావగర్భితమైనట్టి ప్రాజ్జులార 
మేలుకొని జీవకళనింకచాలగనుడి. 


2” 


(గోలకొండ కవుల సంచిక) 


దేశమాత 


వి. లక్ష్మీ దేవమ్మ 

సీ ఎండిన (మోడులే నిగురులత్తగ గీతి కలుబాడరేల త్యాగయ్యపగిది 
శతవృద్దుకైన మేన్‌జలదరింపగగైతు గావింపరేల తిక్కన్న భాతి 
ఓకొన్ప, జమునైన డీలువోననిజేయ రదియేల కృష్ణరాయలనుబోలి 
కృతులందివేగసత్మీర్తిని గొనరేల ఆరఘునాథ రాయలవిధాన 

గీ. ప్రాజ్యసామ్రాజ్య కార్య చక్రంబుద్రిప్పు 
మంత్ర మొనరుపరేల తిమ్మరసురీతి 
కోటికొకడైన నేటి నీకొడుకులందు 
దివ్యవిఖ్యాతగుణజాత దేశమాత. 

గీ. ఆయురారోగ్య సంపద లతిశయిల్ల 
నైహికాముష్మికంబుల కాటపట్టు 
పరమకల్యాణ గుణపూత భరతమాత క్‌ 


తెలంగాణలో భావ కవితా వికాసం 





మమ్ము బునరుద్ధరింపగా నమ్మికొలుతు. 
గి. వీరధర్శంబు దివికేగి విశ్రమించె 

(బ్రహ్మ తేజంబుదస్సి విశ్రాంతిగనియె 

భారతీయులు దౌర్భాగ్య పరతగనిరి 

తిరిగి మమ్ముద్ధరింపుమో దేశమాత. 


ఎవరికోడలవె గొల్లభామా! 


కైరం భూమదాసు 
ఎవరికోడలవే గొల్లభామా 
ఎవరికోడలవె వయ్యారి సుందరి 
నవ్వుచు బలుకవు నామీద కోపమా 
చెవులకు చెంపలచేర్లు 
చేతులకు కడియాల జోళ్ళు 
పవుల దండలు నీకు 
చక్కని అవును మణిభూషణాలు 

కిట్టమూరితివోయీ - విక్రమ 


ఏటికి మణిభూషాలు 
వేయిగోపిమార్లగూడి 
బూటకములుగావు 
పిట్టమీద ఎక్కె పక్షపాతి 
ఎందరుంటేమి 
నీసరి-సుందరులు లేరే 
నందనందనుడను 
నవనళినమొగ్గా 
ఇందరనడుగువె 
మందరాద్రిమోస్తి 


(గోలకొండ కవుల సంచిక) 


|| ఎవరికోడలవె॥ 


202 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బుద్దావతారున్ని నేను 

పొద్దుగూక వచ్చెనమ్మా 

బుద్ధిమంతుడను నేను 

మద్దులు గూల్చినవాన్ని | ఎవరి కోడలవె॥ 
చీకటిగావచ్చే 
నాకోకలికమాయమాయె 
చాకలివలె 
చీరలు మూటలు గట్టుక 
మాకుకుగడితివి 
టేకుటాకులు గప్పినా 
నీకు దెలియనిదేదిలేదూ 
నీదే ఇదంత మాయ 

వెన్నుని నేనూ 

యశోదమ్మ కొడుకునూ 

పన్నుగపదహారు వెయిల 

కన్నెల కన్న చిన్నవి 

నాకు చములంటివి 

పొన్నపిందెలైన 

నాకన్నులకు మరుబంతులను 

కున్ననన్ను గూడురతీ 

బన్నసరము నీకు దెస్తి 11 ఎవరికోడలవె॥ 


(కైరం భూమదాసు కృతులు) 


పారతంత్ర్రము 


గవ్వాజానకి రామరెడ్డి 

మ. ధర స్వాతంత్ర్యమె స్వర్ణతుల్యమను తత్వజ్ఞాన లేశంబు లో 
నరయన్‌ జాలని మందబుద్దులిటు లాహా! మాదృశుల్‌ విత్తలో 
భరతిన్‌ తుచ్చసుఖానురక్తి నిజ యావచ్చక్తులున్‌ రిత్త వో 
బరతంత్రంబున బద్దులౌదు రిదియే ప్రారబ్ధ కర్మంబకో. 


203 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సీ 


మ. 


స్వర్గమ్మునకుమించు సమ్మోదమొనరించు 

జన్మభూమిని బరస్థలముచేసి 

కనిపెంచి కజపిన జననీ జనకుల శు 

(శూషా పరత్వంబు నున్న చేసి 

పిన్న నాటనుగోలె ప్రీతి బోషించిన 

పోషకావళిమేలు బూదిచేసి 
తమశుభాశుభములన్మమతు బాల్లనునట్టి 

బంధుసంతతి జూడు బ్రాలుమాలి 

నిజ సహోదరబ్బృందమ్ము నెచ్చెలులను 

నతి నుతాదులవిడిచి దుశ్చాంతిగంది 

ఐహికామపష్మిక సుఖంబులందుజెడుచు 

దుర్విధిం జెందుచుందు రుద్యోగవశత. 
వ్యవసాయంబుననో వణిక్సరణి నేవ్యాపారమందో స్వశ 
క్తి వశంబౌ మటియేక్రియాకళలనో! ధీపారగుండై దృఢా 
ధ్వవసాయాత్మక వృత్తిబూని విలసద్ధర్మార్థ కాముండునై 
యవనిన్‌ జీవితకాలయాత్ర నడుపన్వ్యాయ్యంబు మోక్షార్థికిన్‌. 


(గోలకొండ కవుల సంచిక) 


హరిజన దీనాలాపములు 
జొన్నలగడ్డ హనుమంతరెడ్డి 


సీ 


పుట్టినప్పటినుండి వెట్టిచాకిరిజేయ 
శారీర బలమెల్ల సమసిపోయె 
పగలెల్లుగూలిజేసినగాని 

యొక్క పూటక తిండి చిక్నదాయె 
గొడుకు గష్టించియు గొలువుజేసినగాని 
కట్టుటకై గుడ్డ కరవువచ్చె 
బుణదాతలెల్లరు బుణములు రెట్టించి 
యన్యాయముగుజేల నాచికొనిరి 
కటకటాజీవనముజేయ గష్టమయ్యె 


నెవరికేనియుమామీద నెనరులేదు 
204 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బ్రతుకుదెజవును జూపియు భద్రముగను 
దీనులగు మమ్ము బ్రోవవే దేవదేవ. 


(గోలకొండ కవుల సంచిక) 


ప్రణయ గీతము 


గవ్వా అమృతరెడ్డి 
అతిమలినమై పురాతనమైనయట్టి 
నా హృదయ రాజ్య సింహాసనంబునిపుడె: 
తండచి, స్నిగ్గంబు జేసితి దోయజాక్షి! 
నలిన కోమల పాధాబ్దములను మోపు 
మదియోచాలును ధన్యుండనౌదు నేను. 
శిలను బోలిన నామనోఫలక మిపుడఖిల 
చింతాగ్ని సంతప్తమగుట చేత 
మెత్తబడియెను, మృదు హస్తమెత్తి నీవు 
శాంతిలేఖిని బ్రణయ విశాల భావ 
గీతమొక్కటి వ్రాయవే! నాతి! యిపుడె 
భామ! నామనంబను మరుభూమి యందుకు 
గంగకావృత వృక్షాళికలదు, వాని 
కెటుల నిబుట్టెనొ! పుష్పంబులేమో! కాని: 
యింపు గొలిపెడు, వాని నిదైంపి నీకు 
గాన్మగా నిచ్చెదను రావె? కాంత! మే 
నామనోగగనంబుపై నర్తనంబు 
సలుపు చునట్టి చింతాభ్రమశకములనను 
న విరళానందదాయయంబైన నీదు, 
ముఖశళిని జూపుమింతిరో? ముగ్ధమైన 
నాదు విరళానంద దాయకంబైనను 
శాంతగీతాళినిబాదును, సంతసమున. 

(గోలకొండ పత్రిక) 


205 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రీ విద్య 
పులిగోటి ఆనందమాంబ 
గీ. విద్యయన్నను స్త్రీలకు వెగటుగల్ల 
వనితలజ్ఞానులనుచును వాడుకొనుట 
యబ్బురంబేమి దీపంబునవలద్రోయ 
నున్నయింటిలో జీకటి యుండకున్నె. 
ఉ. కాంతలు మాతృభాషపయి గారవముంచక నన్యభాష న 
శాంతము నేర్చినంతటను సారములేదిక గొప్పయిన శ్రీ 
మంతముగల్లి యున్నదని మంగళసూత్రముబారవైచి య 
త్యంత సుభాషణంబులను దాల్చినరీతిని యెంచి చూడుగన్‌. 


(గోలకొండ కవుల సంచిక) 


బాలవితంతువు 


తిరువాయిపేట రంగకవి 

క్స్‌ తమ్ముపాలించు నాత్మజులసైగల (డ్రేమ 
కన్న బాలికలపై నున్నటండ్రు 
ఆత్మజుల్తాకాంత లైపునర్లగ్నముల్‌ జేయుటేయొప్పని చేయుచుంద్రు 
బాలవితంతువై పసుపు కుంకుమలేక 
ముంగిటనున్నను ముదమటండ్రు 
మరుపెండ్లితండ్రు లౌమగవారలకెకాని 
స్తీకిలేదనుమాట స్థిరమటండ్రు 

గీ. ధర్మశాస్తప్రమాణము ల్థాచిదోచి 
బాల్యనైవాహములుచేసి భంగపటఅచి 
విధవలనుజేసి దుష్కియా విధమురోసి 
సేలుగానుంద్రు జనకులిక్కాలమునను. 


(గోలకొండ కవుల సంచిక) 


206 
తెలంగాణలో భావ కవితా వికాసం 





భవ్యమతులార! 


పులిజాల వేంకట రంగారావు 
క్స్‌ వీర్యసంపదచేత వెలుగొందవలెనన్న బాల్యవివాహముల్‌ వదలవలయు 
మతభేదములుమాని నుతికెక్కవలెనన్న వెల్టివిశ్వాసముల్‌ వీడవలయు 
భ్రూణహత్యాదులన్‌ బోద్రోలవలెనన్న విధవలపెండ్లి గావింపవలయు 
అనుకూలదాంపత్య మమరంగవలెనన్న వరశుల్మములరోసి ప్రబలవలయు 
తే.గీ. బలము తేజంబు వృద్ధిగావలయుననిన 
దురితభోగములందుండి తొలుగవలయు 
మనము కావింపదగు ప్రయత్నమనయమిది 
ధన్యమతులార భారతవాసులార. 
శా. ఈ రాజ్యంబు సమస్తమున్‌ మనది నేడిద్దానిబాలించునా 
రారాజేంద్రుడు నెల్లవారలకు సర్వశేయముల్‌ గూర్చుచున్‌ 
దారిద్రంబడగింప బూనుకొనె మీ త్యాగంబుజూపించి దే 
శారాధైకహితంబు సేయుదగు నైజామాంధ్రులారాయికన్‌. 


(గోలకొండ కవుల సంచిక) 


రైతు లార 


అరిగె రామస్వామి 

ల్లీ మాలమాద్దులన్యమతములుజేరిరి 
ధేడ్‌ చమారటంచు దిట్టక తన 
దేశమతముదిక్కు ధేడ్‌ చమార్లేకదా 
రక్తబంధులార రైతులార. 

గీ. హిందుమతము జీవహింసను నోర్వదు 
మాలమాద్దులన్న మండిపడును 
దనను హింసజేయ దగసలాములుజేయు 
రక్త బంధులార రైతులార. 


(గోలకొండ కవుల సంచిక) 


207 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తరముగాదికమాకు వినూ! 


కైరం భూమదాసు 
తరముగాదికమాకు వినూ - యశోద నీ 
తనయుడు జెయ్యంగనూ 
తరముగ నిన్న రాత్రి తరుణులూ పడుకుంటె లేపి 
మరుకేళిగూడుమనె బడదాసరోడు ॥తరం॥ 
పొన్న పువ్వులు తెచ్చెనే -సిగలోన 
ముడుచు కొమ్మని యిచ్చెనే 
నిన్న మాపటివేళ తనకు నిదరకంటికి రాదటంచు 
కొన్న మొగని తీరు నా 
కొంగుబట్టి గుంజెనమ్మా ॥తరం॥ 
మల్లెపువ్వుల దండలూ మా చెల్లెలు 
మెడవేసేనూ తెల్లవారకుండనె 
మెల్ల మెల్లన తలుపుదీసి అల్లిబిల్లి 
'పెనుగులాడి ఇంటి మొగని మించిపోయె ॥తరం॥। 
చూసితె పిల్వడమ్మా నీ సుతుడు చేసేది మానడమ్మా 
కేశవుడుమేనత్తను గూడినట్లనేనుగానె 
భాసురాంగి చంద్రకళ భర్తయై గర్వంబణంచె 
నగధరుడేకొమ్మా - మాయింటి మగడాయెనోయమ్మా ॥తరం॥ 
పగలు రేయి నిదురలేదూ వగకాడు వచ్చునేమోయని 
ఇగురు బోణి విమ్రుని పైకెగదోలితివె బుజ్జగించి 
యమనా నదిలోపల మేమందరమూ జలకములాడగా 
కామకోటి సుందరుడు కాంతల వలువలన్న 
రామా రామా యన్నగానీ రజకుని తీరెత్తనమ్మా ॥తరం॥। 
వెన్నెదియ్య గజూసెనే నా సోదరి వెన్నముద్దలు దినెనే 
సనునతాంగి వశపరుచుకొనేనే 
ఎన్ని నోములు నోమి మాగండాన కన్నవెందుకె మా ప్రాణాన 
ఎడ్డివాడనుకంటివా మాయరాలా- వెంటవచ్చెవిన్నవా ॥తరం॥ 


208 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నాబిడ్డనిన్నలేచి దుడ్జెగడ్డికి బొంగ జూసి 

దొడ్డి చాటున జేరి దానిన అడ్డగించె నీదు బాబు 

కొమ్మనా రవికెముడీ విడిచిదానిమ్మ పండ్లనియన్నడే 

సమ్మతమున రావికంటి సాక్షిభూతుడు 

విదురునింట్లో విందుజేసెనమ్మ పురుషోత్తముని సాక్షి 
మాటమాయగదూ ఎన్నటికి మాట మాయబోదురా ॥తరం॥ 


(కైరం భూమదాసు కృతులు) 


కలిరాజు 


ol 


2 


ల్‌ 


. సితాపిరాట్టమ్మ 
. యజ్ఞయాగాది నిత్యాగ్ని హోత్రములెల్ల జుట్లబీడీలలో జుట్టుబడియె 
Ey ry ల ల 


వేదపురాణముల్‌ విపరీతములటంచు నందటిభావంబు లమరియుండె 
భక్తి విజ్ఞానముల్‌ పరిపూర్ణమై తలన్‌ గ్రాపురూపంబుతో గ్రాలుచుండె 
నేయింటిపైజూడ వింగ్లీషు భాషలో బేర్లనుజెక్కించి పెద్దలైరి 


. యాడువారలు మగవారలందటిల్ల 


నొక్క్ససీమంతముననైక్య మొందిరిపుడు 
సెప్పగా లేము నీయొక్క గొప్పదనము 
లౌర! కలిరాజ నీ మహిమాద్భుతంబు. 


(గోలకొండ కవుల సంచిక) 


నిజాం రాష్ట్రీయ కవిజన ప్రబోధము 


బీ. విశ్వనాధ శాస్త్రి 


చ 


సిరులకు బాడిపంటలకు జేరినవారి దరిద్రదోష సం 
హరణము నేయుదాతలగు నార్యులకున్‌ ద్రవిడార్రధ సంస్కృతా 
ది రుచిర సర్వభాషలకు ధీదులకున్‌ రణవీర పాళికిన్‌ 
బరమదయాళులైన కవిపండిత మండలి కాశ్రమంబవై 
గురుతర యజ్ఞకార్యములకున్‌ జననస్థలివై విశేష శి 

ల్పరచన చాతురీకులకు వాసమవై నట గాయకాళికిన్‌ 
శరణమ వై సమస్త జన సంస్తుతిపాత్రమవై సమున్నత 


సిరతర వైభవంబును బ్రసిదమవెన నిజాము రాష్ట్రమా 
® న్‌్‌ Py 209 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఇబ 


పొరపడి నీదుగర్భమున భూరికవీంద్రులు లేరటంచు నె 

వ్వరా యరయంగలేక యొక వాక్యముబల్మిన యంతమాత్రనే 

దురపిలెదేల నీకరణి దొందరజెందకమమ్మ తావకో 

దరధపు లెందరోకవులుదారమతుల్‌ వివిధ ప్రబంధమున్‌ 

సరసముగా దెలుంగునను సంసృృతమందును గూర్చజాలునే 

ర్పరులుగదమ్మ వీర ప్రతిభాగతి భారతి భాతి నింతలో మరచితొ వారికున్న 

యనుమానము మాపంబూనుమమ్మ బం 
ధురరన పూరితోరుతర ధోరణులన్‌ బలుపారువాకులన్‌ 
ద్వరపడి పత్రికాముఖమునం బ్రచురింపగదమ్మ సత్మవీం 
ద్రరచిత సత్మథాపద సుధారస ధారల నొల్ముపల్ములన్‌ 
బరగెదు భవ్యకావ్యముల నవ్యవిధానము నోపిచూపగా 
దొరకొనుమింక నీకు బ్రణతుల్‌ వినతుల్‌ పొనరింతమ్మరో. 

ఆస్థానసుకవీశ్వరాదరణముజూడు 

జలువటేనికినైన నలవికాదు 

ఆశ్రాంత నిజవిప్ర విశ్రాణనముజూడు 

బలుకుల చెలికైన బలుకరాదు 

ఉపకారులకును బ్రత్యుపకారములుజూడ 

ధాతకైనవచింప దరముగాదు 

నిరతాన్న వితరణ నియమంబులేజూడ 

ధాతకైనవచింప దరముగాదు 

నిరతాన్నవితరణ నియమంబులేజూడు 

గడుబ్బహస్పతికైన నడువరాదు 

ఇట్టి సంస్థానములయందు దిట్టమైన 

వసుమతీపాల జాలక మెసుగుచుండు 

గాన నిద్దేశముననుండు మానవులకు 

సంపదలునిండి యుండు నిలింపవిసుతి! 


(గోలకొండ కవుల సంచిక) 


210 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నిజాముభూమి 


టి. ధర్మయ్యాచార్యులు 
సీ. జీవనదులచేత జెన్నారుచుండెడి 
సష్యాధ్యమైనట్టి చారువసతి 
సోమనపోతన భీమకవ్యాదులు పుట్టివర్దిల్లిన పుణ్యభూమి 
ప్రతిభగావించినయట్టి ప్రభువరుండు స్మాన్సు ధీవరుబేలెడి దివ్యభూమి 
శిల్ప్చచాతుర్యమున్‌ దెల్పు దేవాలయం బులు మసీదులుగల్లి చెలుగుభూమి 
గీ. నిధులచే ధాన్యతతులచే నెగడదుభూమి 
వీర రాజన్యులునుగల్లి నెలయుభూమి 
విజ్ఞలకు నాకరంబయి వివిధకళల 
స్థానమైఖ్యాతిగాంచె నిజాముభూమి, 


(గోలకొండ కవుల సంచిక) 


హా నుమ కా అద 


దేవంభట్ల సత్యనారాయణశాస్త్రి 

సీ ఏసీమ కవివరా వాసమై వాణీని 
హారస్థలంబను యశముుగాంచె 
నేరాజ్యరమగాంచె రారాజతుల్య ధ 
నాఢ్యుల కాకరంబను (బ్రసిద్ధి 
నేదేశమత్యంత బుజుమార్షవర్తనుల్‌ 
ప్రజలన్నకీర్తిని రహివహించె 
లక్షింప శిల్పకళాకల్పనుల కాక 
రంబయి నెగడిన రాజ్యమెద్ది 

ఆ. యానిజాము రాష్ట్రమందుండు షోడశ 
మండలాళికెల్ల మండనాయ 
మాన మోరుగల్లు మండలంబందునీ 
హనుమకొండ రత్నమనగనొప్పు. 

(గోలకొండ కవుల సంచిక) 


211 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వినరా నామాట! 


కైరం భూమదాసు 

వినరా నామాట 

విడువు విడువు నీదు నడవడి యడవిలో పరకాలు రీతి 
దుడుకుతనములు జెయ్యకు నా మొగడవా నీనడవడెంత ॥విడరా॥॥ 
కొన్న మొగడవుగావు నీవు 

యెన్నిసార్లని చెప్పుదు వెన్నుడా నిన్నేపద్ధతి మెప్పుదు 

పన్నుగ పదారు వెయిల కన్నెలరీతినేగానూ కన్నెత్తి నన్నగనకు ॥విడరా॥॥ 
తగడు తగడు రెట్టబట్ట నగధరా నామరిది కంటె 

ఖగపతీవో రాచకుర్రా బుగులు పెట్టేను తగదు పొమ్ము ॥విడరా॥॥ 
నిన్ననె తల్లి గారింటినుండి నే వస్తి 

వన్నె వన్నె పొన్నపువ్వులు అన్ని నాకు ఇవ్వరాకు 1॥విదరా॥ 
పలుగాకిమాయత్త బలరామసోదరా 

వలదు వలదు యమునకు వచ్చెరా 

పుట్టింటిబిడ్డ మాగడుచుదిరా 1॥విదరా॥ 

శ్రీశారావికంటి గోపీ సుకుమారా 

కాసులెందుకోయీ మాయకాడా 

కేశవ వీలుంటె ఖాసుబాగులకా వస్తూ 

నానొదుట వ్రాసెను ఆబ్రహ్మ పగతోనూ 

మాను మానునీ మోహం వ్యామోహం సుభద్రతోడేనూ 

నూనము జేయకు- మానము తీయకు పురుసోత్తము సాక్షిగా ॥విడరా॥ 


(కైరం భూమదాసు కృతులు) 


తెలంగాణా 


సి.ఇ. ఆం(డ్రూస్‌ 
గీ. వెలయుచున్నది దేశభాషలకుమిన్న 
యాంధ్రభాషామతల్లి ప్రయాసమనక 
ప్రబలుచున్నది తెనుగు కబ్బము చెలంగి 


212 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నివురుగప్పిన యనలమై కవులమదిని. 
గీ. ఓరుగంటి యగడ్తల నొరసి వేయు 
స్తంభముల గుడిలోపల దవిలి శిధిల 
శాసనములందు వేడి నిశ్వసనమిడుచు 
బహుళ వైచిత్ర్య శిల్పవైభవము వెలయు. 
గీ. సోమనాథ విద్యానాథ సుప్రసిద్ధ 
కవివరేణ్య వాజ్బయవిహార గములవిమల 
గీతికా నినాదంపుబ్రభాతకిరణ 
జాలమున దేలుచున్న నిజామువెలయు 


(గోలకొండ కవుల సంచిక) 


పువ్వు 

డాక్టరు పి. రమణయ్య 

అతుల సుకుమార సౌందర్యమైన నీదు 
రుచిర లావణ్య వీక్షణలో రోచి యకట! 
మధుర మంజుల విభ్రమ సృణదంష్ట్ర 
ఘూతములలోవోలె దియ్యని గాసిగొలిపి 
యస్మదీయాత లేక్రూర సౌఖ్యంబునించు! 
స్మార్తస్తూరికా ఘన సారవహుడు 

మెల్లు జలియించి రేకునుడుల్లు జేయ 
హృదయమున బెట్టి పడినట్లు హింస గొలుపు! 
ఎట్టి సంబంధమోమన పుట్టుకలకు? 
హృదయ విచ్చిన్న భావవిజృంభణమున 
బలుకులందొట్రుపడుచున్న వాంఛనెగడు! 
దారుణాఖండ రసిక వతంసమేల 

మూర పండితుడనగుచు బుట్టనైతి. 


(గోలకొండ పత్రిక) 


213 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నిజాం రాష్ట్ర (ప్రశంస 
మామునూరు నాగభూషణరావు 

లీ తొలుదొల్తజిల్లు గంటలుయమోగ నాంధ్ర భా 
షా సరస్వతి నాట్యమాడినట్టి 
లలితశారద చంద్రికలు మల్చినుడితేనె 
విశ్వమోహనకావ్య భీక్షవెట్టి 
కవికరీంద్రులకు బ్రక్కన బల్లెమైన బీ 
దరికంబుతో బ్రేమ నెరపినట్టి 
వివిధశిల్పకళా ప్రవీణులచాతుర్య సృష్టలదనివాంది చెలుగినట్టి 

గీ. ఏదేశమెయ్యదియందు మాదియునులేదె 
కాలవశమున నిటైరి గాని నేడు 
మధురకవితా విలాస సామ్రాజ్యమందు 
వీరలడుగని కృషికులు గారెతొలుత. 

చ. అమలనిశాంతకాంతుల హోయల్‌ వెదజల్లునమూల్యరత్న రా 
జనుల నిజప్రభావ గుణసంగతమై భువినెల్లనిండు మో 
దములనుగూర్చ వీలగు ప్రదర్శనపున్‌ బ్రతిపత్తి లేమి మా 
టుమడుగవో సముద్రపు మడుంగుటగాధ తమోబిలంబులన్‌. 


(గోలకొండ కవుల సంచిక) 
నిజాం రాష్ట్రము 


మందడి వేంకటకృష్ణకవి 

సీ గుణదోషములెలింగి కొమరారుకబ్బముల్‌ చవులూర రచియించు కవిగణంబు 
సదమలానుప్రాస పదవిరాజద్దంధ రచనా (ప్రవీణులౌ ప్రాజ్ఞమణులు 
పదపదంబున రసా స్పదపు బెంపొనరించి 
కృతులరచించు బుధేంద్రచయము 
నలుడెజంగులకై త లలపడ నిబసమీర 
నవధానములుసేయ నార్యవరులు 

గీ. నలయు నాస్థానరాజముల్‌గల నిజాము 


214 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బ్‌ 


రాష్ట్రమును గవిలేడని వ్రాయనగునె 

తెలుగునకు నిక్కయైన యీ దేశమందు 

కవివరేణ్యులు పండితుల్‌ గలరు కలరు. 

కవితాలతాంగి సత్మారాళిమెరయ దే ప్రతివత్సరమున గద్వాలసభల 
నాంధ్రభారతిమహ దానందమొందదే 

ప్రతి వత్సరము వనపర్తి సభల 

పండితమండల ప్రాభవంబెసుగ దే 

ప్రతివత్సరమన గోపాలుపేట 

నాంధ్రసాహిత్య విద్యావినోదములేదె యాత్మకూర్చురిని ప్రత్యబ్బమందు 
నిట్టియాన్థాన చయముల కింపుబెంపు 

తేజమొసుగిన నైజాము దేశమందు 

తెలుగునకు నిక్కయైన యీ దేశమందు కవివరేణ్యులు పండితుల్‌ గలరు కలరు. 


(గోలకొండ కవుల సంచిక) 


హుసేన్‌ సాగర్‌ 


సరోజిని నాయుడు 
(తర్జుమా సినారె) 


తన మోహదీప్తితో 

తరుణభానుడు నిన్ను బులిపించు. 

నిగనిగలువోవు నీ 

నెమ్మోము సొగసు నాస్వాదించ 

సాగిపోయే అపర 

సంధ్యా జలధరాలు కమ్ముకొను. 
కాని ఏ ఒకరు నీ 
లోని శోభలను కనుగొనలేరు. 
గాలిచెలికాని కొస 
ద్రేలితాకిడితోనే 
పులకించు నీలోని రక్తిమను 
తళతళలలో దాచుకున్నావు. 


215 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అతని కొరకే మెరిసి 

యాడు నీ కెరటాలు 
స్వచ్చసంగీతమును (ప్రసరించు. 
నావలెనె కట్టువడి 

నా వొకే విశ్వాససూత్రాన 

ఓ సరోవరమా! 

ఓ సజీవ మదాత్మబింబమా! 


(సినారె సమగ్ర సాహిత్యం) 


రాష్ట్రమాత 

గురుధర రావు 

గీ. రాజితంబగు మానిజాం రాష్ట్రమందు 
నక్కడక్కడ దేశభాషాభివృద్ధి 
గాంచుగల్లెడి దివసముల్‌ గాననయ్యె 
సాంధ్యగృహదీపికలు నెల్లుచందమునను. 

గీ. జీర్ణవస్తంబుతోడ సజీవమగుచు 
బుత్రగర్చితవైచాలు బక్కుచకట 
ఈనిజాం రాష్ట్రమందతి హీనమగుచు 
దిరుగకుమురోత నీవింక దేశమాత. 

శా. నీపుత్రుల్‌ బలవంతులాధ్యులు మహాసీతిజ్ఞులైనార లే 
లోపంబున్నను దీర్చునేర్చరులు చాల్పున్‌ దుఃఖమున్‌ జెంది నా 
పాపంబంచుదలంపబోకు జననీ భద్రంబు చేకూరు నీ 
ప్రాపే మాకని నమ్మియుంటిమిక నీ భాగ్యంబు సామాన్యమే. 


(గోలకొండ కవుల సంచిక) 


కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయము 


వేలూరి రంగధామ నాయుడు 
శ్రీ మన్మహారాజ శేఖర శ్రీ కృష్ణ దేవరాయలకీర్తి దీప్తులెసుగ 
మునగాల ప్రభువరుడనఘుడు నాయనరంగరా వధికానురాగమునను 


216 
తెలంగాణలో భావ కవితా వికాసం 





భాగ్యనగరమందు భారతీపూజార్హమాంధ్రభాషాగ్భహ మమరుజేయు 
గొద్దిలోభవనమొడెద్దకుగుదిరించి యందులో నాశాలు బందుపరచి 
విద్యాభిమానులు వేద్మమీజఖుగనందు, (గంధకాలక్షేప కార్యనిరతి 
వెలయ వార్తాపత్రికలుదారు పరియింప- దగినయేర్పాటు లెంతలనొనర్చె 
వీరికి నెయ్యంపు వినయ మిత్రుడు రావి, చెట్టు రంగారావు పట్టువిడక 
ప్రత్యేకభవనమే బాగనితలపెట్టి- కట్టింపనుండిన కాలమునకు 
బ్రారబ్బవశతను బరమనదించెను, వీరిసతీమణి విభునికోర్కె 
నీదేర్చసమకట్టి యెంతయు నిష్టతో- దానికి దగు ప్రయత్నంబుజేసి 
వసతైనస్థలమొండు రెసిడెన్సి బాజారు- నందున గొనియాయుబందుమీర 
ధర్మాత్ములంతట ద్రవ్యసహాయంబు, సేయ నీనిలయము స్థిరపడియెను 
ఇందులోనేర్చరులెందటోపండితుల్‌ తరుచుగా దయచేసి పరమకృపను 
దెలియనియంశముల్‌ దెలుపుచుపన్యాస -ములనిచ్చిజనులకు ముదముుగూర్చి 
విద్యాభివృద్ధియు విహితమార్గాదులు- సద్వృత్తులకు సహాసయపడుచు 
నాంధ్రభాషాసిద్ధి కభిరుచిగలిగించి, పూర్వపండితకవిబుధులఘనుల 
చారిత్రవిషయముల్‌ జదివిసంతసమందు, వసతులు గలయట్టి భవనమయ్యె 
పూర్వులగ్రంధముల్‌ పురుగులపాలౌట, జూడనలవిగానిజాడబలిసె 
నవియెల్ల నీ గృహమందున గననౌను, శ్రద్ధతోజూచెడుచదువరులకు 
(పీసమాలిక) 

నిరువదయిదేండ్లు నిండిన - యిట్టినిలయ 

కన్యదీర్ణాయువైజ్ఞాన కాంతులాంధ్ర 

భూమివెదుజల్లుదోడ్చడి పుణ్యులగుడు 

ఆంధ్రజనులార! బుధులార! యార్యులార! 

వచ్చెనాసభలోని, వారలెల్లనుగొంగ 

నెంతయుబల్బు దేవేంద్ర పగిడి 

యిట్టి నిర్వక్రవిక్రమం, బిట్టియీవి 

యిట్టి సౌజన్యవినయంబు, లిట్టి ఠీవి 

యిలను శ్రీకృష్ణదేవరాయలకు దక్క 

నారున కేస్ఫపునకునేని -నుందుగలవె? 
ల్లీ తల్లి బుణంబునుదానిదీర్చ నెవ్వండు 

మాతృభాషకు నిచ్చె- మండనములు 


217 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఇబ 


దండ్రి బుణంబును దానిదీర్పి నెవ్వండు 
ప్రజలకు గూరిచె బలు సుఖములు 

తాతల బుణమును దాని దీర్చ నెవ్వండు 
కర్ణాటరమ కిడెంగౌరవముల 
దైవబుణమ్మును దాని దీర్చ నెవ్వండు 
ధర్మమునం దుంచెదనవి యెల్ల 

నట్టి శ్రీకృష్ణదేవరా యాఖ్యనృపుని 

కర్ణ సతృతు లనరించియందజిమును 
ధన్యులగుదములెండు వదాన్యులార 
యమలగుణసాంద్రులారయో యాంధ్రులార. 
ఆంధ్రభాషానిల -యమ్ము నాన్ఫపువేర 

నీ భాగ్యపురిని ని-ర్మింప నదియు 
నిరువదియై దేండ్ల- యెలప్రాయమును బంది 
యలరారు చుంటకుహర్న మొంది 

రమణీయ మగురీతి రజతోత్సవమ్మును 
సలుప నెంచిరి సభాసదులు గాన 

రండు మీకాన్మలుదెడుసద్భక్తితో 

నిండు దీవెనల గై-కొండు లెండు 


దీనికంటెనుశ్రీకృష్ణ- దేవరాయ 

చక్రవర్తికి మన కృతజ్ఞతను దెలుప 
నాచరింపంగ వలసినదన్య మున్నె? 
యమలగుణసాంద్రులార యో యాంధ్రులార! 


(సుజాత) 


మాత 


ఆసూరి మరింగంటి శ్రీరంగాచార్యులు 


ల్త్‌ 


ణు. 


తల్లిరోనీపెద్ద తనయుడుస్మానలీ 
పాదుషాకారోగ్య ఫలము నొసుగు 
మాతరోనీప్రేమ మాన్యులౌసౌజన్య పండితాళికిశాష్త పటిమనొసుగు 


218 
తెలంగాణలో భావ కవితా వికాసం 





జననిరో సంగీత జాణలౌగాయక నిచయంబునకు శ్రావ్య నినద మొసుగు 
మమ్మరో యానంద మిమ్ము సత్మవులకు 
గమ్మనిపదసమూహమ్ము లొసుగి 
గీ. యిట్లులేనీదు పొటను బుటినటి 
(౫) (౫) (౫) అ 
సుగుణసంపదగలిగిన సుతులుకెప్పు 
డాయురారోగ్య సంపదా ద్యఖీలమొసుగు 
రత్నమయజాత నైజాము రాష్ట్రమాత. 


(గోలకొండ కవుల సంచిక) 


సూర్యోదయము 


పలివెల, వెంకటప్సారావు 

క్స్‌ పూర్వదిగ్భామినీ సుఖమందలబున, 
బెట్టినకుంకుమ బొటనంగ, 
సురకామినులు ప్రభా తరమారమణికిచ్చు, 
పండినీరాజస పళ్ళెమనగ 
అనుగుసఖులతోజ యంతుడాటలనాడు, 
బాగైనబంగరు బంతియనగి 
బాలురకుయ్యల పై భాగమునగట్టు, 
చిలుకలఅపరంజి గిలుక యనగ 

గీ. నుదయమయ్యెను మలాపు డుదయగిరిని 
స్వాగతమొసంగుభాతి కా సారమందు 
అబ్దయిల్విచ్చె, వధ నయ నాబ్దములకు 
హాయియొనగూర్చ జరులకా హ్లోదమెచ్చ. 


(తెనుగు) 


భారతి 


బుక్క పట్టణము రామచంద్రకవి శతావధాని 
సీ. నివసించితివిగదా నిఖిలప్రసిద్ధులౌ గాళిదాసాది సత్మవులనోట 
బోషించితివిగదా భువనసంపూజ్యులౌ తిక్కనాదికవి ధీరవరుల 


219 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆర్జించితివిగదా యార్యసంస్తుత్యమై యలరారునట్టి మహాతిశయము 
స్థాపించితివిగదా శరణాగతావన బిరుదంకమున గృపావీక్షణమున 
గి. వసుధ నీసరివేల్పు లెవ్వరునులేరు 
భక్తులకుగల్ప కుబవై బరగినావు 
సర్వదానిన్ను సేవింతు స్వాంతమందు 
తల్లి నుమ్మేలుమో శారదామతల్లి. 
నీదయనేకదా నిఖిలజనుబులు విద్యావిహారులై వెలయుచుంట 
నిన్‌గొల్చియే కదా నిశ్చలస్వాంతులై ఘనులెల్ల మోక్షమార్గంబుగనుట 
నీయాశ్రయంబుననేకదా ప్రజలెల్ల దారిద్రమునుబాసి ధన్యులగుట 
నీయాశ్రయంబుననేకదా ప్రజలెల్ల రాజాధిరాజ గౌరవముగనుట. 
దలుప నీపాదపద్మ సంస్తవముభవ్య 
ములనుగూర్సగ మూలమై యలరుగాదె 
పాకశాసనవినుత లోకైక మాత - భవ్యతరకీరవాణి యో బ్రహ్మవాణి 


(గోలకొండ కవుల సంచిక) 


బ్‌ 


నొ 


ంచారి 


హనుమతృవి సహాయకార్యదర్శి 

తలకొకశతరం(్ర ములగుడ్డదలజుట్టి, - వేరొండుచంకన వెలయునాడు 

ముష్మలముల్‌ తిలకింప ముటికికోకనుకట్టి, - వీధివీధులనెంచు వేళ్ళనాడు 

వెలిగెబుట్టొకచేతబె ట్టిముక్పొడిపీల్చి, - పీల్చి భజ్జీ నివాసుబిండువాడు 

పంచపంచనబోయి పంచాంగమునువిప్పి - చూపిదమ్మిడితేగ వోపువాడు 

తే.గీ. నేసదాచారుడనటంచు తన్వితమందు - మలవిసర్దనంజేసి సీ మాంతమందు 

జలవిశుద్ధుడుగాడపూ వలముగోయ - పుష్పవాటికణీగి సంపూర్ణభక్తి 

గూర్చి వెంకటరమణుని - గొల్పువాడు 

(ప్రవిమలఛాదస్యమునకు పుట్టిల్లనీ - లుప్త పాండిత్యపౌరోహితుండు 

అ(గణిపరకు చెష్టాత్మపౌరోహితుండు - మునిచంద్రుడగు నారదునకు - సోదరుడనీ 

లుప్త పాండిత్యపౌరోహితుండు - వితథవాదముననా విబుధగురుండనీ 

గీ. ఘనసదాచారమునకు స- తృలిపురుషుడు - పలుకులవెలంది సవతిబూ ప్రవరుబుద్ధి 
సరసమునవెంచకేసరీ వరసుతుండు - శమికీర్తిపురోవాద చక్రవర్తి. 


ల 


ఇబ 


బ్‌ 


220 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ. విప్రకులమునబుట్టిస ద్వేదయజన - యాజనాధ్యయనాధ్యాప కాదిదాన 
దానగ్రహణాదిషట్కర్మ ధర్మములను - తుచ్చములునీమహాత్మన కిచ్చలలర. 

కం. కర్మబహిష్కుతుడీతడు ధర్మప్రపంచం - బునందుదగునేమనకున్‌ నిర్మల సభలో 
జటిశుభకర్మ అసంపూర్తి జేయగ వినరులారా 

లే.గీ. కల్లకల్లమునకు బోయి కలహమాడి - పిడికెడిత్తులకైయాస పడెడుప్రోడ 
వల్లకాడునకొకడబ్బు వల్లనొదల - కాటిపాపనికంచెగా కాడెమాడు. 

క్స్‌ అంత్యజాతునకైన నధమపక్షంబునీ - సూతకత్వమునింట జరగజేయ 
అమరేంద్రునకునైన నైశ్వర్యవిహతంబు - సూతకత్వమునింట జరగజేయ 
జడదారికైనము జ్ఞన్మపుణ్యహతంబు - సూతకత్వమునింట జరగజేయ 
వరపతివ్రతకైన నరకకూపప్రాప్తి - సూతకత్వమునింట జరగజేయ 

గీ. కాలయమునకు నైసశ్చం ఖలరవిట - సూతకత్వంబు ఇంట జరగజేయ 
కానియీిదండధరునకు గలుగదాయె - నట్టిసూతక బాధయే నాటికైన. 

గీ. పాలవంటికొలను పాబురంగనుముంచి - తాకృతాధన్‌డయ్యె డనుపుతొడ 
(బ్రతికియుండదీర్బె వంశ సంపర్ముంబు - తనువుచనినపిదప తన కెవరని. 


(..తెనుగు) 


మాతృప్రేమ 
పంతం ఆంజనేయకవి 
చ. కొడుకొకవేళ దుష్టుడయి కూళలుగూడి చరించివిద్యలన్‌ 
బడయక మూర్ధపద్ధతిని బంధులు గేరుచుదండ్రి దిట్టి దుం 
దుడుకుతనంబుజూపి బుధదూషణుడై వెసనంటుదండ్రి యా 
బుడుతనిశాస్తిజేయదలు పున్‌దలు బెట్టినుదల్లి యోర్చునే. 
ఉ. నందన ముద్దుమోము స్మరణంబుననిల్పుచు జిత్తమందునా 
నందముజెందుగాని నిజనందన దుష్టచరిత్రకెంతయున్‌ 
గొందలమొందదెన్నడనుకూలముగానిజపుత్రుమానసా 
నందమునందుజేయుగద నాసుతులకుండెడు ప్రమతోడయె 
చందముుబోల్పగాదగును జాలవుగా నెటువంటి వస్తువుల్‌. 
ఎండవేడిమికోర్వ కింటికినేతెంచు కొడుకు చెమ్మటుగొంగు దుడుచుదల్లి 
తుడిచియంతటుగ్రాగు తోయముల్‌ వెసంగూర్చి మజ్జనమాడించి బొజ్జనిమురు 
నిమిరి భోజనమిడి నియతిజెంతనుజేరి 


2” 


221 
తెలంగాణలో భావ కవితా వికాసం 





యతులనీతులభోధ నమరుజేయు 


జేసితెచ్చినవిత్త మాసింపకనుబ్రీతి దనయపోషణలోన వినయపజచు 


తే. బబచి కంటిరెప్పనుబోలె గాంచుగాంచి 
వత్స! యీరీతిజనుమంచు బ్రోత్సహించు 
తల్లి కరుణకు మించిన ద్రవ్యమెద్ది 
జననికెనయెన దైవంబు జగతిగలదె. 


వనకన్యవిముక్తి 


పంతం ఆంజనేయులు 

మ. అతివా? యెవ్వతవీవు యాయటవిలో 
త్యంతదుఃఖంబుతో!। సతులెవ్వారులు దోడు 
లేకవిషమ క్షామార్గముల్‌ బట్టిదుస్థితిబో 
ంగను హేతువెయ్యది భవచ్చీలంబు జూదం 
నీక్షితిసృష్టించిన (బ్రహ్మరాణివనినా। చిత్తం 
లోదోచెడిన్‌. 

మ. ఆకటాభారతపుత్రనను, భువిలో! న 
త్యంత మౌ(పేమతో। వికల్వంబిస మంతలేక 
మనియే వేళన్‌మహా ప్రీతిహృ! ద్వికచాంభో 
జమునందు బ్రోచు సుకవుల్‌ విశ్వంబునన్‌ లే 
క, నా। సకలానందముగుంగ, జేరితివన । క్షా 
దేశదర్గబులన్‌. 

మ. కవిరాణీ! నినునూచెనుయ్యలలోగా 
ల్రీమయూరాదులీ। యవనిన్‌ నన్నయ బ్రోచెనం 
తటనిను న్నంతంతసత్రేమ సతృవిరాడ్వ 
ర్యుడు తికయజ్వుడటుపై। ధాత్రిన్‌బ్రకీర్తించె 
నీ దివిభూవర్యులు సంతసిల్లగను సాధ్వీ! నీయ 
శోగీతముల్‌. 


(సంక్తిప్తీకరణ) 


(గోలకొండ కవుల సంచిక) 


(OiqT>-T) 


222 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆశీస్సు 

ఆదిపూడి సోమనాధరావు 

ఏ రాష్ట్రజనుల పాలించిరో రుద్రమ - దేవియే మొదలగు ధీరమతులు 

ఏ రాష్ట్రమున వన్నె కెక్కిరో అక్కన - మాదన మొదలగు మంత్రివరులు 

ఏ రాష్ట్రమున జన్మించిరో బమ్మెర - పోతన మొదలగు పుణ్యకవులు 

ఏ రాష్ట్రమున బుట్టి యెలమిని గాంచెనో - యోగ్య శుద్దాంధ్ర కావ్యోత్తమంబు 
అది నిజాం రాష్ట్ర మనువేర నలరుచుండు 

దాని నిప్పుడుస్మానలీ ఖాను బహదు - రేలుచున్నాడు తత్పరిపాలనమున 
నాం(ధ్రభాష మహోన్నతి నందుగాత! 


(సుజాత) 
ప్రార్ధన 
భవానీ సింగ్‌ 
క; కరిపై బ్రవ్లాదునిపై 
సురతటి నీ సుతునిపైన - శుకమౌనిపయిన్‌ 
నరనిపైన క్రూరునిపౌ నెరిపిన కృప నా యియింగు! ణింపుముకృష్ణా! 
కః రెక్కలు రెండూడి ధరన్‌ 
బక్కు చుపడియున్న పక్కి బోలెభవాబ్బిన్‌ 
బిక్నితశక్తి విహీనుడ 
నక్కటికముజూపి బ్రోవ రా? శ్రీకృష్ణా 
కః ఉరగోగ్రకంటక ప్రజ 
పరివృత కేతకిని గంధ - పరతన్‌ గొనిన 
టరయఘన పంక సంస్కృతి 
బరలెడినను దాసుడను- బ్రోవుము కృష్ణా 
క: నీరదమం బుధిలోగల 
క్షారంజలంబులను గ్రోలి చక్కని నీటిన్‌ 
ధారుణికిడి నటునాలో 


223 
తెలంగాణలో భావ కవితా వికాసం 





జేరి నయఘమడచి సుగుణు జేయుము కృష్ణా! 
క: తనయా! కలియుగ వీధికి 
జనిరమ్మునవచిచ మగుడ: సుదనము జాడన్‌ 
గనలేక బక్కుచుంటిని 

జనకా మార్గంబు జూపు చయ్యన కృష్ణా! 


(గోలకొండ పత్రిక) 


తలపోత 


విక్రాల నరసింహాచార్యులు 

నెనరుంజిల్ముచు నింపుచు మరుల్‌ నిండార నన్యోన్యమై 

యనుకూలించిన యామిటారి ననుచెయదంబిక నాకబ్బునే 

యనుకొన్నంతనె లీనమైమనసు బ్రహ్మానందమేనేనుగా 
గనుచుందునె చెయ్యలేనయ నెజుంగంజాల కే యద్దిరా! 
పొగడపూదండ తావుల పొలుపుదెలుపు 

వబిగువుపాలిండ్ల హత్తించి నగుమొగంబు 

నాదుమెడచెంత గదియించి నాతినన్ను 

గౌగిటనుజేర్చు భాగ్యంబు గలుగునాక్కొ 

హృదయకుడ్యమును జిత్రింపగాబడెనొ యీ తీరున హృదయమే తీర్చబడెనొ 

హృదయగోళమునందు ఒదిగింపబడియెనో వజలేపమున లోబరుపబడెనొ 

యభ్యంతరమున మూయంబడెనేమొ మ 

న్మథుముల్కు లేనింట నాటబడెనొ 

గీ. లేకప్రతిఫలించెనొ తాను లేకయెట్లు 
ప్రతిఫలించును కావున బాలునీళ్లు 
గలియుమాదిరి బ్రేయసివలపు మిగుల 
నామనంబున గలిసియున్నది నిజంబు. 

మ. కనుచో గన్నులపందువై వలపులల్క్మంజేయులోకాన నుం 
డినయానందములెల్ల జిత్తమునయందే ప్రోదిగావించుగా 
మునిలీరానిలయాంగణమ్ము చెలినెమ్మోమద్దిరా! బాలచం 
ద్రునిసారాంశమునొక్క మారుమజికన్లోగల్లునో కల్గదో? 


2» 


224 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(గోలకొండ కవుల సంచిక) 


పంచరత్నములు 


కొరుపోలు నరహర్రావు - 

వైభవముల తాండవమాడెపో, యన - వాజకాంతుల దీప్తి సంభ్రమించి 

వాణిజ్య మణిగణాదుల పిన్ననౌ - రటము శిరస్సునధరించి 

రమ్య హారములెల్ల సొగసుగా - స్థలంబున నొనరజేసి 

ఛాళి చెన్నలరచి త్రముజూపు - పరమయూరాది వాహనమునెక్కి 

లవీణనుమీటుచు కేరళింప। - ప్రకృతిసౌందర్యరాశియె బరగుచుండు 

హాసినివే వేల్పు మాన్య చరిత। - యౌసరస్వతి మమ్మేలయనతరించె। 

దర చెరుపు మాధనరమున। - స్థిరముగ స్థాపింపంబడిన శ్రీశ్రీలక్ష్మీ 

హ గ్రంధనిలయము। - పరమశుభంబనుచుజేరెపైకొను ప్రీతిన్‌ 

విప్రభాజ్వా? లేజపుంజుబెల్ల - (గంధాలయమునిండ (గమ్ము కొనియె 

కరుణా కటాక్షవీక్షణముల - (గంధరాజంబులు గణుతికెక్కె 

నుత్మాహులై పఠియింపనేతెంచు - యువకులహృదయంబు లిగురులెత్తె 

యశ్లకాంత కేరిపిల్చెనటంచు - ప్రేక్షకాళిచెంధి బిట్టురేగె 

గారీభాండారమెంతట దృష్టఖనియొ - సకలసంపద్విశేష వాహ్వాళిగూడి 

గులీనుచునుడెపో మించుబోడి - వరకృపావిభన క్రేగంటి వేడ్మగముల 

కృపాదృష్టిచే నెలమిగ్రంధంబులు - మున్నూటనరువది మొనసియొప్పె 

కాచూడ్ముల నిఖిదేశంబుల - వార్తాళులప్పెచతుష్మ మెలిమి 

కృపాదసం పదలోయటంచన - వాగ్జానధన పేటి విభవమబ్బె 

సముగూర్చ నెనలేనిసౌధంబు - నేర్పుతో నిర్మింప నేస్తమొదవె 

ఆంధ్రమాత బుణంబులహర్షిశముల - దీర్పజాలిన భాషాభిజ్ఞానమొదవె 

కార్యదీక్షులు నుత్సాహకారులగుట - కొరతయుండునె వేరొండుకోమలాంగి 

గీ. బాలభారతినికముందు ప్రాఢధయగుచు - చెలగినర్థిలునట్లుగా శ్రీన్ససింహు 
డననరతమును పోషించియౌననంగ - కరుణనెల్లప్పుడా శీర్వదించుగాత; 


(తెనుగు) 


225 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గోపిమార్ల వినరమ్మా! 


కైరం భూమదాసు 

గోపిమార్ల వినరమ్మా- నా 

తాపము దీర్చరె కొమ్మా 

రాపేల జేసేరు రూపవంతులు మీరూ 

కోపగించక నేడు శ్రీపతిని గూడుడు 
గోపాల సయ్యాటలేలా 
పాపాత్ముడవు నీవు 
గోపినందనుడవు 
తాపపెట్టుటెందుకు యమునకు 
దారిమాకివ్వూ 

కొమ్మ మీ పాలిండ్లు చూసి 

నిమ్మపండ్లని నేమురిసితీ 

కమ్మ విల్తునితోడె కామకేళినిగూడ 

రమ్ము రాసకేళికి నిండ 
కమ్మ విల్తుని జనక 
కామకేళికూడదు పొమ్మువేగ 
మమ్మురమ్మనుటేల 
మేనత్తను గూడినోడ 
సమ్మతముగాదు పసన్యాసులగలువు 

పన్నుగపదారువేల కన్నెల మించిన మిమ్ములనూ 

పొన్నల చాటున దాగున్న నేను విడువనూ 

మున్ను నాలో మీరన్న బిరుదు నిలుపుడీ 
కన్నెలము జలకము లాడగ 
మున్ను వలువలు పొన్నలకు గట్టి 
దాగున్నవు చాకలివలె సిగ్గులేక 

కన్నైకుబ్దనేలినావె 

యేనుకంసుని బరిమార్చినానె 


(కృ) 


(గో) 


(కృ) 


(గో) 


(కృ) 


(గో) 


226 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కన్నతల్లి కాలుకు రోటుగడితె 
మన్నుయేను దిని మద్దులు గూల్చినానె (కృ) 
శబరియెంగిలిదిన్నవాడ 
ద్వాపారాన దూడలమేపినోడ 
విదురాళ్వార్గింట విందు జేసినవాడ 
పీటలెత్తు పెట్టి పెరుగుకుండల దొంగ (గో) 
భామ ద్రౌపతినెలినానె 
భూతకి క్షీరములు ద్రావితినె 
యశోదకు విశ్వరూపం జూపితీ 
బలరామ సోదరునీ (కృ) 
మేమేవున్నామ యీ వూరా 
మావంటి సుందరులే లేరా 
రామారామా నీతో ఏమందుమురా (గో) 
కాంతామీయంతట వారులేరు 
కన్నులెత్తినన్ను చూడరా 
వసుదేవదేవకి సుతుని 
యశోదసూనునీ (కృ) 
పంతమెందుకు గోపితనయా 
ఎంతైన నీతోను వేగించలేమయా (గో) 


(కైరం భూమదాసు కృతులు) 


కామిని 


ఇ.పి. వేంకటరామకవి 


ఉ. 


భానుడు లేనివాసరము భామినిలేని గృహంబు పుత్ర సం 
తానములేని జన్మమును దానము లేనిధనంబు శాంతమున్‌ 
బూనుగలేని యోగమును భూపతిలేనిహరుబు మర్వు స్వా 
ధీనునిజేయలేని యువతీమణియేల పయోజసంభవా. 
కంబునునేలు కంఠము పికంబునుబోలు రవంబు పుండరీ 
కంబునుమీజు నవ్వు కనకంబునుదూటు తనూవిభూతి నా 


DOT. 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కంబునుమించు మధ్యము శుకంబునునొంచు మృదూక్తి చక్ర వా 
కంబును గేరుచన్గవలు కామినిసౌరు నుతింపశక్యమే. 


(గోలకొండ కవుల సంచిక) 


స్వ్పప్నగాధ 
పీ.వి. రమణయ్య 
తే.గీ. ఆకట! యడియాసవికసించె! నస్మదీయ - హృదయముకుళంబుతావకీ। నేచ్చదగిలి 


మధుకరుబండుసంపెంగ! వలచినట్లు - చేరవచ్చిన నాసవి। విచ్చిన్నమయ్యె 
చచ్చిననుగూడనాసలు! జూపనట్టి - దింపుడాసలురీతిగా! దిరుగునేమొ 
హృదయపాషాణమెపుడైన! వెన్నగతికి - నంచుకృశియించినీకుగా! నైతియతిని 
గుణముశీలంబునింతిభూ! షణములంచు - నీవుజెప్పినవెల్లను! నిక్కమేను 
మాకికమృతంబుగూడను! విషముగాదె! - కలికి! యవియెల్లనాకిగు! గుంటకములు 
తలుపుదుష్టంబుగానేమి! దెలియనంత - మూఢుడనుగాను, యెలీగియు! మోహపాశ 
బంధముకుండగాలేక। బ్రకృతలీల - బూవుదేటులసంబంధ, ములనుదంతు 
బ్రతికినన్నాళ్లు పరువుమ। ర్యాదగాను - జీవనాంబుధి సద్ధర్మ! నావనీది 
మోక్షదరిగాంచవలెనను। శిక్షనిజమ - మోహవాతాహతికినావ। మునుగకున్న 
నిజముబలికిననిష్టుర। నియతిగాని - కార్యశూరులుకోటికొ।క్క రుడయుండ్రు 
నేనుబలుకుదుసారంగ। నీతు లెపుడు - కలనుగాంచినగాంతకే। కరిగెమనసు! 


(తెనుగు) 


యోగి 


శిష్యుడు 


1. 


ఎవడు తనదుచేష్ట లెప్పుడుమానునో - అతడుయోగివరుడు అతనివదల 
జాలనెప్పుడైన సద్దుణచయములు - కాంతిసూర్యు విడువగాంచనట్లు 
సన్యసించియు వదలక సర్వసౌఖ్య - భూతములునగు వస్తుసంజాతములను 
శిష్యవాత్సల్యతను జూపశిక్షజేసి - యె ధనమును లాగెడినట్టియతులు 
జంగమశ్రీవిమానముల్‌ సన్నుతింప. 

జ్ఞానబోధలేదు కనుగొనుటయులేదు - కాళ్లపైనబడిన నోళ్లుదెంచి 
విష్ణునామమైన వినిపించుటయులేదు - భిక్షకొజికు జేయు శిక్షడప్ప. 


228 
తెలంగాణలో భావ కవితా వికాసం 





4. బండ్లయెడ్లులు గుజ్జిముల్‌ వస్తుచయమ - ఏనుగులు లట్టియలు జనులేగుదెంచి 
భిక్షజేమని వారల శిక్షజేసి - ధనముగొని చనువారెపోదండియతులు 


(తెనుగు) 


నిశ్చయ చరిత్ర 


మధురకవి 
తీ. పింజరాభంబునౌ సూర్యవింబమపుడు - పాము ముప్పాలు గన్పడసాగె; పిల్ల 
వల్ల దెమ్మర లలనల్ల సాగుచుండె - ప్రకృతియంతయు రాగరూపపంబుదాల్చె. 
తే. అట్టి రమణీయ కాలాన నచట నొక్క - చిన్న చింతలతోపులో శివునిగుడియొ 
కండు పాక్షిని బోల్బుచు - నుండె కష్ట - సుఖ సమయములు జూచుచు సుస్థిరముగ. 
తే. అట్టి దేవాలయంబున నర్చకుండొ - కండు చేగంటగొట్టుచు కంఠమెత్తి 
“హర హరి” యటంచు భక్తిమై ననియె; పంత - యెట్టిదోకాని యొకవెల్తి - యేరుపడియె. 
తే. శాంతమై, పాపరహితమై సర్వలోక - రాగకరమైన యప్పుడకర్చకుడు “హర హరా” 
యనంగనె గుడిచెంత రానిపైన 
“కావు, కా” వని యజిచెను - కాకమొందు. 
తే. “హరి యనంగనె “కావు” మటనన పల్కు - నచట యేదో యమంగళం బగునటంచు 
సూచనమ్మొనరించెనా దోచుచుండె - భూజ సూఖస్ట పరభృత కూజితమ్ము 
ఆ. అపుర కానివేళ - యౌవనపరుషుం - డలఘుశౌర్యమూర్తి యమిత తేజు 
టక్క జాతివైన నుయ్యెన మేన్టేర్చి - నిద్రబోవుచుండె - నిర్భయముగ 
తే వాలుగత్తులు గటిని వ్రేలాడుచుండ - నాఖభిదరిని కటారి యెం-తయును మెజయ 
విల్లవమ్ముల దలక్రింద బెట్టికొనియు - నతడు శయనించె వీరస-ల్యంకమందు 
తే. జాతిపజుపును, దొనమెత్త అవ్వగాలి - వీంచు మీచోపు గల్గియు వీరపరుడు 
అద్వయానంద వూరజ నైక భోగ్య - మైన సుఖదాయినీ నిద్ర - నందియుందిె. 
తే. కాని యానిద్రలోపల - కలను మెండు - గాంచుచుండెను నెమ్మేను గగురుకొనుగ 
భయముచే నంగకములు కం పంబునెత్త - తే. నివిడ నిస్తల నీరంధ్ర - నీలమైన 
ధ్వాంత మెల్లెడలను నిండి - బాట గాను - పింపనట్టి ప్రదేశాన పృధుల దీర్హ 
పథి నధికరించి భోవంగ బాటసారి - నెత్తిపై గూబయొక్కటి నిలిచి భయద 
గర్జతోంగట్లు మానవ కంఠమునను - బలికి నీరవరేణ్యుడా భయద గాఢ 
తమసమగుచీకటని దాట - చలుచు చుంటి - గాని దాని దరిన్నివు గాంచలేవు 


న్స్‌ భవిష్యత్తు కాలుష్య నీలమౌదు - నిప్పులేక యదిద్ధయందు ఇది హృదయము 
229 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కం. 


నీవు మూర్దగ్నిభీషిక్తండు నెగడగలవు - కాని సుఖలేశమైనను గాంచలేవు 

నీకు గనుజడకుండగా నీ యెదుటనె - యున్న దొకగోయ హక సంయుతము దీన 
బడితి వింక కొనుటకు పథము లేదు.” - ఆ. అనెడి............. నాలకించి 
యతండు 

కలను గాంచినట్టి గాథవలన - మనసుబెదర యెంత మాత్రము దోపక 
నేమియగును యంనెంచుచుండె 

అనుమకొండకు మీడు తెనుగురాజు - కాకతిప్రోల రాజు ద్యతయశుడు 

సతత శివదత్తచిత్తు శౌర్యధనుడు - శివునిపూజింప నగు జేర - చేరి. 
వీరతల్పమ్మున కన్న వీరవరుని - గాంచి పేమ గజక్కన కడ నెజుగక 
పుత్రభావంబు భావి ముద్దుగొనుచు - గాఢ పరితంభణము పై కయిని జూచె 

ఎవ్వ డీవీరవరుడో నేల వీని - ముద్దుగొననలె వనియు సుద్దిలేదు 
కేవలప్రేమభావాన క్రిందుమీదు - తెలియకుండుగ జాలం దీర్చివైచె. 

వాగతీతము మటిం (బ్రావాతిగమ్య -మూహలకు నందరాసిదో మోహమునను 
కాల మెట్టుల ద్రోచెనో గాంచ నెవరి - వశమగును? కాలపిత వాడెజుగును. 
కౌగలించుకొని - హృదయమందు - దలుచి వీరవరుడు నే లోని కైజారు 

బెఖీకి హృదయమందు బెట్టు బడిచె 

భూమికంపంబువలెన మా పొదవినట్టి - ర్సురినిబోలి భూమీశువ - క్షుమ్మునుండి 
క్రొత్త నెత్తురు జిమ్మెను జిత్తమడర - దాని గాంచియు వీరుండు - తనదు చెయి 
దొరకునోయంచు దుఃఖాన దొరగ - “ఇది ప్రమాదం బటంచును నెంచుమం. 
వీరవరుడు నిష్కల్మషా - చారుడయ్య - కావు కావు” మటంచును కాకి మున్ను 
బలికినట్టు లేరావిపై బలుకుచుండె - కొట్టుచున్న చేగంటను గుడిని విడచి 
పటుగు పటుగున పూజారి వచ్చియటకు - “నిన్ను బడిచినపొడెపో - నీదుసుతు” డ 
టంచుదెల్సెను జనులు యో చించుదురో 

రాజుదెగటార్చినట్టి వీ రవరుగూ - ఎట్లు ప్రభునాజ్ఞ వచ్చునో ఎజుగర 

టంచు కత్తుల కరముల నమర పారి - పార్య్వకులు లేచియుండిరి భయముతో 
నీదు సుతుడు వీరుడని - నేర్పు మె - బలుకుచున్న శివార్చకు వచనములను 
వినిమహాదుఃఖ వారిధి - మునిగి తెలివి - దప్పి శూరుండు పడియెను ధరణి పైన 
అనవరతరక్త వాహిని - తనహృదయముదూటిపాతి దనరుచును 

కనులారు గాంచు చుండియు - మనమునుగోపిపడతని - మదియెట్టిదొకొ 
తెప్పరిలిశూరుడప్పుడు దివ్యరత్న ఖచితమైన కిరీటము గాఢమైన 


230 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(ప్రమతనతలపైనను బెట్టుచున్న 
యట్లుగాంచుచునుండి నదెట్లకాని 
తే. అక్షినిర్భత సతత బా - ష్పాంబుధార 
వక్షనిర్ణత రుధిరప్రవాహధాగ 
తో శివాభిషేకోచిత తో యములన 
గల్పి నేకించుచున్నట్లు గానుపించె. 
ఆ. అట్టి యవకతకవ నవలోకన 
వీరవర్యు డిట్టి వింత గలదే? 
కలను గాంచుచుంటింత గాబోలు”న 
దక్క్మిచూచుచుండె దిక్కులెల్ల. 
తే తన్ను పట్టభిషీక్తుగా దండ్రి కాని తలనుత్తరింప నా జ్ఞయిడెనేని 
దగుచునుండెడి దందునా దైన్యగుణ 
దలచెగాని దైవంబట్లు - దలుపలేదు. 
తె. వీరుడేరుద్రదేవుడు గౌరవంబు 
నాంధ్రదేశ బునకుగూర్చి నట్టివా 
విస్తరింపగ జేసె స్వ విక్రమమున 
నాంధ్రదేశ బునకు గూర్చి నట్టివా 
విస్తరింపగ జేసె స్వ విక్రమమున 
నాం(ధ శబ్దమీవీటికి సార్థకముగ. 


(తెనుగు) 


అసమంజస బాలికా విలాపము 


వ్యాపర్ల బూజల నాగిరెడ్డి 
పిన్నతనాన బాలికల - పెండ్లి యోనర్చుటదెంత ముచ్చటో 
కన్నుల - జూచుచుండతను 
గన్యలు భర్తలు గోలుపోయిహా 
యొన్నగ రాని దున్నడత 
లెన్ని యోజేసి కలంబుబాసియ 
త్యున్నతమైనయింటిదన 


231 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఇబ 


మొక్కటు బాడొనంరించరేధరన్‌ 
అక్కటయేమనందునిక 

నర్ధముకై తమ కూర్శిబిడ్డలన్‌ 
మక్కువలేక వృద్ధులకు 
మంచిగండ్రని మెచ్చియిచ్చియిం పెక్క 
గన్‌ బెండ్లిజేసి సుఖ 
హీనలుచేయుటకంటె పుట్టగన్‌ 
(గ్రక్కున గుత్తుకంబిసిగిస 

కాలుని వీటికి జేర్షరాదొకో 
తలుపగ నింతకంటె వర 

దక్షలన్‌ గొనిసేయు పెండ్లియె పెం 
డిలియె వరుండు కన్నకు ఘ 
టిల్లినయంతన భర్తయౌన యా 
లలనయు భార్య యౌనె, పదిల 
౦బుగ నారసిచూడ నౌరయీ 
కలియుగమందు యౌవన వి 
కాససురూపగునంబు లెంతు రే 
అకముగ నిట్టి సేతలకు 
హర్షిశముందమ పుత్రికామణుల్‌ 
కజికజింప కోతవలె 
గరకరోరములౌన మాటలా 

డ రెనిలపించరే విధిద 

లంచితగన్‌ తల్లి దండ్రులిట్టిదు 
ర్భరమగు కార్యాముల్‌ విడచి 
బాలల (శ్రేయము గోరుటప్పగున్‌ 
మూడేండ్ల పిల్లను ముసలివానికొసంగి 
వేల ద్రవ్యము గొను వెగటులార 


232 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వరశుల్మముల కాశపడి రూపలావణ్య 
ముల నెంచనట్టి యోమూఢలార 
వేధించునట్టియో వెజ్బులార 
ఇంట నిల్లాండ్రడకొంట 
పంచనుబడియుండు పలువలార 

గీ: ఇంకనైనను దమభావికృత్యములను 
మదినియోొజించి పుత్రికామణుల శ్రేయ 
మును దలంచుడి కలియుగనకుదగిన 
చందమును బలుబోకలుదనకమీరు 


(గోలకొండ పత్రిక) 


రమణి 


సయ్యదలీ 

క్స్‌ కొమ్మయో యది పూలరెమ్మయో బంగారు 
బమ్మయోతోచె గందమ్ములకును 
ఇంతియో వలరాజ దంతియో నతనిచే 
బంతియో వింతనా స్వాంతమునకు 
బోటియో రతనాల పేటియో యచ్చర 
మేటియో కంటి వనవాటికందు 
చానయో యమృతంపు సోనయోముద్దుల 
బానయోచెదరె నామానసంబు 

గీ. దానివయసు వయారంబు తళుకుబెళుకు 
సోయగము ప్రాఢతనమును సొరదినమర 
నెట్లుచేసెనొ విధిదీని కెనయుసాటి 
కాంతగల్లునెకన ముజ్జగంబులందు. 


(గోలకొండ కవుల సంచిక)ః 


233 
తెలంగాణలో భావ కవితా వికాసం 





భీమసందేశము. (సంజయ రాయబారము) 


దాక్టర్‌ పి.వి. రమణయ్య. 

సంజయా! నీదురాకకు సంతసంబు - రాయబారంపుమాటలే రగులజేయు 
చచ్చుతరి సంధ్య మంత్రమా చాలుజాలు - వేగచని నాదుపలుకు - గాగననుము 
భరత రాజ్యమటంచని - భారతీయు 
లంచు బ్రఖ్యాతి బందిన యట్టివారు 
తాతముత్తాతలేలిన ధాత్రి మాకు 
హక్కుగలదని స్వేచ్చను - యాసపడమె. 
పగనుబూనక పాంచాలి భంగపాటు 
ద్రోసియిచ్చి యహింసకు దోడుపడితి 
మన్నదెలపిన నతడు మహాత్ముడనుచు 
కట్ట! వంకాయక్యోర్వ టెం కాయకగునె? 
మూర్చుడంచని యోర్చిన - న్ముప్పుపుట్టె 
పుణ్యకార్యాన బాపంబు బుట్టినట్లు 
ధర్మపరుడుమహాత్ముని - దప్పుపట్టి 
మొదటినుండియు ధర్మంబె ముంచేమమ్ము, 
సాటిలేనట్టి యాయుధ శక్తిదలచి 
మేటియోధలు కలిరని - మిడిసిపడెద 
నాత్మశక్తిని పాటింప - నంతెకాని 
చెడుటకేపుట్టె నింతటి - చేటునకు. 
వీరుడెప్పుడు సాముకై వెరవబోడు 
బోరజచ్చిన స్వర్ణంబు పొందనగును 
భరతమాతకు బుత్రులై బానిసంపు 

జీవనం బోర్వలేమిక స్వేచ్చమాని 
సర్వరాజ్యంబు నీతోటి సమముగాను 
పంచి మాకిచ్చి ద్వేషంబు మానుమయ్య 
నిన్ను వెడలించి యేలెడి - నీతిగాదు 
సర్వజీవులు సోదరా! సములుమాకు 


(కాపుబిడ్డ) 
234 
తెలంగాణలో భావ కవితా వికాసం 





PP 
కృష్ణనుతి 
గుడిపల్లి వేంకటరెడి 


[ఈ 


ఉ. 


పజ్జనుజేరునంట మరిబ్రహ్మపథంబు లభించునంట నా 
యొజ్జవుగూర్చు మట్టిసఖునూర్జితశక్తి భజింతుమాధవా. 
ఉ. బాలరసాలపల్లపము భక్షణుజే సెడి పక్షిజాతికన్‌ 
మేలగుగా త్రమేకళ యమేయసురూపపు మచ్చెకంటికిన్‌ 
శీలమె సుందరంబుకళ నేగికినిన్‌ జదువున్న రూపునౌ 
తాలిమిరూపు మౌనులకు ధర్మమెదాతకు రూపుమాధవా. 
(గోలకొండ కవుల సంచిక) 
ఐక్యము 
అల్లూరి రాజేశ్వరరావు 
ల్లీ దేవాసురులుమున్ను తోవుట్టువులెకదా? 
చెలిమి వారలకెంత? చిచ్చుబడియె 
నురగముల్‌ వైగతేయుడు సోదరులెకదా? 
మైత్రివారలకంత మంటుగలిసె! 
కౌరవుల్వాండవుల్‌ గన (భ్రాతలేక దా? 
హితము వారల కెంత కేటుగలసె 
హిందూ ముసల్మాను లిపుడటుగానేమి? 
సఖ్యత వారిలో చట్టుబండ 
గీ. లయ్యె నాటికి నేటికి నందరకును 
పాలిపగలే గనన్ముందు బడియె నకట! 
ఇట్టి వైరంబులన్‌ లాభ మింతలేదు 
నష్టమే గాన మముుగూర్చు నందపుత్ర. 


(తెనుగు) 


235 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వియోగి విలాపము 


శివరామశాస్త్రి 


సీ అమృతమొల్మెడిమోవి నతివ కేల్చమ్మిచే నధరపానము వేళనడ్డుపరచె 
బరచినపూపాన్సు పడతినేరునటన్న క్రేగంటిచూపున గేరిమారు 
మారుమాటాడని మగువకెమ్మోవిని కదలించిమాటాడు గలిగెనపుడు 
గలిగెగానాపైన కలికి చొక్కపు ప్రేమ యనుకొన్నయంత నాట్యమ్ముజూపు 
గి. జూపువలపునుజూచినే సొమ్మసిల్లి 
దక్కెనాసొమ్ము కౌంగిటు జిక్కెననుచు 
దలుచియుంటినిగాని యీ దైవఘటన 
పథముగననైతి వంతలు బడయనైతి. 


(గోలకొండ కవుల సంచిక) 


ఆరాధన 


ములుగు వీరభద్రయ్యశాస్తి 
స్ప ఆవిర్భవించితి వల్లూరుముద్దుగా నన్నయ్య కలము గైకొన్నవాడు 
పల్మంగనేర్చితి కుల్ము మిబారింప 
దిక్క్మన్న ఘంట మం దించువాడు 
చదువంగనైతిని - స్వరస గుంభనముగా 
ఎజ్జిన పొత్తమర్పించునాడు 
రీవిమై బ్రబలి తెంతతే విభవంబుగా 
శ్రీనాధుడు రసంబు జిల్మునాడు 
పరిఢవించితి కృష్ణరాద్భన్య విబుడు 
ఇంపుమై నిన్ను మన్నించి - సొంపుగూర్చ 
భగవతీ! భాంతిరొ! నీదు భాగ్యమేమొ 
శ్రీలు దళుకొత్తగా జిరం జీవినివగు. 
ఉ. గానరహాస్య వేత్తలు జ 
గంబున హాయిగ రాగమాలి! 
బూనికతోడబాడి సుఖ ముంగొనవచ్చును త్యాగరాజు 


236 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గానగసాభినందనము గాంచగలేనటు లీప్రపంచమ 

దీనవతా కనీశ్వరుల దేవేని చిన్ఫజియింత్రు భారతీ! 
కం. ఒక్కని దిక్కన తోడగు 

చక్కని కవిచంద్రు మాకు - సరగునని! 

(యొక్కులు గైకొమ్మా మా 

యక్కా సర్వకవిచంద్రు లభ్యర్థింపన్‌ 
ఉ. శంకరుడంబికాహృదయ 

సారసమత్త మధువ్రతంబు మీ 

నాంకవిరోధి యాగిత జ 

నావన బద్ధ విభాసి కంకణుం 

డింక మనోరధంబుల న హీనముగా నానగూర్చి నీకొగిన్‌ 
సంకటముల్‌ దొలంచుత ప్ర సన్నుడునై తిరురంగభారతీ. 


(తెనుగు) 


రమా మనోహరా 


బొమ్మకంటి సత్యనారాయణరావు 

ఉ. శీపతినీవు నాహృదయ సీమవసించి యహర్షిశంబులన్‌ 
బాపముసేయు బంచితొ కృపామతి బుణ్యము సేయుబంచితో 
యీపగిదిన్‌ జరించితిని నెట్టికృతంబులకేన బాధ్యుడన్‌ 
బాపతమఃపతంగ భవభంగశుభాంగ రమామనోహరా? 

ఉ. కన్నకుమారుడెన్ని కొరగాములనర్చినగా ని తండ్రితా 
మన్ననవీడగన్‌ గరుణమానక రక్షణసల్పుభంగినీ 
వున్ననుగన్నతండ్రివి విబూకరుణానిధివై క్షమింపు మా 
పన్నశరణ్య మద్రచితపాపము బాపురమామనోహరా. 


(గోలకొండ కవుల సంచిక) 
ఆ 
వయసు 
కాళోజీ నారాయణరావు 
ఉన్న వంకల దిద్దిపోయేటి మిషతో - లేని వంకల తెచ్చి పెట్టేది వయసు 


237 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కండ్ల గంతలతోడ గంతులిడుకుంటూ - కాంచేటి కండ్లలో కదలేటి వయసు. 
ఆకాశహర్యాల అందు నాశలతో - అవనిపై కాల్మోపలేనట్టి వయసు. 
గడియలో లోకాల కరగించు గర్వాన - కనురెప్పపాటులో కరగేటి వయసు 
జంకినట్లే జంకి బెదరినట్లే బెదరి - జంకువిడియము లేక జంగలిడు వయసు. 
గడసుగుండెల్లో గగుర్పాటు జనియింప - గజగామినుల గంతు లేయించు వయసు. 
కంటి చూపుల వాడి కవ్వాలనాడించి - గడుసు గుండెలలోతు కన్పెట్టు వయసు. 
“'మాటమంతీ లేక మంత్రాలు లేక - మానసాంబుధులనే మధియించు వయసు. 


(నా గొడవ) 


చెలీ! 
వానమామలై లక్ష్మణాచార్యులు 
ఉ. కొమ్మను వంచెదేలనె నికుంజము నందలి ముంద్లు గ్రుచ్చగా 


గొమ్మరా పూవుదేనియలుగ్రోలెడు తుమ్మెదరయుమ్మరుుమ్మనన్‌ 
గమ్మని వాసనొల్మనుగు గాంక్షయొకించుక గల్లుగాక దా 
నిమ్మఫలంబు జీల్చు శుకనిష్టమ గాంచ రుచించునే చెలీ! 

శా. గాలిందూలుచు లేగొమల్‌ గదలి మూకల్‌మూకలై జారుచున్‌ 
(బాలన్‌ బూవులగుత్తులల్లవె యటన్‌ వ్రాలెన్‌ దలల్‌ క్రిందుగాన్‌ 
జాలింబందదె నీ యెడందకనుచున్‌ సంతోషముం జెందెనో 
పూలంగోయుగ నుద్యమంచితివె నబ్బో! యెంతయున్‌ ధీరవే! 


(గోలకొండ కవుల సంచిక) 


నేను 


వెల్టుర్తి మాణిక్యరావు 

పాటలో పలుకునై కులుకుచుంటాను - పూవులో తావినై పొదిగియుంటాను 
తేనెలో తీపినై తేలిపోతాను - అగ్నిలో తేజమై వెలుగుచుంటాను 

మంచులో నీటినై కరిగిపోతాను - నీటిలో ఆవిరై ఎగిరిపోతాను 

నీటిలో ఆవిరై ఎగిరిపోతాను - ఆవు అంబాలోని పిలుపు నవుతాను 
కోయిలా కంఠాన కూతనవుతాను - నెమిలికాళ్లలో నేను నృత్యమవుతాను 


238 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కవిచేతి కలమునై కదిలిపోతాను - రసిక హృదయములోకి దూరిపోతాను 


(తాలిసంధ్య) 


వియోగగీతి 


పులిజాల గోపాలరావు 


భాష్పాంజలి 

నిగమ నిబద్ధమై తనరు 

నీదు వియోగ దవాగ్ని కీలలన్‌ 
బగిలిన గుండె తున్మలను 
భాష్ట్రము లిచ్చి రచించినాను సో 
యగ మిడు కృష్ణ! నీకు ప్రణ 
యాంకితమై వెలుగొందుగాక నీ 
సిగపయి మబ్బుపై మెజుపు 
చెల్వము దోవ నలంకరింపుమా. 


(గోలకొండ కవుల సంచిక) 


నాధివృట్కాలము 


చిదిరెలక్ష్మణ శాస్త్రి 


తే, 


తే. 


తే. 


భీకరుండగు ద్వేషిల భించెననుచు - భయము బందెనొయనలోక బాంధవుండు 
ఉష్ణకిరణ ప్రసారంబు నుడిగిమంద - కరప్రసారంబు గాంచెనక్మాలమందు. 
ఆధిపుడే తెంచెననికడు నాతురమున - భృత్యుడోయసగను ముందుయేగుచుండి 
యడ్డమేతెంచు జనులనునాపునట్లు - శీతలంబుగగాలి రంజిల్లుచుండె 
శత్రువిజయాధన్‌ మేగెడి సమయమందు - శత్రుబలమును దిగులందు చాయగాను 
భేరినావాద్యము మో సెనాభీకరముగ - జలధరంబుల గజన్‌లు జెలగుచుండె. 
నరుడుబహు కాలమునకును వచ్చెవనుచు - (ప్రణయకోపంబుచే దుఃఖబాప్పములను 
మోచనముజేసె నాయకి ముగ్ధయనగ - జలమయంబయ్యి ధారుణి జెలగుండె 
వషన్‌కాలాధిపతి వేగవచ్చుననుచు - భూసభాస్థలిమరకత ములనుబోసి 
కూచిన్‌ రోయననవ తృణాంకురములదవె - కాతివిభవంబు సంతోషకరముతోడ. 
(తెనుగు) 


239 
తెలంగాణలో భావ కవితా వికాసం 





uh 


సమా! 
చి 


సిరుగూరి జయరావు 


ఖీ 


తొలుతను జందమామ యను తోయిలమున్‌ దివి, వాని లేత 
వెన్నెలయను పాలుత్రావి, కడు నెయ్యులంజుక్కలంగూడి, స్వర్ణదీ 
చలితతరంగమాలికల సౌహృదభావము మెచ్చుకొంచు ల్రీ 

ల నెలయించుకైత నవలాచిజుపాటల నాలకింపుమా. 
తొలుతను మైత్రీ; దాని మును ద్రోయుచుం గావ్యకలాకాలాపసం 
చలనకలస్వనశ్రవణ సంగతరాగము; దాని వెన్మం బీల్భిలమగు 
దైవికంబయిన చిన్మయ తాగుణలీన తైక్యమున్‌ 

గలుగంగ, నీకు నాకుం గల కాలము కల్లు సుహృద్విలాసముల్‌. 
తరళతరంగ రాజముల తప్పనివబాస; మృణాళనాళికా 
భరమనునాస; త[ద్రసపిపాస; విలాస విభాసురమ్ములౌ 
సరసుల రాజహంసలకు సంగతిగూర్చినయట్లు, కావ్యసం 
భరమునం బారవశ్యవిభవంబునం బొల్బెదమోయి నేస్తమా. 
విమలానంత మయీరసప్రసరమౌ విజ్ఞానవారాశినుం 
డిమరుద్రాజము జరునన్‌ వసరపొంటెన్‌, గావ్యబాంధవ్య 
సంభ్రమమీనాటికి నీకునాకు నవినాభావంబుం గల్పింప, న 
వ్యము దివ్యంబగు పారవశ్యమున నవ్యక్తుండ నైపోయెదన్‌. 
ఒకచోజైడ ననంత నీలరుచిరవ్యోమంబు; అ(శాంత గా 
నకళ్ళూలోల తరంగమాలికల నంతవ్యాప్తి నింకొక్కచో 

బ్రకట స్నేహ నిదానసంగతి నసారంబైన: యాదిక్కునన్‌ 
సుకమున్‌ (లెడు కైవడిన్‌, బ్రఖ్బతి సంశుద్దిస్ఫురనైక్మత్రులన్‌ 
వికసిల్లున్‌, జెలి! యస్మదవ్రణ మహోర్వీజీవనోన్మేషముల్‌. 


240 


(సుజాత) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


(పైమార్చన 

రాయప్రోలు సుబ్బారావు 

(ఇక్బాల్‌ కవితకు తెలుగు అనువాదం) 
అలుగకవిందువేని నిజమాడెద (బ్రాహ్మణవర్య! నీదుదే 
వళముననున్న మూర్తులప్రభావమభావమునందె చాలంబ్రా 
వడినకతాన ద్వేషగుణపాఠము లబ్బెను నీకు గూడ నా 
శిలలసమీప మందె, మెలిచెన్‌ గురుపీఠము మీదనే మత 
(ప్రళయవివాదవైరము, భరంపడివేసటజెంది, నీదుదే 
వళమును నా మసీదు ననివార్యము గాద్యజియించితిన్‌ నమా 
జులపిలుపున్‌ పురాణములచూపును గూడ బహిష్మరించితిన్‌ 
వలసినతోటమాలివి! ప్రభాతరుచుల్‌ గని క్రొత్త క్రొత్త మొ 
క్కల నుపారనాటుము వికారమయంబయినట్ట యీ విషా 
నిలములు పచ్చపాదులందినెన్‌ తలపోయుచు వైవబుద్ధితో 
శిలలను నీవు, నేను దరిశింతుసుమీ భగవద్విలాస మీ 
విలసదనంతమాతృపృథివిన్‌ (బ్రతిరేణువులందు మిత్రమా? 
రమ్మిటురమ్ము బ్రాహ్మణ! పరస్పరమున్‌ గననీని యీ తెరన్‌ 
జిమ్ముము దూరముగ, చీల్చినసూత్రముద్రెంచివీరలన్‌ 
క్రమ్మరగ్సివేయుదమురమ్ము, ప్రజాళింగలంచు ద్వైతభా 
వమ్మును పాజఖద్రోలుద ముపాయముగా నిటురమ్ము వేగమే. 
హృదయపురంబు పాడుబడియెన్‌ బహుకాలమునుండి, రమ్ముక 
ట్టుదమొక నూత్నమందిరమిటుల్‌ జగతింగల తీర్థయాత్రలం 
దదిమహిమోన్నతంబయి సమస్తసుహృజ్ఞనపూజ కొక్కటే 
పదమయివెల్లుచుండును సభంబున తత్మలశాలి మోయగన్‌. 
ఆవల నస్మన్మనో హరిద్వారమందు అతిమనోజ్ఞ మాకరకమయినయొక్క 
దివ్యమూర్తిం బ్రతిష్టింత మవ్యయాప్తి నాజగన్మాతవరముల నడుగవచ్చు. 
హస్తమునందు మాలయు, నిజమునందున జన్నిదంబు వి 
న్యస్తు మొనర్చి యింపుగ శివాలయమందు మసీదులోని ధ్యా 
నస్తిమిత్రప్రభావము గనంబడజేయుద మాత్మదర్శనో 


241 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పాస్తికి వచ్చు వారికింగవాటములన్‌ బెకలించి తీయు మీ. 

మరచిన ప్రేమసక్తమహిమంబును చీలిన యీ జగాన (గ 
మ్మర వినిపింత మర్దిమెయి, మనస్తకమెత్తి తదీయమంత్ర సు 
స్వరముల వల్లెవేయుద ముషస్సులలో, నమృతప్రసాదమున్‌ 
కబివడకుండ నర్చకులకుం దినిపింతము, రమ్ము బ్రాహ్మణా. 
అర్భకులెల్ల మందరిమునందు సమూహితమైనవేళ ప్రే 
మార్చి రవిల్చియా మతమతాంతర వైరముందు గాల్చి చ 
ల్లార్చితిమేని శంఖరవమందె “యజా” బిలుపున్‌ సమ్మేళమై 
పేర్చివినంబడున్‌ పిదపంటబ్రేమనె నిరుణమందు బిందబున్‌. 
దర్పణమంచు నెంచు వెడదన్‌ జగమంతయు నట్లు వృత్తముల్‌ 
నేర్పెద యట్టులే ప్రతిఫలించును దాననిజంబుగాన స 
ర్వార్పణ వీరబుద్ధియు బ్రియవ్యసనాతురచిత్తమున్‌ దయా 

తర్పణవృత్తియున్‌ తనువుదాల్చిన లీల ధరింపు “ప్రేమ” కై. 


(సుజాత) 


ప్రణయహృదయము 


యడ్లపాటి వేంకట సుబ్బారావు 
అది అగాధము! వచియింప నలవిగాదు 
దక్పధాతీతజలధి విక్రీడితంబు - భావరత్న (ప్రదీప్త సంభావితంబు 
శుభ్రమౌక్తిక కాండ తేజోమయంబు - అది మహాఖని త్రవ్వగ ననలవికాదు 
అతులమణిమయ సౌభాగ్య వితతిబొల్పు - అరగదీసిన మెజుగులు విరలజిమ్ము 
ప్రణయకలహము మటుగు సాధనముగాదె 

“లలితామోద కుసుమ పేశల సద్భశము - భంభరారవరాగవిభ్రాంతిమయు 
(ప్రమసౌరభమధురసధామ మహహ! - ప్రణయ హృదయంబు సరస సంభావితంబు. 
కోకిలారవమధుర గానైనక సరణి - శౌరికా రమ్యభాషణ సౌరమహిమ 
హరిణ హరిణీ సమావేశ తరుణభూమి - ప్రణయహృదయంబు ఉద్యానవనము గాదె. 
మావిచిగురుల మీదనె మలయుచుండు - పూవుపొదరిండ్లలోపల పొలుపు గనును 
విహగరుతముల నానందవీచిదేలు - ప్రణయహృదయంబు ప్రకృతి సుభాషితంబు. 
మర్శ్మరావరవ మోహనమందగమన - స్వచ్చజలపూర్ణవాహినీ సరణులందు 


242 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రియముగాంచగ భావంబు వెదకబోవు - ప్రణయహృదయంబు అచ్చట ప్రబలుగాదె. 
చెలియక్రీగంటి చూపులో చెలగునేది - కలికి మందహాసరుచుల వెలయునేది 
సఖియముఖచంద్రుసీమ విస్ఫారునేది - అదియె హృదయము, అదె ప్రణయాత్మకంబు. 
సఖుని ఆశ్లేషసుఖవీచి జలదరించు - ప్రియుని వాగమృతాంబుధి ప్రీతి మునుగు 
కాంతు మహనీయ రూపంబు గాంచగోరు - ప్రణయ హృదయంబు స్నేహార్థదభాజనంబు. 
(ప్రధితరాగ ప్రభావ విస్ఫార మహిమ - ప్రణుతి నన్యోన్యసద్రేమ ప్రాభవంబు 
హావభావవిలాస విహారయుతము - ప్రణయహృదయంబు సకలసామ్రాజ్యపదము. 
తరుణిలావణ్యరాశిలో తాండవించు - ఉవిదముగ్ధ ప్రవృత్తిలో నోలలాడు 
కలికిరమ్యాంగకంబుల కులుకుచుండు - ప్రణయ హృదయంబు సుఖపదప్రాపకంబు 
విమలడ్రేమాగవీక్షణ వితతియందు - దైవ్యనిర్దిష్ట వదన పద్మమ్మునందు 

బాష్ప్రమౌక్తిక యుతగండభాగమందు - ప్రణయహృదయంబు నిండార ప్రతి ఫలించు 
పుష్పమాలాలలదాగిలిమూతలలాడు - రమ్యవస్తువు గాంచిన రాగమిడును 

అవును గాడనచినబోయి అవల దిరుగు - ప్రణయహృదయము ముద్దుల బాలగాదె. 


(సుజాత) 


(శావ్యగానము 


శేషాద్రి రమణ కవులు 

కవి కుమారక రావోయి కావ్యగీతి - వీరరస ముట్టిపడ వినిపింపు మోయి 

దాస్య శృంఖలలంబడి తగులుకొన్న - నీదు జాతికి నిమ్ము సందేశమొకటి 
వేదములు నాలుగిటంబుట్టె నాది కావ్య - మిటనె పేరొందె నిట జనియించి తీవు 
బుషి మనోభావములనంతరింప నున్న - మాతృజాతికిం దెలుపరమ్మా! కవీంద్ర. 
అడుగుబట్టెను జాతీయ తాతిశయము - మటుపునకు వచ్చె నంద్ర సామాజ్యకథలు 
అంతరింపకమున్నె మహాంధ్ర తేజ - మిపుడు గానంబు సేయుమోయీ కవీంద్ర. 
ఖద్గతిక్కననాటి విక్రమ భరంబు - కృష్ణదేవరాయలనాటి దోర్వీర్య పటిమ 
కాకతీయులనాటి విక్రాంతి, దేశ - కాలగతు లెంచి పాడుమా కవికుమార. 
ఎందులకు జనియించితో యేదినీదు - జీవిత ఫలం బొ తొలుదొల్త చిత్తగించి 
తాత్వికుల స్ఫూర్తి కంతరార్థములందెలిపి - సోదరుల మేలుకొలుపుమా! సుకవియువక. 
విస్కృతీ తరంగములపయి వింత వింత - గతుల విహరించు నాగరిక ప్రవరుల 
మేలుకొలుపుట కియ్యదే వేళగాన - గాన సుధజిల్మరావోయి కవికుమార 


243 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నీవు జాతీయ ధర్మంబు నియతితోడ - నిలువబెట్టంగ నెపుడు యత్నింతువేని 
భారతీయాభినంద్యమౌ భావగీతి - కవియువక! పాడగదవోయి కంఠమెత్తి. 

ఆంధ్ర భాషా ప్రశస్త కావ్యామృతంబు - తనివిదీరంగ గ్రోలినఘనుండవేని 
భారతమువిప్పి ద్రౌపదీ పరిభవోక్తి, - రాయబారమ్ము వినిపింప రమ్మి సుకవి. 
మచి రీయాంధ్ర వాజ్మయ మధురిమంబు - మజచి రున్నత పూర్వ సంపత్ర్రశస్తి 
మటువలే దింక సేవకోన్మాద మిట్టి - సోదరాంధ్రులజూడుమా సుకవియువక. 
ఐహికములకు నియ్యిది యదనుగాదడు - పేర్మియాముష్మికములకు వేళగాదు 
ఆత్మవిశ్వాసినగు నీవ యఖిలమరసి - చూడుమా నీదు విధియేదో సుకవియువక. 
పరవశాధీనమై యున్న భారతమున - కమృత వర్షంబు గురిపించి యూరనున్న 
రమ్యజాతీయ వహ్నిని రగులు కొలిపి - కవిని యుపదేష్టవును నీవు కమ్మి సుకవి 
కర్మయోగాంతరస్థమౌ కార్యనియతి - బుద్ధ భోగాంతరస్థమౌ భోగవిరతి 

(ప్రకృతి మండలి మార్మోగ పాటవాడి - కైకొనగదయ్య విశ్రాంతి కవివతంస. 


(సుజాత) 


అ(శువు 

“మధర కవి 
అ(శువుల చేవ; తెగిన ము. త్యాల కోవ; 
కనుల సౌందర్యధనము గ. నృజచు త్రోవ; 
విరహసూచక బిందువుల్‌; (పేమధార; 
లవిరళ స్నేహసారము, లతుల పీతి 
వారివాహముల్‌ ; దుఃఖ దు. ర్భర సముద్ర 
భంగశీకరములు, జన . స్వాంతరసము; 
లతులకరుణానుకూలము. లైన వీని 
కవులు నెమకిరి యుపమను; గాదని వివిధ 
భావముల నుండు “ను” సం. వర్ణనంబు 
సేయ నుపమలు కాన రే. చాయనైన. 


(సుజాత) 


244 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రెడ్డి కన్నె 
రాయప్రోలు సుబ్బారావు 
ఊరికావలి చెరువులో 
సోరభామలు కడవలన్‌ 
జారసందెలు మెజువగన్‌ 
ఈవలావల పెరుగుచున్‌ 
తావులీనెడు పొలములున్‌ 
త్రోవకెండలు తగులనీ 
కావరించెడు తరువులన్‌ 
కొమ్మకొమ్మన కులుకుచూ 
కమ్మకమ్మగ పలుకుచూ 
దాపునందున వనితలన్‌ 
ఊపుచుండును పులుగులన్‌ 
పాడిపంటల పొదలునా 
వీడువేడ్మల విడిదియె. 
(గామవాసుల కనువుగా 
(గామశోభన మరయుచూ 
చం[ద్రశేఖరుం డెసగునూ 
చంద్రబోలిన యశముతో 
పెద్దకాపయి నగరమున్‌ 
దిద్దునాతడు చదురుతో 
సద్దుసేయరు జనములున్‌ 
రద్దురచ్చలు రగులుమీ. 
కూతురొక్కతె యతినికిన్‌ 
చూతపల్లవ మనదగున్‌ 
మంచిగంధపు మొలక యో 
మించుముద్దుల గిలకయో 
పూచిపూయవు చెలియెడల్‌ 


245 
తెలంగాణలో భావ కవితా వికాసం 





లేలేతపు మనసులన్‌ 

బాలమోమున చిరునవుల్‌ 

తేలవింకను స్ఫుటముగా 
పూలతోడుత పొదవిరో 
పాలవన్నెల గడిగి 
బాలికామణి ముఖకళల్‌ 
చాలదుర్లభ మవనిలో 

సిగ్గుచిన్నెలు చెదరవూ 

మొగ్గలోని మధువువలెన్‌ 

దోపిందియ నునుపులన్‌ 

భాసిలున్‌ సఖి ప్రాయముల్‌. 


తెల్లచీరల మురియునూ 
నల్లరైెకల తొడుగునూ 
కల్మిచెక్కులు పలచనై 
తళ్ళు లెక్కెడు మిసమిసన్‌ 

నవ్వదెక్కువ సఖులతో 

రవ్వపల్వరు సగపడన్‌ 

మాటలాడును. మితముగా 

మీటభావము కనులలో 
అందమంతయు నడలలో 
చందమంతయు నుడులలో 
చింది చిందక మృదువుగా 
పొందుమీజిను చెలియకున్‌. 


ఏటికావలి పొలములో 
తోటవేసిరి యనువుగా 
కాసె చక్కగ మిరెపలూ 
పూసెనోయనపవడముల్‌. 


246 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రొద్దు ప్రొద్దున నిరతమున్‌ 
ముద్దులారగ నడుచునూ 
చిట్టికుచ్చుల బడిసెలన్‌ 
చుట్టికంఠమునకుదమిన్‌ 
బంతిచెట్లకు వలపటన్‌ 
కాంతులారెడి యొకయెడన్‌ 
మంచెయున్నది ఉవిదకూ 
కొంచెమెత్తున నిలువగా 
తోలుచుండును పులుగులన్‌ 
బాలరాలగ మధురిమల్‌ 
వింతవింతగు చెయిదముల్‌ 
కాంతతీర్చును పొలములో. 
నింగిపోయెడు చిలుకలన్‌ 
పొంగిపొర్లెడు ప్రేమతో 
పువ్వునిచ్చెద ననుచునూ 
నవ్వుటాలకు పిలుచునూ 
ఏమికావలె ననుచునూ 
భామ తియ్యగ నడుగుచూ 
గట్టులందను జనులనూ 
కట్టివేయును కనులతో 
గువ్వజంటల దరియుచూ 
బువ్వపెట్టెద తినుమనున్‌. 
పూపుపైబడు తుహినమో 
ఆవుపిండిన అమృతమో 
నాగనాయమ చెయిదముల్‌ 
వీగు ప్రాయపు విప్పులన్‌ 


(సుజాత) 


247 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(శావ్యగానము 


అనుముల విశ్వనాథ శాస్త్రి 


చ ॥ 


కలియుదయంబుదొట్టి మును గల్లిన రంతి దధీచ కల్పులె 
స్వలనజనింపరొండు నినువంటి నృపాలుడుగాక మంగళం 
బలకును దావునావెలయు వొందిన నీ శివనామ మార్య ని 
నిశ్చలచరితంబునీయది నిజంబుగణింపంగ గొంకణాధిపా. 
అధిపతులండరే ధరణీయందుసమంతమవారలెల్ల రి 
వ్విధినొక యాత పత్రమున ట్రేకముపూనిరె సర్వవిద్వష 
ద్రుధిర నిపానమైన యసితోగడియిచిన నీదులిబ్బినిన్‌ 
మధువునుందేంట్లందోలి దొరమాడ్శిని భుక్తియొనర్చితోర్మిమై. 


పనవియొకొండు వ్యాజ్యమున వచ్చునెనీనియమించినెప్పుడ 
మ్మునమెకమేసెనేబులుంగు ఓదెనె ఘోరినిషాదుండన్యతా 
డనముగలింగారల్చ్బుకొనె డాసిన బర్బరులుకుక్కవాయం 
వనధినిషేచనంబొలయం బట్టముంగొంటివ దిక్కులోర్చుచున్‌. 
జైత్రపువేళనాడు పరశాసనమాచరిచించి యొక్కొటన్‌ 
సత్రమునిల్చుచోఒదొడిచి సైనికులందపుంగత్తెనోర్తునీ 
మైత్రికిందెచ్చినన్‌ వగచి మజ్జ.ననీ తను విట్టులున్న నీ 
మాత్రపురూపునేకుబుం మాయనియాడవె నీకుసన్మతీ! 
పరిసెంబ్రసూనవర్షములు కుర్దనముల్‌ వొనరించిరచ్చరల్‌ 
హరిసుఖనిద్రగూజి మహినాదరియించుచు నాగనాయకుం 
డరసెను లాఘవంబు భరమంద జనాభమునెల్లచోటులన్‌ 
సరసులునిడె బుణ్యముపొసంగె శివక్షితిపాల నీజనిన్‌. 


(సుజాత) 


ఎంత దనుక ? 


ఒ. రాఘవ రంగారావు 


చేత దీపంబు గల్లి ఛ్‌ క్షింపలేక 


పుతుకులాడెడి నేనేమి బొందగలను ? వ 


తెలంగాణలో భావ కవితా వికాసం 





అంధకారమయుండనీ యనవరతము 

దీన వెల్లింప గలనొక దీపకళిక ; 
బలువిషాదము రాజ్యంబు సలుపుచుండె, 
సుఖము చెజలోనబడి చెడి . 'స్రుక్కుచెండు, 
మూర్చితోతక్కంఠదారుణ మోహతృష్ట 
దేన నార్చిన నారునో . తెలియబడడు, 
అంతరాయ కుడ్యావళీ . యలుము కొనియె 
నెట్లుగూలునొ యీ గోడ . లెజబుకపడదు, 
కరుణచే దారుణా[శువుల్‌ . కనుల నుండి 
జాలువారుచునుండె, సూ. -క్షంపుటాన 
జోతివైకల్యవాతాన . జోగుచుండె 
పోవుచున్నట్టి ధైర్యంబు . పోలి వేడి 

శ్వాస వెడలుచునుండె, దు. ర్భరనితాంత 
యాతనావేదనాళి బి. ట్సావరించె, 
“అయ్యయ్యో!” యను ప్రతిశబ్ద . మగ్నిమయత 
విస్ఫులింగము పోలిక . వెడలుచుండె, 
ఎచట నివసింపవలయును ?. ఎచట నా ప్ర 
పంచమున్నది? ఆసచే . బాటబట్టు 
పోవనెక్కడనో పార. వైవబడుదు, 
కనులంజింపి వీక్షించిన . గానంబడదు 
శూన్య సంపారసీమ ? యీ. శూన్యకాల 
మెవడు లెక్కింపగలడు ? ఈ . యెగ్గుపాట 
లాతండరుదేర శాంతించి . యలరుగాక. 


(సుజాత) 


నిజాము వాసులార! 


శేషాద్రి, రమణకవులు 
ఏకవీరాదేవి యేల్బడిలో నున్న 
మొగిలి చర్ల చరిత్రముననులేదు 


మైలారు దేవుని మందిరంబగునైన 
249 


తెలంగాణలో భావ కవితా వికాసం 





వోలును బగడు గంథాలయములు లేవు 
భువనగిరి దుర్గపూర్వతర ఖ్యాతి 
నలవోక దెలుపు కావ్యములు లేవు 
రామప్ప గుడుల నిర్మాణ క్రమంబును 
'బ్రకటింపదగిన వాడుకలు లేవు 
గీ. జీవరహితంబులై యున్న శిల్పములను, 
భావవీధిని జిత్రించు ప్రభులు లేరు 
మనకు నేటికి భారమని మారుమసల 
వచ్చునే మీకు నైజాము వాసులార 
సాంత్వనము 

స.సూర్యనారాయణ శాస్త్రీ 
గీ: గగన శృంగార తటిని నౌక పయినెక్కి 
రోహిణీ చంద్రమసులు పెన్‌రుచిని నిగలిసి 
విశ్వమోహన గీతులు విసరుచుండ్రి 
మనముతోగూడు బోవుదము రమ్మా లతాంగి! 
గీ: ప్రాంతముననున్న మానిమై బ్రాకుబోక 
కాంచుమా తీవయెట్లు కంపించుచుండొు 
గుసుమ విహరించు భృంగ దంపతులుజూడు. 
గీ: సన్నబంగారు తీవియ సుగుడీయు 
చున్న మెలకలు జుట్టుకొన్చుండు మాత్ర 
స్వర్ణకారుండు విడుమడా పనిని బాల! 
తత్స్వభావంబకా యోర్చి దాని జేయుజేయు. 
కలువ వాల్దంటియల శీతకరునింగనక 
నీవలెనె మూతి బిగియించెనే? లతాంగి! 


(గోలకొండ పత్రిక) 


250 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రేమ పాశము 


ఆవంత్స వేంకట రంగారావు 


తరుణీ! నీయుంగరాల ముంగురులెనాకు 
కాళ్ల సంకెళ్లుగా మారిర గట్టిగాను 
కట్టిపడివై వ పాదమ్ము కదపలేక 

నీ స్వరూపమ్ము ధ్యానించి నిలిచిపోదు. 
అంతరము లేని నీ జుత్తు టడవులందు 
బెదరినప్పుడు పక్షినై యొదిగియుండి 
పాజుపాపట సెలయేటి పాటవించు 
వేయిసంవత్సరములైన వెడలనిత్తు 
వేడిదు:ఖాన నేవేగు వేళనీదు 

కన్ను కోనేటిలో నల్లకల్వజూచి 

కురియు నీ చూపువెన్నెల శిరమ తడిపి 
స్నానమొనరించి భ్రమియించి మేనుమరుతు (భావగుచ్చము నుండి) 


(సుజాత) 


సోదరీ సందేశము 


శేషాద్రి రమణ కవులు 


గీ. 


వేదయుగమున శ్రుతులగల్పించియంత రస్థమగు భావములనెల్ల రాజసభల 
జాటియశమునుగన్ను స్రీజాతి నేడు వెనుకబడెనయ్యొ విద్యావివేకరములను. 
కార్యదీక్షయు విజ్ఞానకౌశలంబు నాత్మ విశ్వాసమును స్వతంత్రాభీరతియు 
నాతికెన్నండు తొలంగెనో నాటనుండి పారతం(త్రంబుతో గ్రుంగెభారతంబు. 
యమునిగెల్పిన సావిత్రి ననుకరించి పేరుగాంచిన కాంతులున్నారుగాని 
సత్యవంతుని తో బోల్చ సాద్యమైన పురుషజాతికి గటకటా కజవుగలిగె. 

మగని చితి పుష్పశయ్యగా మది దలంచి త్రెంపుమై దూకనుజుకు సాధ్వీ పవిత్ర 
సాహసాణువె పూరుషజాతికున్న నస్వతంత్ర గలుగునే హైదందవులకు. 
మతము, వేషము, భాషయుమాజుపడిన బాపకాలంబునను; బరివర్తనంబు 
సంతరింపని యీ మాతృజాతికతన పురుషజాతికి రాకున్న పూర్వమహిమ. 


251 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ. భోగపాత్రంబులు మనంబునదలంచు యాడువారల నరికట్టు నంతవటబికు 
అల్పసత్వులు పారతంత్రాభిరతులు విగతతేజులు పూరుషు లగుట నిజము. 

గీ. సడలి నీరైన పాండవ శైర్యపటిమ రదౌపది పరాక్రమములనే ధన్యయయ్యె 
స్వల్పసంతుష్ట పూరుషజాతి నంపు శీలవతులగు కాంతలచేతం గలదు. 

గీ. సోదరీ! మాతృదేశనిస్తుల విభూతి స్నేహపరిపూతమైన నీ చేతువలదు 
అతులవిజ్ఞానమార్జించి మాత్మసదృశ మహితతేజులగనుమ నమస్మరింతు. 


(సుజాత) 


అర్చకురాలు 


యామర్తి సూర్య ప్రకాశరావు 
మీ సుధాధర క్రీడలు మెలగుచుండు 
స్వచ్చ శృంగార సరసిలో జలకమాడి, 
అసిత కేశాగ్రముల వారిలేశవితతి 
విమల ముఖ దర్పణంబులో వెలుగుచుండి, 
(డ్రేమనీహార లేశ ప్రస్ఫీత గరిమ 
వర కపోల ద్వయమునందు వరలుచుండి, 
సచ్చిదానంద రూపుని చంద్రకాంతి 
గరిమ, కట్టుడు చీరగా గలిఇయుండి, 
పాద పద్మద్వయ్రీల భాగ్యరాశి 
కురుల ననుదినంబు ముడుచు కుసుఏమము లన 
మస్తకమున దాల్చ్బుకొని యీ మధురవాణి, 
పల్లవానిభ మృదలమౌ పాణిలోని 
భవ్యనామ ప్రసూనంపు ప్రతతిగొనుచు, 
పద్మినీ హృదయపుటాళి పాత్రయందు 
విమల నీరాంజనం విడు వేద్మతోడ 
తమరి సేవార్థమై నేడు, దరలుచుంటి, - సకల పూజావిధానముల్‌ సలుపగోరి! 
ఇఇయె నా భాగ్యభోగ్యము, లిదియనాకు - గల్గిన యతిలావణ్యవికాసతనవు; 
స్వీయ పరిచారికగ నెంచి స్వీకరింపు, 
దేవ, దేవాది దేవ! ఈ దీను రాల్ని !!! 


(సుజాత) 
252 
తెలంగాణలో భావ కవితా వికాసం 





లక్ష్మీదేవి 


గార్లపాటి రాఘవరెడ్డి, లక్ష్మీకాంత రావు 

మ. కరిపైనెక్కియొకండు సేవకులు ముక్తాచ్చత్రముల్‌ పట్ట జా 
మరముల్‌ వీవగ హేమభూషణములన్‌ మైదాల్చి తిర్గాడు డ్రి 
మృరువేరొక్కడు గోచిపెట్టికొని క్షున్మానాంగుడై విష్ణుసుం 
దరి యీ రెంటికి హేతువుల్‌ భవదుదంచన్యంచితాలోకముల్‌. 

చ.  ఇదివరకెన్నడేని గలనేనినెజుంగని వారితోడ సౌ 
హృదముఘటించు నీవలన నెంతయు శోభజనించుదాన నా 
పిదప నొకానొకప్పడది విఘ్నముగాంబరగన్‌ విషాభ మౌ 
గద భవదీయ నామమున గల్లినశ్లేషయుసార్ధకంబ, శ్రీ! 

మ. అరయన్‌ బూర్గకళాయుతుండయి బుధాహ్లోద ప్రదుండైసుధా 
జరదుద్లోతతి భూజనప్రియదుడై సన్మార్గసంచారియి 
హరిణాంకుంబలె దేజరిల్లినను నీ ప్రాంచతృపాదృష్టియేన్‌ 
బరపన్‌ జాలవు నీకు నీ సహజమౌ వైరంబొ? పద్మాలయా! 

మ. పలలాహారులు మద్యపాననిరతుల్‌ వారాంగనాదాసులున్‌ 
తులువల్‌ దుష్ములసంభవుల్‌ గరినచిత్తుల్‌ వంచకాగ్రేసరుల్‌ 
కలితాసత్వమతుల్‌ నిరక్షరులు లోకంబందునన్‌ నీకటా 
కుల సద్వీక్షణ మాత్రనాప్పెద రుదంచద్వక్రులైవంద్యులై. 

మ. గురుదారిద్రఘనాంధకారమున మగ్నుండై నరుందక్కటా 
తెరవున్‌ గానక నిన్ను గూర్చి కడు బ్రార్ధింపన్‌ రవంతేనియన్‌ 
సరుకున్‌ జేయవకస్టచింతితముగా సాక్షాతృతిన్‌ బొందితే 
నిరహిన్‌ మాయమయయ్యెడర్ధయుతమే నీనామమోచంచలా ! 


(సుజాత) 


బుణవిముక్తి 


సముద్రాల రాఘవాచార్యులు 
సరసతాపేటి హృదయ పుస్తకమునుండి - తీసి కవిబాలకుండు చిత్రించినాడు 
కమ్రజీవన కవితాముఖమ్మునందు - హృదయరుధిరమ్ముతోడ తత్రేమకృతిని. 


253 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అదియొక పవిత్రప్రణయినీ హృదయగాధ - యనియెటింగి సానుభూతి చిహ్నముగ 
గూర్చి రశ్రువులతోడ నాణిముత్యాలసరము - రాగమూర్తులు నవకవితాగురువులు. 
కోమలశ్యామలా రాళకుంతలముల - హోయలు నిస్సారమంచు చూపోపనట్టి 
పరమయోగులు తద్దీత పఠనమునను - డిల్లి వడివోయి మది కదలించినారు 
పాడినాడేమో అవ్యక్త ఫణతికరుని - నసపరిఘ్లత తత్మథా గ్రంధమెల్ల 
సాగరోపాంతభూమి తచ్చటుల ఘోష - మణచియాశీర్వదించె రత్నాకరుండు 
వినియోగాబోలు వేతసవేశ్నమందు - ప్రకృతి తద్భగ్న హృదయప్రలాపనంబు 
ఊర్చెవెచ్చనిగాలి నిట్టూర్పు; కుస్త - రించె మర్మరధ్వనుల కేంద్రీకరించి. 
హృదయపీఠమునందు చిత్రింపబడితి - కవులలంకరించిరి త్రయీ కర్మవిధులు 
చేరిమిరినారు జలధి యాశీర్వదించె - ప్రకృతి పరవశమయ్యె త్వతణయధనము 
నొసగెను గదా పొలంతి ధన్యుండయతదు. 
(సుజాత) 

స్వప్న చిత్రము 

“కవి సోదరుడు” 
పల్ముపల్ముల దేనెలు జిల్ముచుండ - కనుల విద్యుత్ససారంబు గల్లుచుండ 
దేహమున క్రొత్తతేజము దేజ రిలగ - నడకలోన నొయ్యారంబు నటనసేయ 
లీలలోన నశ్చంగారము లెక్కగొనంగ - కట్టులోపల కాంతులు దలు కొనంగ 
సిగను నొకక్రిత్త్రదౌయెమ్మెచిందులాడ - బొట్టులోపల నొకవింత పొటమరించ 

నగలలోపల క్రత్త విన్నాణమొప్పు - కలను నేనొక కాంతనై కానబడితి; 

మాగినారు నా చుట్టును పురుషవరులు - వంకపాగలు క్రొత్త వైభవము నెజప 
కట్టుధోవతుల్‌ చక్కని కళలనీన - లాగు ఒక కొంతవగలను లావుసేయ 
కంటిజో ళ్లొ విధమైనకాంతిగొలుప - సంగరక్షలు మంజుత్వ మందికొనగ; 
ఏలవీరంత మూగిరో యెజుక పడదు - కన్నుసైగల నొకడు నన్గాంచు మనుచు 
చేతిసైగల నొకడ నన్దేరుమనుచు - స్పష్టముగ నొక్కరుండు నావంకజూచి 

“తరుణీ! నీచేత నామనస్తాప మారు - వనిత! నీచేత నాగీము వాసిగాంచు 

అతివ! నీచేత నాదు మర్యాదబెరుగు - రమణి! నీచేత నాకు గారవము గల్లు 

బరువలే దృష్టి నామీద బాళిమీఅ” 

యనును; కులముఎలన నేపెద్ద యనునొకండు - గుణమునను నాకు తులలేదు కోమలాంగి 


యనుచు నొకరుండు; నీవిధ మంతగాంచి 
254 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దిగులు పుట్టెను మనమందు, దేహమంత - చెమ్మటించను, యిదియేమి చేటువచ్చె? 
తనదు వత్తి రవంతయు దప్పెనేని - ప్రజలు చుల్మన జూతురు ప్రతిభ చెడగ” 
ననుచు గుప్పున తెలివంది కనులు విచ్చి - చూచితిని కంటికేదియు దోచలేదు 
స్వప్పచిత్రం బటంచును సణగుకొంటి - అపుడు, ఆస్వల్పకాల మా యరనిమేష 
మైన రాష్ట్రంబు వీడి సన్యాసులట్లు - కట్టుబట్లలతో గిరిగహ్వరవన 
కంటకావృతవిజన దురమభయంక - (ప్రదేశములను విహారములు సల్పు 
తలి మహోద్యానమైన కాంతారసీమ - దుర్భరానంతవిరహదోదూయమాన 
భంగపూర్త్చాభ్టియె నేడు పరిణమించె - అపుడు, ఆనందగీతల నాలపించి 
నాడ, నపుడు నా యైశ్వర్య నష్టభావ - ములు నశించె; అపుడు మహాభోగములు తొ 
లంగెనపుడునా యాత్మనైర్మల్యమొంది! - మాధవీలత నవమధుమానము నర 
సాల తరుసమాశ్లిష్టమౌలీలనొప్ప - నవనవోత్సాహముల మది నాటి తీవు! 
కపట చుంబన ద్యూతాది కల్పనముల - నకపట ద్యూతరక్తుల నాశలుడిపి 
మన్శ్మనోవ్యధాగాఢ తమస్వినులను - చిరు నగవు కాంతుల దొలంగ జేసినావు! 
అప్పుడీ విశ్వమే యసూయత వహించ, - అప్పుడు సన్నిహితులమైన యల్పకాల 
మునకె రతిమన్మధులు వేగి పోయినారు, - పత్రభూణములు రాల్చెంబ్రకృతికాంత, 
శీతలానిల వీచికా శితకరోర - విశిఖజాలము నిర్ణిత భీరువట్లు 
వృక్షగిరిసీమలను విజృంభింప నేర్చె - నాకు నీవయి నీకు నైనైకనబడి 
నీకు నీవయితి విపుడింక నాకునేన - నాకు నేనె! ఎవ్వరులేరు నానేనె! 
ఈ మహావిశ్వమున నాదు ప్రేమపుష్ప 
సౌరభాగ్రాణపుణ్యలేశమునకలరు 
ప్రాణియేలేదు; ప్రణయసౌరభము లెల్ల 
దవమయి ఘనీభంచి చట్రాతివోలె 
భారమై నా హృదయమును బట్టిలాగు 

అస్మ దాశాప్రవాహమీ యంతులేని 

చిరవియోఎగ శీతల వాత భరముచే శి 

లాహిమసమూహమయ్య........... 

అస్మ దనివార్యశోకభాష్పాంబువులను 

మన్మనోవీతవిరహాభ్రమాలికలు హ 

రించి తమలోన నిడియె కోర్కెల కొసంగ 

ప్రబల దీర్జనిశ్వాస ప్రభంజనాను 


255 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రూపమున సాహసోత్సాహ రోషములు క 
లంచి కంపించివేయు నీ ప్రకృతినెల్ల 
నవలతాచలనోద్భవ నాదమాది 
బాప్పుఫేనములను జల్లి పరిభవమున 
మొండికెత్తిన సాగర మూర్ధనాద 

మైన నాయూర్పురవమున నణగిపోవు 
చలియు వేడియు సుఖ దుఃఖములును 
క్షుత్సిపాసలు నశించె; కసిదీర ప్రకృతితోడ 
నీవనేనా యటం చాజి నిల్చినాడ! 


(సుజాత) 


ఆశయములు 

కృష్ణమాచార్యులు 

సనిగ శిరమున బర్జిసింఛము వెలుంగ, రుచులనీనెడి దరహాస రుచులు వెలయ 
జగము వెలిగించు నైజతేజంబుంగలుగు, శ్యామసుందరుం జూదంగ జనెదు కోర్కె 
లలిత సీతాంబనయే దేహమలమికొనంగ, కాళ్ల చిరుగజ్జియలు ఘల్లు ఘల్లుమనగ 
తవిలి కాళీయుమౌళి నృత్యంబు సలుపు, భువనమోహనదరి జేర బుద్ది పుట్టె. 
గళమునను పుష్పహారముల్‌ కదలుచుండ, మేఘమాలల హసియింప మేని సొబగు 
లోల దృష్ట్రల జగములదేలి యాడు, నద నందను గొలువంగ నాకు వాంఛ. 
స్వచ్చ నిర్మల జ్యోత్స్న విశ్వంబుగప్ప, సంతతధ్వని యము నా స్రవంతి పార 
(ప్రకృతి కన్యక మోదభాషముల రాల్బ, వ్రేతలెల్లరు బొమ్మల రీతినిలువ 

పిల్లనగ్రోవి మోవికి నల్లిజేర్చి, నవ్యమోహన మధుర స్వగంబు లెగయ 
దివికి-బృందావనంబునం దేజరిల్లు, నా పరంజ్యోతిం గలియంగ నాశనాకు. 


(సుజాత) 
ఏకాంత సేవ 
ఊటుకూరు సత్యనారాయణ రావు 


లలిత సుకుమార మైనగులాబిరేకు - లన్ని కనుగంది రాగ రమ్యంబులయ్యె, 


అవి భవన్ఫృదుపాదవిన్యాసచిహ్న - ములు, అటె పోయినావేమో తొలగినాధ! 


256 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఈ యుపవానాంతమందార వృక్షశాఖ - కల సొనల బిందువులు రాలు; వలపుజిలుకు 
పూవులన్నియుగోసికో పోయినట్లు - కానబడునిట త్వన్నఖాంకములు నాధ!! 

నాథ! ఆత్రోవబోవుచున్నావ యేమి? - జలజలని పాజు సెలయేటి జాలు, వెంట 

నంటి గానంబు సేయు నీ యలఘుమహిమ - గానరావేమి, కన్నులు గలిగియున్న ? 
ఆ సరోజపధంబుల... నీ సుమాళి - అచటనే... ఇటనే, వెలుగు లిటెతోచె, 

కనులు మిరుమిట్లు గొలిపె, నామనసు చెదరే - ఇవి భవన్ముఖ కాంతులౌ నేమి? నాథ !! 


(సుజాత) 
ఎల 
నౌడూరు బుచ్చిబంగారయ్య 


సాంద్రచంద్రిక లెల్లెడలజల్లుచున్న - రాకనడిమింట వెల్లెడి రాజునవ్వ 

పుష్పధన్వుడు పుంఖానుపుంఖములుగ - కోలవేయుచు నిన్నేచు లీలమునుగ 
తలిడుజంపమ్ములందందు దవిలిమెక్కి - “కుహూకుహూ” యంచుకోయిలగూయుచుండ 
(భ్రమరతండంబు హాయిగా ప్రణయగీత - లింపుదళుకొత్త బడుడు సొంపునింప 
వలచివలపించుకొనువట్టి వన్నె కాడు - “అతివదాసోహ” మంచు నీ యండనుండ 
పడతిపూదోట వెన్నెల బయటనున్న - చిన్ని నెలరాల తిన్నియంజెన్నదబగి 

వామ హస్తంబు చెక్కిలిసీమజేర్చి - యోరజూచుచు వేడి నిట్టూర్పు విడచి 
శూన్యగగనంబు దెసవింత చూడ్మినిలపి - ఆణి ముత్యాలకోనల నవఘలించు 
ధారలైగారు నశ్రువులవ్వారిగాంగ - యెడదదళుకొత్తు జిలుగుపయ్యెదనుదడుప 
నార్తిమూర్తీభవించిన యటుల నీవు - బాలభూపాలమున నేడ్వనేల జెపుమ? 


(సుజాత) 


పృచ్చ 
పా. వి. రాఘవ రావు 
కాకిమూక నడుమ - గష్టమెందు పికంబు 
వగరు మావిచిగురు - వంకంజనును 
చంచరీకంబులం - జలితమౌ పుష్పంబు 
వెజికు కార్ముకమునుం - జేరంజనుడు 
రత్నాకరములోన - రాట్సదు వజంబు 
ధరణీశు మకుటంబు - దరికిం జనును 38 


తెలంగాణలో భావ కవితా వికాసం 





దందశూకంబుల - బందినుండు వెదురు 
కరిగొల్ల వేణువు - గాగంజనును 

కాని, కష్టసంద్రిపుటూర్మి - కలనుంగందు 
నీ పతితుజీవ మయ్యయో - యొన్నదైన 
పద్మసదృశమౌ భవదీయ - పాదములను 
వేడికన్నీందడుపు నా- వేదవేద్య! 

వేడి కన్నీరు ననకు కొదు - వేమిలేదు 
కానిదేవ! నీ పాముల్‌ - గానరావు 

నాదు వేడినిట్టూర్చుల - నవయునంచు 
బైటంబడనీవు కాబోలు - పదములను? 
నీకు గూడను హేయమై - నెగడనేమో? 


సెలయేరు 


సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రి 


గీ 


గీ॥ 


గ్‌ 


గీ॥ 


అలలచేతుల నిరుగెలంకులకునొత్త 
బడినరీతిరరగరదగు చెట్లవరుసలల్ల 

వాని తాకుల గగ్గురుపాటుగొన్న 
పొలుపువహియింప జక్కగా మొగ్గుదొడిగి ॥ 
వాంశికనికుంజకములేల పాటపాడ 
శరణముపిల్ల నవ్వులసన్నసేయం 
గానంబడునట్లు తమమోజకము తెజంగు 
దారినరికట్టి పెనురాలుబారుదీర్చ ॥ 
మలయపవనాంకురములకు మనసుగదల 
పడవిపువ్వులు వేణి యందలవరించి 
నురుగుగందంబు నెమ్మేను మెజయనలది 
యంచపూబోండ్లతో మాటలాడుకొంచు ॥ 
ప్రక్క ప్రక్కల కొదుగుచు వారికెల్లం 
దావకప్రేమ రాజ్యంబు ధన్యజమన్ముం 
డైన వేనికింగట్టి వేయంగ దలంచి 


(సుజాత) 


258 
తెలంగాణలో భావ కవితా వికాసం 





యేగెదో? తెల్పగదె? సెలయేటి బోటి! 

గీ నిన్ను నాదు కవిత్వ మందిరమునందు 
నిలిపి స్వాగతమర్పింతు; నేను గవినిం 
బ్రకృ'తి సౌందర్య చిత్మళోపాసకుడను 
సుకృతవశమున నిన్ను జూచుట లభించె ॥ 


(సుజాత) 


ప్రబోధము 

సురవరం ప్రతాపరెడ్డి 

(దిర్హదర్శి) 

1... తెల్లవారగ లేచి తల్లికి - యుల్లమున రంజిల్ల ప్రీతిని 
కొల్లగా సంపదులు గూడుము - కోరిమొక్కుము బాలుడా! 
వెరపెందుకు బాలుడా! 

2. నిర్వికారుని నిర్మలాత్ముని - సర్వసద్దుణ సన్నిభాస్యుని 
నిర్మికారత నిశ్చలాత్మను -నిలిపి పాడర బాలుడా! 

3. కాల కృత్యము లెల్లదీర్చుక - లీలగా నాటలను నాడియు 
వేళతప్పక పాఠశాలకు - వెళ్లు చుండుము బాలుడా! 
అల్లరులు గూడకు బాలుడా! 

4. పొత్తముల గొని బత్తితోముని - సత్తముల పదమెత్తి: వేయెలుగెత్తి 
పాఠంబప్పగించుము - రక్తి విడవకుము బాలుడా! 
ఆసక్తి నుంచుము బాలుడా! 

ర్‌. మంచిపిల్లల పంచన్‌ జేరుము - వంచనల వివరించుబోకుము 
ఇంచుకైనను నీతిదొలుగన్‌ - సంతసించుము బాలుడా! పంతమాడకు బాలుడా? 


(గోలకొండ పత్రిక) 


t9 


త్రమా!... 


కోదాటి వెంకటేశ్వరరావు 
సరస సంగీతసాహిత్య సభలయందు కదనరంగంబుఘోరమై గానుపింప 


259 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రవిమలానందయుతమగు కవితయందు 
చిగురుబోడుల ముసిముసి నగవులందు 
దెందమా! ఇంతయానంద మొందెదేల? 
కారుమేఘంబు నింగిని గవయుచుండ 
గాఢతిమిరంబు దిక్కల గ్రమ్ముచుండ 
వింతయేల? 

పవను డచలస్వరూపుడై బరిఢవిల్ల 
చిత్రమా! నిండుజ్యోత్న కాశించెదేల? 
దేవదారిద్యమెంతయు తేటపడగ 
స్వజనులెందరో ప్రాణము ల్పాయుచుండ 
యెటుగవేల! 


ఆ 
అజ్ఞాతాన్వేషణము 
“మధుర కవి” 


హృదయమా! యకాంక్షనీకింతయేల? 
వకుళమాలల ధరియించి భక్తిభరిత 
హృదయుదైతన్మయత్వాన కృష్ణ కృష్ణ 
దీనరక్షకయని తన వీణమీటు 
భీక్షకునిగాంచ హృదయము 


విమల మధుసౌరభంబెంతో విస్తరిల్లు 
చెంతగల పూలపొదరిండ్ల పొంతజేరి 
విరులగోయంగనెంచితే భీతిలేక 

వాస్తవమా! కంటకావృతమని 


(సుజాత) 


దర్శనీయ సంధ్యాకాంతి, దారకాళి 
కాంతియుతరాత్రియందు, నాకాశదివ్య 


మంజులచ్చవియందు, హిమాంశునందు 
వెదకినితినిగాని కానక వెల్టీనైతి, 
రయ్యమైన యుషకాంతి రక్తిమమున, 
మిట్లు గొల్చెడి మబ్బుల మించులందు 
ఘోరశార్జూల రవమల,; ధారుణిద్ర 
శృంగశ్ళంగారములయందు; శీతవాత 
మందసంచారములయందు; సుందరస 
వికసితాంభోజములయందు వెదకినాను 
వ్యగ్రచిత్తత కానంగ బడవునీవు. 
పుల్లసుమ సౌరభమనందు; పుష్పజీవి 
ఘుంకృతమునందు; స్వేచ్చాను నారిపతగ 
రమ్యగతిని; తరంగిణి రామణీయ 


భంగములయందు; శోభా విభాసమాన 
260 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చంద్రికాజాత నీహార శైత్యమందు; 
వెదకితినిఆని గాన విమలమూర్తి 
కంతకమనీయ హావ భావాంతరమున 
మాతృవాత్సల్యమున శిశుమంజురావ 
కాకలీవ్వరమందున గానజాడ 
కర్ణలోలు పతత్వాఘ ఘనములందు; 
స్వేచ్చలో; కాన్యకల్పనావృత్తులందు 
వెదకితినిగాని కాననీ విమలమూర్తి 
ఎచటనుందునో; నీరూప మేదోనాకు 
చీమకాలంత దెలియంగజేయరాదె. 


(సుజాత) 


శ్మశానం 


అన్మమరాజ శర్మ 

అది, యవైతన్న వృత్తియోహృదచలిత 

భావవేంబా, తదవస్థ పలుకరాదు 

మృత్యుర దేవత పిలుపో భరించనైతి 

స్వీయ జననిని కాష్టాను బెట్టినప్పుడు 

దివ్య జనయిత్రి భౌతిక దేహమెచట 
ప్రజ్వలించెడి చితిలోన భస్మమాయె 
నాకరోర శృ్మశానమా శోకవాటి 
పాటు దెబిచెను నరక కవాట వితతి! 
అపుడు, దుఃఖానుభూతి దయార్ద సృష్టి 
పాజజూచిన తారలిప్పటికిం గూడ 
యామినీశాంతి లగ్నరహస్సులందు 
గాంచుచున్నవి సహజాను కంపనొంది. 

ఆవిషాదాంధ తమసమా భావభగ్న 

దుర్‌ వవ్యధా భారచింత నాందోళనంబు 

వేడి కన్నీటి యూటల విరతి గొనక 


261 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఘోషలిడుచుండె నా మన్ల కుహరమున 


(సుజాత) 


(ప్రణయాంజలి 


మామునూను నాగభూషణ రావు 
లేకగాలేక లేవగాలేచి 
నడువగా లేక మెల్లగా నడచి నీదు 
కోమల (పేమ మంజుల కూర్మిలతల 
మాతగా గొనియుయ్యాల లాగినాను 
భవ్యకోమల లీలా ప్రవాహ సూత్ర 
ములు కడుంగుడు సన్నమై మోసగించే 
పడితి సంచయాత్మలో జగియబోను 
రాగసూత్రంబునకు నావు ప్రాణమైన 
కాన్మవిడుచును భంగముగాంచజాల 
ఎట్టులైనను బంధింపు మెగిరిపోక 
నిలసియుంచుము నేనే నిశ్చయముగ 
దేవ దేవుని స్మరియింప కావగలడు 
హృదయ పద్మంపు రేకులన్నింటి గూర్చి 
మూలమెడవైచి ధ్యానప్రపత్తి బడదు 
కైతవంబును తైలంబునందు మోహ 
జ్యోతి వెలిగించనీ రాజసంబులిడుదు 
డ్రైమగీతారహస్యంబు వెలికి దీసి 
మోహనా రాగమునకు సంపూర్ణముగను 
బాడిజోహారులిడుచు నిన్చస్తుతింతు 
కరయుగంబులు సంధించి ఘనుడవు 
ఆత్మ ష్టాంగమా ప్రణయాంజలిడుదు 


(సుజాత) 


262 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నిర్వేదము - 1 


మామునూరు నాగభూషణం 
పాయలై పోయినట్టి నా ప్రణయ సరసి 
దేవ! నీదు మనోహర దివ్యపాదు 
స్సర్షనము జేసి పరమ పావనత గాంచె 
ఎనోదీనుడ భక్తుడ... హృదయ ధనము 
నెల్ల వెచ్చించి నీ కొబికెదురు చూచు 
బిక్షకుడ .. వచ్చినాడ.. నిర్వేదనోయి, 
స్వామీ! నీ నామ మధుర సరస్తవము వినగ 
దేహ మంతయు చెవులుగా తెరచి తెరచి 
దిశలు పరికించు ద్ద్హఖమూర్తిని మహాత్మ! 
(సుజాత) 
“స్వామి” 
మామునూరు నాగభూషణము 
ఈ ప్రశాంత మనోహర సుప్రసన్న 
భావముల నాకు గజపించుదు ర్షమల ముంచి 
అనుభవము కానీ జీర్ణదే హం బసంగ 
న్యాయమౌనీకు? సైపలేనోయి స్వామి! 
ఎదరగు నిరాశ తరగల నీడలేను 
కలిసిపోయెద గరములందు 
ఏనోక తుషార సదృశంబు! నీ ప్రపంచ 
సాగర నిగూఢ గహ్వర భాగములను 
రేగిపోవుచు కడలిపై యూగియూగి 
యెగిరి వచ్చెద మింటికి పొగలనెక్కి 
అచట చిరుమబ్బు పొడలతో, అందు మలయు 
తొలికరి మెజంగు తీగెలతో, వదీయ 
కుసుమంత ప్రసన్నతారకా, గుచ్చములతో (2) 


263 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పాడుకొనుచుందు నన్నిటి తోడ గలిసి, 
ఏనొక యణుస్వరూపంబ నీ ప్రపంచ 
సాగర నిగూఢ గహ్వర భాగములను 
రేగిపోవుచు కడలినై యూగి యూగి 

యెగిర వచ్చెద మింటికి? పొగలనెక్కి 

అచట చిరుమబ్బు పొడలతో, అం దుమలయు 
తొలికరి మెజుంగుతీగెలలో, వదీయ 
కుసుమిత ప్రసన్నతారకా, గుచ్చములతో (2?) 
పాదుకొనుచుదు నన్నిటి తోడ గలిసి, 
ఆడుకొనుచుందు సన్నిటి తోడ గలిసి 
ఏనొక యణుస్వరూపంబ నీ ప్రపంచ 
వలమున వీచు భీకరానిలయంలోన 

కలిసి జీన్థించు నీపాద కమలములకు 
త్యాగమొనరింతు నాజీవ ధనము స్వామి 


(సుజాత) 


ఇతరమెందుకు వాంధుడా? 


మామనూరు నాగభూషణం 
పరమపావన (ప్రేమ పరిపక్య దశకన్న ఇతర 
కులము గోత్రము లమంచు కలత నీకేలరా? 
సరళసాత్విక (డ్రేవ సారమొక్క టేరా?ఇతర 
కలిమి లేముల జూచి విపింప నేలరా? 
తరుగలేనిది (పేమ - దనమునాశింపరా? ...ఇతర 
లేడు దైవములేడు లేదు జన్మము వేరు? 
ధారవోయుము జీవ- నారమును (ప్రేమతో... ఇతర 
భోగమొలక సర్వ త్యాగయొనరింరా? 
ఆశయము (పేమ సన్యాసమంబచెరుగరా? 


(సుజాత) 


264 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆత్మబోధ 


మామనూరు నాగభూషణ్‌రావు 
నాహృదయభార మెంతని యణచు కొందు, 
అంతకంతకు క్రుంగుచు, అంతు పంతు 
లేక, ఎన్నాళ్లు యూ యధోలోకవాస 
మును, గడవ గల్లుదును, దిక్కుమొలేక,.. 
పోనీ నశియింతునా, మోయలే నటంచు 
ఏమి లాభము నే గడియించి నట్లు అయ్యయో 
ఎప తట వెల్టినా ఏమి 
క. ఆత్మహత్య 
ఏమిటీ మాట? ఎంతటి హీన వృత్తి 
నీకు నోరెటులాడెనోయూ వృత్తి! 
ఈవు నాటిన (పేమవాటికల యందు 
విమల నిష్కామ ప్రణయమఠంలోన 
(డ్రేమ సన్యాసి నగుచు జీవింపలేచె! 


(సుజాత) 


నిర్వేదము - 2 


మామనూరు నాగభూషణ్‌ రావు 

అనిశము మదీయ వాతావరణము నాకె 

చటుల భీకరమై, నిరాశా ప్రపూర్ణ 

బంధురమై, కవోష్టోశు మలినధార 

కాన్సదములయ్యు, దుఖాంత మయ్యె బతుకు 

విమలమైనట్టి ప్రేమసూత్రమున ఏను 

బంధితుడనై, ప్రముగ్ధబావమున నణగి 
నాసదాశయ నిర్మలా నంత పథము 
నెగిరిపోవైతి రెక్కలుండియును నేను. 


265 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆశ 


తనువు పెకలించు ప్రేమగీతముల విశ్వ 

వీణతం(త్రులలో మేళవింప జేసి 

జగము మార్మోగ జీవిత సారములను 

పాడలేనైతి జీవితావసరములను 

త్వాగమొనరించు కఠిన సిద్ధాంతమైన - చేయనైతిని, రెంటికి జెడితితుదకు. 


(సుజాత) 


ఒద్దిరాజు సీతారామచంద్రరావు 


గరుడ(గస్త భుజగ మంబు కరవచ్చు మండూకమున్‌ 
బరిగా నోట(గసించు,సర్పవదనం బున్‌ జేరియున్‌ బేక 
సరసంబాబు పిపీలికబు దినుని -చ్చన్‌ నాల్క చేలాగు, న 
త్తరియు జీమయు నోటను తనవెరా తన్‌ వీడగ జాలెనే. 


మ.చనియెన్‌ వైద్యుడు, బంధుసంతతులు నా- శల్‌ వీడి, రిల్లాలు శో 
క నిగాఢార్తతుద్రెళ్లు చుండెనో వం-కన్‌ దర్భ్శశయ్యానియో 
జనగాజచ్చెను - రోగి తన్నుగను వాంఛన్‌ నర్చున వ్యాధితో 

దనకీ జెల్లెడు రూకలిమ్మని యెడున్‌ - త్యకార్థ చెతన్యుడై 


చ. పలుగమిడులె వెండ్రుకల వంచితశక్ల విరూడు దాల్చి క 
న్నులు స్థితి మాత దర్శక వినోదతుగాంచె, బలంబు జెల్లెగా 
వలసినదయ్యె నైను బల వర్థక లేహ్మము దించు ముందుకా 
గలది వివాహమిప్పుడది గావున యత్న మొనర్హు నెమ్మితోన్‌ 


చ. చిడిముడిపాటుతోడు త భు జిష్యపదంబునంు దన్నె తెడ్డుతో 
నడచెసు నాశిరంబు దికి లార్చుక పోవంగు దాని తల్లి, యి 
ల్లెడపెను దానియన్న పరి-కింపగు నీవియడంగె - సందుచే 
గడపెదన బ్రదుబంచుబడి గాపుగ (గ్రమ్మర బిల్చునంతకున్‌ 

మ. స్థిర మంచుందలపోయు చుండిన శ్వవృత్తిం బాసితిం దీర్హ ని 
ర్భర మ త్రాభ్వీక దుమ ధావీహతిక 


(సుజాత) 


266 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(ప్రేమగీతాలు 


దామెర పెద వెంకయ్య 
సకియ నీమేని కమ్మని చలువగాలి 
గదలి నాహృద్వి పంచి రాగమ్ము నిబాడు 
తానమెన్నందు వర్ణభేదాను జనదు 
పల్లవి దలంపదే కృతివంకుబోదు 
ఇదియ పూర్వంపు సంగీత మేమొచెలియ! 

1 చూత కిసలయరాగాన [(శుతిగదించి 
మధురముగు బాడు బికిమధుమాసగీతి 
పుష్పదళరామున గళమ్మున విదల్చి 
మత్త మధుపము తులకించు మధురగీతి 
ఉదయరాగాలను బులకించి ముదమునించి 
ప్రకృతి పచచించు జీవ ప్రభావగీతిఇ 
రమణీ! భవదీయ శృంగార రాగమెటిగి 
నామది రచించు వెలలేని డ్రేమగీతి 

2 కదలుచుండె నూతన గతులు సూప 
వివధ భావసరంపరల్‌ వెనుకుబాడ 
నొకట దృగ్వల్లులౌదల లూచిమెచ్చ 
వెడుదకన్నుల మోదాథ్రు సృష్టిగురియ 
కరగు నెమ్మేన నిండి పుల్మలుగుర్చ 
(ప్రేయసీ యాలపింతును ప్రేమగీతి 


దేవి! 


ఊటుకూరి సత్వనారాయణరావు బహుద్దుర్‌ 
ఈనిశా చంద్రికలు చల్లనైనవి గద 

ఎంతకృత్రిమ మీ సృష్టి? ఈ సుగంధ 

వాయు చాలనములు సుధాప్రమదభవ దు 


(సుజాత) 


267 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దార నిశ్వాసముల రేపి తారసించె 
భయత నిష్టుర మృత్యు గహ్వరము దాక 
ఇది యనూహ్యమాకస్మిక మింత బాధ 
ఇంత శాశ్వత నియోగమ్ము నెట్టు లోర్వ 
గలవు.....? 
నీకండ్ల వాటి సుఖస్మితములు 
అంతరించి, విషాద భాష్పాంబుధార 
లలికె నుష్టమ్ములౌచు దో యిలికినినిండి 
ఈ ప్రమత్తన కున్మాద మెత్తినట్టి 
వీనికా భాప్పుధారాంబు లీనిరుక్త 
విమలనం దేశమేయర్థ మిమడుచుకొనె 
తెలియగారాదు దేవి!! 


సంధిత్సువు 


విజయరాఘవరావు 
పూసికొనె నిశాకాంత ఆమాస రేఖ 
గాలిపాదాలు తాల్చి పెడితవట 
సిగ్గు తొగరున పాండిమ చింద 


తత్తరించు (ప్రేమ సందేహ మూహించుకొనగసా 

నాకరమున నీ కరము మాంద్యమున ని। అంతని 

ఆవులింతలె జీవితాంతమంత ఈ కనుల కనుకొంటిని... ఏ కరణినో 
చావు నిద్దుర నాకు మంచంబు వైచె కారువేడి రక్తాలు 

నీ పారిజాతపూల కరివేణి గాలి వర్షాల తడిసె విగియు హృదయము 


తననుతానే బీటపడి నిరాశ 


మలినము దులిపి సారాంశమయ్యె 


నీమార్పు మూటలో 
నాఓర్పు తేటలు 


పైకెక్కి విరబారి, పడి కారిపోయాయి. 


ఈ నాటి కుహువులోన ఊర్మిళా! 


(సుజాత) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


ఇటు గలియు టెటులబ్బెనో 

ఈ రేయి కరుగదో 

నా వేడికన్నీటి నవనీతగాన... 
ఆరెనా, కరిగెనా, ఆ పుణ్య కాంతులు 
నిన్నెరుగు దిద్దెడు నిదురంపు కన్నులు 
అపుడు వీక్షణాలిమిడెను 
అంతలో పరాధీనులము కాన... చనెదినాలు 
కొత్త మనులేత ప్రణయ సంకోచమున 
విడియ వెనుబడె ఆశుకణము.... (ప్రియ! 
క్రొత్తనును లేత ప్రణయ సంకోచమున 
విడియ వెనుబడె అశుకణముని 

ప్రియ! 

కలిసితిమిపుడు. 
లేత ప్రేమలు నిబిడ్డవు గతగనె..... 
ఎదిగె కన్నీటి చుక్క ఈ ఈదుకనుల.... 
కాల్తునౌదాని, హ్రీభర బ్రాంతి కలిపి..... 


(సుజాత) 


కోకిలా ! 


బాగవతుల పూర్ణయ్య 

కాల మింతేయుం జాగు కాకయుండ 

సవ్వగీతిక నేల గానంబు సేతు 

లేచి రమ్మంచు నిన్ను పిల్సేద దెవరో? 

అటుల గాదేవి నీ గాన మభినుతింప 

వేచి యున్నారో, యటుపాడ వెల్టిపికమ? 
ఒంట నిక్కాకచే 'పెనుమంట లెయు 
కన్నులందున విస్ఫులింగంబు లురల 
గడియ గడియ గండంబు గుడుపకొనచు 
మాటు గుబురుల నుండియు పాటలేల ని 


సరళ మాధుర్య శీతల శ్రావ్యగీతి 
269 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నూతనామృత కణమయామానరాగ 
మేళనము చేసి భావాల నేల పాద? 
కాకిమూకల రొదలలో కాననగునె? 

కాకి రొదలణగు సందాక కాల్నిలువవు 

దేహ సమతత్వమునకు సందేహపడవు 

జనులు నినుగాంచు వరకేన నినుగాంచు 

వేమిసేయగ కోకిలా యెంచినావో? 
తొందరింకేల నీ మాటె ముందరగును 
బెంగ గొనకమ్మనిన్మెచ్చు డపైమ జనము 
ఎదుటి హృదయాల నీ గీతియే ద్వనించు 
కలుగు నామాట వచియుంతు గట్టిగాను 
కాని, కోపాల నీ కండ్లు కావిగొనగ 
నీదు మృదుగీతి దూర్మోదయు నీల వికచ 
కమల నేత్రల పల్లియు కన్నియులను 
కోపగింపకు, మరణాన కోకిలంబు 


(సుజాత) 


కవిచింత 


గరిగిపాటి రామమూర్తి 

హృదయ దారణ దారుణా త్యుదిత శోక - నాద మెవ్వారిదోకా? మద్వినోద సమయ 
ములను శ్రవణమ్ములకు సోకికలవలరింతు - అది, మహా ధర్మకవిత సర్వాంతరంగ 
జనిత కాలుష్య ధూమ సంఛన్న రోద - సీ కుహరమును గాంచి, విశేష ద్దుఖ 

భరిత మానసు డౌ నదీ పత్యగూడ శోకనాదమ్మొ? 

అది, యమాస దుర్భర దరిద్రావతార - మానసంరక్ష కాంభోద హీన జీర్ణ 

సస్త ధూత క్రియారంభు వాయుగాంచి - విద్యుదత్మంత కోప సందేల్లితనయ 
వాంచితాకాశ భయద గర్జారవంబో - శ్రవణ యుగళమార్ద ప్రవశే మ్మొనర్చి 
మానస ద్వారముల దాటి మంజల హృద - యప్రసూపన సౌరభ హరణ ప్రభాత 
గర్వమున కంఠమును జేరి కఠిన గీత - పఠన మొనరించు నీథ్వని 


(సుజాత) 


270 
తెలంగాణలో భావ కవితా వికాసం 





విశ్వధిక్కరణము 


నిడిమర్తి సూర్యప్రకాశరావు 

ఏల నింతగా వెరచి నన్నీ విధంబు - కాలసర్ప యోగంబులో గట్టినావు? 

ఇంత పరికివాడవని నే నెరిగియున్న - సాధు మృగమునై జన్మింతు జగములోన 
కల్పకల్పాంతరము లీ జగంబు నేలి - సర్వ సామ్రాజ్యద్యశంబు నార్జనము చేసి, 
తుదకు బీభత్స హృదయాన తూలిపోతి - నభిముఖంబున నన్గాంచి, యబల విధిని 
కఠిన దుర్మార్గ ద్రోహంపు కాంత వలెను - గాఢ సుషిమా సమయమున గట్టినావు 
క్షాత్ర రిక్తుడవై యిట్లా సంచరింప - చేతులెట్లాడ గల్లెను సిగ్గులేక 

క్షాత్రమెందేని నీలోన చచ్చెనేని - బంధన వియోద నార్థంబు వచ్చి పొమ్ము 
ప్రభువు కెప్పుడు వట్టిదే ప్రబలకీర్తి - మూర వనితలకె తగు నీమోసగింపు. 
విడిచిపొ మ్మొకృసారి నవిభవ పటిమ - కాల్చి నిర్మూల మొనరింప గల్గునిన్ను 
నివురు కప్పిన యెర్రని నిప్పు నేను - భస్మ మొనరింతు నిన్ను నీ బలమునంత! 
తావకాఖిల క్షాత్ర ప్రతాప పటిమ - సంగరావని గెలిచి నే జయముగాంతు 
భూర్భువన రాజ్య ప్రతిష్ట పొందు దేను - చించి చెండాడి ప్రాణము చెదరగొట్టి 
భవదఖిల రాజ్య వైభవ ప్రదము స్వామి - క్షణములో ధ్వంసమొనరింప శక్తికలదు 
మస్తక కిరీట దేదీప్య మానమట్టె - ధూళిలో గలిపి పదాల ద్రొక్కి వైతు ! 

సకల విశ్వంబు గెలిచి నిశ్శంకతోడ - కేల దాల్తును దొల్లియా కృష్ణు విధిని 

ధర్మ పరిపాలనంబున ధాత్రి నఖిల - మేలుదును నొంటిగానైన, పొల్లుపోక 


(సుజాత) 


పరుసవేది 


సురవరం ప్రతాపరెడ్డి 

(ఒక నాడు వివేకానందుగారి దర్శనార్ధమై 
యొక వేశ్య రాగా స్వామి యామె 

శరీర వ్యాపారిణి యని 

రోసి దర్శనమీయ నిరాకరింపగా ఆ వెలది 
యీ క్రింది విధ ముగా బాడెనట. 
సామివివేకనాంద ఇంగ్లీషు కవితకు సేత) 


స్వామి! నా దోషముల మీరు సరకు గొనకు aa 


తెలంగాణలో భావ కవితా వికాసం 





డేను మీరును బరమాత్మ నెదుట నొకటె 
తమ పదస్పర్శ్మయే నాకు తారకంబు. 
హంతకుని చేతి కత్తి లోహంబె సుమ్ము 
గుడిని నెలకొన్న మూర్తియు గూడ వినియె 
పరుస వేదిని నీ రెండు స్వర్ణమగును 
ఊరి కాలువ బ్రవహించు నుదక మెపుడు 
యమునలోను జల ప్రవాహంబె యుండు 
పూత గంగాభవానిలో బూరముగను 
నైక్యమగుటు జేసి పవిత్రమయ్యె రెండు 
స్వామి నాదోషముల మీరు వరకు గొనకు 
డేను మీరును బరమాత్మ నెదుట నొకటె 


(సుజాత) 


పుష్పాచయము 


సముద్రాల రాఘవాచార్యులు 

కనకలతాశలన్‌ ప్రణయ ఖద్దముతో దెగటార్చి రక్తత 

ర్పణ మొనరించు నాటి పృధు రాగము ద్రోవగ లేని దోసిటన్‌ 

పనిగొనియేల దాల్చెదు జపా సుమముల్‌: సరముల్‌ రచించికై 

కొని నడివీధులన్‌ విలుచు కొందువో నీ రుధిరాశ సత్వమున్‌ 

నలుదెసలందు జూచి నయన ప్రదమంబనరించు మల్లికా 

విలసన సమున్దలించి కన వేదురు నొందెద వేల యూగతిన్‌ 

కిలికి పిసాళి నవ్వుతజగల్‌ వడగట్టిన దివ్యసారమున్‌ 

గొలిచి దనర్చు నవ్వి పువుగోలలు దూల్బునె నీదు మర్మముల్‌ 
కంటకి యౌ గులాబి కను కంపని దలంపువు మేలె: సంపగిన్‌ 
కంటికి వచ్చినందులకెగా యిటు పుట్టని ముంచినావు ని 
న్నంటిన ఇట్టులెన్ని సుమనస్సుల గొంతులు తెంచితో జగ 
త్మంటక! దండగుచ్చి తలదాల్చి చరింపగ వాడవాడలకున్‌ 


(సుజాత) 


272 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అనుతాపము 


ఇంద్ర గంటి నాగేశ్వర శర్మ 
మదిదొసంగుల కల్మి మసలుచుడుటు జేసి 
కృశియించి తనలోనె కృంగిపోయె 
సద్భాషణమ్ముల చవియెరుంగమి నాల్క 
ప్రణయ భిక్షను గోర భయముపడియె 
తమ పూర్వ పథములు దప్పిన కరములు 
నినుజూచి మోడద్పగా నిలువమానె 
తమ భాగ్యములు దప్ప తమసాంబు నిధిమగ్న 
నేత్రముల్నిను గాంచు నేర్పుమజచె 
వడక దొడెగెను మేను పూర్వకృతదోష 
భార పరితప్తమగును న భాగ్యవశత 
నీ పదంబుల భజియించు నేర్పు వెలయును 
టెప్పుడో కృశభర శరీర మింపుగ! 
నిలువెల్ల నీ రూపు దిలకించి కన్నుల 
షష్ట్రాంబువల దొప్ప నూగు టెపుడో 
పరికింప నీదిన భాగ్య చారిత్రంబు 
జిహ్వాగ్రమున దేలు చెలిమి యెపుడో 
నిను వినా సర్వంబు నెమ్మది విడనాడి 
చరింయిచు పావిత్ర సమయెపుడో 
బాహ్య ప్రాపంచికానానంద భృపటలీ 
భవదుదార వంపు ప్రేమ ప్రభంజనమును 
దూలిపొయెను సంగతి తోచుటెపుడొ! 
కజపు దీరంగ నీ ప్రాపు గాంచు టెపుడో!! 


(సుజాత) 


273 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బంధితుడు 


మాధవ శర్మ 

మొగిలి గోడల చాటున బంచియుండి 
బాపురే! చంద్ర! యెంత శబాశుగా మ 
రందుచోరుని బట్టితిరా! మిళింద! 
మానసనదేలు పగిది చిక్కి 
పోయితివి.....ఇక నీకు ముక్తిలేదు 
భానుండే వచ్చి తాను “జామీ” నాసంగె 
నేని విడుదలనీకు లభించవచ్చు, 

కాక యుండినచో గలకాల మిటనె 
తప్పదోరి పుష్పంధయేశ 

తెల్లనివి పాలటంచున్‌ 


నల్లనివి జలమ్ములనుచు నమ్మెడి ముగ్గన్‌ 


మెల్లన్‌ మోసమ్మొనరిచి 

యిల్లున జరినావె భృంగ! హీనుడవై 

8. చెల్లని బల్లిమాటల వచించి 
యెటేని గృహమ్ము సొచ్చి రే 
యెల్లను కుట్రబన్ని యరయే 
దెలవారక మున్ను యున్నసా 
మ్మెల్ల భుజాన వైచి కొని యే 
దెల వారకమున్ను యున్నసా 
మ్మెల్ల భుజాన వైచికొని యే 
గీతివింట వచ్చింపకుండ నీ 
నల్లనిజాతి నమ్మదగునా! 
తగునా! చననీయ భృంగమా! 

2 నిన్న నెటో యదృష్టమున నెగ్గి 
తి దొంగతనాన: 
నేడు నీ పున్నెము పండి 
'బ్రద్దలయి పున్న 


274 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మ యెమ్మె: మీరు డీవుగన్‌ 
నిన్నిల మాటలాడుట శ 
శాంకుడు గాంచెను చిక్కిపోతి విట్లెన్ని దినాలు సాగుననీ యెంచితరా 
! మధుచోర్య చౌర్వముల్‌? 
(సుజాత) 
క్రియసఖా 
భాగవతుల పూర్ణయ్య 
విమల వారిద పంక్తి విరియు నీవేళ 
అమల కాంతుల చంద్రుడలరెడు వేళ 
కమల దీపిక లెల్ల కరిగెడు వేళ 
సమదరాయంచలు జరియించువేళ 
విరహగీతిక తేటి వినిపించు వేళ 
పరతత్వమును బయటి పాడెడు వేళ 
పద్మినీ మవగతులే వగజెందువేళ 
సలలితా రజములు సమసెడు వేళ 
తెలిముద్దు చెదురునీ తీయని మోము 
పులకింప, దలకింప, బూజించితేమొ? 
1 
కమలవనంబులో కలరాజ హంస 
తమిగుల్కు జంపాల తరళ హరిణంబు 
తవిరాకు దోనెలోపలి దేటిమేటి 
యెలమావి గుబురులోపలి కోకిలంబు 
పటికంపు దోనెలోపలి మంచు చిన్ము 
కటకరత్నాంతర కౌముది రేఖ, 
నవకోమలాంగి యాననహాసకాంతి 
నవ పద్మ చుంబిత రవికాంత కాంతి 
మధుపాన మత్త తామరస మధుపంబు 
విధుకాంతమిణి సరి ద్విమల కంకణము 


273 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నవవిలాస దరహాస సారసానన 
గలియునా చూడ్ములు గావించనోము 
(సుజాత) 
ఉదుపు 
అవంత్స వెంకట రంగారావు 
పాలు పితికిన రీతి వాన కురిసె 
నిర్మలములయ్యె దిక్కులు, నింగిపైన 
పాల మీగడ మొగిళులు ప్రాకియుండె: 
పాటలను పాడె నా సెలయేటి చెల్ల. 
చేరువను కానిపించెడి చెరువు నుదుటి 
బట్టువలె: నెట్టి కాల్వ చూపట్టుచుండె 
అలలపైనూగు తామరసాన పళ్లె 
రములలో నీటిముంజెలలో నీటి ముంజెలు రక్తిగాల్ప: 
పొలము దాపున పెరిగిన మొగిలి కన్నా ముగ్గులను పెట్టుచుండె 
పుప్పొళ్లతోడ నెమలి పిట్టల తలల పింఛెములనంగ 
చోడివెన్న లెన్నెన్నా తూగాడుచుండె 
చెట్టుతొడపైన నూగెడు చిన్నినీడు 
మెల్లగా వీచుచున్న తెమ్మెర యొకండు 
చిన్న తీయని రావమ్ము చెవులవైచె 
తొగరు కోకను తొడలపై బిగియగట్టి 
పాదము మునుంగు నీటిలోపలను నిలిచి 
భావ! భావ! యటంచును పాటపాడి 
ఊడ్చుచుండెను లేయూడు యువిదయోర్తు 
పలల గుల్ము నన్నని చాయపెసరపప్పు 
వొలె పచ్చనై కాన్సించె బోటిమేను 
నాగుజోడులు పవడాలు తీత తక్క 
ముగుద కేమియు విలువైన నగలు లేవు: 
తూగుటుయ్యెల పయ్యెద నూగు నెడద 


పల్లెల యమాయక మునంత బయట పెట్టె 
276 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పూచివంగిన మందార పూవనంగ 

పొలతి మొగమున కుంకుమ బట్టువిచ్చె: 

పూజలో మేనుమరచెడు పొలతి రీతి 
బమ్మలవ్రాత రంజకి మునుగు లీల 
చేతిలో మొక్క కుంచెగా చెన్నుమీర 


ఊడ్పులోన మైమరచెనా యువిదయపుడు: 


జలతరంగిణి, మించిన లలితమైన 
యెలుగుతో పాడుచుండె నాకలిమిన్న 
కాపుపాటకు వలయు సంగమ్ము లన్ని 
కోరకుండగనే సమకూడె నచట: 
నిండి తొనుకుచు (శ్రుతివైచె నీటికాల్వ 
వెనుక చిలకలు వాయించె పెద్దకప్ప 
బుట్టెనూపెను తొండయు గొట్టెమీద 
స్వారి చేయు కత్తెర, వినువారలైరి: 
ఎంతసేపట్లు వింటినో యెబుకపడదు 
కాని, పికిలి పట్టల వంక కనులు త్రిప్పి 
మరల చూచిన నాచోట మగువలేదు 
పలుకుల సుమమ్ములును గాలివాత పడియె 
దీపమారిన యిల్లట్లు లాపెనేని 
చేను కన్పట్టె నావేళ చెన్నువీడి 
పాటకొబకామె వెనెవెంట బడియెనేమొ 
కప్పగాని, కత్తెరగాని, కానగాదు 
ఆమెపాడుచు నూడ్చు చున్నంత సేపు 
బాగు గాగని శిరములు వంచి వరులు 
పోయి నంతనె చింతచే బుగులు పోలి 
కను కొనల నుంచి కన్నీరు కార్చెనౌర! 
పాటకుప్పొంగి పోయిన నీటి కాల్వ 
గ్రట్టుత్రోసుకు వచ్చి యాకలికి లేమి 
ఉసుగ్రంచును పెద్దనిట్టూర్పు విడచె 
ఆమెపై దానికంత మోహమ్ముకాని; 


DTT 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సందెలను నాకుపచ్చని చదలతోచి 
తొలగిపోయి కుంకుమ మబ్బు తునకవోలె 
ఇలకు దిగివచ్చి వెడలిన యింద్రచాప 
మట్లు నరుల మధ్యను మాయమయ్య నతివ 


స్వాగతము 


చౌడూరు బుచ్చి బంగారయ్య 

నెమ్మనమ్మున సుస్వాతమ్మొనర్చ 

నోపికను గట్టితీ గాలి గోపురమ్ము 

కట్టు దిట్టంపు మూడు ప్రాకారములను 

హాయిగా వీచునట మలయా నిలమ్ము 

కరమున దర్శన కాంక్షచే గసవు నూడ్చి 

యందుమై జందనపు కలయంపి జలికి 

రాణ నొప్పారు ముత్యాల రంగవల్లి 

దీర్చి, కాచి యున్నాను నీదెసను జూచి 
దేవ! దయ జూపి యికనైన గావరావె? 
సాంద్ర భవదీయ చిద్విలాసమ్మ నెజుగ 
నల్పబుద్ధికి నను బోటికౌనె దరము! 
ఐన నెట్టులైనను మంచిదటంచు నెంచి 
యందె గట్టితి నొకట గర్భాలయ మ్ము 
సచ్చినాంద దివ్య తేజమ్ము వెడలి 
భక్త వాత్సల్యమున దేవ! వత్తుననుచు 
కటిక చీకటి బోజిమ్మ గలుగు జ్యోతి 

నారి పోకుందుబోసి తాజ్యమ్యు గొంత 

దేవని దయజూపి యికనైన గావరావె? 

ఇంచు వేడుక నీవరదెంచు నపుడు 

తుమ్ము మొదలైన దోషములోచ కుండ 

గర్భ గుడిముందు గడితి జేగంట నాకటి 


చాలదను శంక బూరింతు శంఖ మొకటి 
278 


(సుజాత) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


పాపభూయిష్టమైన యీ పాడు భూమి 

నడుగు బెట్టుట దుస్సహా మౌనటంచు 
చక్కగా నీదు చరణ మార్జ్దనము సేయ 
నెంచి దెచ్చితి జలము మిన్నేటి నుంచి 
దేవ! దయరూసి ఇకనెన గావరావె 
చూచి! చూచి! కన్గవకాయ గాచిపోవ 
దేవనినితావక దర్శన నాభావమునను 
యథ్రుధారా ప్రవావహమే యవధి గాగ 
వీడె దాసానుదాసుండు వేడు చుండె 
కేలుదోయించి నుదిటిపై గీలు కొల్పి 
దేవని దయచూపి యికనైన గావరావె? 


భీతి 


సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రి 


(సుజాత) 


పుడమి నాగ మహాశక్తి ప్రోత్సహించి - పంపియున్న పిశాచంపు గుంపులట్లు 

తలలు విరిపోసుకొని భయాత్మక ములగుచు - జెట్ల మొత్తంబు నన్ను వీక్షించుచుండె 
అల దిగంత విశాల మానంబరంబు - నన్ను గబళింప వచ్చుచు నున్న కాల 
దేవతావ్యత్యాసంబు (తోవనాకు - వడలు గొలుపుచునున్న దెయ్యెదకుజనుచు 

మేఘ భటపంక్తి తమవిచ్చు మొజుగుకత్తి - గములు జలిపించుచుండె నక్రమముగానె! 
వాయురాక్షసి తన మహా బలతనెజప - వచ్చుచుండె జౌజవ్వును బైకిబైకి 

కాంతివాడి నిర్వాణోన్ముఖంబులైన - దీపికాజాల కంబంట్లు తెలియవచ్చు 

తారకలు నాదు దైన్యంపు దశ నెటింగి - దుఖ పడుచుండినటుల దోచు చుండె 

దేవ! యేకాకినయి చిక్మితిని బ్రపంచ - కాననము నుందు గటిక చీకట్లు (గమ్మె 
నాకు చేయిచ్చి నీ విమానంబు పైకి - తీసికొనిపోయి నాఖీతి దీర్పవోయి! 


(సుజాత) 


279 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తాజ్మహల్‌ 
వేంకట కాళిదాసకవులు 
నీహృదయమ్ములో నెపుడో 


నిండిన ప్రేమ రసార్ధ మాధురీ 


వ్యూహము లీ గతిన్‌ మొలిచెనో, 


మరి తీయందనాల మించు నీ 


యూహలె సౌధమై పొలిచెనో 


విరహవ్యధ గుంచు చున్న నా 


యా హృదయమ్ము నీ వనునయింపు 


1 


వహించితో యిట్టి రూపమున్‌ 
నాకనులు గల్వలన్‌ జల కణమ్ములె 
చంద్రిశిలా విశుద్ధ సౌ 
ధాకృతి బూనెనో; హృదయ మంతయు 
నిండిన నీ స్వరూపమె 
యీ కరణిం గనుంగవకు 
నిప్పటికిన్‌ గనిపించుచున్నదో 
నాకొరకో విలాసవతి నవ్వెదవో 
యిట నిల్చి చల్లంగన్‌ 
తారాపథ వర్తమాన వనితా! 
యూహింపగా లేను శో 
భా తారాణ్యములైన నీ కనులలో 
వాంఛల్‌ మహా ముగ్ధముల్‌ 
పూుుతల్‌ సెందిన వేము నీ వలపు 
చూపున్‌ దారులన్‌ నుడెయీ 
రీతుల్‌, నా హృదయమ్ములో నిపుడు 
నిర్మించున్‌ బురా సౌఖ్యముల్‌ 
కల వలె, నీ కనుంగవ 
సుఖ (ప్రతివింబముగా మనోరహా 


సలుల మెరుంగు వారె నొ 
280 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సధామయి! యిట్టి మనోజ్ఞ సౌధములన్నియి 
నొక్క మారుగా 

జలజల భాప్పు రూపమున 

జారిన యా కఠినంపు వేళలన్‌ 

ఎన్నడు మూగ వోతివో 

సహింపగ రాని వియోగ రాగముల్‌ 
కన్నుల నుండి యశ్రువులు గా 
దిగజార్చుచు నుంటి: నీయెదన్‌ 
మున్ను ప్రతిధ్వనించి న 

వ పూర్వపు సౌఖ్యములిప్పుడో, 

మహా బిన్న విశాల సాధమున 

కేవల (గమ్మెడు నీరు వెన్నెలన్‌, 

ఈ మనోజ్ఞత రారామ నీము బుపష్ప 
వీధులందు నానంద జీవితము మున్ను 
గడిపి యున్నాడు: నేడు నా కంటి నీర 
జీవిత సుఖంబుగా బరీక్షించి దీని, 
ఎన్నడో నీవు నేమను జిన్న తనము 
సందు నీ సర్ణ ప్రాంతమందాడుకొన్న 

వింత స్మృతులు నాయెద 

గిలిగింత బెట్ట 

(భ్రమయునా నిరాశా వీక్షణముల్‌ చెలియ. 
హాసము లేని నా హృదయ మంతయు 
వానలు మాటు పడ్డ యా 
యాసముతోడు వ్రయ్యలగు నట్టి 
ముహూర్తము నందునో సఖీ! 

యీ సుధలీను సౌధమది యెన్నటికిన్‌ 
మరువంగరాని వే 

వోసుఖ సంగతుల్‌ పలుకు చుండు 
జమీ నవతార కాళితో న్‌ 

వలపులె కలంచి పోయిన బ్రతుకు నీది 


281 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చేసికొన్నావు దువాసితము గాగ 
కాని తావక ప్రణయాథశ్రు కణము లెల్ల 
శాశ్వతముగ నుండును షాజహాను 


(సుజాత) 


సిద్దార్గుని వియోగము 
ఊటుకూరు సత్యనారాయణ రావు 


ఉ. 


నీ వెటు పోవు చుంటి వన నీతలశాసిత రాజదండముల్‌ 
ఆవలగ్రోసి ఊ నినుపు - నక్కట! నీ ప్రియురాలి, గాఢ ని 
ద్రావశులైన వారివిడి - ప్రాంగణ హర్య లతానీకుంజపున్‌ 
త్రోవల నిర్ణమించి: తగ - దోయి అధర్మము సేత మాసికిన్‌ 
కునుకొకయింతదీర నగు గుంబసి బిడ్డడు తల్లిపాలకై 

పుణుకుచు లేచుచుండె వలపుల్‌ దిలకించుచు సుశీల భార్య మే 
ల్మను నటులావలించెడి: తజలవంపు, నింపవు గాధరక్తి యే 
వనములబట్టి పోత తగ నా గతయేమి వృథా విరాగివై 
కారుమొయిళ్లు దట్టముగ [గ్రమ్ము కొనెన్‌ గగనాంగణమ్ము వ 
ర్నారభసుబుతో, మెజపులకనుమూసెడి, ముందు కొందయున్‌ 
దూరపు వెల్తురున్నటుల దోచదు, అర్ధ నిశీధమయ్యయో! 

నేరవు ంచబిడ్డడవూ నీ విటులన్‌ శ్రమలోర్చు టెన్నడున్‌ 
చ:జలద సమూహముల్‌ మెరపు చాయలతోనును సిగ్గుదొంతరల్‌ 
దొలికెడు, నాకసంబున కేదోమది సంతస ముబ్బి పొంగెడున్‌ 
వలపుల తారకల్‌ గురియె? భవ్య శుభోత్సవ మేల వీనికిన్‌ 
తెలియును, యేటిధర్మము విధింతువో దేశముకై కుమారకా. 
తొలి రాజన్యులు రాజ్యముల్‌ వదలి, భ్రాం తుల్‌ మాని 
భార్యాసుతాదుల నీ పిన్న తనంబునన్‌ విడచి, యెందో ఘోర కాంతార 
స్‌మల బుద్దాకృతి తృప్తినందిరటవే! -మావాత్మ! నీ త్యాగ ని 
శృలతల్‌ జూచి ప్రముగ్గమయ్యె జగతీ సంఘంబు విభ్రాంతమై 


(సుజాత) 


282 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆ చిన్న చంద్రుడు 


తుమ్మలపల్లి వేంకట సీతారామారావు 
(వాణీ సేవా సంఘము) 
సిన్న నిన్న సుక్కలతో 

సీకటేలస్తాడుని 

ఆ శిన్న సెంద్రుడు 

సెట్ల సాట్న దాక్కుంటాడు 

సెలల్లోనించి సూత్తాడు---- 

ఆశిన్న సెంద్రుడు 

కొంప లెక్కుతాడు 

కొండలెక్కుతాదునిని 

ఆ శిన్న సెంద్రుడు 
తెల్లంగ నవ్వుతాడు 

సల్లంగ సూత్తాడు 

ఆ శిన్ని చంద్రుడు ------ 

ప్రాయమునున్న పిల్లల్ని సూస్తే 
బగ్గున మండి పడతాడునిని 

ఆ శిన్న సెంద్రుడు 
పూల బాణాలే యిస్తాడు 

సాల సిక్కులు పెడ్ద్డాడు 
ఆ శిన్న సెంద్రుడు 
మాపటీలెలిగిస్తాడు 
మల్లి పొద్దున్న మాయమౌతాదు. 


(సుజాత) 
పిలుపు 
గాడేపల్లి సోమదేవశాస్త్రి 


వేయి గొంతుల నుత్మంఠ బిలచి పిలచి 


వేగిరమ్మో ప్రభూ యంచు వేడుకొందు త 


తెలంగాణలో భావ కవితా వికాసం 





రమ్య మాణిక్య రత్న విరాజమాన 

మధుర తర దివ్య మూర్తిని మాకుజూప 

నీకిదే తరియనితోచు నాకు స్వామి 

లెమ్ము, భారమ్ము నీధర్శనమ్ము నిమ్ము! 
భయదగంబీర జలధి గర్భమున నిలచి 
విమల మౌక్తిక మణికయి వెదకుభంగి 
స్వామి? భవదీయ భవ్య దర్శన విశేష 
పూర్ణ చంద్రోదయమునకై పొక్కు చుండి 
లెమ్ము, రారమ్ము నీదర్శనమ్ము నిమ్ము? 

స్వీయ భవభార భరబద్ధ; జీర్ణ జీవ 

తరణి సంసరణ తడినిదరియ దరమె 

తరుణమగునీదు కరుణార్ధ కిరణకేని 

పాతక ప్రయోగకలప పలనగాక 

లెమ్ము, రారమ్ము,నీదర్శనమ్ము నిమ్ము! 
ఉష్మదీయ మధుర దర్శనోర్శికలకు 
మధుర దీయమధుర దర్శనోర్మికలకు 
బంగి యుప్పొంగి తమకుదాని బరలివచ్చు 
నాదు భాష్పధారల గాంచినావొ లేదో! 
లెమ్ము, రారమ్ము, నీదర్శనమ్ము, నిమ్ము 

ఎన్నినాళ్లీవు రాకుంట నెంచినావో 

ఎటుల నీ వియోగంబు ధరింపగలవొ 

లోకమట దుష్టవిషయ లోలయయ్యె 

“ ధర్మ ంసంస్థాపనార్థంబు ధరణి సంభ 

వింతునే” నన్నమాట యనృతమగునొకో 

శిష్ట రక్షణమింకేసి దుష్టశిక్ష 

ణంబును నెటు సల్ప దలచినావొ స్వామి 

లెమ్ము, రారమ్ము, నీ దర్శనమ్ము, నిమ్ము, 

స్వామి! సల్పిరి ధర్మదేవతకుకుజాపు 

(భ్రమత నొసగిరధర్మ దేవతకు దాపు 

ధనము దైవంబటంచును దలచినారు 


284 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దైరమగు నిన్ను గలనైన దలపుబోరు 
ఇంతకన్నను సమయ మింకెపుడు గలుగు 
రమ్ము, రారమ్ము, స్‌ దర్శనమ్ము, నిమ్ము! 
(సుజాత) 

నైరాశ్యము 

విజయ రాఘవ రావు 

తిరిగి నీళ్లాడ దీ కాలదేవత 

అపుడనుభవించిన సౌఖ్యపుటరనిముసము 

అద్ది, 

అచిరద్యుతి వలె 

గప్పని, తళుకవి 

వంకరల వెల్లు టయ్యార పరిమళములు 

దిశా దిశా స్థిగితము చేసి దినము చేరె 

అబల ఆరోహ యువరోహణముల వెసి 

వెల్లు గీతమాలల పాడి, 

విరిగి పడుచు, 

నల్లనీడల సొమ్మయి చెల్లు 

సూర్యకిరణము వలె 

ఆనిముసము మజలిరాదు.... 

వాడనే వాడెనీ 

(వీడాంకురిత కనుల 
(ప్రేమ వెన్నెల నీడ 

వెలయనే వెలిసె నీ 

లలిత చేష్టలోన 

వేడి భావపు జాడ 


తీపి అసలు రేకెత్త 
ఈ పతిత బ్రదుకు 


వలపు సౌఖ్యమునకు బంధువగు 
285 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అంతలోన 
గాఢ నైరాశ్య రుంరూ విలాస 
ఉన్మదావేగ ముజ్బూలు ఊప వచ్చు 


నా మిత్రునికి నీవు న- న్నీ నడింప 
దలుచితివా? 

ఆయనంతాకాశ చరత్సు! ధీయశోని 
మాన గర్జారవమ్ము నీ వీనులందు 
జరదొ? తత్పక్షహతికోడి పరుగు తెంచు 
బ్రాణ భయమున, నీగంధ వాహ/డితడు 
గౌచరింపడొ నీకు! 

నయనములు గల్లిగూడ సం శయము పడుదు 
వేల? వీక్షింపు మోయి వజ్రాలదీప్తి 

అది మదీయ యశోవిహ నాంచిత ప్రభా 
విభాగమ్మె మమ్ము? 

నాకహంభావ మనుచునున్నావు నీవు 

దీని గనలేక: 

హితునిగా మాత్రమీవున - న్నెంతువేమో? 
కాని కవితామనోహరో- ధ్యానసర్వ 

ఫుష్ప గుచ్చ ధారిని నేను 

ఇది గ్భు ధారిని నేను 

ఇది యెజుగనట్లు నటియించె దేలవోయి. 


వీడ్కోలు 

పులిజాల గోపాలరావు 
పదియారేండ్లు ప్రవర్థమానముగ దాంపత్యంపులే వెన్నెలల్‌ 
పదిలంబై కళలబ్బె జీవితపయ్డ పాధోధికిన్‌ కృష్ణ వ 
క్షదినాల్‌ తిన్నగరాక ముందునె యమాన క్రూర గాథాంధతల్‌ 


చదలు న్నేలయు నేకమై కవిసెక్ళష్ణా! నీవు కన్మూయుటన్‌. 
286 
తెలంగాణలో భావ కవితా వికాసం 


(సుజాత) 





కనుసైగన్‌ ననుబిల్చి గాద్దదికమౌ కంఠంబుతోపిన్నదా 

నిని జూడన్మననయ్యెనంటివి సరేనీ యాజ్ఞ పాలింపగా 
క్షణమేమిన్‌ గడువీయకుండగనె నా సాన్నిధ్యమున్‌ బాసి తే 
మనుదున్‌ నీ తుదికాంక్ష నొక్కటిని దీర్పన్‌లేని కార్చణ్యుడన్‌. 
మురళిని రమ్మనంటివి ప్రపుల్లను చంకన నెత్తి బాష్పముల్‌ 
దొరలగనోడు కుత్తుకను దూరముగా భయమంది యేడ్చుచున్‌ 
దిరుగుచునున్న వాడు సుదతీ! కనుజిప్పల నెత్తి తిన్నగా 
నరయుచు నొక్కమాటు పలుకాడుము చాలు భరంబు తగ్గెడిన్‌. 
తమ్ములు తమ్మిరేకుపయి దాల్చిన మంచు విధాన కన్నులున్‌ 
చెమ్మగిలంగ నెమ్మొగము జేతుల గప్పి ధృతిన్‌ దొజంగి దై 
న్యమ్ముగ నీకునై వగతు రక్కట యేమని యూరడింతు దై 
వమ్మునకే నొనర్చిన యపార మహాప కృతంబు దెట్టిదో. 

పిన్న తనంబు నుండి నిను బ్రేముడి బెంచిన యక్క కండ్లలో 
మన్నెగ జిమ్మి బిడ్డలను మాతృ విహీనలగా నొనర్శియే 
యున్నతి గోరి పోయితివా యూర్ధ్వ పథంబున ప్రేమరాళశి నీ 
కన్నుల వెల్లునే సుర జగత్తులు గాంచుననున్‌ ద్యజించిటుల్‌. 
కనులం ద(శుతరంగముల్‌ దొరలి వాకల్గట్టగానేడ్చు నీ 
యనుగుం జెల్లెలి శోక మెవ్విధిని బాయంజేతు మా యక్క యే 
దని ప్రశ్నించిన యేమనందు జీతికి నర్పించినా నందునా 
చనియెన్‌ స్వర్గము కందునా! యకట కృష్ణా యెట్లు నోరాడెడిన్‌. 
అనుగుం జెల్లెలు తల్లి యక్నయును నిత్యం బ[్రు నేత్రాలతో 
మనసారం దలపోయనట్టి క్షణమైనం లేదు నిన్నెప్పుడున్‌ 
అనురాగంబున జూచువారుకద కట్టాయింత కాఠిన్యమున్‌ 
జనునే పూనగ స్వప్నమందయిన కృష్ణా! మోము జూపింపుమా 
ఇంటన్‌ నీ గృహిణీ కథారచనమే నే ప్రొద్దు నీక్షించుచున్‌ 
గంటన్‌ నీరిడనట్టి రోజు కలదే కన్ముందు నీ రూపమే 
యుంటన్‌ శోక దవానలం బిటు గృహోద్యోగంబునన్‌ సైచితిన్‌ 
జంటన్‌ బాయు కపోతవైఖరిని కృష్ణా నన్ను మన్నింతువా. 
ఎన్నడుగాని నన్విడచి యేగెద విట్లని యెంచలేదు మే 

ల్మన్నను నిద్రబోయినను గుండియ లెట్లు సహించె కృష్ణ! న 


287 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చిన్నరి కూనలమ్మయని చేతులునెత్త సహితునేమి మా 

కన్నను ముఖ్య బంధువులు గల్టుదురా యది స్వర్గ్ణమైననున్‌. 

తొలి జన్మంబుననే ప్రఫుల్ల సుమపంక్తుల్‌ వోసి సర్వేశునం 

ఘ్రల నర్చించితినో లభించితి వటంచుం గాదె యుపష్పాంగితిన్‌ 
దలిరున్‌ బాటలు ద్రిప్పి త్రిప్పి గహనాన్త స్సీమలం ద్రోసిటుల్‌ 
శలవుం గొందువటం చెరుంగుదునె కృష్ణా నెయ్యపున్‌ మోసమా. 
పలపల పొక్కుబాప్పకణ పంక్తి కరాంగుళి నొత్తుకొంచునన్‌ 
బిలుచుక బర్వురెప్పలను విప్పి యలంతిగజూచి యేదియో 
పలుకుచు గర్భము న్ని మిరి బాదయు గన్పడజేసి కన్నుద 

మ్ముల ముకుళించు నీ చివరి మూర్తము నా హృదయంబు జీల్చెడిన్‌. 


(వియోగ గీతి) 


శ్మశాన వాటిక 


బూర్లుల రామకృష్ణా రావు 
(ఆంగ్లేయ కవి గ్రేయొక్క “ ఎలిజీకి అనువాదము) 
దేవళ ఘంటికాస్వనము దెల్పెడు సాంధ్యమనోజ్ఞ వాటికన్‌ 
గోవుల మందలల్లదె! వికుంఠిత వాదముతోడ జీటుచున్‌ 
బోవుచునుండె దూడలను: భూముల వీడి కృషీవలుల్‌ ఘనీ 
భావముతోడ నిండ్ల దెస బారిరి రాత్రు నన్ను వీడుచున్‌ 
ఉ అల్లదె! దృశ్యజాలమిది యంతగ కాంతిని హీనమయ్యి రా 
జిల్లెను, నిశ్చలంబగును శీతలవాత కపోతజాలమున్‌ 
వెల్లగవీచెడిన్‌, శ్రవణ మేదుర కీటక మంద్రనాదమున్‌ 
గొల్లల మేకమందలక కోన జరింపగ నిద్రబుచ్చెడిన్‌ 
ఉ. సారెకు గోపురాగ్రమున సన్నగ మూల్గు యూలూకరాజు జె 
పారక లోకులన్‌ దన (ప్రశాంత నికుంజ విరామసీమ సం 
చార మొనర్చి తన్నచట సౌఖ్యదమౌ విజనస్వరాజ్య సం 
సారము నేల నివ్వరని చంద్రునితోదన మొల దెల్పెడిన్‌ 
ఉ. తక్మగు విశ్వమెల్ల సతతంబు శాంతిని బందకున్న న్‌ 
ప్రక్కన రాచిచెట్టు బెనుపంగను, మజ్టుల యుడ లెల్లదా 


మక్కువ జేర్భ పుట్టలుగనక్కట! కూలిన చిన్ని గుంటలన్‌ 
288 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బెక్కులు గ్రామవాసులగు పెద్దలు నిద్రలు జెందుచుండిరౌ 

ఉ. తిన్నగ సోకు చల్లనగు దివ్యసుగంధ ప్రభాతవాతముల్‌ 

సన్నని గడ్డి గూళ్లను నిశాంతమునన్‌ బ్రలపించు పిచ్చుకల్‌ 

మిన్నలరియించు కుక్కుటపు మేలిరోదసీ, మషిర ప్రతిధ్వనుల్‌ 

ఎన్నడువారి మోల్మలుప వింకను భూతలశయ్య లెత్తుచున్‌. 

ఓ. వారలకై గృహంబులను వహ్ని వెలుంగడి కెన్నడేనియున్‌ 
సారెకు నిండ్లలో పనులు సల్పరు వారికిగా కుటుంబికుల్‌ 
చేరరు బాలురున్‌ జనకు జిన్నని పల్ముల స్వాగతంబుతో, 
గోరరు ముద్దులిత్తుమని గొబ్బున సంకములెక్క రెన్నడున్‌ 

మ ఎన్నోపంటలు వారిచేతి కొడవండ్లే కోసె నేటేట గా 
మన్నై పోయెనువారి నాగళులచే మాటోందిరాళ్లెన్ని యో 
మున్నెంతో ముదమార నెద్దుల జతల్‌ బోవంగ వెన్వెంట చేల్‌ 
దున్నంగన్‌ జనలేదె! వృక్షతతులన్‌ దూలించలే దెన్నియేన్‌ 

ఉ. వారొనరించు సేద్యమును వారి గృహంబుల గల్లు సౌఖ్యముల్‌, 
వారికృషిన్‌, యశంబిడని వారిదశన్‌, నిరసించుకో జిగి 
షారమణి! దరిద్రుల విషాదపు జీవితసంగ్రహంబు ని 
స్సార మటంచు నీవు విరసంబుగ నవ్వకు వైభవంబుతోన్‌ 

మ. పదవీ లాంఛన గౌరవంబులును, సంపద్వైభవశ్రీలు, స 
మ్మద సౌందర్య విలాస భోగములు సుమత్యల్ప కాలంబులో 
వదలున్‌ దవ్వగ వీలులేని గడియన్‌ వాంఛన్‌ నిరీక్షించుచున్‌ 
తుదికిన్‌ సర్వయశ: పథంబులను త్రోవల్‌గానే గోరీలకు 

ఉ. చారతరాన గంట లనిశంబుగ పాటలు బాడు చోట, ప్రా 
కారముల్‌ విశాలతర కాంచన సౌధములందు, గర్వమా 
వారిసమాధులన్‌ విజయ వైభవవ స్మారకలాంఛనంబు ల 
ప్పారక గట్టరేని: యదివారిదె తప్పని పల్కబోకుమా... 

ఉ. ఉన్నతమౌ సమాధి కళలుట్టిపడన్‌ బలుపారు విగ్రహం, 
బెన్నగ ప్రాణసౌధమున కీర్పిమరల్పునె పోవుజీవునిన్‌ 
మన్నన లెన్నిజేసినను. మన్నయిపోయినవారు వత్తురే! 

ఉ. ఎవ్వరి కన్నులన్‌ బడక నేకత మిచ్చట పవ్వళించి 
నాడివ్విధినే మహా మహుడో: ఎంతటి దివ్యవిభూతి మూర్తియో? 


289 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఇవ్వవలయంబు నొక్కెడగ వేలగజాలు మహాబలుండొ? లే 
జవ్వనుడైన గాయకుడో, జత్రములన్‌ గబిగించనేర్చెనో? 
జ్ఞానము వారి కెన్నడున్‌ కాలపు దోపిడి చేత హెచ్చు వి 

జ్ఞాన విశాల పత్రమును కన్నులన్‌ జూపగలేదు: వారిలో 
మాననమందు (బ్రజ్వరిలు భావనల్‌ మహదాశలన్‌ కటా? 
హీన దరిద్రదేవత దహించెను చల్లని తీవ్ర దృష్టులన్‌ 

అక్కట! దివ్వకాంతి మయమైన యమూల్యపు రత్నరాసులన్‌ 
బెక్కుల నీ యగాధమగు పీన పయోధ గుహాముఖిన్‌ బడన్‌ 
ద్రొక్కును! పెక్కు పుష్పములు దూరముగాని సుమంత నవ్వియే 
యొక్కడు జూడకుండగ వనోగ్రమరుస్థలి జల్లువాసనల్‌ 


పూలగంప 


సూర్యనారాయణ శాస్త్రి 

పాణిని చిత్రలేఖనము, భాషనుమాటల, మేధజ్ఞానమున్‌, 
త్రాణ శరీర కష్టమున, ధవ్య సుశీలత జాగరూకతన్‌ 
రాణగడింప వచ్చు నడరన్‌ శ్రమచేసి పరోపకార పా 
రీణత సతృపాణము (బ్రేమము నైజములే జనావళిన్‌ 


మ. పటుకారిన్యము మార్దవంబు బలె గెల్వన్‌ జాలచెట్లన్న మ 
త్మటనా రాచము కర్మశ ద్విపము మైగాటంబుగా డుస్సి చ 
న్నటులన్‌ మెత్తని దూది బారునె వైఖరిని త్రాత్యర్థఘూతంబువలె 
న్నిటికిన్‌ తంగని చట్టు వేరులెరుగన్‌ నిస్సారమై ప్రీలచే. 


మ. పలుకుం బూవులు లేక కార్యఫలమున్‌ భావ్యంబు నిచ్చు నొ 
కడు, వేతాక్నడు వమ్ముగాబలుకుచున్‌ గరజంబుదానేయు, బ 
ల్కులె వ్యర్థంబుగనాడి సేయడొక మూర్గుండెప్పు, నిక్కంబు గాంచుడు 
మీరల్‌ పరసాము పాటలి నగస్తోమంబు దార్మాణగన్‌ 


మ. 


బుషి యోషాద్వితయంబు సదత ఘన ప్రేమ ప్రభావంబుల్‌ 
కృశియింపన్‌ సుషమా సురూపము లవెంతేమించు నంతంతగా 
విశదన్ఫారయశుండు దానమొనగన్‌ విత్తంబు రక్షించు నీ 
దృశమౌ కైణ్యము నిత్యవృద్ధియగుగా న కైణ్యమౌనేధరన్‌ 

290 


(సుజాత) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


తే.గీ. 


క్షీరమాధుర్యమింత తగ్గింపబడదు 

వహ్నిచే దప్తమై తెలి యదుమరి మణి 

బగ్గుగాదు, శుద్దాత్ములు భూరి దైర్య 

సంపదు ద్యజింపరిల కష్ట సమయమందు 

సాహస విక్రమాయత భూజాన్విత ధీర కులాగ్ర గణ్యులన్‌ 
అహవభూమి హత్తిన భయంకర శాప కృపాణ ఘాత సం 
దోహమలంకరించు, గుణ ధుర్వుడు శూరుని మూర్తి దీర్చు శి 
ల్వాహతి వక్ర హీన జడమౌ శి బ్రాణము నింపునింపదే 
(ప్రాణములనైన విడుతురు మానభంగ మగుచు, 

నరికి దలలు వంపరలఘమతులు 

పుడమి దుర్భర భారంబు మోప లేక 

భాతికంప మొరగునే క్షిప్రముగ గూలు 


(తమిళ కవయి(త్రులలో (ప్రతిభాశాలిని యయిన అవ్యాయి చాటువులు శ్రీమాన్‌ 
సి రాజగోపాలచారి గారిచే ఎంగిండియా పత్రికలలో బ్రశంసింపబడెను. వానియందలి 
సంపూర్ణ భావము నాయీ యనువాదమున గాన్పింపక బోయినను ఛాయా మాత్రమున 
భాఠకలోకము మాతృకల విలువ [గ్రహింప గలుగుదరని నమ్మకముతో యత్నించితి. 
దోషములుగా యనియ.) 


(సుజాత) 


వాత్సల్యనిధి 


పులిజాల గోపాలరావు 


పిల్లలు భద్రమంచు నన్ను బిల్చి పదేపదె చెప్పియుంటి, సం 

పుల్ల సరోజ నేత్రముల బుట్టిన తేమల బైటకొంగునన్‌ 

మెల్లగనద్దుకొంచు! మిడిమేలపు రోజగు నేడు కృష్ణ యే 

యుల్లముతో వచింతు వగ నిల్వగ నోప దికేమి సేయుదున్‌. 
అచ్చునబోసినట్టు భవదాకృతి నా పసిపాప యందునన్‌ 
ముచ్చటగాగ నెత్తుకొని ముద్దిడి చెల్లెలిలోన తల్లి నే 


నిచ్చలు గాంచి సంతసిలు నీ తొలి కూతురు ఈ ప్రపుల్ల తా 
నెచ్చట నాన్న చెల్లియన నేమనుదున్‌ ఎటులూరడించుదున్‌. 
తొట్టెల జూచినన్‌ గనులు దౌట్రిలు వెచ్చని కంటి నీరు పై 


291 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పెట్టున నీ వియోగ స్మృతి వెల్లువలై దిగజార కాలమున్‌ 
నెట్టుచునుంటి త్వత్పణయ నిస్తుల దివ్యఫల ప్రసన్న యౌ 
జిట్టి ప్రపుల్ల మోము విరజిమ్ము సుధల్‌ మధురింప నెమ్మదిన్‌. 
తల్లిని జేరెగా కని యెదం దలపోసితి నంతెకాని! నా 
వల్లను నేరమింతయును బల్మకు మా యనురాగ మీ క్రియన్‌ 
జల్లగు బంచుకొంటిమి విచారములేల సమానమైన పాల్‌ 
జెల్లదె యర్ధదేహులకు చేయున దేమిటి కృష్ణ యింకిటన్‌. 
అనురాగంబుల పాలతో దనిపి నిత్యంబైన వాత్సల్యపున్‌ 
సన టుయ్యాలల నూపి తెల్లు మధువుల్‌ నాకించు చీ నీ ప్రఫు 
ల్లను నిచ్చో లలి బెంచుకొందు నిదియే ప్రాణంబుగా నీవునున్‌ 
జనుబాలిచ్చుచు బెంచు కొమ్మచట కృష్ణా! చిన్న కృష్ణమ్మనున్‌. 


(వియోగ గీతి) 


రాయచూరు 


తనికేళ్ల సుబ్రమణ్యము 
ఏయనంత విస్తీర్ణ భూమీధరములు బరిహసించిన గోడల వరుసలో యివి! 
మహోన్నత శౌర్య లక్ష్మీసుతులకూ అంజలించినవో స్వాగతాజులులను. 
ఉరుదురంత శాత్రవ హృదయోష్ట శోణి తములు ద్రావిన జీవుడు తలధరింప 
రాని తలుపుల కెమమయి పూనినది (ప్ర-శాంత సైకతములను విశ్రాంతి నివుడు 
పరమ భీకర ఖడ్డ సంభరిత సౌధ హృదయము అల్లదే నేడు కృశించియుంట 
మృదుల గుల్మాంతర స్థితశిథిలకంటకమల నిమురుచున్నది. పూర్యకరణకత. 
బహు పురాతన గీతికా భావతతుఠలా నేలకోస్మయించుట నిష్ప్రయోజన 
నాశు కణము లేమొ క్షణక్షణమ్మునేలామీటగను రాల్చుచున్నది మృతకణముల! 


(సుజాత) 


సంబంధమేమి? 


వేంకట కృష్ణమాచార్లు నండూరి 
నీపేరు నేనెరుగ 
నాపేరు నీవెరుగ 
వోబాల 


292 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(ప్రేమకును పేర్లకును 
సంబంధమేమి? 
రూపవతివి నీవు 
రూపహీనుడ నేను 
ఓపడచు 
(ప్రేమకును 
రూపుకును 
సంబధమేమి? 
నీవు మానిననేమి 
నిన్ను (శ్రేమింతు 
ఓ కన్నె 
(ప్రేమకును 
ఫలమునకు 
సంబంధమేమి? 


సహధర్మభాగిని 


పులిజాల గోపాలరావు 

కమనీయంబయి దర్శనీయమయి రాకాపూర్ణ శీతాంశుబిం 

బమనన్‌ భాసిలు నీదు నవ్వు మొగముం బల్మారు వీక్షింప నే 

త్రము లాశించిన మేరలందున నహోరాత్రుల్‌ కడున్‌ డస్సె స్వ 

ప్నములో నైనను దర్శనం బిడవొ కృష్ణా యింత కాఠిన్యమా. 

పుట్టింటన్‌ మరి మెట్టినింటిని నినుస్‌ బోషించు నింటన్‌ సదా 

పెట్టంజాలిన పెట్టకుండినను సంప్రీతిన్‌ విలోకింపగా 

కట్టాయొట్టిడి చెప్పినావు భరమౌ కంఠంబుతో నెత్తలన్‌ 

చట్టుస్‌ బడ్డటు లయ్యె నిన్‌ దొరగి కృష్ణా యెట్లు పోజాలదున్‌ 
నీ మాటల్‌ శిరసావహించి యెపుడేనిన్‌ బోదునా నేను వే 
రే మాటల్‌ వినరావు నీ యనుుగులార్తిన్‌ గూర్తురే కాని చే 
తోమోదంబున బల్మబోవరట నే దోషిన్‌ గదా నీకుగా 
నా మీమాంస యొనర్చు కొమ్మిపుడు కృష్ణా నిన్నుబోనాడుటన్‌. 


293 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కాయంబందున వాయువుల్‌ గలుగ మాంగల్యంబు కేలోటురా 
నీయం బోనని ధైర్యముం గఅపి నాకెన్నో విపద్యూహముల్‌ 
పాయంజేసి తరించినావు ఇక సంబాళించువారేరి యే 
చాయం జూచిన కానరారెవరు కృష్ణా స్టైర్యమున్‌ సళ్ళెడిన్‌. 
కంటస్‌ బాష్పము లేక ధారలయి వాకల్‌ గట్టగా నేడ్వ (గీ 
గంట నైనను జూడవైతివను గిన్మన్‌ ద్రోసితిస్‌ గాదె పెన్‌ 
మంటన్‌ నిన్ను కరోరమూని ప్రణయాత్మన్‌ జంపుకున్నట్టి నీ 
జంటన్‌ స్వార్థపరున్‌ క్షమింతు వెటు కృష్ణా నేను విద్రోహుడన్‌ 
కరవైపోయె సుఖమ్ము కష్టమె ననున్‌ గాంక్షించె పై కొన్న దు 
ర్భర సంతాప తమస్సు లే క్రియను బోవం ద్రోవగా నేర్తు దు 
ష్మరమై పోయెను జీవితమ్ము హృది చీకాకెత్తె నీ నామ సం 
స్మరణమ్మే చవులూరు వెల్లులయి కృష్ణా శాంతి చేకూర్చెడిన్‌. 
నలుభై పైబడె ప్రాయమున్‌ వలప దేనాడో శిరోవేదనై 
కలచున్‌ జ్ఞప్తికి రాగ జీవకళ లీ కాయంబులో లేవున 
వ్వుల పువ్వుల్‌ వెదజల్లు నీ మొగముతో బోయెంగదే తెల్సికిన్‌ 
జలువల్‌ (గమ్మె నికేమి సేయుదును కృష్ణా నీవు లేకుండగన్‌. 
పరమందు స్వసియించి యుందువను నప్పల్ముల్‌ చెవి న్ఫోకుచో 
పరమాశ్చర్య విమూఢతల్‌ గవియు నీపాణుల్‌ గదా నిన్ను దు 
ర్భర వైశ్వానర కీలలందున కృపారాహిత్య దీక్షావిధిన్‌ 
గరుగంజేసెను భస్మమౌదనుక కృష్ణా సత్య మేముందునో! 
చనుబాలిచ్చుచు బుజ్జగించుచు సహాసం బప్పగా నీవునే 
ర్పిన పాటల్‌ చిజుగొంతుక న్మలచి యువ్విళ్ళూరగా నాడు నీ 
యనుగుంగూతురు పాటల న్వినుచు నానందింతు నీ భాగ్యముం 
గనులం జూడగ నోచనట్టి నిను కృష్ణా కాంతు కన్నీటిలోన్‌. 
పెరటిన్‌ అమ్మయు బెంచు మల్లెలకు బెంపే లేదు దట్టంబులై 
విరియన్‌లేవవి యేల నాన్న యని నన్వేధించి బాధించు ప 
ల్మరు నీరంబుల నెత్తజేయు సుతకు న్మాకన్న నీవె కడున్‌ 
స్మరణీయం బయి గోచరించితివి కృష్ణా తల్లిప్రేమిట్టిదా! 
భాగవతాది గ్రంథముల భవ్యకథల్‌ విన నింపు గల్లు స్త్‌ 


204 
తెలంగాణలో భావ కవితా వికాసం 





లాగున బిడ్డ కుత్తమపు లక్షణముల్‌ గల నీదు పోలికల్‌ 
మూగుట మాకుగూడ కడు మోదము గూర్చుచునుండు నిత్య మో 
రాగవతీ కుమారి కనురాగముతో నిడు మెప్పుదీవెనల్‌. 

చిన్న తనంబునం దిగిన చిత్రపటంబును జూచి నిత్యమున్‌ 
గన్నులు తేమగిల్ల కర కంజము లెత్తి నమస్మరించి యీ 
చిన్నదియా ననుం గనిన ప్రేముడి తల్లి యటంచు బల్ము నా 
చిన్నకుమారి పల్కులకు జెమ్మగిలుం గద దేవి! దేహమే. 
దేవుడు నిన్ను దీసికొని దేవపురంబున కేగెనంచు నీ 
బావయు నకృ్కచెల్లెలును పల్ముచు నుందురు విడ్డతోడ త 
ద్భావమె లో గలంచుటయె బాధగ జూచును దేవుడన్న యా 
దేవున కేమి గల్గె విడదీయగ బిడ్డకు తల్లి వేరుగా. 

పిల్లల గూడి పువ్వులను బేరిచి పండుగ యౌట నేడు నీ 
చెల్లెలు మెల్లమెల్లగ వచించెడి పాటల దాటి నా చెవిన్‌ 
జల్లగ దూరి బల్లెముల చాడ్చున గ్రుచ్చి హృందతరాళమున్‌ 
దల్లడింగ జేయుగద తన్ని! భవద్దళ మన్న (భ్రాంతితోన్‌. 
కనులకు దూరమై మజపు గల్లుచునున్నది నీదు దివ్య మో 
హన మధురస్వరూపము ప్రియా! కనచిత్తరువైన లేదు వ 
ల్లని నిరసించివైచితివి తప్పానరించితిగాదె చిత్రలే 

ఖన మొనరించు నేర్పొసగి కావవె జన్మము ధన్యమయ్యెడిన్‌. 


(వియోగ గీతి) 


రేకు వడలిన పూలు 


వేంకట కృష్ణ కవులు 

ఆమె నాటిన నవ్య మల్లీ మనోజ్ఞ - వల్లి పూలు పూచెను నా వాసరమున 

విడివడని పూప్రాయంపు గడుసు దనము - లేని తన్మధురస్మిత లీలలోలే 

పూచినవి నాపూవుల్‌, నేను నోచుకొన్న - నోములు ఫలించె నేడు కన్గానుడటంచు 
నమృత మధురుంబైన వాణిననియె నామె - లలిత హాసంబు గల పె పెదవులు గదల్సి 
చీకటికి దావునిడని హృత్సీము గలుగు - నాకుమారికి జీకటు లపుడు తొచె 


295 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గారుకొని యొక్క త్రుటిలోన గగన మందు - నలమి కొనినట్టి వారి దావళుల వలన 
మేఘములు లే మెరుపులు మెరయవేల - కుసుమములు లేక వలపులు పొసుగ వేల? 
హిమకరుడు లేక వెన్నెల యమరదేల?యని - వితర్మించెనేమొ లతాంగి యపుడు 
ఆమె పెంచిన వర్లిక నందగించు - పూలరేకుల నన్నింటి జీలికలుగ 

జేసి దుఖంబువలన నేద్చిన తెరంగున - నథశుధారలు వర్శించె నంబుదమలు 
దారుణమగు నిర్జాత పాతమ్ము వోలె - నపుడు హృదయ విచారకమైన వార్త 
చెవులుబడినంత నామె భాంధవ జనంబు - లేడిచిరి: (పేమ బంధంబు లెంత దృఢమొ? 
ఓర్వగా లేక దేవతా సార్వభౌము - డిపుడు నాపూలు చీల్చి నాడింత మాత్ర 

నేల విలిపించుచున్నవారిట్లు మీరు - మరల బుష్టించు నా కుసుమములు 

ఆమె వచనమ్ములామె వయస్సువోలె - నామె హృదయమ్మువోలె నవ్యక్త మా 

ధురీ నిధానముల్‌, తెలియని జ్ఞాన కళలు - తెలిసికొనకుండుటేమి నైతిక నియమము 
రేకు వడలిన నీ పూవులో కుమారి! - తేనియలు జార్చినవి యష్మదీయ భావి 
పరిమళమ్ములనింకను దలపకుము, నీవు - కుసుమ వైపర్ధ్యమే యొంచు కొంటివేల? 
వారు పల్మిన సాంత్వన వాక్యములకు - లీలగానవ్వె నామె తొల్లింటిరీతి 

నేల విలపించుచున్న వారిట్లుమీరు? - మరల వికసించునా కుసుమములు రేపు. 
మోహబంధ దృడత్వమ్ము యూహసేయు - వారి యెదలు శిలాద్భఢత్వమ్ము గనునా? 
అమల సుకుమార మృదు హృదయము బగిల్చి - భాష్ట్రములు రాల్వ (బేమానుబంధమగునె? 
ముచ్చిలిమళ్ళీ నా కిడక పోయితె కృష్ణ! హతాశుజేసితౌ. 

తావి సుమాల వోలె నెడద ల్ముడివేసిన (ప్రేమవార్ధిలో 

జీవితనౌకయం దొదిగి చెల్వము జూచుచు బోవుచుంటి మో 

దేవి! యగాధమైన సుడి దెచ్చిన దా విధిచెయ్ది మేమొ! నే 

నే విధి వ్రాతు కృష్ణ! లభియింతువొ తీరము జేర్పగా మతిన్‌. 

చిదిమిన పాలు గారు నునుజెక్కుల నాడెడు ముద్దుమొగ్గలన్‌ 

ఎదుగుచు మువ్వపుం సొగసు లేర్పడ తీయని తేనెబిందువుల్‌ 

పదిలమొనర్చి నా కిడిన పావన భావసుధాస్రవంతిలో 

హృదయసుమంబు దేలుచు యధేచ్చగ తన్మయవార్ధి జేరుచున్‌. 

కలిమి లములయం దొకే కరణి నీడ - వోలె నుండుట చెలికి బోలు గాక 

నగపు వెన్నెల వెల్లులో మొగము జూపి - వగపు చీకట నెడబాటు తగునె కృష్ణ! 
నదుపదేశములౌ నీ వచస్సు లెల్ల - ప్రాణ మొక యెత్తుగా నెంచి పదిలమైన 
హృదయమున దాచుకొంటిని చెదరనీక - కావదగు కృష్ణ! బుజుమారగమన దీక్ష 


296 
తెలంగాణలో భావ కవితా వికాసం 





భావ మాఘ కృష్ణపక్ష త్రయోదశి - ప్రణయ రాజ్య పట్టభద్రుజేసి 
ప్రకట వికృతి పుష్య బహుళ నవమి నన్ను - కూలద్రోసి పోయితేల? కృష్ణ! 
(వియోగ గీతి) 

సుకృత పల్లకి 

చౌడూరు బుచ్చి బంగారయ్య 

తాత తండ్రుల నాటిదీ ప్రాత వీణ 

వాడు కెరుగమి శీర్ణమై భ్రష్టమౌట 

ద్రుప్పు పోగొట్టి నరిగు దంత్రులు బిగింప 

సర్వసామర్థ్యయుతువో జాణయంచు 

నర్పితము జేసినాను నీ హస్తములకు. 
ఒక టకటిగు బదిమీద నొక్కయేడు - గడచె, గను మూసి తెరిచిన కాలమటుల 
సహహ! చక్కని పనివాడ నౌదు స్వామి - వల్లకీ సాదనమ్ము నెనొల్లకున్న 
రవమొనర్చడి లవమాత్ర పవన గతిని 

విరహ దోధూయ మాన విహ్వలమ్ము - భావనాలోక దన్మయా వస్థ ముంప 

గలత నిద్దుర రెయెల్లు గడపు చేను - వెచ్చ నూర్చెడి వేకువ వేళలందు 

నాలపించున స్వామి! భ్రూ పాలమునను 
కర్ణపేశల తత్వలీకరణ శక్తి - దవ్వులకు దోలి విరహనిదాఘవహ్నీ 
పూర్ణిమా పూర్ణయామినీ పూర్ణ మధుర - శీతల జ్యోత్స్న నించుటని జీవితాశ 
రేకులెత్తును: మరల యాదృచ్చికముగ 

సరళ గతివీడి షడ్డమ స్వనము ద్రొక్కి - యనహద ధ్వాన మహిమయా శాంతరముల 

నావరింపగు జైతన్య మావహిల్ల - తాప కోద్చోధ దీప్తి చిత్తమున గల్లె 

దేవ! ధన్యోస్మి! ధన్నోస్మి!!! తేనమస్తు 


ది వ్య స్కృ త్రి 
పులిజాల గోపాలరావు 


నీ నామాక్షరముల్‌ చెవింబడిన కన్నీరెంతయో గారుటల్‌ 
మానెన్‌ దేవి క్రమక్రమమ్ముగ సుఖమ్మా దుఃఖమా యన్న చిం 


297 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తే నా చెంతకు రాదలంకెడిని నాస్తిత్వమ్ము పైకొన్న పా 
షాణమ్మానొక నా హృదంతరము కృష్ణా! చూడు మీ చోద్యమున్‌. 
పువ్వులు గోసి యిమ్మని ప్రఫుల్ల నతమ్మును పోరుబెట్టు దౌ 
దవ్వుల కేగి తెచ్చిన వృధాయగు వాసన వీడి వాడు నే 

నెవ్వధి తృప్తి గూర్తు హృదయేశ్వరి వేలుపు మొక్క నొండు నా 
కివ్వసుధన్‌ దిగన్విడుపు మింటి కెలంకుల నాటి పెంచుదున్‌. 
ధరణిన్‌ భావి ఫలా ఫలంబులును బోధల్‌గాక సంసార సా 

గర మందున్‌ దలక్రిందులై నరులు దుఃఖ ప్రాప్త లౌచుంద్రు దే 
వరలన్‌ బ్రార్ధనజేసి యీ వరము సంపాదించి మాకంపుమా 
నరకద్వారము జూడకుందు మిక కృష్ణా! పున్నెపుం బేరిమిన్‌. 
అనురాగంబున బెంచి నన్‌ బిలచియున్‌ అంఘ్రిద్వయంబాని దీ 
వెనలందించుచు వీవెనల్‌ విసరి సంప్రీతి న్వివాహంబులో 

నిను నర్చించెను ఏలుకొమ్మనుచు పాణింబట్టి చూపించి న 
జనకుం డచ్చట నుండు పూజ్యునకు కృష్ణా! జెప్పు మీ నా నతుల్‌. 
కనులం గట్టీనయట్టు లుండె గనగా గౌతూహలంబయ్యె నా 
యనముల్‌ త్యాగులు ధర్మమూర్తులు సముద్యద్భక్తులైనట్టి నా 
జనయి త్రీ జనకుల్‌ వెనం గలల వాత్సల్యంబుతో వచ్చి ద 

ర్భన భాగ్యం బిడు డంచు దెల్చగదె కృష్ణా! చూచి శాంతించెదన్‌. 
కలమున్‌ బట్టిన యంతమాత్రముననే కాఠిన్యమా యింత వు 
తుల బాగోగులు చూడగా తనకు వీలుం గల్టుటన్‌ లేదొ వ్రా 
తల తప్పొప్పులు చూచి దిద్దుకొనగా దప్పానా కన్పడ్డచో 
నలువం జేరి లలాట రేఖలను కృష్ణా! చూచిపొమ్మందువా. 
ప్రణుతిం గైవనమై కరంగు హృది దాంపత్యంపు మాధుర్యమా 
తనికే దక్కు వియోగ ద్గుఖీతుల బాధల్‌ జూడుజాలండు చ 

ల్లని మల్లెల్‌ చిఖు చందమామయు జటన్‌ రంజిల్ల గన్చెట్టె నా 
క్షణమాలస్యము లేక వేడదగు గృష్టా! యర్ధనారీశ్వరున్‌. 
కొలువుం జూడగవచ్చునా యెపుడు శ్రీ గోపాలదేవుండు నీ 
యిల వేల్పాతడు ధర్మపత్ని నెదపై నెక్కించుకొన్నాడు క 

న్మలగన్‌ మృత్యువు మింగునో యనుచు బ్రాణంబిచ్చి గాపాడగా 
జలధిం గాపురముంచి కావలిడె కృష్ణా! భక్తికే త్మోడ్చుమా. 


298 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పనిపాటల్‌ విడనాడి యెల్లపుడు భూభాగంబునం జచ్చి బం 
ట్లనుగా నార్లురు కొంటెలన్‌ గొనుచు గంటన్‌ మంటలుం రేగ మా 
కని శమ్మ ప్రియ మాచరించుచున్‌ బాహాటంబుగా దిర్లు నా 
శనిగానిన్‌ గని తెల్వితో మెలగు కృష్ణా! ముప్పు వాటిల్లెడిన్‌. 
రాలన్‌ జెక్కిన బమ్మలం గని యహాోరాత్రుల్‌ గనుల్‌ మోడ్చుచున్‌ 
టూలన్‌ బూజ లనర్చుచుంటి విటనే పుణ్యంబు న్‌ కజ్బె నే 
త్రాలుం విప్పి సమీక్ష సేయుమిక స్వర్ణంబందు నెంతో తప 
శ్శాలుర్వోలె జరించు తత్సురం కృష్ణా! జన్మ ధన్యంబగున్‌. 
మా లోకంబును జకృబెట్టుటకు దా మాలోక మందుండగా 
నేలో కాలరథం బెటుల్‌ జనినగానీ క్రిందులై పోవ నీ 
కేలన్ముట్టగరాదు గద్దియలపై గేశీ విలాసంబుగా 
సాలాపంబున సన్నుతింతు రట కృష్ణా! యాపదోద్దారకుల్‌. 
గురు శను లేకమై చితుకుగొట్టుదు రీతల వారి ధాటికిన్‌ 
దొరికితేమొ నేనె పెడత్రోవలు బట్టిన వారి బుద్దులన్‌ 
మరలిచి శాంతి జెందుడు సుమాయని జెప్పెడి వారలేరి నీ 
వెరిగియు నైన కృష్ణ! కురిపింపుము శీతల వీక్షణాంబువుల్‌. 
ఉందువు స్వర్ణమందనెడు నూహ లహర్న్షిశలార్తి నన్మదా 
కందనమున్‌ సెలంగ నొక రవ్వయు నీ చెవి సోకినట్లుగా 
నందదు వార్త కృష్ణ! హృదయ మృవశమ్మయి పోయె నాకునీ 
వందుదు వెట్టులీ యిహపరాత్మిక భేదములే యనూహ్యముల్‌. 
అమ్మయు లేని లోటు నిసుమంతయు బిడ్డకు గల్గనీక పి 
న్నమ్మయు పెద్ద తల్లియు బణంబుగ బ్రాణము లడ్డి నిండు డెం 
దమ్ముల సాకుచుందు రమృతమ్మును జిల్ముము కృష్ణ! యే విచా 
రమ్మును లేని యే పరిసరమ్ములకో జని శాంతి నొందెదన్‌. 
సుందరమైన యీ ప్రకృతి జూచుటకున్‌ మనసొప్పబోదు హృ 
న్మందిరమం దదేదియొ దుమారము లేచి కలంచు నీదు రా 
కేందు నిభాస్య మండల సమీక్షణ దప్ప తదన్యమున్న నా 
కెందులకో విరక్తి మదియింపుము కృష్ణ! మనోనురాగమున్‌. 
పరమ పతివ్రతామణుల బాప్పకవోష్టకణాలు వడ్డచో 
భరమగు రత్న గర్భకను పల్కు నిజమ్మగునేని కృష్ణ! మున్‌ 


299 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దొరికడి జన్మలందు కనుదోయికి తప్పక విందు వౌదు క్ర 

మ్మర నిక నన్యమైన మన మధ్యను శూన్యమె యావరించెడున్‌. 

దిన మొక యేడుగా గడపు దీనుని దీర్హ వియోగవహ్ని నీ 

మనసు కరుగజేయు నను మాట నిజమ్ముగ దాటిపోయె నా 

యునికి నిరర్ధకం బనెడి యూహ జనించెడు నాత్మశక్తితో 

గనుగొను మొక్కసారి కడగంటను కృష్ణ! యభాగ్యజీవితున్‌. 

శుక్షపక్షపు రోజులు సుదతి! నేను 

అనుగుకూతురు నన్నిధి నాడుకొందు 

కృష్ణపక్ష దినాలలో యింటి నుండి 

కష్ట మనకను గాంతు లోగంట నిన్ను. 

ఎప్పుడు జూచిన నాయనా! యేడ్డు వేల 

యగవడున యేమి యేడ్పుల యమ్మ నీకు 

చెప్పవే నేను యేద్చెద చెల్లెకొరకు 

ననుచు నడుగును కృష్ణ! సీ యనుగుబిడ్డ. 
పిచ్చి అమ్మాయి యేమని విశదపరతు 
నచ్చబోవదు చెప్పినన్‌ కచ్చె సేయు 
నందుకొరకయి కల్పితానందరేఖ 
నగుపడగజేతు కృష్ణ! నా మొగమునందు. 


(వియోగస్కృతి) 


భారతి! 
వోలేటి సీతారామ మూర్తి 


వలపు లల్మెడి జలజంబు భాతివెల్లు - మృధుల కరమున వీణియ మేళగించి 
అమల మోహన గీతిక నాలపించు - భారతీ నన్ను (బోవు ముదారసరణి 

వికచ తరళిత నవ్యమల్లిక విధాన - లేత చాయల జాబిలి రేకవోలె 
విద్రుమోష్టాస హాసంపు వెల్లుతోప - నలరు భారతీ! నన్‌ కృప సరయుమమ్మ 
రమ్మమౌ వనవాటిక లలిత గీతిని - యలల కోనేట నాడు రాయంచవోలె 

నీ కృపారసమందున నెమ్మిమీది - అంతమేలేని సౌఖ్యంబు నందుచుందు 
మావిచివురు కాని తెరల మాటునందు - సలలితంబగు ఫణతి గోయిల స్తుతించు 


300 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నేరినో? హాయిగా నిన్ను నేను నటుల - పాడుకొనియెద భారతీ! భక్తితోడ 
ప్రకృతి మాత పికంబు ప్రణుతి సేసి - నవ్య చివురులను బహుమానముగ నిచ్చె 
వద్దునీ భక్తునకు నెద్ది వద్దు ని నీదు - కృపయ గోరును మాతరో యిమ్ముదాని? 


(సుజాత) 


గానము 


వోలేటి సీతారామ మూర్తి 

పాడవే యమృతంపు గళముతొ 

బణయ గీతులు బ్రేయసీ 

ప్రకృతి యంతయు నొక్కమారుగ 

బరవశత్వము నందగా పాడవే 
పాడవే యిక వీణియను గొని 
ప్రణయ గీతుల సకియ! త 
న్మాధురులలో దొరలి పోవుచు 
మైకమున్‌ గొనుచుండనేన్‌ 

గాలితరుగల లోన నిటునటు 

గదులు మాయల నతివరో! 

ఉల్లమందానంద యొయ్యెను 

నుబ్బు చుండగ నూగుచున్‌ 
పాడవే ప్రకృతి వాడవేయిక 
కంకణముల మెరసి పోయే 
కరములన్‌ మెల్ల మెల్లనన్‌ 
తంత్రులను మీటుచును దివ్యమ 

దతి విధంబున మెరయున్‌ పాడవే... 

గానకళచే ఖ్యాతి నొందిన 

గండుకోయిల లెల్ల 

తద్దాన మాధుర్యమ్ము నారసి 
మూగవోవుచు దాగుగా పాడవే 
వనరు బచ్చని బీళులందున 
బచ్చికన్‌ గడు స్యేచ్చతో 


301 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మేము మృగములు సంతసంబున 

మేయకయ వినుచుండగన్‌ం పాడవే 
ప్రాణ సఖియరో! వింతవింతగ 

పాటమెత్తదనాన గండోవలంబులు గరగిపోవుచు 

నొయ్యనన్‌ ప్రవహింపగన్‌ 
నామిక్రునికి 
ఎంతకాలము నీవున న్నీసడింపన్‌ 
దలచితివో 
అనంతాకాశ చరత్సుధీయశో వి 
మాన గర్జారవమ్ము నీ వీనులందు 
జరదో? తత్పక్షహతి కోడి పరుగు దెంచు 
ప్రాణభయున, నీగంధ వాహు డితడు 
గౌచరంపడొ నీకు 
నయనములు గల్లిగూడ సరాశయము పడుదు 
వేల? వీక్షింపుయోయి వ జ్రాలదీప్తి 
అది మదీయ యశోవిమా నాంచిత 
(ప్రభావిభాగమ్మె మమ్ము? 
నాకహంభావమనుచు! నున్నావు నీవు 
దీని గనలేక: 
హితునిగా మాత్రమీపున - న్నెంతు వేము? 
కాని కవితామనోహరో- ధ్యనపర్వ 
పుష్ప గుచ్చధారిని నేను 
ఇది యెరుగ నట్లు నటియించె దేలవోయి 


(సుజాత) 


అనునయము 


పులిజాల గోపాలరావు 
నను జన్మింపగ జేయనేల నానా మహాక్లేశముల్‌ 
గని శోకించుటకా! క్షుదార్త జనులన్‌ కాపాడలేనట్టి (వా 


తను దూషించుటకా! మరెందుకొరకో తాత్సర్యముం జేసి నా 
302 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చనువున్‌ దీర్చగదయ్య విశ్వపిత! కృష్ణా! భక్తి కేల్మోడ్చెదన్‌. 
ద్రోణాచార్యసుత క్రుధానల శిఖిన్‌ దొర్లాడు గర్భస్థమౌ 
ప్రాణిన్‌ రక్షణ చేసినావు దయతోడన్‌ చక్రము న్ఫంపి యీ 
దీనుం డే యపరాధము న్సలిపె యేదీ చూపి శికించు! లే 
దా నా ప్రాణనిధానము స్మరల కృష్ణా! యిచ్చి కాపాడుమా. 
అధికారం బది కేల నున్నదని కాదా! నీదు యాత్మీయు లా 
వదలన్‌ జిక్కిరటన్న తక్షణమె బ్రోవం బర్వులం దీతు వి 
య్యదియా నీ పరిపాలన క్రమము! బాగై తోచునా నీకునో 
నదయా! అన్యుల మౌదుమా తగునె కృష్ణా! పక్షపాతం బిలన్‌. 
అలరులు జల్లి ప్రీతిమెయి నంజలి పెట్టితి బెండ్లినాడు నే 
డలిగి వియోగదుఃఖమున నగ్నుల వోసితి తిట్టి; దేనికిన్‌ 
బలుకవు నెందు నుందువొ కృపారహితాత్మక కృష్ణదేవ! నిన్‌ 
గొలిచిన పున్నెమో గొలువకుండిన పాతకమో యనూహ్యమౌ. 
మనసు భగ్గున మండిన మాటలెల్ల 
కొరకొరలు గాక (పేమసంబరము లగునె 
కురుకుమారుల కొంపలు కూలద్రోయు 
పనికి నీ వేల బూనితో వినుచు కృష్ణ! 
చెట్టుపై నుండ మొదలంట గొట్టు విధము 
నేల నేర్చితివో కృష్ణ! యెరుకపడదు 
పచ్చపచ్చని పైరుల వెచ్చదనము 
విధుర మొనరింతు విదియేమి వెళ్ళి నీకు. 
ముందు నూయి వెనుక గోయి మొనయజేసి 
సాగిపొమ్మందు వేరీతి సాధ్య మగును? 
టెక్కలా లేవు పైపైన లేచి తిరుగ 
కృష్ణ! నాయెడ నింత పరీక్ష యేల. 
బలము గలవారి కినుక దుర్చలుల నేమి 
సేయజాలును కృష్ణ! నే జింతపడను 
పరచుకొని పొంగిపోయెడు వరద కపుడు 
వంగినను తుంగ పిదప లేవంగ గనమొ! 


303 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వెలుగు దిగమింగి యొక దీపకళిక నుంచి 

ఈ ప్రగాఢ తమోరాజ్య మేలుమనెదు 

వెటుల సరిపడు కృష్ణ! న్స్‌ సృష్టిలోన 

యుగళ సద్యోగ సిద్ధాంత మొప్పుదొక్కొ! 
లాతిగ్భహముల కురుకు విల్లాలికొరకు 
నీటిపై బాటగా గిరుల్‌ నిలిపి కృష్ణ! 
రూపు మాపితిగాదె లంకాపురమ్ము 
కట్టుకథ లౌన? నీ పురాగాథ లెల్ల. 

పుట్టించు పుచ్చకు స్వేచ్చ నొసగి 


ర హితము గోరువారికా బాధ కృష్ణ! 
మురిసిపోవుచు మైకాన నరయజాల 
కున్నవాడవురా నాదు బన్న మేమొ 
చిరు తగవునకె యిల్లాలు నురము వీడి 
పోవునాడైన తెలియవో నీవు కృష్ణ! 
ప్రమద తన్మయవార్థి తరంగడోల 
కేళి దేలగ సెలవిచ్చి కృష్ణ! అందు 
సుళ్ళు బుట్టించినావు రాపిళ్ళ మధ్య 
మునిగిపోవు నటంచు బంకెనయలేదొ! 
సెగలు పొగలు మంటలును పై కెగసి యాడ 
చూచుచును మిన్న కుండుటే చొరవ యగునా! 
కాలవక్రత సరిదిద్ద జాలవెని 
కృష్ణ! నీవెట్లు సేతు వీ సృష్టి యెల్ల. 
వెన్నముద్దల యెదిగిన చిన్న యెడద 
గుట్టమోసినతోడనే గట్టిపడెనొ 
కరుగ దెందుకు కన్నీటి కాలువలకు 
పిడికెడటుకుల కెట్లు లోబడితి కృష్ణ? 
ఏరి కగపడకుండ నేమేమొ నీవు 
పనులు సేతువు దొంగవ్యాపార మేల 


304 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఇంక పసిపాప వను శంకయేని కృష్ణ! 
చూడు డావల లావణ్య సుభగరాశి. 

చాటువనిచేతనే గద నాటుకొనియె 

మాట తొలిజన్మమందు యీ నాటికైన 

మరవవేలర కృష్ణ? నీ దొరతనంబు 

బయట వడువేళ యానన్నపడె నిజమ్ము. 
అకట నిలదీసి యడుగుదు రన్న భయమొ 
చూపడవు కోరి యాసించు చూడ్మికైన 
చేయరాని పనుల్‌ నీవు సేయనేల 
దాగి తిరుగగనేల యిందరకు కృష్ణ! 

పదియు నాలుగు భువనాలు కుదుటపడెడు 

రీతి గీతల నిడితిని ఖ్యాతమయ్యె 

నీదు సామర్థ్య మెల్లెడ నేరనటుల 

దిరుగుచుండిన కృష్ణ! నిన్‌ దెలియలేరా. 
మోహపాశవశంవద ముగ్గ రాధ 
ప్రణయరాగంపు మార్గాన పడి ప్రశాంత 
నిర్మలానంద మధుర మందిరము జేరి 
ముక్తి నందదె కృష్ణ! నిన్‌ భక్తి గొలిచి. 

అందరికి జూడ వైకుంఠమందిరుడవె 

అగుదు వో కృష్ణ! కాని నాకైతె నీవు 

గొల్లపిల్లడవే! నిన్ను గొలుతు భక్తి 

యేది యొకమారు మురళి మోయింపుమయ్య? 
మిట్టమధ్యాహ్న వేళల చెట్టునీడ 
నెమరు వేయుచు గోవుల నిలిచియుండ 
కొట్టకొనగొమ్మ పిల్లనగ్రోమి బాడు 
బాలుడుగ జూతు నిన్ను గోపాలకృష్ణ! 

ప్రొద్దుపొడుపున కెదురుగా గద్దె చుట్టి 

పడగ పైకెత్తి యాడెడు పడుచు త్రాచు 

తలను గనపడు ముద్రలు తడవి మొక్క 

మనసగును నీదు చరణ పద్మములు కృష్ణ! 


305 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అదిగొ ఆ చెట్టుపై గరుడాళువారు 
కృష్ణ కృష్ణా! యటంచు నిన్‌ గేక వేయు 
కానుపించిన సమ్మోదకలన మగునొ 
లేక నావలె నెడబాటు శోకమగునా. 

గొల్ల జవరాండ్ర వలువలు గొల్లగొట్టి 

యేడిపించితివేలరా యాయకుండ 

ముద్దుగొలువరొ నగుచుండు పెద్దవారు 

పిల్ల లనుకుంటివో కృష్ణ! (ప్రేమచేత. 
నిన్ను గొలుచుచు నీలోన నన్ను జూచు 
నన్ను గొలుచుచు నాలోన నిన్ను జూచు 
భక్తి ప్రణయంపు సద్భావ ప్రకృతిలోన 
ఎచట నుండును కృష్ణ! నా కృష్ణ! యిపుడు. 

భక్తపాశంబునకు పట్టుపడితి వేమొ? 

నా కనుల్‌ మూసి గొనిపోయినావు నీవు 

నాదు కృష్ణను; ఓ కృష్ణ ! న్యాయమేన 

ప్రణయసామ్రాజ్య పీఠిని బ్రష్టపరుప. 
భక్తవరులెల్ల గుమిగూడి ప్రణుతి చేయ 
దివ్య శృంగారమూర్తివై దేవితోడ 
నంచితానందమున నుందు వకట! మాకు 
వగ పడేటికి? మురిపెంబు వలదొ కృష! 

నాకు నొప్పులు గల్పించినావు యున్నా 

మందు నిడి మాన్చ నీవె ధన్మంత్రి వగుదు 

వైన మ్రాగినపండును రాల్ప శూల 

మెత్తనేలర? నా పాప మేమి కృష్ణ! 
లాలన లవేల యనురాగ లక్ష్యమున్న 
పొందవే యబ్ది తటిను లెందెందొ పుట్టి 
మార్గము లవేల యచ్చంపు మమతలున్న 
చేరగావచ్చు నీ పదశ్రీని కృష్ణ! 

పొగడి యైనను గాకున్న తెగడియైన 


306 
తెలంగాణలో భావ కవితా వికాసం 





జూడవచ్చును కృష్ణ నీ సొబగు మోము 
మొదటి త్రోవ నాపదలెన్నా మొనసియుండ 
సులభసాధ్యంబు రెండవ చొప్పు గాద. 
పాపములు యొన్నియైన నీ పాదధూళి 
సోకినను చాలు యమబాధ తాకబోదు 
కరుణ లేదెని మదిలోన చరణమేని 
ద్రోయుమా కృష్ణ! భవములు తొలుగిపోవ. 
ఎన్ని విధములగాని ప్రసన్నమూర్తి 
వైన నీ మధురాస్య మోహన వికాస 
మొక్క క్షణ మేని గనకుండ నోర్వజాల 
కృష్ణ ! సంతృప్తి గూర్చుమా తృష్టదీర. 
చలన మెటుగని రాతిలో గలువలున్న 
మాటయే నిజమౌ ! క్షణ మాత్రమైన 
కరగి పొంగెడి గుండెలో గానుపించి 
యందుకొను మింక కృష్ణ ! నా వందనములు. 
మధుర పరిమళ మొసగు చామంతి మల్లె 
మొల్ల విరజాజి పూలు నా వల్ల గాదు 
పూజ సలుపుటకో కృష్ణ ! సాజమైన 
పలుకు విరులు దెచ్చితిని దోయిలుల కొలది. 
గోట గిల్లిన నొప్పిచే మాటరాక 
బావురనునంట! రాలిన పారిజాత 
పూల నే నేరి తెచ్చితి మాలకట్టి 
అర్చనము సేయ నిమ్ము వల్దనకు కృష్ణ! 
భక్తి గూర్చితి నిందు నా ప్రాణ కళను 
వలపు నెత్తావి మేలి సంబరపు మధువు 
తరుగకుండను విడకుండ చెరగకుండ 
నీదు సన్నిధిని యండ నిమ్ము కృష్ణ | 
ఏలినను యేలకున్న నాకేమి కొరుత 
నా హృదంతర హృదివి కృష్ణా! త్వదీయ 


307 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మందహాసాంశువే చాలు మామకీన 
భావ గాధాంధకారముల్‌ పాపు కొరకు. 
ప్రీతి నిరువది యెదేండ్లు పిలచి పిలచి 
మరిగితిని నీదు నామ సంస్మరణమునకు 
పలికినను పల్మకున్న నీ లలితమూర్తి 
చెదరిపోబోదు కృష్ణ ! ని చిత్తవీధి. 
క్షణ క్షణం బుబికెడు కన్నీటి కెరటాల రెప్పల మాటున త్రిప్పలేక 
గర్భగోళమున నావిర్భవించెడు శోక దావాగ్ని నెదలోన దాచలేక 
మాటికి సెలవేయు మానసారాటంపు గాయముల్‌ లోలోన మూయలేక 
అనుదినం బెగయు నాహాకార భంగిమల్‌ కపటంపు నవ్వుల గపపలేక 
నీదు యాజ్ఞకు లోబడి యింతదనుక 
ప్రాణ మరచేతబట్టి జీవచ్చవంబు 
పగిది నుంటని బ్రదుకు దుర్భరముగాగ 
ఇంక నెందాక కృష్ణ! నాకీ పరీక్ష 


(వియోగ గీతి) 
గోపికల పిలుపు 
ఆలపాటి కామేశ్వరరావు 


ఆయతానంత దివ్వతరాంత రిక్ష - తలచలత్స జలదిని నీల సలిల వాహ 

సంచయ విలాస భాసుర చారు దేహ., - జాలమదియేల రమ్మోదయాల వాల 
భవ్వగుణజాల; లీల, గోపాలబాల - తారకా నికురుంబ మధ్యస్థుడగుచు 

రమ్య తర చంద్రికా సుధా రసమునెలమి - గురియ జేసెడి యమృతాంశు కరనికరణిన్‌ 
కృష్ణ మాకెల్లరకు మధ్య నిచట దనరి - వేణు గానామృతమున్‌ గురిపింపుమోయి 
లెమ్ము! లేలెమ్ము!! రమ్ముగానమ్మొనర్చు - మిమ్ము సతతమ్మును గరమ్ముసమ్ముదమ్మున్‌ 
గమ్ము తూర్ణమ్ముమమ్ము (బ్రేమమ్ముజిమ్మి - నెమ్మిన్‌ గైకొమ్ము మానెమ్మనము లిపుడు. 


(సుజాత) 


308 
తెలంగాణలో భావ కవితా వికాసం 





శైశవము 


ఉదయరాజు శేషగిరిరావు 

తొట్టియలో సుశీలయను దోరపుబేరున గారవించుచున్‌ 

ముట్టిన మాసి పొవుజిగి ముద్దులు గారెడు మేను సేతులం 

దట్టుచు: నెన్నొసల్లదియు దద్దయు దిచ్చలుగొంచు వీపుజో 

కొట్టుచు బజ్జ బుజ్టుమని, కోరిక మాపితినో “మనోరమా” 

పులుకు పులుక్కునంగనుచు బుద్దులెజింగిన ప్రోదపోలకం 

దెలియగ రానిక్రాంబలుకు దేనెల సోనలు జల్లి, తప్పుట 

జ్ఞలడుచు దల్లిజేరి నెజచందరు దెమ్మని మండివేడి పొం 

గులునును వెన్నముద్దలిడ రాని గొంచియ మూరడితో “మనోరమా” 


మనోరమా-2 


ఉదయ రాజు శేషగిరిరావు 

ఉ. కోమల మల్లికా సుమ నికుంజ సభాభవనంబునన్‌ ఘన 
శ్యామల మత్త మాధుకర రూంకిరణమ్ములు వందివ 
సోమస భక్తి కస్ఫుటవచోన్నిచయమ్ముగా వనప్రియ 
క్మామఘవంతుడొప్పె గనుమా! యువకంఠమునన్‌ మనోరమా 

చ. విమల తుషార వారి సముపేత మరోహర సైకతస్థలీ 
సమరుచిరావదాత పలుసంస్కృత మంజు కటీతటీపిన 
ద్ధమణిగణ ప్రభావటల ధామక నద్రశనాగ్ర కింకిణీ 
సుమహిత నిస్వనామృతము జుజ్ణెద (శోత్రపుటీ మనోరమా! 

చ లిన విశాల లోచన పున్ణపునరుద్దళ ద[శ్రుధారు జె 
కులు మలినీ కృతమ్ములుగు గోమలరోదర సోదర త్కుచ 
స్థలిగత పైఠ క జ్ఞలయుతమ్ముగ బాలరసాలసాలకై 
సలపల భోజికూజితము బాయనగు ఎరుగను మనోరమా 

ఉ: చూడవదేల? బేడిసల సోయగముంగురియించు చూడి మా 
టాడవదేల? పాయస సుమాసవఫా ఫాణిత గోస్తనీర పా 
(మైడిత మాధురిన్‌ కనికరింపక యీ గతి మేనభావతో 


309 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మోడిసహింపు బాడియె యమోగపయోరమ! యోమనోరమా 
చ.  కనుగవ మూసినేను నిశిగాఢ సుషుప్తిని జెందగా మదీయని 

కటసీము జేరిహృదయంగమ ధాళీధళీ ప్రసారి వ 

ల్లునిశిదృష్టి నాపయినిగుడ్పివ లగ్న వలగ్న మేఖలా 

ఘనతర ఘంటికా కాపటిత ఘాణఘణిన్‌ నడుతో మనోరమా! 
చ. నళిన విలాస కము సితవైగనిగే పరిభాసలోచనాం 
చలవయి, హంసకాచరిత రూళరులీరవ మంజుయానవై 
దలుచిన యంత నీవు నిరతంబు మదీయపవిత్రహృత్సర 
స్సలిలవిహారమున్‌ సలుపజాలెడు హంసికవై మనోరమా! 


చ. పలువురు వోవు ద్రోవలను బల్లెరు గాయలు, వారజల్లితిన్‌ 
పలువుర మోసబుచ్చితిని సాయము దప్పితి, బ్రక్కబల్లెమై 
మెలగితి నెల్లవారలకు మేనటికమ్ముల నెత్తగొట్టితిన్‌ 

సిలుగులు వెట్టకున్న తొలిజేసిన దోసముతో మనోరమా. 


నా నవ్వు నా ఏడ్పు 


బి. రంగారావు 

గీ. ప్రకృతి కన్యచే వలవగా బడుటచేత 
పాడుకొనుచుందునేమేమే పద్యములను 
నవ్వుకొందును ఏడ్డు! నకారతంబు 
మీరు ప్రశ్నింపనేలనో మిత్రులార? 
నవనవోద్వార వికసిత నవ్యకుసుమ 
సౌరమును ఇంపుగొలిపెడి సమయమందు 
(ప్రకృతి కవ్వక దనదుందు ప్రసతములను 
గోయుచుండెను పల్లవకోములింపు 
హస్తములచేత ! మెల్లమెల్లనరుదెంచి 
ఆపి యిట్టి గటంచును యనుటకైన 
చేత కాకున్నను అంతపూలను మాలగానల్లి యామె 


310 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వనవిహారబుసబుపుచువచ్చుచుండ 
ఏనుందరిజేర పడతిరో యొకరికొరకు 
మాలకుచ్చితి వనుచును ప్రశ్నజేయ. 

నీకె యర్పింపదలచితినీరజాక్షి 

యనుచు నా కంఠమునవేసి జనుచునుండ 
యామె మగ్గతకునుమరియా మెచతుర 
మతికినామదిమెచ్చియు మరలమరల 
జాతినాతినిజూచినా జోడటంచు 

పకపక న్నవ్వ తప్పొకో వికటమనుజ! 


గాఢ తిమిరావృతంబైన కాళరాత్రి 
ఒంటిగా వీధి విహరించుచుంటినపుడు 
తారకానాధుడను యారుదేరిగోష్టి 
సలుప్పఉండెను కూర్మితో సతులగూడి 
నీలమేఘంబులంతటనింగినిండి 
శీతకరుగప్పవైరగా చిన్నితార 
పతివియోగంబు కోర్వకబహుళగతిని 
మిన్ముమిన్ననివిలపింప మేనుమరచి 
ఏద్చితిని ఏను సహితము ఎందుకతన 
మీరు నన్దూచినవ్వగా మిత్రులార 


లి 


సతా సత్వాగ్రహము 


రామ గోపాల్‌రావు 


చ. 


వదరకుమోరి రావణ! య 
వాచ్వములైనదు రూక్తులమెహా 
మదజంగర్వితంబున య 
మానుషిరీతినిన్నట్లు సేయనీ 
తుదిగతి యేమికాగలదొ? 
కుర్మతివై యిసుమంత యేనియున్‌ 
యెదదలపో యవైతివిర 


311 


(ఆంధ్రకేసరి) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


యేమని దూరుడు నిన్ను బాలశౌ! 
చ. చదివితివివెల్ల వేదములు 

సాంతముగా కడు జ్ఞానమూర్తివై 

బుధులును తింపగా ఘనత భూరితపమ్మెనరించి, యంతనా 

విధిచెననన్యలభ్యములు వేద్మవరం బులుపొందినావునీ 
: అజ్ఞానాంబుధిలో మునింగిలవమం తైనన్‌ సదాచార మౌ 
సుజ్ఞానంబు తలంప బోవుపర ! ర క్షోనాధ ఈ రీతినా 
జిజ్ఞా సామలమార్గమున్‌ విడచినన్‌ ఛీ! యంచు పోయంచుభూ 
ప్రాజ్ఞుల్‌ నిన్నిక హైయ దృష్టిగనిసం భావింతురంచెంచుమా 
. గురుదారా గ్రహణంబు జేసి శశితా గోల్పోవదే తేజముల్‌ 
వరయోగీంద్రుసతిన్‌ యహల్య గొనిశా పంబందడే వజ్రిభూ 
నరయోన్‌ జనియింప డొక్కోహరిబ్బందన్‌ముట్టి యవ్వారుడు 
ర్భరశాపంబుల బందుటేమికతమో పల్మారుచితింపుమా! 
. అరయర్‌ జాలవా! నీతిశాస్ర చయస త్యజ్ఞానమార్గంబులన్‌ 
పరికింపన్‌ దగవోసృక్తులను సం భావింపవో “'మాతృవత్‌ 
పరదారాంశ్ళి యటన్న 'సూక్తిసతమున్‌ భావించుని యాత్మలో 
సరివారల్‌ ఇది విన్ననే 'మనుదురో? చాల్ల్జాలుని వాక్యముల్‌ 
పుట్టితి! దివ్యరాజు బుషి పుంగవు డౌజనకేశునింటచే 
బట్టితివైరినిర్జిత ప్ర భావచరిత్రుని రామచంద్రునిన్‌ 
మెట్టితి క్షతి యాన్వయమ మేయతరంబగు భానువంగమరి 
దిట్టినమన్‌ దమిన్‌గొనక నెంతటినివారలకైన శక్యమే! 
. గరళము గ్రోలవచ్చులయ కాల విషోరగ దంక్ట్రజాలమున్‌ 
బెరుకగవచ్చు శత్రుజన భీకరు దౌత్రిపురారినాజిలో 
దరుమగవచ్చుతోయధుల దాటగవచ్చును కాని నన్నుస 
తృరమపతి వ్రతామణిని బల్మినిబట్టగజాలవేయెదన్‌ 
. సుర, విద్యాధర, యక్ష్మ సిద్ధముఖిర క్షోలోకమందెందు సం 
గరరంగడ్వుజయుండనంచుదలపంగా బోకుమీ, మున్నుభీ 
కరదుర్వారత పసుసచేయబడసితా గర్వాంధ ! ఈశక్తులన్‌ 
నరులన్‌, వానరులన్‌ జయించితివ్పో న్నందైన నీ వాజిలో! 


312 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఉ. వానరులేమి సేయగల వారలటంచు దలంతులే మొనీ 
మాననమందు తట్టిదిక మానుము జ్ఞప్తికి దెచ్చికొమ్ముమున్‌ 
వానరుడైన వాలితన వాలమునన్‌ నిను జుట్టి సర్వయం 
బోనిధులందు ముంచుదొక భూరిబలా ధికవృత్తిజైకొననన్‌. 

మ. సమర క్షోణిది గంత వ్యాపితధనుష్టం కారమున్‌ జేసివి 
క్రమ సంరంభ విజృంభితుండ యమహో గ్రక్రోధ దీష్తాక్షుడై 
యమరానీకముసన్నుతింప పధప్రత్యాతీడుదైనీ సమ 
క్షమునన్‌ నిల్చిన రాముగాంచినప్పుడే శౌర్యోక్తులెట్లుండునో! 


ప్రణయినికి 
బూర్లుల రంగనాథరావు 


(ఒకనాటి రేయి నిద్రలో ఎన్నడో ప్రేమించిన సుందరుగని 
మరునాడొక ప్రణయాంధుడిట్లు విలపించుచున్నాడు. 
ఆయమ హటాత్తుగ కనబడి, ఎచ్చటికోదూరమువెదలి 


పోయినట్లు తలంచుచున్నాడు) 

గీ. సఖి! వియోగంపు తాపము సమయుకొరకు 
నీదుకెమ్మోవిచలు వమ్ము నీహృదాంత 
రాళ(ప్రేమాతిరేకముల్‌ రమ్యముగను 
పాడుకొందును రసవంత పద్యములలో! 

గీ. ప్రధమ సందర్శనముననే ప్రణయమూర్తి 
వశునిగావించెనన్నునీ వదనసీమ 
నాటిప్రేమాంకురంబు ఈనాడునింగి 
నంటుశాఖల గల భూరుహముగబెరగె! 


శా. ఎన్నోసారులు భావమందునినునే! నింపొందజిత్రించియున్‌ 
ఎన్నండైనను జారిపోని తలపుల్‌ ఎ! న్నెన్నోహృత్సీరిలో 
భిన్నత్వంబును లేకయుండుటమని! ల్పంశ ప్రయత్నమనీ 
విన్నాణంబగు చంచలంపుకునులే వేగన్‌నిరోధించెదున్‌! 

ఉ. నాలుకరాదు వర్ణనకు ! నంగుడునైనను ఇట్టి రూపల 


(ఆంధ్రకేసరి) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


ల్‌ 


క్ష్మీలల సామణిన్‌ దెరికి చేరగనోపడు చేరెనా జన్యు 
ఆలలితువు చంద్రముఖి యానను సీమనుజూచినుతనే 
బాలశశాంక మౌళిపలు బాధలకు ముంచినరో.... 
ఇంద్రపదంబునందు దివి జేశుడు మున్మశులోక పాలరా 
జేంద్రురునిలు గోలుచుంటివి జివులునై మనుచుండినట్లరీ 
చంద్రముఖముంబుళమెడల చల్లని కాంతులు మందహాసమున్‌ 
సాంద్రములైన పల్ములవి జల్లుసుధార్సురిగ్రోలగోరెదన్‌ 
లలితవదాను రాగమున లక్షణ మౌకడగంటి చూపులన్‌ 
గలుగు నిరమ్మ దంపుపలు కాంతులనాటెడి నూత్న నూత్నపున్‌ 
వలపులు రాజహింసినుల వయ్యరమున్‌ మెరపింప జేయునీ 
చెలికి దూరమైనతరి జీవముతేటికి పాయకుండనన్‌ 
అధరమ్ముగ దలింపయె దనింపు తీయని పలుకులే (ప్రేయసి చిలుకమారి 
కరుణార్ధ దృక్కుల కరగించు శమలను చల్వరాళ్లను పూర్ణచంద్రుడుకిది 
తనులయగ దపనేత్రములు ................ 
తల్లనసుకుమార యాశ్లేషణముర్‌ జెంద కల్ప వృక్షమునీ నిల్చుచుండు 
వేరు వేరుగ వచ్చి యంపవిసిగజేల బక్క వాక్యమే చాలునీ సక్క్మమున్న 
వలదునిద్రయు యాహారజలము నిజము 
సఫలమగు చుందు కోర్కెలు సహజమగుట 
విధి వశంబునమధ్యద వ్వెగలుగ 
తజముగాజూచు భాగ్యంబు యాబుడుగం 
కాని మొన్ననె ఎట్టులో గానబుకియు 
ముదంజేరితోనీ దుఃఖమండదిరమును 
కలిమి యనర్ధకామముల కానుక లిచ్చెడి మోక్షలప్టికిన్‌ 
తులయగు మాన వాంగనను దోసిట బట్టి విధాతియర్చదున్‌ 
సలిపి యుటెంటనే గొనుమ జన్నెచలింపదె నామనంబువె 
న్మెంగతియించినంతణ నింగిని దూలెడు రిక్కకైవిది? 
ఓయి హిమాంశుడా ఇనిమ హోత్తరమౌయవకాశమంచె 
రేయినిమత్రియాంగనయ రంగినజూచి విజృంభణాక్ళతిన్‌ 
మైన! గొనుటకు అర్చింతు అర్థ్యములను ! 

(ఆంధ్రకేసరి) 


314 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దివుడు 


అ. సీతాపతిరావు 

1 é. బంగరువన్నెబట్టలును పచ్చనిపాగయుమంచివేరావుడ్‌ 
ముంగురయుక్తమై మెరసి ముద్దులయిచ్చెడి మంచి మోముపిల్‌ 
రంగులకంఠహారములు రమ్యముదెల్పుచు గాంతిజిమ్మగా 
చెంగున యాయశోదవడి జేరెడు మాధవుసంస్తుతించెదన్‌ 

2స్సీ ఎవ్వని పాదంబు- యెరుగు జాలకనేను - 
చింతయెప్పుడులోగసేయుచుందు 
ఏ మహామహుననే నిలలోన యరయిగా - ఆత్మలోనేనెప్ట అడలుచుందు 
ఏ శక్తి యెరుగగా యిహములోపలనేను - పుణ్యజనంబుల 
పొగడుచుందు 
ఏ తండ్రిమాయను నెరుగజాలకనేను - ఇహసముద్రంబును యీదలేనొ 
అట్టి ఘనశక్తిపదముల హర్షిశంబు - శరణ ఉంచునుమనముల్‌ 


శంకలేక 

నమ్మినాడనుగోవింద నారసింహ - దొనజనులను బ్రోచెడి దేవ దేవ. 
శి గీ. కొందరందురుమావిష్టు గొప్ప యనుచు - శివుడె గొప్పంచుకొందరు 

సిద్దులండ్రు 

అనుభవజ్ఞులుతలచరె అంతయొకడె - ఏది యెటులైన దేవనీ యెరుక 
4 చ. సుదతుల గూడి మోరమున సొక్కుచు కౌగటవారిజేర్చుచున్‌ 


మదనుని బారినుండి పర భామల కాచుచునెల్లవేళలన్‌ 

మదగజరాజు (బ్రోచిమతి మంతులు మెచ్చగనే లినట్టినా 

రదము నివందియండగుచు రాజిలుచుండెదికృష్ణు గొల్చెదన్‌ 
ర్‌ ఉ. శ్రీరమ శాస్థనంబు తన శ్రీకరమైన కరంబుజూపగా 

ఆరమమన్మధాగ్ని నవ యారము కుల్ముచుపెల్లుమీరగా 

గారవముద్భవిల్లనిను గాజులు (మోగగ కౌగలించగన్‌ 

మోరలు పైకి యెత్తుకొని ముద్దులు గుద్చెడి కృష్ణగొల్బెదన్‌ 
6 శా. శ్రీ కల్యాణ గుణాభిరాముడగు శ్రీ సీతాపతిన్‌దెందమున్‌ 


315 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఏకాంతంబు ననిశ్చలత్వముననా యిష్టంబుసిద్ధించగా 
ఆకారుణ్యపయోనిధిన్‌ దలచియున్‌ యాదేవ కౌపుత్రునిన్‌ 
నా కార్యంబును సిద్ధిచేయుమనుజుడ్‌ నా తండ్రిని న్గాల్చెదన్‌ 


7 


సీ 


2* 


బ్‌ 


ఈతిబాధలనుండి యిప్పుడే తప్పింతు - భయపడవలదంచు భామసత్య 
వత్సనేమెచ్చితి వాత్సల్యమున నేను - ఇత్తునేవరమంబు యింతిసీత 
శిశువనా చిత్తంబు సిద్ధించగలదంచు - మృదువుగా బల్మెను ముక్తికాంత 
సాధువా! నీ జన్మ సాఫల్యమౌనంబు - పలికెను నాయమ్మ పార్వతిపుడె 
ఇటులలోకమాతలు పిత లీవిధమున - అభయమిచ్చిర (ప్రేమన 
యందరిపుడె 

మనసనీకేల? భయమునీ మార్గమందు - నమ్మినావు త్రిమూర్తులా 
నంద మొంద. 

పెద్ద లందరునిన్ను - పెద్దవందురుగాని - ఏలాటి పెద్దవో ఎరుగనయ్య 
భక్తులందరు నిన్ను - భగవంతుడందురు - ఆమాటలన్నియు - 
అంతుగావు 

యోగులందరునిన్ను - నిర్గుణుండందురు? ఆ దీనియర్ధంబేమో క 
తెలియజెప్పు 

బీదలందరునిన్ను - బిజినిగొట్టందురు - ఇదియేంతసత్యంబో 
యెరుగజాల 

కొందరందురు దైవమా! గోలకొండ - వనుచు; భామలందురునిన్ను 
- వారి భర్త 

వనుచుయిందేది సత్యంబభ పరమపురుష - తెలియజేయుముతండ్రి 
యీ దీనునకును. 

గోపాలనీలీల గుర్తించవలెనన్న - మానవుడేత్రోవ పూనవలెను? 
మాధవానీమూర్తి మనములోకనగాను - సేవలెట్టివినేను సేయవలెనా? 
చక్రనీచరితంబు జయించవలెనన్న - నరుడేలాటి పదంబు 
నరయవలెనొ? 

యాదవోత్తముడగు ఆది దేవుని గొల్వ - పురుషుడేలాటిని - 
పుణుతపొంద 

లెను? అరయజాతనేనీ వహ్నిలోను - దగ్ధమగుచుంటినరసింహ 
దయనరావె 


316 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చేతులగ్గి 'యొైక్కదనునా చిత్తముంచి - భక్తులనుగాచు శ్రీ కృష్ణ భయము దీర్చ. 


10 గీ. వేలదివ్యవర్షంబులు (ప్రేమతోను - ధర్మశా[స్తావళులనెల్ల తలలుపగుల 
చదివినంతనె స్వర్గంబు చనగలేడు - నిశ్చలత్వపు పూజల - 
నియతివలయు 


(ఆంధ్రకేసరి) 
సీతాసత్యాగ్రహము-2 


ఆర్‌. రామ గోపాల్‌ రావు 
సీ. పాదాంగుళము ననీ బాహుదర్పమదంచు - శ్రీ కంఠులిలులీల జెందివైచె; 
తోకతోనిక జుట్టి తోయధుల్ముంచిన -ా వాలిమెక్కమ్మున గూలనేసె 
అని నిన్ను చెజగొన్న అర్జనుజంపిన - భార్గవరాముని భంగపరిచె 
బలవంతులైననీ పదునాల్లువేలున ఆ ఖ్ఞరదూషణులను నొక్క దేవధించె 
తే.గీ. అట్టి శ్రీరామచంద్రది వ్యాస్త శస్త్ర - భయదనిర్ద్హాతసునిశిత పటలిమోల 
అజమహేంద్ర గిరీశము రారులైన - నిలువలేరు నీవొకదలె నిల్తువే మొ? 
సీ. వీక్షింపవా? వైరి విజయులక్ష్మీణుదను - ర్వాముక్తకాండవు చందమహిమ 
ఎరుగవా? పరగజ మృగరారుమనుభాస్మ - రాత్మ జతిక్ర పరాక్రమంబు, 
తెలియవాలి? నంగర స్థలిజాంబవంతున - పిండదుర్భరయుద్ధకాశలంబు, 
గాంచవా? మెదమసిం గముభంగి గర్జించు - అంగదుని జభుజా భంగశక్తి. 
తేగీ. చూడవా? శతృదుత్మహ శూరులైన - (ప్రథితలిక్రమనలునీల బాహుబలము 
అరయవా? కెబ్యాభవిబృంచి తానన ప్ర - కటదురంతర శార్య సద్భటులకవుల. 
బీ ఒకవానరుదెకదా! ప్రకటగంభీరమ - స్థిరతరంగాంబుధి దాటివచ్చె. 
ఒక వానరుడెకదా! వికసితనీమహా - ద్యానవనంబులి ద్వంసపరిచె 
ఒకవానరుడెకదా! యొగిహాశూరుతా - పెక్షంత్రదదుజుల నుక్కదంచె 
ఒక వానరుడెకదా! యుద్దభూమిననూని - బలుడైనయక్షయున బట్టి చంపె 
తే.గీ. ఒక్క వానరుడేనము దుగ్రుదైవి - శాలలంకాపురంబునిశ్శంకగార్చె 
యట్టికవులెందరో గలరచట వారి - ధాటికేటుతాళుదో? నీవు ధైర్యమూని. 
చ. నిరతమురామ చంద్రపద - నీరజముల్‌ భజయించుచుంటుస 
త్సరమపతి ద్రతప్రతప్ర భావమహాత్యము నరక్షణంబులో 
ధరపయిపుత్రమిత్రబహు దారయుతున్‌ నినుగూల్చ గల్లిసం 


317 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీరమునరామఘోరవిని - భాగ్నిదహించెవంచు సైచితిన్‌ 
పతిపాండసేవనా ప్రతులగు సాద్వీవి - తతిమానభంగపాతక ఫలంబు 
నియమిత సత్రియా - నిరతువాద్విజకోటి - బలుకష్టములబెట్టు పాపఫలము 
(ప్రణవవేదోంకార భాసుర నాదము - హా యజ్ఞవిధ్వంసి తాఘఫలము. 
పరధన, గౌరవ భాగ్యదురా పక్తి - దొంగలించగనెంచు దోషఫలము. 
తే.గీ. ఊరకేపోదు రోదినక భూరితరివి - శాసింహళ ద్వీపలి స్తారవిభవ 
వంతు నిశ్శేష నిజపరి వారయుతునె - నాగభన్మంబు జేయురా! కలనముందు 
మ. ఇకనైన కననునీ సహెరోదరిగతిక యెంతేని భావించిమా 
హుక సత్యోక్తహితో పదేశము నుస భాంచుమీవేగనీ 
యొక ళంకంబగురివ్యభక్తిననులో కారాధ్యు శౌరామచం 
(ద్రుకదన్‌ దించి, తదీయపాదముల దోతో వ్రాలుమీమాపయన్‌ 
తే.గీ. ఆశితావనశీలద యారవుండు - శత్రుజనశర ణ్యుందవ శ్యంబునిన్ను 
(బోచురా! యట్లు సేయక బోదువేని - నీదు నాశనమేభువి నిక్కువంబు 


ఇబ 


(ఆంధ్రకేసరి) 


విధి 


బూర్గుల రంగనాథరావు 
ప్రణయవిహారముల్లలుగు భాగ్యములబ్బకపోయె, పోవుగా 
కణువుప్రమాణమైనయిత రంబుగుసౌఖ్యము మృగ్యముయ్యెయే 
మని వచియింతుకావ్యరస మాధురులన్‌ జవిజూపుమన్మనో 
వనమునిదా ఘదాహమున వాడికృశించినశించిపోయెగా 


(ఆంధ్రకేసరి) 
A A A 
స్వప్నఫలము 
బోయినపల్లి రంగారావు 
ఏనుపట్టపరీక్షకు నేగదలచి - పట్టణము జేరివిద్యనభ్యాసపరచు 


యవసరమ్మునకలలను యరయుటయును - సహజమైయుండెనాకు 
నోసరసులార. 


318 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అప్పుడొకనాడు విశ్వవిద్యాలయంపు - పనులుముగియనింటికి 
బరగుదెంచి దుస్తులన్‌ వేడివిమీతంపుదువ్వలువలు - 
కైనధరియించిన్నంచుకబడలియుంట 
శయ్య జేరితిసుంతవి శ్రాంతిబడయ - అంతనామనోసాగరమందునూహ 
లనుతరంగాలు జృంభణమందుకొరకు - ఆశయనుశరచ్చంద్రుండు 
అపుడెయిదయ 
మందియులలను జెరరమ్మనుచునుండె - దానికదోడు 
భావజంరూనిలుండు 
శక్తి సామర్థ్వములనెల్లి జక్కబరచి - రండునాతోడవేగమెరండటంచు 
ఇలలకుపదేశమొనరించియరుగుచూరె - అంతయూ హాతరం 
గబులద్భుతముగ పెచ్చు పెరుగుచుతమయి చ్చవచ్చినట్లు = 
ఒక్కదాని పైనింకొకటురలిపడుచు. 
ఘోరసంగ్రామమొనరించకోర్మెనుండె - ఇట్టులెంత సేపుండెనో యెరుగగాని 
ఎంతచంద్రికకాసెనో ఎరుగగాని - ఎంతమలయుండువేచానో యెరుగగాని 
ఎన్నియలలుద్భవించెనో యెరుగగాని - ఎన్నియలలంతరించెనో యెరుగగాని 
ఎప్పుడు కనుమూతపడియెనో యెరుగగాని - ఎరుగుదును స్వప్న వార్తయెందేను 
సుంత 
వినుకుతూహలముండినవినుడు ఇపుడు - వివరముగదెల్సెదను మీకు వేద్మతోడ 
బడిపరీక్షలు ముగియుటే తడవుగాగ - స్వగృహంబునకేగగాస్వాంతమందు 
కోర్కెలుప్పతిలంగ సంకోచమింత - యినగొనకమేమాయూరుకరుగు బంది 
నధివసించితినంట...... - అచ్చటచ్చటనాలస్యమగుటచేత 
మనమునందున విసిగిసంభ్రాంతిపడుచు - 
నెప్పుడిలువచ్చునెప్పుడికెప్పుడనుచు 
నెటులనో కాలమొకరీతిచటులగతిని - గడపినానంట............... 
తుదకుమాయూరునకు క్రోసుదూరమందు - ననువీడియెచటికో 
పరిగెనంట 
బండిననువీడెననియె మాటమదిని - ఇంతయోచింపకేనేను వింతరీతి 
గమనవేగంబునకు మనో గతికిసుంత - యైన చెదంబుజూపకవైనతేయ 
దిశకునేగెడిమాయూరు తెరవుబట్టి - అరిగినానంట 
సం(భ్రమాహాదగరిమ 


319 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కొంతవడికిల్లుబేరితినంతపితరు - లేకముగవచ్చికౌగిటుగృచ్చిమూర్ధ 
మాఘ్రణముజేసిదీవించిరపుడు వారి - పాదములవ్రాలి భక్తిని ప్రణుతిసేయ 
మరలకౌగిటచేర్చియుమరలప్రేమ - దీవనలని యాహాదభావములచె 
అంకమునగూర్చోనంజేసియధికడ్రేమ - కుశలప్రశ్నలసలుపుచుకొడుకెటుల 

ఇన్ని దినములు గడిపితివేమి అచటి - శుభసమాచారములటంచు శుభగలీల 
ప్రశ్నపై ప్రశృయడుగగా పలు విధముల - వారలకు సమాధానంబు పలికి తృప్తి 
గలుగజేసెడి సమయాన వెలుపటింట - యాడుకొనుటకై యేగినయనుగుదమ్ము 
దనుగుచెలియలు అన్నయ్య అదిగొవచ్చె - యనుచుగెంతుచు పరుగితియరుగుదెంచు 
వారినతిముదంబునచేరజేరి యంక - సీమజేర్చియు ముద్దులచే తదనిపి 
సంతసంబునమాటాడుసమయమందు - చెల్లెలిట్లనెనాచెవిచెంతజేరి 

అన్ననీకొక తీయనియమృతతుల్య - మైనమాటను జెప్పెదనైననాకు 
ఏమిఫలమిత్తువో యనియెగురనపుడు - అన్న యామాటనేనెనీకందజేతు 
అక్కకితుఫలంబునునాకేనికమరయ = ఇమ్మటంచును సంతోషమినుమదింప 
ముద్దుతమ్ముడు పల్మినముద్దుగొనుచు - ఎవరుమొదట నాకావార్తనెరుగజేయు 
వారొవారికేయొసగెదఫలమునను - అన్నవింటివేవదినెయుమొన్న వచ్చె 

ననుచునేక కంఠంబున వినగజేసి - వదినెకీవార్త తెల్పగా వలెనటంచు 

బందొరులు జంటచేసుకనొక్క క్షణము - నందెమాయమైనారంట......... 
అపుడుగురువాజ్ఞమైనేను యాత్మసఖిని - చూచుకుతుకంబునన్‌ లేవజూచునంత 
తమ్ముడేతెంచిలా గుచురమ్మటంచు - చేయితనచేతగీలించితలియయున్న 
మందిరమునకుతోడ్తెచ్చె! అందుహృదయ - (ప్రణయినీమూర్తి చెల్లెతో మంతనములు 
ప్రమదమునయాడుచును స్వస్వ భావమందు - అస్మదీయాగమనమునుయరయు కోర్కె 
ద్వారమునదృష్టినిగిదించి తరళనయన - యగుచుతిలకించుచుండెడియవసరమున 
అఖ్జలో జేరినానంట..........౨ - సథఖియయప్పుడులేచిస సంభ్రమమున 
వనమున్‌వాల్చి బాలురుపక్కుమనుచు - నవ్వుచుండగ చెల్లెనునయముతోడ 

కడకు జేర్చుకచెంపను కరముజెర్చి - మృదులగతిగొట్టుచును సన్నవీక్షణముల 
నాదెసన్‌జూచి ముసిముసినగవునగుచు - యుండుసమయాననేనెంత యుబికినానా 
పదములన్‌జెప్పగా వీలుబడదుగాని - మీకుయూహింపగాశక్తి మిగిలెనేని 
మీకుయోచింపగాశక్తి మిగిలెనేని - తాపవహ్పిచేబగలుచుయోపలేక 
వేడినిట్టూర్చులూర్చుచు మ = అప్పుడునేనున్న స్థితిమీరలరయగలరె 


320 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆశగొనినిక్క్మమని ఎంచి అదిగొఫలము - అనుచుగొనబోవమటు మాయమయ్యినపు 
ఆకట్టున్‌యల్లలాడెడు యర్భకునకు - ఎంతయడియాసగల్లునో యెరిగియున్న 
ఎంతచోద్యంబుదోచునో ఎరిగియున్న - ఎంతనిస్పృహబుట్టునో ఎరిగియున్న 
ఎంతపరితాపమొదవునో ఎరిగియున్న - ఎరుగగల్లుదురయ్యనా...... 
ఎట్టకెలకునేనంతదిట్టతనము - చిక్కగా బట్టి బట్టలచక్కృబెట్టి 
ఇంటికేగెదననియెడు ఇచ్చితోడ - బయటికేదెంచితినిసుద పయనమయ్యి. 
అంత ఏమనిచెప్పుదునయ్యలార - ఇంటిముందుకు మోటారు ఏగుదెంచి 
నిలచెఅందుండిమాతండ్రి వెలికివచ్చి - వారివెంబడి బాలురు వారివెనుక 
మాత్రయాజైనిగ్భహలక్ష్మి బయటపడిరి - అప్పుడుకన్నులునులుముచు యాత్మగతిని 
ఇట్లుదలపోయుచుంటిని ఏనుజౌర - కలయె ఇంకనుకన్నులగట్టినట్టు 

లున్నయ విదీనిమహాత్యమెన్నవశమె - అనుచుమరలనేకన్నులనపుడు దెరచి 
వారలనెగాంచి విసయపడుచునుండ ఆ నన్నుగాంచియుపెన్నిధిగన్నపేద 
చందమున ఒక్క పరుగునసన్నిధికిని - చేరినను కౌగిటన్‌ జేర్చి ఘోరగతిని 
తంద్రియున్‌ తల్లియున్‌ చెల్లెతమ్మి సథఖియు - రోదనముచేయనసాగిరి....... 
ఆత్మబంధువులెవరైనయరిగినారొ - మిత్రకోటిలో ఎవరైనవీడిమమ్ము 
స్వర్ణసుఖములగాంచగాజనినవారొ - అనుచుకుశలమేగదయని యడిగివల 
ఇట్లు విలపించుచుంటిరి ఏమి వాసగె - ననినయానందబాపష్పములలదికొనుచు 
తండ్రినాకొకలేఖను తద్దయొసగె - అందు! మోటారుక్రిందనేనణగిపోయి 
కరచరణవిహీనగతినుంటిగనుకమీరు - సత్వరమెరండుచూడగా! చనరదేని 
కన్నులారగతనయునిగాంచు భాగ్య ఆ మైనయబ్బదుమీకంచు అధముడెవడొ 
వ్రాసియుందెను. అందు పైవారలిట్లు - ఏకముఖమునసకుటుంబమెల్లవచ్చి 
నన్నుసుఖసంపదలదేల్చిరన్నలార - ఆత్మబంధువులవరైనయరిగినారొ 
మిత్రకోటిలో ఎవరైనవీడిమమ్ము - స్వర్గసుఖములగాంచగా జనినివారొ 
అనుచుకుశలమేగదయనియడిగిఏల - ఇట్లువిలపించుచుంటిరి ఏమివాసగె 
ననినయానందభాప్పములలదికొనుచు - తండ్రినాకొకలేఖనుతద్దయొసగె 
అందు! మోటారుక్రిందనే నణగిపోయి - కరచరణవిహీన గతినుంటిగనుకమీరు 
సత్వరమెరండుచూడగా! చనరదేని - కన్నులారగతనయునిగాంచుభాగ్య 
మైనయబ్బదుమీకంచు అధముడెవడొ - ప్రాసియుండెను. అందుపైవారలిట్లు 
ఏకముఖమునసుకుటుంబమెల్లవచ్చి - నన్నుసుఖసంపదలదేల్చిరన్నలార 


321 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అంతసంతోషమున యిట్టులంటినేను - ఎవదొపగబూనివ్రాసెను ఇట్టులైన 
మంచిదేయాయెమిమ్ములనెంచునంత - గాంచినాడను! 

హితుడాయెగాంచవాడు - ఇంకలోనికిరండని యిల్లుజేరి 

ముచ్చటలచేత ప్రొద్దునుబుచ్చినాము - అప్పుడు మూడునాడులు వారినందెనిలపి 
వింతరీతులనన్నెన్నో విందులిడుచు - మూడునిద్రలునాయింటముగియగానె 
సాగనంపితి నందరసభియుతముగ - ఆదినంబులు ఎట్టులనరిగినవియు 
ఎన్నివేడ్మలు యొనరించియున్న యదియు - ఎన్నిహాస్యంపుపల్ములు విన్న యదియు 
ఎన్నిరీతులసుఖములగన్నయదియు - విన్నవించుట పనిగాదు అన్నలార 


(ఆంధ్రకేసరి) 


దేవునితో దెబ్బలాట 


గవ్వా మురహరి రెడ్డి 
దేవునితో దెబ్బలాట 
కందర బౌరాణికు లాడిని 
గిరాటు వేసెదురు భక్తి: గేరుచు భగవ 
చ్చరాణంకములన్‌ నేనయి 
సరాసరిగ జేయలేను: పరమత విస్సా 
ఆదేవుని సృష్టిని గల 
హ్లాదము ముస్మరులకున్‌ ధనాఢ్యుల కిడుచున్‌ 
బీదల వధ బట్టుటచే 
భేదించితి వాని నింక బిల్వను విస్సా 
దేవుడు దేవుం దనుచును 
బావురుమని కాళ్ళ బదను వాని సృష్టి దు 
ర్భావుల బొడిచెద ములుగ 
దానా జేసెడినిగాక తలకను విస్సా! 
ఈ జగతి కర్త దానని 
నాజీ తన మేర్చి యిటుల - నాటక మాడన్‌ 
రాజీ పడ నాతనితో 
నాజీవము లున్న చన్న నయమే విస్సా! 


322 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నా లేఖనీ జవంబును 
నాలో వీణా రవంపు - నాధు డతడె తా 
ఫాలాక్షుడైన దన విధి 
బాలింపగ వలదె న్యా - పరతను విన్నా! 


(గుంటుక పురాణం) 


నిరిక్షణము 


మామునూరి నాగభూషణ రావు 

లలితపు తమ్మి రేకుల విలాసనములన్‌ గికురించి పాల బు 

గ్గల పయి పుల్మరించెడి నిగారపు పిన్నని మందహాసముల్‌ 

దలకొని యొక్కటక్కటిగ ద్రావుచు తన్మయతణ్‌ మనోజ్ఞమౌ 

చెలియ మనోహరంపు నును చెక్కికులన్‌,శయనించు టెన్నడో! 
కలికి పిసాలి వికాసము క్రేవల బారనీక (కొంద 
ళుకుల నిగ్గులన్నియును, దాల్చి మనోగత సీమ యందు సాం 
పులు విరజిమ్ము, తత్రణయ పూరిత నిర్మల భావ మెల్ల వె 
న్నెల పులుగౌచు చాని నెర నీటుల గోలుట యెన్నడో గదా!! 

జిలిబిలి పల్ములున్‌ వలపు జిల్మెడి నిద్దపు వాలు చూపులున్‌ 

తెలి చెటు నవ్వులన్‌ కడు విధేయత దాటెడి (ప్రేమ భాగ్యముల్‌ 

చెలియ మెజంగు నెమ్ముగ విశేషమునన్‌ దిగజారి మన్మనో 

ఫలకము నా(గ్రయించె నను భాగ్యము సేకురుటెన్నడో! గదరా!! 
అలతి పిసాశి చూపుల నొయార దువారముల్‌ గమించి నె 
చ్చెలి హృదయార్ధ సేచనయు చేవులు క్రైవల వ్రీవి పోవు చం 
చలమగు జీవిత ప్రణయ సారము తీయని తెన్గుపాటలో 
గలిపి తదీయ భావముల గానము జేయుట యెన్నడో గదా!! 


(సుజాత) 


అయోమయం! 


భాగి నారాయణ మూర్తి 
ఎచ్చటనుంచి వచ్చానో ఎటకు పోతున్నానో 


నా పని యిట నేము నాదు గమ్యమదేదో క 


తెలంగాణలో భావ కవితా వికాసం 





తేటబడదు తెలియదాదు 
కలము జేయపటినే కావ్యాలుగా (వాయలో 
కత్తిజేబూని నే కదనంబుకురకాలో 
తేట పడరాదు తెలియ రాదు 
ముక్కు మూసుక నేను మూల యుండాలో 
రాజ్యభారములుబూని రంగమెక్కాలో 
తేటబడదు తెలియరాదు 
ప్రకృతి పాఠాలె వల్లించవనో 
పాఠశాలల యాజ్ఞ పాలించవలెనో 
తేటబడదు తెలియరాదు 
సర్వమూ త్యజయించి సన్వాసినౌదునా? 
సర్వము నాదంచు సంసారినౌదునా?? 
తేటబడదు తెలియదాదు 


(దక్కన్‌ కేసరి) 


పాంథ ఇంచుక విశ్రాంతి బడయుమిచట 


బోయినపల్లి రంగారావు 


గాధతిమిరావృతంబైనకాళరాత్రి - ప్రబలియున్నదికంటకమయముపధము 
పాంధ్నుంచుకవిశ్రాంతి బడయుమిచట -ప్రొద్దుననెలేచిపోవచ్చుపోవుకడకు. 
ఉదయమాదిగపయనంబునుత్సుకమున - సలిపిశ్రమపడి ఇందాకసాగివచ్చి 
మరలిపోభావ్యమే! రాత్రిమాయదొక్కొ - ఉషయునిన్‌ జూచి మదిపొంగునుదయమందె 
అంబుజముకయినీవుయో అంబుజాత - మిత్రత్వరపదిఈరాత్రివెడల జనదు 
వెలుగు ఖనివైననేమాయె లెడగునేసియు - స్థానబలముంటనింతయుజంకబోదు 
సరకుగొనకయేచీకటిన్‌, జనెదవేని - దారిగలభూతముల్‌ నిన్నుజేరివెతల 
బెట్టుపీడించునంతటనెట్టునిటకె - నీయుశ్ల కాంతయున్‌గాఢనిద్రనుండు 
కతమునన్‌ గుర్తుబట్టదు! కడకు జనిన 

ఉదయమింకనుగాలేదు సదయహృదయ - ఎవరలోమీరునేనిపుడెరుగననుచు 
పెడమొగంబౌనుత్వరలోనవెడలుడనును - ఇన్ని విధములయశమానమెన్నకుండ 
పోవదలచిననిన్నెట్లు పోవనిత్తు - నీవు వెడలిననుదయముదేవిధంబు 


324 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఇన్నియున్‌ విని ఈ దారినిపుడు ఏగదలచితేనియు ఆపదల్‌ తప్పబోవు 
కాననామాటలను నేడు కడకు నిరక - పాంధ ఇంచుకవి శ్రాంతిబడయుమి చట్ట 


(దక్కన్‌ కేసరి) 


రాణికంటెను హాలికురాణి మేలు 


బోయినపల్లి రంగారావు 

గీ. సకలసౌభాగ్యముల నందు సార్వభౌము - పట్టపున్‌దేవియగుకన్నపల్లెటూరు 
బీదకర్షకునాలయ్యి ప్రియునిప్రేమ - చూరగొనుటయెకడు లెస్ససుదతులార 

ట్రీ యజ్ఞయాగాది సదర్భనలకయెడ నియతి దప్పకయతి ప్రియతదీర్శి 
(ప్రతనోములాదులస తతంబు భక్తిమై నిష్టమైయాచా రనియతి సల్పి 
గోదానతిలదాన భూదానములనాశి తావళికోరినయంతనిచ్చి 
జపతపాదులనచంచలత చేయొనరించి యుపవాసదీక్షలనుండి, తుదకు 

గీ. ప్రాప్రమొసగినకోర్మెల పంటయనగ - వారిముచ్చటలందీర్చు పండనంగ 
అబలనగునన్నొకర్తెను అతిముదాన - కన్నవారంట వసుధనాకన్నవారు 

మ. ధరణీభర్తకుకూ ర్చుబిడ్డనగుటన్‌ద తోద్భవంబంధుటన్‌ 
పరలావణ్య స్వరూపమున్‌ గలుగుటన్‌ వంశోద్ధరుల్‌వేరు ఎ 
వ్వరులేకుండుకతాన పోషణముకావంతైన ఏ లోపమున్‌ 
కొరతన్‌గల్లకయుండగారబమునన్‌ కూర్మిన్‌ ననున్‌సాకగన్‌. 

మ. శిశుప్రాయంబునుద ఆటి తప్పటడుగుల్‌ చిత్తా ప్రగీమోదంబుగా 

శశికాంతోపలసౌధరాజమున ఇచ్చారక్తిమన్‌వేయుచున్‌ 

వశమున్‌ దప్పిన క్రిందదూలుచును లేవంజూచుచున్‌, అంతక 

ర్కశులైనన్‌ కరుణించు పల్కులను వక్కాణించెదన్‌ ముద్దుగన్‌. 

మురిపెమున్‌గూర్చు నా ముద్దు ముచ్చట విని 

అలరగాజేయునా తప్పటడుగులగని 

తన్మయత్వంబుజెందినా తల్లిదండ్రి 

ముద్దుగొనువారలటనను వద్దజేర్చి. 

ఏకోరునదెతడవెట్టి వస్తువనైన క్షణములో దెచ్చు నా కన్న తండ్రి 

నే చెప్పునదె తడ వెంతటిపనియున్న మొదటనాపని దీర్చు ముద్దుతల్లి 

సీ నా రూపసంపదనా వయోలిలసన నా యెలప్రాయంబునాదు రీవి 


వ 


2™* 


325 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ర్‌ూ 


నాచతురత్వంబునాకళానైపుణి నాదు విద్యాగ్రహణంపుశక్తి 
నాదుసౌశీల్యంబునాగుణాతిశయంబు నా భక్తి శ్రద్ధలు నాదునీతి 

నా తండ్రి విభవంబునాతండ్రి రాజ్యంబు ఆతని సంపదయతని శక్తి 
దేశదేశంబులకు (బ్రాకదేశదేశ నాధులగువారునను తమనారిగాగ 
ఏలుకొననెంచినట్లుగానెన్నో పత్ర ములను, చిత్రపటంబుల, తెలిపినారు. 
కానినాతండ్రి నా యిచ్చ గలుగువాని - కిత్తునన్నని యొకనాడు ఇంపుతోడ 
చిత్రపటములనన్నిటి చేరదెచ్చి - కోరుకొమ్మొక్కరు నియనికూర్మిబలికె. 
లజ్జయొకవంకదొరకొనిలాగుచుండ - కోర్మెయొకదికుయుత్సాహ గుణమునిడగ 
యవ్వనంబక్కచో శాంతిననుపుచుండ - వడకుచేతులబట్టితి వాటినపుడు 


. ఒకదానిన్‌ అటు పైనివేరొకటినిన్‌ ఒప్పన్‌ తృతీయంబునున్‌ 


ఒకటిన్‌ వెంబడి ఇంకొకంటినిటులన్‌ ఒయ్యారమున్‌ జిందనా 
దుకరంబందునబట్టి చూచి పెదవిన్‌ దూలించియా బమ్మవే 
రొకచోటన్‌పెడవైచిన్నంకొకపటంబుత్తేజినై ఎత్తెదన్‌ 
ఇటులనన్నిపటంబులనెత్తివైచి - తుది పటంబును చేగొని మదినియలరి 
యొడలు పులకింపదానిని యొక్కరీతి - కాంచుచుంటిని అదిగనికన్న తండ్రి 
అమ్మనే మనం బేతనియందులగ్న - మైనరీతిని దోచెడునగునదేని 
పరిణయంబింకగావించి భర్తకడకు - ఒంపువాడనిన్‌ అనియేమొపలుకు చుండె 
కాని హృద్బోరుగాంచగా గలుగుక తన - మనము నయనముల్‌ అటువైపెమరలుకతన 
తండ్రివైపునాధ్యానంబు తరలదయ్యె - అంతసుముహూర్తనివృయంబెయ్యె పెండ్లి 
కొమరునిన్‌దెచ్చినారలు విమల చరితు - నిర్ణితముహూర్తమప్పుడునియతియట్లు 
వైభవంబుగ జరిగె వివాహవిధియు - క. నా భర్తగుణగణంబులు 

ఏ భర్తకు గలుగవనుటనిదినిక్నముసూ - భూ భర్తయగుటెకాకన్‌ 

భూ భర్తాత్మీయభక్త పూజ్యుడు సుమ్మీ 

అతిగారబంబున సతినినన్‌దరిజెర్చి - పట్టంపుదేవిగాబలికినాడు 
ముదమొప్పునేగోరుముచ్చటలందీర్చి - తులలేనికూర్మినితెలిపినాడు 

సుదతి, రాజ్యంబునీ సుతులదేయని జెప్పి - ననురాజమాతపంచనెడువాడు 
గడెయైననేనింటగనపడకుండిన - రాణికంటికు హాలికురాణిమేలు 
ప్రాణముండదటంచు బలికినాడు 

ఈ విధిన్‌ ప్రమయుడయ్యి ఏకపత్ని - నై నననుగారవంబున అరయుచుండి? 
కొన్ని వత్సరముల్‌బుచ్చెకోర్మెదీర - అంతనాకొక్క కొమరుండుయవతరించె 


326 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ. మారమారునిబోలుకు మారుజూచి - ఏనుయుప్పొంగుచుండెడు నింతలోన 
భర్తమావైపు గనకయేపడతినోర్తు - మరల పెండ్లాడిసుఖముల బడయుచుండె. 
మొదటనాయందు ఏర్పడ్డ మురిపెమిడు - భర్తగారికి నవసతిపంచదొరకె 
అందుచేనన్నుపేక్షించియరయనైన - రాకయుండుట మొదలిడెరాజ్ఞిపధము 
క్రొత్త భార్యకు దొరకెను కొత్త వింత - పాతయేరో తయనుసామ్య భంగిదోప 
అంతటన్‌ యూరకొనకనన్నాపెయింట - దాసిగా జేయవలెనన్న తలపుచేత 
భటుల పంపించితనయాజ్ఞపాలనంబు - చేయవలెనని తెల్పినసేయననక 
రాజుబిడ్డనైరాజింటరాణిమీర - పెరిగి కష్టములనునవిపేరుకైన 
విననిసుకుమారినైనను విబునియాజ్ఞ - మీరువారలు సాధ్యులు కారటంచు 
ఎంచిపతియాజ్ఞ శిరసావహించిసవతి - ఇంట పనులను జేయుచునుంటి క్షమచె. 
సవతినగునన్నుజూచి యాసరసిజాషి - అప్పటికిగూడ నోర్వకముపుతెచ్చి 
పెట్టగానెంచిపతికేదొ పెద్దబోధ - చేసి దుళ్ళీలననుచును చెనటిననుచు 
ఇల్లు వెడలగాగెంటించెయుల్లమలర - ఊరికిన్‌ బైట పెద్దయెడారినడుమ 
ఒకకుటీరంబు నిర్మించియుంచిరందు - నన్నుసుతుసహితంబుగా కన్నుగాన 
మనుజుడొకడునురానట్టి భాగమందు - దినదినం బక్కదాసినన్‌గనగవచ్చి 
మాకుపశువులకిడునట్టి బద్ధకంపు - గటకనోగంజినోయి దికసరికొనుచు 
వెడలుచుండును వచ్చిన యెదకు మరల - ఇట్టి దుస్తరవార్తలు ఎట్లు వినెనొ 
నాదు జనకుండు క్రోధించినన్నుజేర - కుండనేనాదుభర్తపైదండు ఎత్తి 
ఘోరసంగ్రామమొనరించి చేరపరము - తండ్రి మరణముచేవం తదగులుకొనిన 
నన్నుయుద్ధంపు హెతు వంచెన్ని ఎన్నో - నూత్నదుఃఖంబులన్‌గూర్చి పత్నినన్న 
భావమింతైనమదిలోన బడయకుండ - అగ్నిసాక్షిగాగైకొన్న ఆత్మవిభుడు 
ఇటులమరలకొన్నెడులు ఏగెనూత్న - భార్య థైర్యముడి 
ఆమెకునునేనుగడిచి నయట్టికష్ట - తతియెచేకూరెనన మదివెతయునె 
నేబమల్‌ ముదివైచినిలచుటేయాలస్య - మెడయెడమ్రగ్గుదురెల్లవారు 
నేచింతగొనుటయేనిజము రాజ్యంబున - ప్రజలందరున్‌ చింతబడెడువారు 

గీ. ఇట్లు నాయాటయాటయై ఇంపునర్ప - భక్తిగొరవమును అటే భయము ప్రేమ 
లాదులన్‌ నా యెడన్‌ గల్లియభీలజనులు - సంతసంబుండెపెరిగి తీవింతరీతి. 

గీ. శుక్లపక్షంపు చందద్రునిచూడ్మినిట్లు - దినదిన ప్రవర్ధమాననైతేజరిల్లి 

పసిమిమైచాయలోకుల భ్రమయజేయ - యవ్వనపు ప్రాయమును మెల్లనందుచుంటి 

గీ. కళలవిద్యలనటువలెగా త్రమునను - తోటివారలలోపలమేటినయ్యి 


327 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గురువులకునెంతొ మోదంబుగూర్చ మెచ్చి - జౌరవిజ్ఞానురాలనువారువారు. 
నాదుచరితంబులింటిరోనాతులార - రాజ్యరమయున్నమాత్రాన రాజ్ఞియెపుడు 
సుఖములందగజాలదు సుఖముగనదు - సత్యమగు (ప్రేమయొట్టిదో చవియెరుగదు 
కానహాలికుభార్యకు కలిగినంత - సుఖమురాణియే జన్మానజూడబోదు 
కలియొఅంబలియోయున్న కడకుసతికి - తానుగొనుదానిలో యర్ధ, తప్పకుండ 
యొసగియనురాగియైసదామసలుగాని - హాలికుడు రాజునెన్నడు బోలకుండు 
కానభోగభాగ్యంబుల గలిగియుండు - రాణికంటెను హాలికురాణిమేలు. 


(ఆంధ్రకేసరి) 


సంధ్య 

బోయినపల్లి రంగారావు 
కమలయేటికి కోపంబుకాంతుపైన - బూనెదవుయాతదేతప్పుబూన్మితోడ 
జేసెనీయందు, యింతకేచెల్మిమాని - ముఖముముకుళించెదవునీవు మూర్థమునను 
కాలమహిమంబునకు తాను గట్టువడుట - నీదుకోర్మెలనెరవేర్చలేదు శక్తి 
అందుచేతనెముఖమెల్లయరుణకాంతి ఆ దీప్తిచేవెలవెలబారె, దీనుడగుట 
నీదువికసితముఖమును నేకపోల - రుచులు నీయధరామృతరుచులువీడి 
పోవణమిత్రునకు నెట్లు భావమందు - తలపొకింతయుగల్లునా? తలచిచూడ. 
కర్మబద్దుండగుటచేత కాంతుడట్లు - నిన్ను విడనాడిపోయెను, క్షమరయ 
వేరుతలపులులేవు నీవేలజాల - సంశయంచెదు యూరకే సచివురట్లు. 
ప్రకృతిచే నియమింపబడినవాడగుటచే - నీకోర్మెదీర్చగా నిలువలేడు. 
ఐనకాతనిజూడు యంధకారంబున - బడినిన్ను విడనాడిగడుపవలయు 
నినిదుఃఖమునరోదనముజేయుచుండుట - ధ్వనియన్‌ దిశలను ధ్వనులజేసె. 
ఇంతైన క్షమజూడు. ఇటులనీవుంటివా - మనమునగదునొచ్చిమమత దీర 
నిన్నుజూడకనేబోవునిక్కమిదియె - దానిచేనీకు మిక్మిలిహానిగల్లు 
కానయోపద్మయించుకకాంతిమేరు - మొగముతోకాంతునింజూడు మొక్కసారి. 
కాంతునియోగనంజనిత - గాధతమ పటలంబునందు యో 
కాంతయదేలమూర్శిలెదు - గానిని జెందెదుచిన్నబోయెదో 
కాంతకడున్‌రయంబుననె - కాంతుడువచ్చును? న్ముజూడనీ 
వంతలకోపమున్‌ విడచి - యాతనికిమ్ము సుస్వాగతంబులన్‌. 


(ఆంధ్రకేసరి) 
328 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కుబేర విజయము 


ఉప్పల చంద్రశేఖరగుప్త 
శారద యింటికింజని విచారముతోని - జశయ్యంజేరి హృ 
ద్భారముతోడ దేహమును - వాలిచి కన్న రమూసి యుస్సురం 
చా రమణీయ సుందరుని - నాయతివేశుని, మోహనాంగు న 
మ్మరుని మానసంబునను - మాటికి మాటికి దల్చుబక్కుచున్‌॥ 
పలుమరు మదనునిబాణము 
లలముకొనన్హాప తప్తయగుచు సతతమున్‌ 
విలసిత సుందరుడగు యతి 
దలపోయుచు నుండె నిటులు దన మనమందున్‌॥ 
ఆ నవమోహనాంగుని స - మంచిత రూపవిలాసయౌవనున్‌ 
గానిన నాటనుండి తగ - కంతుని సూనశరంబు లక్నటా! 
మేనను నాటిబాధనిడె - మీజిగరాని వియోగసాగరం 
బే నెటుసైతు యాయతిని - నెట్టులుజూడక నిల్చుప్రాణముల్‌॥ 
వాని వయోవిలాసములు, వానిరసజ్ఞత, వానిసొంపులున్‌, 
వాని మనోహరాంగములు, - వాని చకచ్చకలీను పొన్నడల్‌ 
గానిన మానినీ మణులు - కారియు జెందరె? యెట్టికాంతయున్‌ 
దానయి తానె కోరుచును - దద్దయు పైబడదే? తలంపగన్‌॥ 
చేరల కెచ్చగుకన్నులు 
నారయ నందంపు చెక్కు టద్దపు దల్ముల్‌ 
బారల గొల్వగ నౌ సుర 
మారసికత్వంబు న్నె నగునా నాకున్‌॥ 
అని యిటులను వా పోవుచు 
మనమున నాయతిని దలచి మాటిమాటికిన్‌ 
కనులను న(శులు రాలగ 
దనరును నయ్యింతి యెంతో తాపముచేతన్‌॥ 
నిదురయు భోజన మెజుగక 
నెదియును దోచకను మనము యిట్టట్టులగాన్‌ 


వెద నొందుచు గృశియించెను 
329 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మది నాయతియందు నుంచి మరుబాధలబేన్‌ 
కొండతలపైను బడినట్లు గొంతసేపు 
ఎదియొ గోల్పోయినటుల నాకింత సేపు 
జింత తోడుతు జెక్కిటు జేయిచేర్చు 
అలరువిల్లుని ధాటికి నవ్వధూట్టి 
మోము కళుదప్పె బుద్దియూ మొద్దువాణె 
మదను తాపానుతప్తయె మజచెమేను 
రాలుపడెశక్తి మేన పరాకు హెచ్చె 
అలరు విల్తుని మాయల నలర నతివ॥ 
ఇది యంతయు నెతిగిన శా 
రద తల్లికుమారి జేరి రాణ జెలంగన్‌ 
సదయతు జుబుకము బుడిమెను 
అదవద పడనేల నమ్మయ నుచును జేతన్‌ ॥ 
అమ్మాశారద॥ నీవిటు 
నెమ్మనమున గుందనేల? నేర్చడనాతో 
సమ్మదరీతి వచింపుము 
ఇమ్మహినాకన్న బ్రియులు యెవ్వరైనీకున్‌॥ 
అనపుడు శారద యిటులనె 
వినవమ్మ ! మదీయ మనము వేగిరపాటున్‌ 
దనరగ జేసినకారణ మెనయుగ నాయతియె గాదె యేమనుగదగున్‌॥ 
వానిగాంచిన నుండి నవ్వారిగాగ 
సూనశరములమేను సంక్షుణ్ణమయ్యె 
యెటుల సైతును నేనింక నిపుడు నాకు 
ప్రాణములపైన నాశయావంత లేదు॥ 
వాని దెచ్చిన నేనింక (బ్రతుకుగలను 
లేకపోయిన నీపుత్రి లేదు భువిని 
అంచుదల పెట్టుమ మ్మ మాయమ్మ వేగ॥ 
యతిని దేవమ్మ దయుదల్పుమమ్మ తల్లి! 
అనిన నాయవ్వ తన పుత్రికనియె నిటుల 
పవనపర్ణాంబు భక్షులై పజిగు వినుప 


330 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కచ్చడాల్లట్టుకొనినట్టి ఘనులు వారు 
వార లేడను మనమేడ వలదుపుత్రి 
మజచి సొమ్మమ్మ యీమాట మనము నందు॥ 
అనగ విని తల్లితో నిట్టులనియొ బుత్రి 
విశ్వమిత్ర పరాశరుల్‌ వేడ్క మీజ 
పవన పర్ణాంబు భక్షులై పజిగనినుప 
కచ్చడాల్దట్టుకొనినట్టి ఘనులు గారె? 
వారలెట్టుల తరుణులవశములైరి 
కావున నిప్పుడెంతయును కష్టమటంచు దలంప బోక నీ 
వే వగనైన నాయతిని నిచ్చటికి న్లానిరమ్ము వేగ నే 
నే విధితోడ నైనను మదీప్సితముల్‌ నెరవేర నింపుగా 
భావితరీతి లోబడెడుభాతి నొనర్చెదు జూడు మమ్మరో! 
అని భాషించెడు పుత్రుగాంచి మనమందవ్యాజమౌ (ప్రేమ జి 
ల్మను హస్తంబున మోము ముద్దుగొని చెల్వారంగనే దెత్తునా 
తని చింతింపకు మమ్మ తల్లి మనకా దైవం బె సాయంబగున్‌ 
వినవమ్మా! యిక నేను బోయెదను నీ వేళన్‌ దగన్‌ పుత్రిరో? 
అని పలికి యతిని జేరం 
జని వినయంబుట్టి పడగ సాష్ట్రాంగపడక 
గనియాతుడు ప్రశ్నించిన 
అనియెను నిటువేశ్యమాత యాతనితోడన్‌ 
ఓమహనీయ గుణాఢ్యా ! 
నా మనవిని నాలకించి నాదగు పలుకున్‌ 
(డ్రేమతోవిని నాయింటను 
దా మాతిద్యంబు గొనుడు తగవేడ్క మెయిన్‌ 
అనినను విని చిజునవ్వుతొ 
ననియెను నా వేశ్యతోడ నాయతి; యతివా 
వినయంబుగ నాతిద్వం 
బును నొసగిన తీసికొనకు బోదుమె? యనుచున్‌ 
అని యిటులను బలికిన విని 
తన మనమున సంతసించి తగనాయతినిన్‌ 


331 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తనవెంటను నిడుకొని గృహ 
మునకుం జనె వేశ్యమాత మోదము తోడన్‌॥ 


(దక్కన్‌ కేసరి) 


శుకోపదేశము 


ఆదిపూడి ప్రభాకరామాత్యుడు “అభినవ తిక్కన” 

చ॥ మన మిపుడున్న తోట యజ మానుని కూతురు భద్ర తమ్మునిం 
గొని యిటవచ్చి నన్ను గను - గోగనెసీత! వరాల సీత ర 

మ్మని చెయియెత్తి పిల్చు బ్రియ - మారగ నేనునుబోయి యామె చ 
కృని బుజమందు వ్రాసి వెస - గౌగిలిజేరితి నంత యామెయున్‌ ॥ 
హద్దీ హద్దీయనుచున్‌ 

ముద్దులు గురుపించి మొగము మొగమున బెరయన్‌ 

హద్దులు పద్దులు నెజుగని 

సుద్దులు వినిపించె బెద్ద - సోదుల గనియై॥ 

వినిపించుచు వినిపించుచు 

దన పెద్దల వేళ్లు దత్మధా చిత్రములుం 

గన నివి విననివి యెన్నే 

వినిపించెను భద్ర వింటి, వేడుక దేనున్‌॥ 

ఆ॥వె॥ ఇట్లుకొంతకాలమేగె బదంపడి 

చెప్పసాగె దల్లి చిన్నవాడె 

తన్నుబాయటయును దరువాత తాబడ్డ 

పాట్లు గంటి నీరు వజ్టువార॥ 

అది వినినంత నాకు మన యమ్మ దలంపున వచ్చె నేమిచె 

ప్పుదు జతకాడ తల్లి బుణ మున్‌ మన మీగుగలామె, యొతనె 
మృది, దయయెంత యెంత యభి మానము, మన్నన యెంత యామెకున్‌ 
హృదయములోని (ప్రేమ యది - యెంత నిజంబుగ నెంచి చూడుమా 
ఆకలి డప్పియంచు నెపు డైన నెబుంగుదుమే ప్రియుండ తా 

నేకడ బోవునో యెవరి నెట్టుల వేడునొ యేమి తెచ్చునో 
యేకడగండ్ల సై చునా కొ యెవ్వరెజుంగుదు రామెబిడ్డలన్‌ 
సాకుగుదానుబడ్డ యగ - చాట్లన వానికి బారముండునే॥ 


WO 


క। 


చ। 


ఉట 


332 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఉ॥ ఆకలి దప్పిగొన్నప్పుడు వ్యాధులు దొట్టిన యప్పుమేను హ 

వ్యాకుల మందినప్పుడు సు వాదుగనన్నము నీరు మందు లె 

న్నో కొని తెచ్చిపెట్టి మన - కుండు వికారము లెల్లు దీర్చు నా 
సాకతము బనర్భ్చుటకు జాలుదురే పెరవారు దల్లికిన్‌!! 

కిచకిచ గూండ్లలో మనము గీ యిడుదా నెటనుండి వచ్చునో 
యెచటు గడించునో యెజుగ మొన్న రకంబుల తిండ్లు దెచ్చినో 

టి చవియు గడ్పుమంటయు ను డెందము నందలి యాస లెల్లుదీ 
రుచునవి యిట్టెతల్లిదగు ప్రోవరు బిడ్డల సేమమేటికిన్‌॥ 

భద్ర చెప్పినమాటలు భద్రతల్లి 

పోయిన తెజంగు బిదప నా బడుత వాని 

దమ్ము దాసాకిన విధంబు - దండ్రి తనకు 

గా బడిన పాట్లు వినినాకు - గలిగెజింత 

పెండిలికీడు వచ్చెనుట పెండిలి కావలెనంట యిప్పుడే 

పెండిలి కాకయున్నదము పెద్దలకుం వీతకుకుం బీతాళ్ళకుం 
దండిగ మాట వచ్చుటయు దమ్ముని పెండిలి కాగ యెన్నియో 
దండుగలందు జిక్కువడి తాజెడి పోయెడు నంట వింటివే॥ 
ముదుకుడు దండ్రి దమ్ముడన ఒడ్డును సూడని వాడు దానుజి 
న్నది మనభద్ర యెమెజుగ నట్టిది వీరిని దైవమెట్టి యా 

పదు బడద్రోసె వీరు గడ వంగ నెటోర్లురు దీని, నింకనె 

య్యది గతి వీరికంచు హృద యంబుగడుం బతారిప మందెడున్‌॥ 
అని సీత భద్రకుం దన 

కును జరిగిన మాటలెల్లు గొనకొని వినిపిం 

చిన విని రాముడు సీతా 

వన జాక్షికి నిట్టులనియొ - బకపక నగుచున్‌ ॥ 

విను మోసి వెల్టి సీతా మనుజులు వీరేడ నుంట మను మనమేడా! 
జనునే వీరికిగా మన మనములు నెజువుకొని వట్టి మమతలు వెనుపన్‌॥ 
కృత్తిమ కాలధర్మములు కృత్తిమ చర్యలు కృత్తిమాకృతుల్‌ 

కృత్తిమ వేషభాషలును గృత్తిమ వాక్య కథాకలాపముల్‌ 

కృత్తిమ జీవితంబులును గృత్తి మక్షుత్తులును రిబిపాసలుం 

గృత్తిమ భక్షణాదు లివి యెల్ల మనుష్యులకున్‌ నిసర్గముల్‌ 


చ 


గీ! 


ఉ 


చ। 


రో 


లో 


షై 


333 
తెలంగాణలో భావ కవితా వికాసం 





క॥ ధనమున్నదాక భగవం 
తుని లెక్కకు గొనుడు ధనము - దొలగిన భగవం 
తునిపై నేరము మోపు క్షి 
తిని ముజుడు గాలికెత్తు - తెజచాప సుమీ॥ 


(దక్కన్‌ కేసరి) 


గోపికాస్వాంతనము 


(భావకవితా రూపకము) 

మేడిపల్లి లక్షీ శ్రకాంతం 

ఉ॥ సన్ననికాను నాడుగను - సన్నలుజేయుచు సన్నుతాంగి దా 
సన్నుతి జేయుచున్‌ గరము సాచిము మర్మము దాచి దాచకన్‌ 
జిన్ని కుమార ! (డ్రేముగని - చేలము లీయుముటంచుగోరి యా 
పొన్నకు బ్రాకు భామపయి బువ్వులు రువ్వెడు గృష్ణుడేలుతన్‌॥ 
(నాంద్యంతమున గోపిక ప్రవేశించి) 

చం॥ సరసములాడ నోచితినొ చక్కని నీనగుమమోము జూపరా! 
సరసుడ! వన్నెకాడ ! యిక జాగొనరింపకు సొమ్మునీదెరా! 
కొణివడనట్టి జన్వనపు గూటము నాయది కొంకబోకురా! 
మరువధనుండి తేల్చు మణి మాటికి నిన్నె స్మరించు చుందురా! 
కృష్ణా! కృష్ణా!! కవులెల్ల నిన్ను గోపాకాలోలుడని 
కొంతంతచేసి చెప్పుదురే! ఒక్కయీ గోపిక కే నిన్నుజూడ గొటుతకల్లెనా? 
చిన్నికృష్ణ జాలమేల - చేరినన్ను గూదరాద 
వన్నెనీదు హోయలు జూచివలచివచ్చిన చిన్నదాన Er 
ఎన్నెన్నో రతులు దేలిన వన్నెకాడ వనివలచితి 
వెన్నుడ యిక తాళజాలా పిన్నదాన మరుబాలటిన్‌॥ చి॥ 
వెన్నపాలు ముగడలు వెలితిలేక బజ్జనింపు 
కొన్న నీదు పొందు పిల్ల గొల్లతకె గల్ల దొక్కొ।చి॥ 
పిన్నదాన నంచు నన్ను - బేలవము సేయుబోకు 
ఎన్న ముసలి రాధకన్నమిన్నగు దనియింతునిన్ను॥ చి॥। 
మగనాలి నంచు నన్నుబగతురిగు జూచెదేమొ 


334 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నగుమోము గనపజచినను గౌగిట జేర్చు॥చి॥ 

(విసయమున నాలకించి) ఎవరది! కృష్ణా! కృష్ణా!! వచ్చితివా? రా!, రా!!, రా!!!. (అని 
యొకపొదకు నమస్కరించి కనులువిప్పి) హా! హా! కృష్ణా! నేనింకను బరిపక్వనుగాలేదా? 
నీదయు జూఅగొనుటకే నోచికొనలేదా? యూహలన్నియు నేటితో నీటగలియ వలసినదేనా? 
ఆర్థత్రాణుడవై నన్ను రక్షింపకుందువా? ఇదుగో! ఇదుగో!! ఒక్కమాట. 

కాను గదుపుల నెగుద్రోలి కలుగు చల్లి 

యన్నమును నాదుపొత్తున నారగించి 

సరసయమునాతరంగిణీ నైకతముల 

మెల్ల మెల్లగ నడుగిడి మేలమాడి 

కోయెలలు వినబిల్లన గ్రోవి నూద 

నన్ను గ్రీగంటు జీరవా? నల్లనయ్య! 
(నిట్టూర్చువిడిచి) కట్టా! నేనిట్టి మందభాగ్యురాల నౌటకేమి పాపమొనరించితినో! దైవమా! 
పతియననేమో యెబుంగని పసికూనలకు భర్తలంగూర్తువు. ననయౌవనోజ్ఞ్వలాంగి యైన 
నిందుముఖీకొక్క మనోహరుని గూర్ప్చక మదరు బాతీద్రోచి పరితపింపు జేతువు. లుబ్బుని 
ధనధాన్య సమృద్దునిజెసి చిర కాలము బంగరుడోలికల నూగుజేతువు. నిరత దాతృత్వ 
నిష్టాత్ముని గూడు గుడ్డ కల్లలాడించి యాలు బిడ్డలతో నవయుబెట్టుదువు. 
నత్యనిష్యాగరిమ్మలంగవ్షముల సమయుబెట్టాద వు. అనృత వాచావ రులకు 
అష్టశ్వర్యములనుగూర్తువు. పరోపకార పారీణులు బలు తెజుగుల వెతలు బెట్టెదవు. సకల 
వ్రతసమారంభములు గావించుచు నన్యబిడ్డల నాదరించు నతివల గొడ్రాంళ్లంజేతువు. 
నిరంతర (పేమానుబంధులకు నిమిషంబున వియోగము గల్పింతువు. ఇదియంతయు న్‌ 
సంకల్పమా? నీపజ్ఞయా? కాదు. కాదు. వారి వారి పురాకృత కర్మముల వారే 
యనుభవింతురు. దీనినేగదా యదృష్టమనుట. నేనిట్టి యదృష్టహీనురాలనగుట కెట్టి పాప 
మొనరించితినో! జగద్భంధూ!! దయాసింధూ!!!. 

లీ ధనికులంచు దలుచి - దయమాలి బిడ్డల 

ముదుసళ్ల కొసగి నే మురిసి నానో! 

చిన్న తనమునందై కన్న బిడ్డలుబట్టి 

శుద్ధమూర్చుల మెడన్‌ జుట్టినానో 

రమణులు సంప్రీతిరంజిల్లు గోర్కెల 

కద్దుగట్టులుగట్టి యాడినానో ! 

ప్రేమ యీశ్వరుడంచు ట్రీతిన మెలుగు సు 


335 
తెలంగాణలో భావ కవితా వికాసం 





జ్ఞానుల దూరు న జ్ఞాని నైతొ 
తే॥గీ॥ ఏమి పాపంబు సేసితో యెజుగనైతి 

కట్ట! మితిలేని బాధలు - గ్రాలుచుంటి 

నేమిసేయుదు నింక నే - నెట్లు సైతు 

మన్మధుని బాటినోర్చుక - మనుటగలదె॥ 

(కృష్ణుడు మారువేషమున [బవేశించి) 
యోషినీ! కృష్ణా కృష్ణా!! యంటావేమి? ఇదియా? నీగొడవ! ఎబ్బెబ్బీ!! నాకుదెలియు వానిచర్య 
నీవు రాధమ్మ నెబుగుదువా? ఇంకొకతైతే యీపాటికి బండకట్టుకొని బావిలోబడేది. కప్పలన్ని 
గుడ్లుపీకేసేవె! చేపలన్ని పెదవి కొటికేవే! 

తే॥ గీ॥ రాచబిడ్డడు వాడని - రాధవలచి 

జుజుచున్నది సౌఖ్యంబు నజ్లుసాచి! 

వెల్టీగొల్లుడు గృష్టుడు కల్టివాడు 

ఒల్ల దలుచితే? వానినో - గొల్ల పిల్ల! 
అదుగో! అటుచూడుము. అష్టభార్యలు “అయ్యో! లక్ష్మణా” యని అఘోరిస్తున్నారు ఇదుగో 
ఇటుచూడుము. రాధ అదిగో వారే పదివేల గోపికలు కృష్ణా కృష్ణా!! యని ఒకరినొకరు 
కౌంగలించుకొనుచున్నారు ఇటుచూడు భూదేవిని ముద్దిడుచున్నాడు. ఎబ్బెబ్బే! ఓడలెల్ల 
ధూళిదూసరమై పది అడిగో మా వారు సగముద్రావియిచ్చిన అంబలి గుడుచుచున్నాడు. 
ఆ కవికి దాసుడై తానె గంథమును లిఖీంచుచున్నాము. ఇంద దాసుడైన వెల్టిగొల్లపిల్లడా 
నీమనోహరుడు! నన్నెన్నడైన విన్నావా? ఒక్కసారి కన్నార ననుగాంచు మెంతయందముగా 
నున్నానో! ఆహా! హా!! గోపిక (దిగ్భముుజెంది కృష్ణ కృష్ణ! కృష్ణా!!! యం యుర్శాదమున 
పరిపరి దురుండెను) 
కృష్ణుండు (శిరమున హస్తమిడి) ఓదీమరాల! ఇదుగో నీకు జ్ఞానచక్షువు నొసంగితి. నన్ను 
న్స్‌ హృత్పద్మము సంబంధించుకొని సర్వదా కీడింపుము. ఐహికా ముష్మికసుఖములందుదువు. 
(అదృశ్యుడగును). 

గోపిక ధన్యోస్మి! ధన్యోస్మి!! (నిదానించి) కృష్ణా! 

కం॥ తనువాజ్యజ్ఞ క్రియల నిను 

ననయము భజియించి తనియు - నబలలకైనన్‌ 

గననొండు దలుపు గల్లునె 

మునినుత! లక్ష్మీశ! విబుధ - పూజ్య! ముకుందా! 

(దక్కన్‌ కేసరి) 


336 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఉప్పరిదం౦ంపతులు 
బండా ఆంజనేయులు 
ప్రొద్దు పొడిసేతల్లికి 
పెందలాళే లెగిసి 
పొలముకేసెళ్లేసి 
పనిసేసి యొద్దారి 
సల్లన్ని గాలిలో పోదామె 
సలిమంట ఏసుకుని యెల్లామె 
సద్ది దప్పికతాగి 
పొద్దెక్కకుండ 
పెందలాళే లెగిసి 
పోదామె మనము 
సల్లన్ని గాలిలో పోదామె 
సలిమంట ఏసుకుని యెల్లామె 
పొద్దెక్కి ఎల్తేను 
వొద్దెలమంటారు 
'పెబువులంతా మనల 
గబగబా తిట్లారు 
సల్లన్ని గాలిలో పొదామె 
సలిమంట ఏసుకుని యెల్లామె 
సేలోకి పోవుచూ 
సిన్నోణ్సి తీసుకొని 
యొంకడిని కలుసుకుని 
యెల్లామె మనము 
సల్లన్ని గాలిలో పోదామె 
సలిమంట ఏసుకొని యెల్లామె 
పగలెల్ల వొళ్లంచి 
పనిసెసై నేకాని 


అవల్‌ 


337. 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కూలి డబ్బెట్టుకుని 
కూడు దినగాలేము 
సల్లన్ని గాలిలో పోదామె 
సలిమంట ఏసుకుని యెల్లామె 
(దక్కన్‌ కేసరి) 
వార్వ త్రీ శ్వరుడు 
నందిరాజు రాఘవేంద్రరావు 
చ. అరయగ రుద్రభూమిని వి - హారము సల్పిడు వాడవైన నీ 
చరితము లోక పూజ్యము ప్రశాంత మనస్ముడవై వెలంగి సు 
స్థిర విభవంబు లిచ్చి కడ తేర్చెడు భక్తుల న్‌ మహాత్వముం 
దరమె నుతింప నాకు భవ తారక మోహ వినాశ యీశ్వరా॥ 
అరమేను (బేముడి యచల పుత్రి సెలంగు 
గొమరుండు పజ్జన గొలుపు దీర్చ 
బజ్జ వేలుపు చెంత మోదంబు గూర్చుచు 
బుడ బుద నడకల బలుచుచుండ 
వేద మంత్రమ్ముల వివిధ రీతుల మౌని గణము చెప్పుచో నోల గంబు నమర 
గాలిదిండులు వింత గతుల నృత్యము సల్సి సభిక పంక్తికి సంత సమును గూర్చ 
గీ. రజిత పర్వతమున సుర రాజులాది 
యమరవర్యులు భృత్యులై యమరుచుండు 
బేర్మి గొలువుండు త్రైలోక్య విభుడవయ్యు 
గాడు గాసెద వదియేమోా కర్మ మభవ॥ 
ఉ. ఏమి యొసంగు వాడవు మాహేశ్వర నీకిటు కొల్వు సేయుగా 
నేమటికయ్య చెప్పుము మా హీస్థలి నీవొక భిక్షుకుండ వీ 
వీ మహినింత శక్తి గడి - యించితి వెట్టులు? చిత్రమయ్య దే 
వా! మహి మాన్వితుండవయి - పాలన సేయుదె లోక జాలమున్‌॥ 
హేమ భూషణముల నెసగెడు వాడవా? 
యురగమే సొమ్ముగా నొప్పుచుండు 
రాజ్యమ్ము లేలు పరాక్రమ శాలివా? 


2* 


బ్‌ 


338 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కాడు వీడగ దీరి క యును లేదు 
సౌందర్య మింత వి చారించుటకు గూడ 
బైరాగివేష మే పాటి దగును 
స్వాతంత్ర్య పథమున జరియింతు వనుటకు 
దాసాను దాసుడై దనరుచుందు 
గీ. విట్టి నిను గిరిపుత్రి సే - పట్టుటకును 
నరయ నీ యందు నేదొ మ హత్తు గలిగి 
యుండ కుండునె ! దేవ య యోగ్యు లెట్టు 
లెబుగ జాలుదురయ్య మా హేశ! నిన్ను॥। 
గీ. భవము దరియింప నీం పాద భక్తి యొండె 
శరణమగుగాదె మానవ జాతి కభవ ! 
దయను దయసేయు మయ్యది ధన్యుడగుదు 
భక్తహృదయ ని - వాస శ్రీ పార్వతీశ॥ 


(దక్కన్‌ కేసరి) 


సుభాషితము 
లక్కన మల్లికార్డునుడు 
క. పతిలేని కాంత సొగసును 
సతిలేని గృహంబు సుగుణి సంతతి గన న 
ట్టితనువు శాంతిరహితమగు 
యతిజన్మము తృణసమాన మన్నిటియందున్‌ 
క. విధమెజుగని యుద్యోగము 
నద నెబుగని జన్మతీరు ననురాగముతో 
వదలని వాక్కులు జ్ఞాన 
(పదమును గానట్టిబోధ వ్యర్థములుసుమీ. 
క. శివభక్తి లేని జన్మము 
ప్రవిమల భావములులేని పలుకులకూర్చున్‌ 
నవసరము లేని కవితయు 
భుమి బన్నీరందుచున్న బూడిద కాదే! 


339 
తెలంగాణలో భావ కవితా వికాసం 





క. దీక్షను వడయని శైవుడు 
శిక్షను గనుజేసి ముక్తి జేర్చనిగురుడున్‌ 
దక్షత భక్తిప్రాథిమ 
రక్షింపని వీరశైవరాజ్యము వృథయా. 

క. అక్కజకురాని గురువులు 
మక్కువతో బూజలిడని మాయలశిష్యుల్‌ 
'యొక్కని శిరములు శివునకు 
లక్క్మనవారింట లోష్టలవములు సుమ్మీ! 


మృత్యువు 
కోటయ్య 


మనశరీర పటుత్వమున్‌ మన నృపాల - కత్వమును క్షణికమ్ములే, కావు సతము; 
అవ్విధినెదుర్చుటకు నుపాయమ్ములేదు - మిత్తివలికేల్‌ విడునె, భూమీశులయిన 
రాజదండము మకుటమున్‌ రాలిపోయి - ధూళిలో పార కొడవలితోడ నేక 
మగుట తప్పదు, లేదు గత్యంతరమ్ము - కొందటు కరాసిచేరణక్షణి శత్రు 
కంఠములగోసి జయలక్ష్మికరముబట్టి - వెలయుదురుకాని చివరకు వీరి కఠిన 
బాహు పంజరమును నేలపాలెయగును - అయిన వీడరు వీరలన్యోన్యహింస: 
ఓడవలె విధికెల్లరు నేడొ రేపొ - వీడవలె మటి మూలుగుతోడి యోర్పు 
బద్ధశాత్రవగణములభాతి మృత్యు - సన్నిధికి మెల్ల మెల్లగా జాజునపుడు. 

కంఠ సీమనె జయమాలికా గణమ్ము - వాడిపోయిన; దింక భవత్ర్రతాప 
ములనుగూర్చి ప్రగల్భముల్‌ పలుకవలదు - మృత్యుదేవత బలిపీఠ మెట్టయెదుట 
విజయుడే నెత్తురుల్‌ గ్రక్కువిధముగనుడు - వల్లకాటికి మీ తలల్‌ డొల్లవలయు, 
ధర్మపరుల సత్మియలు మాత్రమ్ము వారి - మట్టిలోపల బుష్టించి మధుర మధుర 
పరిమళమ్ముల జిమ్ము భూవలయమునను 


340 


(విభూధి) 


(విభూధి) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


సహచరిణి 
కె. సాంబసిద్దయ్య 
[హో 


మ. వనవాసం బతికష్టసాధ్యమనుచున్‌ వాక్రుర్చుచున్‌ నీవునా 
మనమురొ భీతిని గొల్పజూచె దకటా మజ్జీవితాధార యొం 
టిని నన్నీ భవనంబునన్‌ నిలుప నేరేపన్‌ మనంబప్పెనో 
యనఘా నిన్నెడబాసి నే నిలుతునే హర్య్యంబునం దొంటినై 
ఉ. ఆ రవి వేడికాకలకు నాకలి దప్పుల కోర్వలేక కాం 
తారమునందు గాల్నడల దాముప్రయాణ మొనర్చుచుండ 
శృంగారపు పూవు తోటలను కాంచనహర్యతలమ్మునందు సం 
చారము సేయజాలుటకు జానకి చిత్తము వజపీఠమే. 
తే.గీ. సూర్యకిరణాంకురంబులు సోకకుండ కరము 
మణిమయమందిరాంగణములందు 
దిరుగు సుకుమారులే మీరు కఅకురాతి నేలదరుగాడడ నేనించు నిలువనేల? 
చ. పతివనసీమ కష్టములపాలయి భేదము జెందుచుండ నే 
నతులిత సౌఖ్యసంపదల నందుచు శాంతివహింప వేరునే? 
పతి, పతియర్థగాత్రమని శాస్తములెల్ల వచించుచుండు మీ 
సతి నగు నేను మీచరణ సన్నిధి నుండుటకేని నోచనే? 
ఉ. వాసన, పుష్పమున్నిడిచి వాసమొనర్చునె? ఛాయ భాస్మరున్‌ 
బాపి చరింపనేర్చునాకొ? పాసిచరించునె? మించుమేఘమున్‌ 
ఓ సుగుణాగ్రగణ్య! యటులుండుట కొప్పునె? మిమ్ము వీడినే 
వాసమొనర్చ జాల నిట వచ్చెద వన్‌ గొనిపొమ్ము మొక్కెదన్‌ 
తే.గీ. నీదు ముఖపద్మమాధురి నిమిష నిమిషమునకు నాసక్తిగ్రోలుచు దనివిజెందు 
నాదు నయనాళి పదిపైన నాలుగేడు లెటుల సైరించు దయజూడు మినకులేంద్ర! 
ఉ. మీ వెనువెంటనున్న వనమే తలపోయ నయోధ్య నాకు నౌ 
పావనశీల మిమ్ము నెడబాసి యయోధ్య వసించుటన్న నా 
భావమునం దరణ్యమయి భాసిలుగావున నన్ను వెంట గొం 
పోవక యున్నచో హదయమోహన ప్రాణము నిల్ప నేర్తునే? 
చ. జనవర! అత్తమామలకు జక్నగ సేవలనర్చుచుండి యిం 


341 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఇబ 


బ్‌ 


టను నివసింపుందు వకటా! వనభూముల మీరు వల్మలా 

జినములదాల్చి మౌనులయి సిల్లులచే వెతజెందుచుండ నే 

మనమున నత్తమామలకు మక్కువతో పరిచర్యసేతునే? 

ప్రాణేశ! నీవుండు బంధురాటనినాకు, దేదీప్యమాన మందిరములగును 
స్వామి! మీ వెనువెంట సంచారమొనరింప, వనములే నాకు పవనములగును 
చిత్తజాకార! నీచెంత నే నిదురింప, పాషాణతలము పూపానుపగును 
మోహనాకార నీ (మోల నే నటియింప, నగరాజములు రాచనగరులగును 
జీవితేశ్వరా నేను మీ చెంతనిలువ, కష్టభరితమ్ము బహుళ దుఃఖాకరంపు 
ఘోరనరకంబు నాకు నీకువలయమున, పరమస్వర్లోక సామాజ్యపదవియగున్‌ 
పసిలేళ్ళు తమవెంటబడి వచ్చుచుండగా, రయమున బారు సారంగచయము 
మృదులవాతాహతి బృధివిపై జల్లున, కుప్పలుగా గూలు కుసుమచయము 
నగరాజములనుండి దిగి క్రిందికిన్‌బారు, స్వచ్చమౌ సెలయేటి సముదయమ్ము 
చెట్టనీడలనిల్చి చెలువొప్ప బురివిప్పి, నృత్యము సలిపెడి నెమిలినెలత 
వృక్షశాఖలు వీనుల విందుగొలుప, గాన మొనరించు పక్షిసంపానములను 
జూచి సంతోషవారాశి వీచికలను, దోగు భాగ్యంబు వాకిట దొరుకగలదె? 


తే.గీఅగ్ని సాక్షిగా మనము పెండ్లాడు వేళ, నొకరినొకరము నెడబాపియుండమనుచు 


ఉ. 


2 


వేదవిధినోటితో జెప్పి నిపినభూమి, కొంటిగానేగ జూచుట లుచితమగునె? 
క్యూరులు రాక్షసాధములు గ్రుమ్మరుచుందు రటంచు జెప్పెదో 

ధారుణినాధ, మీరు కడు దర్పముచే నిలు చేతదాల్సి నా 

చేరువనుండ రాక్షసులు జేయునదేమి? సురేంద్రుకైనన్‌ 

దేరి కనంగ శక్తిగలదే పెరవారల జెప్పనేటికన్‌ 

ఆర్మాంశుతపన దేహమున జెమ్మటతోప, వీవన్‌ చేబూని వీచుదాన 
బడలికచే మేను వ్రాల్బనుంకించిన, నంక భాగము దిం డమర్చుదాన 
కందమూలములకై యందందు దిరిగిరా, నిష్టాన్నమును వేళకిచ్చుదాన 
అతిథి యభ్యాగతు లరుదేర వారల, సేవల బరితృప్తి నేయుదాన 

అన్ని పనులను సాయమై అహరహమ్ము, మీకు చేదోడుగా నేను మెలగుచుండి 
కాననావాసభేదంబు గలుగనీక, కాలమును సౌఖ్యతరముగా గడపుదాన. 
అటువలెగాక నొంటిగ బ్రయాణము మీ రొనరింతురేని నే 

నిట వసియింపనోప కెటులేని వియోగధరమ్ముచేతసం 


342 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కటపడి నీతిహోత్రునకు గానుకగా దను నప్పగింతు న 
ప్పటికిని నైన మీదగు కృపారసము నృడయంగనోపనే? 
చ. అనుచును రామచంద్ర చరణాబ్బములందున వ్రాలి బాపష్పధా 
రను బ్రవహింపజేయు రఘురాముడు మెల్లన లేవనెత్తి యా 
వనరుహనేత్రి నేత్రముల వారిని జేలముతోడనద్ది ప్రే 
మను ఆమృతోపమానమగు మాటల ఖేదము వాపుచిట్లనున్‌ 
తే.గీ. విషయమును జెప్పినంతనే భీతిజెంది, ఆణిముత్తెంబులన్‌ బోలు ఆశ్రుధార 
నేల నేలపై బ్రవహింప బేలవగుచు, మాను ఖేదమ్ము ధైర్యమ్ము బూనుమబ 
ఉ. గాలికిలేచియాడు నురగంబుల గాంచిన సింహ ముఖ్య శా 
ర్బూల విరావముల్‌ జెవులదూరిన గుండెలు ప్రయ్యలౌను నీ 
లీల వనాంతరంబుల జరించెదు నా వెనువెంట సౌఖ్యను 
శ్రీలకు దూరమై వనటచే గృశియింపగ జూడ నేర్తునే? 
చ. అనయము రాజసౌధములయందు విహార మొనర్చు నీవు కావనముల రాతినేల, లలనా, 
తిరుగాడుచు గందమూలముల్‌ 
దిని మనలేవటంచు వెనుదీసెను నామన మంతెగానినీ 
(ప్రణయ సుధాంధనుండయిన రాముడు నిన్నెడబాసియుండునే? 
తే.గీ. చెక్కుటద్దాలకన్నీరు చిలుకరింప, వదనమున మిగుల దీనభావమ్ముదోప 
మాటికిని నన్ను బ్రార్ధింప నేటికబల, రమ్ము నా వెంట బయనమ్ము కమ్ము 


(విభూధి) 


పుష్పసందేశము 
పుష్పమా! నీకు ముద్దులు పోహళించి 
పూలహారముగా నొక్క లీలు గూర్తు 
ఎఖయుిగుదెల్పుము ననుగూర్చి యింతికడకు 
దరలి శిరమున నినుదాల్చి మురిసియాడు. 
సౌకుమార్యము : 


లేతుదనమెవిలువ అది లేమ కొదవె 


నేని మేలిమి నెత్తావి పూనినట్లు 
343 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చక్టుదనము, రసజ్ఞత, చనువు, చదువు 
గలిగెనే జెప్పవలయునే కలికితీరు! 
అసలుసంగతి : 
మోముచందురు దనురాగమును లగించు 
సరణిం దెలిపె దృబ్ధంజన శాబకములు; 
కానిచోం గాము బారి కగ్గంబుకాగు 
దరుణి పదజలజము లేల తలను దాల్చు. 
దైర్యకవచము : 
జవ్వనముపొంగి పొజిలెడు సఖీయ కంచు 
కంబుసలె ధైర్యకవచంబు, కాగి, సడలి, 
మృదువయి, ప్రిదిలు జిటుకున, నింతివీక్ష 
ణాశుగంబులు హృదయంబు హత్తినంత. 
విటుడు : 
ఎప్పుడు (మ్రేముడి ముద్దిచ్చు, నెపుడు కూడు 
నని నిరీక్షించు సతి వల పరయలేడు - 
చిడిముడిని విదల్చి కసరి చిన్నబుచ్చు 
స్పైరిణీ సంగతిని గోరు జడుడు విటుడు. 


(విభూది) 


సంసారము 


కుందెం నీలకంఠేశ్వరరావు 

ఉ. ధారుణి బుట్టుమర్వులకు దప్పునె? భీకరమైచెలంగు సం 
సార మహాంబుధిన్‌ బడుట సౌఖ్యవిదూరము లంచు నీ మహీ 
దారుణ సారహీనహిత దారనుతాలయ విత్తసౌఖ్యముల్‌ 
కారణముల్‌ ప్రకాశముగ గన్పడుచుండుట లేదె? ధీమణీ! 

ఉ. లోకములోన న్యాయమును రూఢిగ నేలిన గోరుచుట్టుపై 
రోకటి పోటుచందమున రోయుచు వచ్చిన కష్టరాశినిన్‌ 
వ్యాకుల మింతలేక మది పావనరీతిగ గాంచగానగున్‌ 
బ్రాకట మొప్ప ధైర్యమును బాయకనుండిన ధారుణీస్థలిన్‌ 


344 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఉ. ఘోరభవాంబుధిన్‌ మునిగి కూలము బందగలేక మర్వుడా 
హారవియుక్తుడైగతకృతాఘము విస్మృతి జెంది దైవమున్‌ 
దూరుచు గల్మషంబు మరి దోరముగా నొనరించుచుంట నీ 
ధారుణి గల్మిమూర్తిదగు ధాటియటం చెద నెంతునెంతయున్‌. 

చ. అరయగ నే మహాంబునిధి నైనను నీదగువచ్చు నెంత భీ 
కరమగు క్రూరజంతువులు కాండ్రుమటంచును నింగిముట్టగా 
నరచుచు రాగ నాయుధము నంటకయే బరిమార్ప్చవచ్చు దు 
ర్భరవిషపన్నగంబు గరవన్‌ గమనింపగ దాటవచ్చు నె 
ధరణిని గేహబాధలను తాళగజాల మదేమిచిత్రమో! 

చ. తలపగ నిందునైన సుకృతంబులు గాంచగ నొను రెండు తె 
న్నులుగ తరింపగా నగు ననూనయశంబును గాంచి నిత్యమున్‌ 
విలసితమైన విద్యగొని వేదృజనింపగ బందగా నగున్‌ 
సలలితమైన కీర్తియును సంపద సజ్జన మైత్రి జేయగన్‌. 


(విభూధి) 


వాంఛ 


వట్టీకొండ రంగయ్య 
బాలభాను ప్రభావటలి తాకినమాత్ర కలికినవ్వుల గులు కమలమట్లు 
కలువల చెలివెల్లు గిలిగిలింతలవల్ల కలకలలాడు చెంగలువ లీల 
బహుశాఖ కాయత మహిజావలంబియై తేటగా నెదుగు క్రొందీవభాతి 
ప్రత్యూషపవనాంకురస్పర్శసంకీర్ణ సౌరభ్యమైన పుష్పమ్మురీతి 
త్వన్మనోహరపాణి సంస్పర్వకలన 
మామకాఖీష్టముల్‌ దీరి ప్రేమమీర 
జీవితము లెప్పుడును దేశసేవకొరకె 
అర్బణమునేసి మనుద మన్యోన్యమైత్రి 
లతికాంతగుచ్చసంగతివీడ కేనాడు ఎలతావి ఘుమఘుమాయించుభాతి 
మిహికాంశుకిరణాళి మిళితమై అమృతంబు పృధ్వీస్థలిం బ్రసరించుభంగి 
అమృతధారలలోన ఐక్యమై మాధురి తాయమై నోరూరజేయురీతి 
తీయకైతలయందు తేలియడురసంబు చిత్తమ్ము చివురెత్తజేయుపగిది. 


345 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అతిత రాన్యోన్యమైత్రి దోహదముచేత 
ప్రేమలతికలు నానాట పెచ్చుపెరిగి 
మొగ్గకైనేసి ముద్దుగా పూలుపూచి 
పక్వఫలముల తులదూగు భాగ్య మెపుడొ! 
మృదుచూత పల్లవాయితవసంతమునకై ఎలమి వీక్షించుకోయిలవిధాన 
స్వాతివర్షమునకై సంభ్రమంబున జూచు తప్తచేతస్క చాతకమురీతి 
కలువలచెలికాని వెలదివెన్నెల (గోల లలిడాయు వెన్నెలపులుగులీల 
చిరుమబ్బుతొలిమోత చెవులార వినగోరి తమిమీర తిరుగాడు నెమిలివోలె 
యుష్మదాగ్రాస్య నిర్గలితోపకార 
సక్తపీయూషనిష్యంది సరసభాష 
కర్ణవేయంబుగా విన గంపెడాస 
అనుగు నెచ్చెలి వేచియుంటిని గదోయి! 


(విభూధి) 


వాంఛితము 


బి.ఎస్‌. కృష్ణారావు 
విలసితామరనదీ వీచికావళితోడ 
పల్లవారుణ జటాపటలితోడ 
భూరి పాండురభూతి భుజగభూషలతోడ 
నెలవంకపూరెక్కవలపుతోడ 
తిలకంబు పాపకదీప్త తేజముతోడ - సామేన గట్టురాచానతోడ 
తిలకంబు పాపకదీప్త తేజముతోడ - సామేన గట్టురాచానతోడ 
పటుతరగజచర్మ వసనంబుతోడుత 
కేలముమ్మొనగల వాలుతోడ 
త్రిజగదభీరాముడైన యా ద్విజశిరుండు 
కరుణవెదజల్లు చల్లని కన్గవలను 
పద్యముఖమాసపత్రిక బహులభంగి 
అంచితస్ఫూర్తి వెలయ రక్షించు గాత. 


(విభూధి) 


346 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఓదార్పు 


కె. సాంబసిద్దయ్య 
ఉ. కన్నులనీరు (గమ్ముకొనగా భవదీయ ముఖాంబుజంబునన్‌ 
విన్నదనంబుదోప దురపిల్లగ నే మగు నిన్ను (బేమతో 
గన్నులగాంచి సంతసిలి గౌరమున్‌ బచరింపుచున్‌ సదా 
మన్నన జూచునట్టి యభిమానులె లేరిపు దో కృపాణమా! 
మ. సమరక్షోణిని శత్రుయోధవరులన్‌ జక్సాడి తద్వేడి ర 
క్తమునన్‌ నిన్న ఖిషేకమున్‌ సలుపగా గంగాసుతుం డున్నె శౌ 
ర్యము దీవింప కిశోరిచందమున సంగంభించుచున్‌ వైరిమూ 
ర్థములన్‌ గానుక నీకు నీయగ సుభద్రానందనుం డుందెనే 
తే.గీ. భార్య యావేశపూరిత వచనజనిత, రోషవివశత శత్రు విలుంఠనమ్ము 
సలిపి నీ కన్నులకు విందు సలిపినట్టి, ఖద్దతిక్కనగలడె యిక్మాలమందు. 
మ. ధర గో బ్రాహ్మణ సాధుకంటకుల విధ్వంసంబు గావించి భూ 
భరమున్‌ మాన్సెడి పుణ్యకార్యమునకై భక్తిన్‌ సదా నిన్ను హృ 
తృరసీజంబున ధ్యానమున్‌సలిపి నీదౌ (పేమకున్‌ బాత్రుడౌ 
నరనాథుండు శివాజిఛత్రపతి కానన్‌వచ్చునే యియ్యెడన్‌. 
తే.గీ. ఇంతయేటికి ఆనాటి యింతులందు, బేరుగొని క్షాత్రమును జూపు వారిలోన 
నొక్కరైనను యిప్పు డీయుర్విపైన, గలుగ నీ కిట్టి దుస్థితి గలుగగలదె? 
ఉ. కాల మదొక్క వేళ నొకకైవడి గ్రాలగబోదు దానికిన్‌ 
వీలుగ నుండుటే బుధనివేదిత ధర్మముగాన నీవు ఆ 
కాలపు వైభవోన్నతిని గౌరవమున్‌ స్మరియింపకుండ నే 
లీలనొ జీర్ణపున్‌యొటి శరీరము దాచుకొనక్‌ శుభం బగున్‌. 


(విభూధి) 
కాం క్ర 
వి.వి. చలపతిరావు 


లలితకళావధూ ర్సుళ రుళంర్వుళ్‌ మంజుల నూపురార్భటీ 
కల మధురస్వనమ్ముల సుఖమ్ముగ వెన్నెలవాకవోలె నా 


347 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కలమున జాలువార గమకమ్ముగ సత్మవనమ్ము తద్రసా 

విల మధురానుభూతి వలపించెదు గావ్యసతిన్‌ హసించెదన్‌. 

లాలనలోగనుంగవ విలాసముగా, నబిమోడ్చుజేసి, నీ 

లాలక, నా యెడందపయి వాలగ, లేత మెజుంగు చెక్కుట 

ద్దాలకు (గొమ్మెబుంగు పరదాలుగ మత్మవితాశుభాక్షర 

శ్రీలుదవిల్చి. కొండె మెడలించి, రచించెద ముద్దు ముద్రలన్‌. 
పొగుటెడందలో, నననుభూత పరీమళ మింతలేసి, యు 
త్తుంగ మనోరథమ్ములను దొంతరలన్‌ గెరలించి, యెప్పుడు 
ప్పొంగెనటంచు రాగ పరిపూర్ణ మనస్ముడనై సఖీపరి 

ష్వంగము నాచరింతు మధుశయ్య, మనోహరరీతి వృత్తులన్‌. 

అలతిపదాల నిండు హృదయమ్మున దాచిన నిర్మలార్ధ సె 

శల కమనీయ భావ ఘనసార ఘుమంఘుమ లుల్లసిల్లు, (గొం 

దళుకు నిగారమేచిన మదాంస, మతృలితాల్జగంధి, కే 

ల్లలిపి, పురోగమింప, దిరు డెద నే ననవిల్తు జోదునై. 

పొచ్చెములేని, కశ్ళ్శలత మూర్శొనలేని, యనశ్వర ప్రసా 

దోచ్చలితా స్మదీయ హృదయోదయ భావ తరంగవార్నిధిన్‌ 
ద్రచ్చిన సౌమనస్యము, సదస్సుల కిచ్చుచు, సర్వకాలమున్‌ 
బుచ్చెద, వాక్సతీ సముదమగ్ధసుధాధరదోగ్ధ లబ్దీనై. 

ఉ. కత్తళ మెక్కువేళ, వరఖద్గము దాల్చినవేళు జాపసం 
ధత్తములైన బాణముల నాటెడివేళల రుద్రమాంబ రా 
హుత్తులు బత్తులన్‌ బదములూనుగ నీయక తెల్లుకేతనం 
బెత్తిన యోరుగంటి మొదలింటి దశన్‌ స్మరియింపు మాంధ్రుడా! 

చం. గణపతి దేవు మించు రిపు ఘస్మరుడైన ప్రతాపరుధద్రు దా 
రుణ మృతి తెల్లువారల కరుం తుదమౌతటి రాచకొండ భీ 
షణ రణదుందుభుల్‌ మొరసె; జాతి సముద్ధరణైకదీక్లు గం 
కణమును గట్టి యెల్ల తెలంగాణము నేలిరి పద్మనాయకుల్‌. 

శా. రేచర్లాన్వయ పద్మనాయకుల దోర్లీలా విశేషంబు తా 
(బ్రాచిన్‌ రెడ్డినరేంద్ర లక్ష్మికిని బంపాతీర సౌధావలీ 
రోచ్ని పుంజము హంపికిన్‌, బహమనీ రోచిష్ణుయుద్దానలో 


348 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ల్‌ 


2” 


త్కోచ స్పర్శము బాపి రాజసిరి నక్కుంజేర్చె నొక్కుమ్మడిన్‌. 

అనుమకొందకు దొరయైను గాళింగులు బలయించె గాకతి ప్రోలరాజు, 

ఇంతియై దేవగిరీశు యాదవరాజు క్రూరత్వ మణుగించె రుద్రమాంబ, 

తుఘ్లక్కు సేనలు దోలె నోర్గలునుండి పాపికొండలు ధాటి కాపనేడు, 

రాచకొండను దెల్లురమకు బట్టముగట్టి మురిసె రేచర్లానపోతనేడు, 

అణువు మహదాకృతిని దాల్చు; బుణుగు రేచి జటిల దావాన లచ్చటల్‌ సంతరించు 
నబలయే శత్రువర్గ్ణంబు నణుచు దెల్లువాణి సిరిగల్లు మా తెలంగాణసీమ. 
వేదపురాణోక్తి విపుల శైవాగమ మన సోమనాథ భాష్యమురచించె 

జాను దెనుంగు ముచ్చటుగొల్పు ద్విపదల బసవపురాణంబు ప్రస్తరించె, 

ప్రొఢమై శివభక్త వర్ణనల్‌ గల కృతిక్‌ బండితారాధ్యుని బ్రస్తుతించె, 

ద్రవిడ కన్నడ మహారాష్ట సంస్కృత వచోద్దమ వృషాధిప శతకంబు వ్రాసె, 
మరియు రగడలు, గద్యలు, మహితసూక్తు, లష్టకములాది బహుళకావ్యముల నొడివె 
నోరుగలుచెంతు బల్ఫుర్తినుండి, సకల సుకవిజన గేయుడై చన్న సోమసుకవి. 
“తత్వ విద్యాకలాప కవిత్వసార” “జైనమస్తక విన్యస్త శాతశూల 

కలితబీజ్జల తలగుండు గండి” బిరుద శోభితుడు సుమ్ముపాల్కుర్మి సోమసుకవి. 
సకల దేశ సమాగత సుకవిజనుల, నాదరించిన గద్వాల యాంధ్రవాణి 

నెంత పూజించెనో వచియింపుగలమె! బహుళదాతలు శ్రీముష్టిపల్లి నృపులు. 


. వాగారంభము లేమిచాలునిట, నెవ్వారేని శాస్రజ్ఞతా 


శ్రుగన్నన్‌, సుకవిత్వ వైభవ జయశ్రీ మించినన్‌ గాన వి 
ద్యాగంధర్వ యశంబు దాల్చినను విద్యానాధులై మించినన్‌ 
శ్రీ గద్వాల నభాంతరంబునకు రారే దృష్తి చేకూరెనే? 
మరియు వనపర్తి, జటప్రోలు మనుజ పతులు 
సంస్కృతాంధ్రంబులను కృతుల్‌ సంతరించి 
రాత్మకూరును గద్వాలయట్టి యశము 
కొల్లుగెనె దల్దువారల యుల్ల మలర. 
త్రవ్వు కొలుదిని రత్నాలు, తజచుకొలుది 
వెన్నయును, (గాచుకొలుదియు జున్నునగుచు 
దలుపు తలుపును (గొత్తలు పులకరించు 
రాణ వెలుగొందు మా తెలంగాణ లక్ష్మి. 

(విభూధి) 


349 
తెలంగాణలో భావ కవితా వికాసం 





భావరేఖ 
అంబటిపూడి వెంకటరత్నం 


ఈ బహిర్భూవ భస్సీమ లెన్నొతిరిగి, చూచినట్టి ద్రవ్యమ్ములే దాచి మార్చి 
మరల చూపింతె చూపిన మటుకుచాలు, అంతరమ్మున నీ చూచు వింత చెవును. 
సరియె బహిస్సు వీడితి ప్రసారితనైతిని లోన, హా తమ 
పరివృత నైతి, ఆ నలుపుపాయలలోన జనించి దిర్దిరం 
దిరుగు విచిత్ర జీవతతి తీవ్రతరార్భటి వన్నె వన్నె పూ 

బరపులె కాదు కొండలును వాగులెకాదు పురాలె కాదటన్‌. 
సినిమారీళ్ళను మించిపోయిన రయశ్శిత్రాంగణమ్మద్ది ఆం 
దున లేదే కథగాని ఉన్న దెదియోద్యోతమ్ము కా దూరకన్‌ 
గనగా దోచుచునుండు నాజగతి కాఖ్యం బెద్దియో మానవుల్‌ 
వినువీధిన్‌ నడయాడుచుందు రిలై రీతిన్‌ విడంబించుచున్‌. 
శృంగయుగమ్ముతోడి దోకసింగము మింటి కమాంత మెక్కి పో 
వంగరు సయ్యెడన్‌ దిరుగువా డొక డయ్యది చూచి పర్వులె 
త్తంగను కొండ యొండతని దాకెను దాన జనించె నిప్పుకల్‌ 
పొంగుచు పెద్ద వాగొకటి పూరితమాయె జగత్తు నిప్పుతో. 
వెక్కసమైన యర్థములు, వెచ్చని తీయని శ్లేషసౌఖ్యముల్‌ 
చొక్కపువీణె సుస్వనము సుందరబంధురమౌ నలంకృతుల్‌ 
సొక్కగ సోలగా సలిపి సోయగమున్‌ బ్రకటించి నీవు స 
మ్యక్కతిచేత వాగ్భటుడ వైతివి భట్టుకవీ! వసుంధరన్‌ 
శ్రీరఘురామపాద సరసీజము లందలి తేనె మక్కిటన్‌ 

జేరిచి కోకిలాగళి సజీవరససుఫటగీతికా మహో 
దారవచస్సులన్‌ అమృతదానము జేసితహో! సరస్వతీ 
గౌరవమెంత పెంచితిని కౌముదినవోలెను అయ్యలాన్వయా! 
పొందికలన్న నీ యెవియె పో మరిమా తెలుగుం బడంతికిన్‌ 
అందము లేర్చికూర్చి సుమహారము కట్టిన నీదు పుణ్య మే 
మందుము తృప్తిదీరగని మక్కువబెంచి పసందుజేయుటే 
అందినచేత మా యెదకు హాయిరె మాదయగారి మల్లనా! 


350 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సరసానూన చతుర్విధప్రణుత భాస్వత్మా వ్య సారస్వ లేం 

దిర నుయ్యాలల నూపి యూగి పరితృప్తింగన్న సాహిత్య శే 
ఖర! సుస్వాగతమయ్య స్వాగతము రాకాచంద్రుతో నా మనోం 
బరమందున్‌ బయనంబు ధూర్జటికవీ! ప్రాభాతబంధుచ్చవీ ! 
స్వర్ణయుగంబు మీది సరసాభ్యుదయాంచిత కావ్యసుందరో 
త్తీర్ణులు మీరు ఆంధ్రజగతీ మధుమాస నవన్న వత్వ సం 
పూర్ణ దశాప్రసాదముల పొంపిరివోయెను మీ మహత్తు ఈ 
జీర్ణ మహాంధ్రదేశ పరిశీలన యోగ్యములయ్యె నేటికిన్‌. 
తెలుగుం బల్ముల తల్లి గద్దియను జత్రింపంగ మీ గంటముల్‌ 
వెలకట్టన్‌ సరిలేనివంచు మిము హంపీక్షేత్ర తత్తుంగభ 

(దలు మత్తేభము నెక్కజేయగన లేదా వీధులన్‌ జీర్ణవృ 

ద్ధులు లోలోపల నాటి మాటగలపన్‌ ద్దుఖింతురే! చెప్పరే! 
చెప్పక దాచికొమ్మనుడు చెప్పిన నేమిక చెప్పకున్న నే 

మిప్పటి కా కథావిధము లన్నియు స్వప్నములై గతించె మీ 
రిప్పుడు వత్తురా తిరిగి ఏనుగు లేవిట తూగుటుయ్యెలల్‌ 
కప్పుర భోగమేడ నొక కానియు బుట్టదు రాయలెచ్చటో! 


విరహిణీవిలాపము 
చిదిరెమఠము వీరయ్య 


చ. కలకలమాధురీధ్వనులు (గమ్మ పికంబులు గూయ శారికల్‌ 
చిలుకలు బల్మ భృంగములు చేరువ ర్సుమ్మని మోయ పుష్పము 
ల్వలుగొని గంధవాహుడు జవంబున డాయగు దాళుజాల నా 


వలన వశంబె మౌక్తికము వారక తప్తము సేయ నిల్చునే? 
భువనంబులెల్ల నద్భుత కృపారసముచే 

బోషించుశౌరికు బుత్రుడవయి 

మేలోర్చి సురలకు మెసవ నన్నంబైన 

యంబుజారికిని మేనల్లుడ వయి 

సకల జనంబుల సంపత్మరులను జే 

సెడు రమాదేవికి గొడుకు వగుచు 


2 


(విభూధి) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


ననయంబు ధర్మవర్తనలచే బెంపొందు 

సుమతియౌ రతిమనోరమణుడవయి 
గీ. మఠియు గరుణాగుణం బిసుమంతలేక 

రసిక మతిని, పరోపకారంబు మాని 

సంచరించుట మేర దోషప్రచార 

మంచి దిక లేర మార రమాకుమార. 
సం. మురారి సత్ముమార, నీవు మూఢవృత్తి నిత్తరి 

న్పరాబరిన్‌ కడంగిపొంగి బాధనేయు బూనియున్‌ 

సరాన నీకఠారి నూరి సారెసారె నాదు పే 

రురాన నేయమేర గాదు రోరి పోర మారుడా. 
(నల్లగొండజిల్లా మునికుంట గ్రామ చిదిరెమఠమువంశమునం దుద్భవిల్లి సంస్కృతాంధ్ర 
పాండిత్యము కలిగి కవియై బ్రహ్మచారియై వైరాగ్యశాలియైన యీ మహానుభావుడు 
స్వదేశమును వీడి షుమారు నలువది సంవత్సరములు ఏ మయ్యెనో తెలియదు. వీరు 
బాల్యమున రచించిన శ్రీకృష్ణ శతానందీయ నాటకము ....... సం॥ క్రితము మద్రాసు 
శైవ సిద్ధాంత ప్రెస్సులో ముద్రింపబడినది. ఆంధ్ర భాషయందలి ప్రథమనాటకములలో 
దీనిని జేర్చదగును. సరస్వతి బ్రహ్మను గూర్చి విలపించిన ఘట్టములోని వీ పద్యములు. 
శ్రీ వీరయ్యకవిగారు “విభూతి” సంపాదకులకు కేవలము పినతండ్రి. ) 


(విభూధి) 

గులాబి పుష్పమా 
మిత్రధ్వయం 
(బోయినపల్లి రంగారావు, విశ్వనాథరావు, రామగోపాల్‌రావు) 
ఉ. కమ్మనితావులన్‌ దిశల (గ్రమ్ముచునిమ్మగునందమెల్లనా 

సొమ్మెయటంచు నెమ్మదిని సొక్కుచు సంతసిలంగ నేలనో 

కొమ్మగులాబి పూవకనుగొమ్మదెనీధవ రేగుచుండె! బా 

వమ్మున సుంత యేనియను మానమునందక వేరుత్రోవలన్‌. 
ఉ. కంటుకితంబలీవనుచు! కారణమొక్కటి జూపి నిన్నుతా 


నొంటిగవీడి పోవునె దనోలలనామణి! ఫలముగ్గవై 
యుంటివి నాధు కోపమున కూరక యే గురియైతివమ్మనీ 


352 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వంటి గుణాధ్యలో విధిని వంతలజెందుట కర్మమేసుమీ! 

చ. సరసన చోవిలాసముల సల్పుచుచేరగ వచ్చి మోహసా 
గరమధ నంరర్చికుతుకంబున పాన మొనర్చ కెంచుచో 
అరవిరి యించి ముగ్గతన నాద రణంబనరించి తమ్మ ఈ 
కరణినొ! ర్పపాది యొక! కాంతలకెందులనైన నెచ్చలీ! 

మ. వతి రాలేరని ఇంతదాకమదిలో! భావించి భవించి సం 
తత ద్దుఖానన వేచుదోచితివి యో! తన్వంగి రోనేడు నీ 
కుతు కంబుల్‌ యుబలాటముల్‌ అరిగిసాకున్‌ జూపగా సిగ్గులే 
గతినిన్‌ జేరెను బేలమైనిలచి సత్మాలంబుచే జార్వగన్‌! 

చ. రసికుదుభర్తనీవునను రాగముగల్లి! దాన వాపయిన్‌ 
నసద్భశ సుందరాంగినివె! యైనను సిగ్గును బూనియుంటనీ 
రసనము జాణ వాక్యముల రంజిల నాడదుభవ్య భావనల్‌ 
ససిచెడ! కూర్మిలేదనుచు! సౌఖ్యము గోరును వేరు చోటులన్‌. 

మ. కనుగొమ్మా భ్రమరుండు పంకజమువంకర్‌నేగుచున్నిన్నునె 
మ్మన్‌ మందించుక నేన్‌ తలంపడక టామాయించెనీ పై? మో 
హనద్భగ్గాల ములింకనే నిధి? యాహోసమ్మబుజన్‌ జేయగో 
ననువేనో తెలియంగ రాదు చెలియా ఆర్భాటముల్‌సీకుగో! 

గీ. కమలమదెనీదు పతినతికేతుకముగ 
వక్షమున జేర్చి మధుపాణమత్తుజేరి 
సురతసంరంభమున నెంతోనుక్కుచున్న 
వెంతభాగ్యంబు జేసెనో ఏమొయాపె! 
అరరెక మలంబునీ పతి కరుగనీక 
తనసహ(స్రకరంబుల పెరగికొనుచు 
గట్టిగాగట్టివైచె నిం కెట్టులత? 
గాంచ జాలుదువమ్ము ని కాంక్షదీర! 
పాప మాతం దు కమలంపు పడతిగాంచి! 
ప్రణయినీమూర్తియగునని భ్రసెగా? 
ఇట్లు కుట్ర చే బంధించుటెరుగదమ్మ 
అయినవారి వీరిని దూరనాడనేల 

బ. నిజమునకేమిగా? పతినెయ్యముతో పలుకాడరాగన 


353 
తెలంగాణలో భావ కవితా వికాసం 





19. 


కృజ మునబారిపోయెదవు! కాండపటమ్మునురుంగుజేరగో 
నజ యుడనైతికంచుమదియందున నొచ్చుచు ప్రేమదూరుడా, 
నజు డిటు వ్రాసెనా నొసటయంచనెగుందఫలంబదేమిటన్‌! 


. చేజేతన్‌ దరిదప్ప జేసికొని యున్‌చింతింపగానేలనో 


రాజీవాక్షిరోగోటచోట పని నారంభంబునన్‌ వీడినీ 
వాజత్వంబునగొర్మటన్‌ సలుపగావాంఛించితే ఇప్పుడా 
తేజ పుంజధురీణుడేలుకొనునోధిక్కారమున్‌ సల్పునో! 
సలిపిన సల్పవచ్చు విధిచంచలవృత్తి? మానసంబులన్‌ 
నిలుపుటజేసి! యాకమలనెయ్య వుతియ్యని మాటలాటలం 
దలరిధవుండు! ముగ్గతన మంతటనుండగనిమ్ము లెమ్ముని 
మ్ముల ముద మిచ్చుజాణతనుమున్‌గని నంతన మందుపుష్పమా! 
కాలము మారిపోయినది కాంతుని చెంగటసిగ్గుబూనిము 
గ్గాలయ మందునుండదగ దమ్మరొ తొల్లిటిరీతి! జాణల 
బోలియువర్తిలన్‌ వలయు! బుద్ధికినించుక స్వేచ్చనిచ్చిం 
కాలపు భర్త లేవలపుగావలెనందు రొయద్దినేర్చు 
వలపుగన జేయగోరినెవ్వగలనైన 

సిగ్గుబిడియంబు విడనాడి జీరవలయు 

వల్లభు గదాలుబలవంతమేల! 

సరసవాక్తతినంతుష్టుదలిపి పిదప 
గైకొనందగునవ్యాజకరుణయింత 
మాత్రమేమిలోపంబునెమ్మదికిగలుగు 
పరమసంతోషమొనగూడు ప్రణయమూర్తు 

లనగ మెలగుడి సుఖములనందగను డి 

లలితసుప్రభావ వినుములావిపూవ! 

అటులనరింపకున్న మరియాదకు భంగము గల్లు (పైమనెం 
గటి కరుగంగదుస్తరముగావున తెల్పితికొక్క త్రోవనీ 
యటమటవాయ! నా పిదప నాత్మ విచారముజేసినీమనం 
బెటుచరియించునో యరుగనెంచగరమ్మగులాబి పుష్పమా! 


354 


(ఆంధ్ర కేసరి) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


భావవీచికలు 


బోయినపల్లి విశ్వనాధరావు 

గీ. ప్రాగ్గిశాసతిచెంగావివలువగట్టి 
భూనభోంతరముల జల్లబూనిహస్తి 
కమలమునగొన్న సింధూర గంధమనగ 
పర్మినీకాంతుడుదయించె (ప్రాదళమున 

ప్రియుడు ప్రియురాలికి మంచుబుద్ది (............... ) బహుమానముగా పంపుచు ఇట్లు 

తలపోయుగాబోయి 

మ. నిలువెల్లన్‌ ప్రవహించు (ప్రేమనెటు బో నీకుండ చద్రుంబుగా 
చెలినీవద్దికె దాచుకోబనిపెదన్‌ శీఘ్రంబుగానీగతిన్‌ 
చలువన్నిచ్చెడి పాత్ర యందు, భవరాస్య స్పర్శ మాత్రన్‌మనీ 
నిలయుందేసెడికోలలంటి జనుచున్‌ నిక్షిప్తమున్‌ జెందదే? 

గీ. శీఘ్రముగనేగుచుండియుచేరుమాట - వీవదూరమ్ము చాలయైపోవుకతన 
ఏరికైవీచుచుండెనొవారికదియ - దృశ్యమగునట్లు భానుడద్భశ్యుడగుడు 
క్రమముగావెల్లు దగ్గెనాకసమునందు. 


(ఆంధ్ర కేసరి) 
భగ్నహృదయము 
బి. విశ్వనాథం 
విరియబూచియునలుదెసలరుణకాంతి 
బరపు ఫాలాశసుమసుత పైనివచ్చి 
వ్రాలెభృంగసుతుండుమరందపాన 
వశ్య్వమానసమానందపదముదాకు 
వాసనాశూన్య మౌటచేమోసపోయి 
సర్వభగ్నాశయంబునజనగజూచె 
కాళ్లుకుప్పలుబడిపోవకంఠమందు 
గలుగుమాధుర్యమెల్ల భగ్నంబుగాగ 
(ఆంధ్ర కేసరి) 


355 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(భమ రా! 


బోయినపల్లి రంగారావు 
(భ్రమరమా తెల్పెదేపరిభమణమేల-- సల్పుచుణ్ణవుసుమములసరసజేరి 
మధువుగ్రోలెదొలేక నీ మదురగాన - ర్సురులు వానికివినిపింప జనెదవాక్కొ 
ఏమిగానముసేతు వొపమొగా? - ఎటులకొ? యాడెదో పూలనేమొగ్గా? 
ఎంత ప్రణయంబుజాదెదోయేమొగా? - ఎంతనవమోహనుండవో నీవుగా? 
ఎంతసుకృతంబుజేసితోయేమొగాని - న్నుగనినంతనేసుమీ నిఖీలమైన 
విరులు తమయంతనే తాము వికసితంబు - లగుచు చిరునవ్వు మొగమున కగుపడంగ 
తావియం చూపుతూపులతడవతడవ - నీదేనన్‌ ప్రయోగించుచునీదుమది? 
ఎట్లు ఆకర్షణం బనరించినిన్ను - జెందినీ పరిష్వంగంబుజెంది అధర 
పానమొనరింప? త్తురుభయముగాక - కృష్ణసీగానమునపూల తృష్టహెచ్చు 
భాక్కొనీ మాసముదవా? కెక్కువప్రియ - మొక్కొలేకున్నన్‌ నీకేల దక్షువారు. 
జాతి కొణకైసదాకృషిసల్పునెవడు - ఒక్క క్షణమైన అది లేకనుండడెవడు 
కాలమొకరీతి గడపగా గలుగునెవడు - అంతమునులే? సంతోషి అగునెవండు 
దూరదృష్టిని గల్గిన ధీరుడెవడు - సతతమున్‌ ప్రేమగోచంబుసల్పునెవడు 
తనున్‌కామించు వారికి ఎగన్‌దైన - సుంతచింతయుగొలుప? సుఖిమెవండు 
వాడు యెవడన (భ్రమరుడావాడెనీవు. - కార్యముల........... ఏక కార్యమందు 
నిముడగాజేసియిసుమంత శ్రమయుగరక - పూర్తియొనరించుచుందువు ఆర్తిలేక 
జారనీచాకచక్యంబు అబ్బురంబు. 


(ఆంధ్ర కేసరి) 
ప్రార్థన 
గొ. రామచంద్రరావు 
దైవమాయెట్టిదినములధాత్రియందు - సంఘటింపగజేసితి సౌఖ్యమరయ 
నెవ్వరికిలేదు జూచిన నెల్లవారు - ద్భుఖవారాశిలోపలదొరలువారె. 
ఇట్టులున్నను నాబోటి హీను నెటుల - దరికిజేర్చెదొయో తండ్రి ధైర్యమూ? 


నీదు భారముపైననే నీ ధరిత్రి - లోనజీవించి యుంటిని లోకమాన్య. 
భక్తిగొలచినవారి? బంధుమి(త్రు - సహితముగ[బ్రోతువందురు సాధుజనులు 


356 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఎపుడు నాపైనదయగల్లు ఎటులనింక - కష్టతరమౌభవాంబుధిగడచువాడ 
ఓని రాకారనిరుణమేనిరంత - ఓపరంజ్యోతి యోనిత్యయోముకుంద 
ఓమహాయోగివందితయోమహాత్మ - ననున్‌ గృపజూడు మింకైననాధనాధ 


(ఆంధ్ర కేసరి) 


“మేలు కొలుపు” 


గొ రామచంద్రరావు 
చాలుమిత్రుడమేలుకోజాగువలదు - కాళరాతిరిగడచెను కండ్లు దెరచి 
చూడుమటు ప్రకృతి ఎట్టులజూడజూడ - చెప్పుచున్నదొవింత గానోయిమిత్ర 
ప్రళయజలధర పంక్తులబారులందు - తొంగి చూచుచునున్నాడు దొంగరీతి 
శశి, నిశాంతమ్ముగడచుట శాద్వలముల - మెక్కుచున్నది హరిణంబు నిక్కి నిక్కి 
తామరల నుండి తేటులు ధథైర్యమూని - వచ్చుచున్నవి గూళ్లకు వగపుమీర 
తమదుభామల గనుగొను తమకమెంతో - మదిగలంచగ నాకాశ మార్గములను 
ప్రియుడు పానంబు చేసిన పిదపనెప్పు - రక్తతాంబూలరాగాధరంబుబోలె 
తూర్పునందుష కన్యక దొడ్డకెంపు - వాతెరనదగుయరుణం పుభాతిచూడు 
కాంతయథధరంబు పైనుప్పుకాంతుతీక్ష - దశనక్షత నాగనాత్రయోదశిసుధాంశు 
డతి కళానిధియగుచు నాయరుణకాంత - పల్లవాధరమౌ తూర్చ్పుపైనిదోచె 
ప్రియ పరిష్వంగచుంబన క్రియలవలన - గల్గుచమటచే మాసినకాంతపాల 
తిలకమనవేగు చుక్నయుది వమునందు - నెంతయోనుప్పుచున్నది వింతమిత్ర 
వేకువనెకాగిలిని వీడి వేగబోవు - సతికరంబునులాగెడు సమయమందు 
(మోగుహాటకకంకణ(మైతలనగ- బక్రిరావంబులంతయు బ్రబలెమిత్ర 
తెల్లకోకను వేకువమెల్లగట్టి - అత్తమామల భయమున ఆత్మవిభుని 
ప్రార్థనలలెక్కజేయకపనులకేగు - ఇంతివలెనున్నదటుచూడు హిమము మిత్ర 
ప్రకృతి యిట్లెంతొ శోభతోబరిఢవిల్ల - నిద్రలేవకయుండుటనీకుదగునే 
ఇట్టిదృశ్యంబులన్‌ జూడనెట్టివాడు - సకల కష్టంబులన్మానిసంతసించు 
అదెశుభోదయమటయ్యెను హాటకాంశు - ప్రభల చేభాస్మరుండింకప్రతిభమీర 
మాతృదేశము పోగడనీమాతృదాశ్య = శృంఖలము దెంపమేలుకో శూరమి త్ర 


(ఆంధ్ర కేసరి) 


357. 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కాలమానిన్ను ఏమనజాలనింక 


బోయినపల్లి రంగారావు 
నవనవోద్యానవికసితన వ్యకుసుమ 
సౌరభము ఇంపుగొలిపెడి సమయమందు 
దానిసౌందర్యమున్‌ జూడతగదటంచు 
దానిపరిమళమున్‌ జూడతగదటంచు 
దానిచేయెత్తి ముట్టగా తగదటంచు 
మాలినగునన్నెవెరపించుమహి మగలుగు 
కాలమానిన్ను ఏమన జాలనింక. 
నవవసంతపుశోభలునాల్లు దిశల 
నావరించెడి సమయాన నలతివారి 
మో గాకుండనాగ్భహారామసీమ 
పెంచుకొనుపూవుమొక్క ప్రియముగూర్చి 
మొగ్గతొడిగెడి సమయాన దగ్గరజని 
దానిసౌరభమైనను తనివిదీర 
దానిపరిమళమైనను తనివిదీర 
యనుభవింపగనీయనియట్టి కూర 
కాలమానిన్ను ఏమనజాలనింక 
మాలనగునన్నుతోటలో పనులుజేయ 
పూవుమొక్కలచెంచగా పూవులు గోయ 
నాకు ప్రియమునుగూర్చిదినాదుమల్లె 
లతలసవరింపగానీవలెతనుగూర్చు 
పరస్థళంబులకనిపినన్‌ బహువిధాల 
కష్టములముంచియట గలకాననమున 
పోషణములేక బెరగినపూల జూపి 
వాటిపోనతనామదినాటచేసి 
మరలనాగ్భహారామంబుమదికిదట్ట 
జేసినన్నూ మసాంద్రావ ద్రోసియందె 


358 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సంతసంబును దుఃఖంబు సమముగాగ 
పంచి ఇచ్చెడియట్టినిష్పక్షవాత 
కాలమా నిన్ను ఏమనజాలనింక 
ఇచటపరదేశముననేను ఎందుకతన 
వచ్చియున్నానొనాపనిపాటలేవా 
ఎవడనో నేనుయను మాట లెరుగకుండ 
నావనోద్యానసీమనాభావమందు 
మెలగగా జేసియొకకొన్ని వేళలందు 
తన్మయత్వంబుగలిగింపదలచెదీవు 
కాలమానిన్ను ఏమనజాలనింక. 
ఇచట పరదేశముననేను ఎందుకుతన 
వచ్చియున్నానొ ఆపనివలదటంచు 
నీవనంబుననీపూవునీవులేమి 
శోభలన్‌ వీడికృశియించినొక్కి ముకులి 
తంబుగానున్నదని వేగదానికడకు 
ఏగుమనిప్రబోధించెదవేలనన్ను 
కాలమానిన్ను ఏమనజాలనింక. 
గాలిలో వార్తలన్‌దెచ్చి కలలలోన 
నాదునెయ్యంపుకుసుమంబునాకుజూ 
అంతలో మాయమొందించి, ఆతురమున 
కలతజెందినేలేచెడి కాలమందు 
పకపకన్‌ నవ్వి తెలతెల్లవారజేయు 
కాలమానిన్ను ఏమనజాలనింక 
ఒక్కనాదేనునాపూవు ప్రక్కజేరి 
దానిసౌందర్యవీచికదానిసౌదు 
దానిగంధంబు అటువలెదానిసుధయు 
దానిపత్రనిర్మాణంబు దానినగవు 
జూచియానందనిధితరియించుచుంద? 
కంద్లుగుట్టెనానీకేమొగానియపుడు 
నాకు తనివైనదీరనినాదెనన్ను 


359 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పరస్థళంబులకంపితి భావ్యమనుచు 
కాలమానిన్ను ఏమనజాలనింక 


(ఆంధ్ర కేసరి) 


మాతృప్రేమ 


కోటయ్య 

చిన్నతమున నల్లరి చేష్టలెన్నా 

తెలిసి తెలియకనే జేయ విలసితకరు 
ణా|ర్టదృష్టిని సైరించి నాన్నగారు 
కోపపడునెడ నేవొసాకులు వచించి 
తద్రుషను ద్రుటి జల్లార్చు తల్లిదలుతు. 
(డ్రేమమీఅంగ నన్నముపెట్టి శాక 
సాకములు పెట్టి నేయింతవైచి యుంటి 
గలిపి ముద్దలు ముద్దలు గారచించి 
“నాన్న! కడుపారతినుము నన్గన్న తండ్రి! 
అవతల జరూరు పనులుంట నయితిగాదు 
నోటి కందియ్యగా నేడు నేటికెటి 

నన్ను రక్షింపుమయ్య మానాన్న! ముద్ద 
లక్కటక్కటిగా నోటనుంచుకొనర!” 
అనుచు బుజ్జగించి వచించి అమ్మయేగె 
హర్షమున మెక్కదొడుగితినన్న మేను. 
మధుర సౌగంధ్య బంధుర మందగమన 
పవనవీచిక లకకొన్ని పజచి యపుడు 
నాదు (ఘ్రాణేం[ద్రియము దప్పుగా దొడుగిన 
వాననామధురిమకు భావమును జక్కి 
ఎచటనుండి వచ్చినదబ్బ! యీసుగంధ 
మని విచారణసేయు చున్నంతలోన 
అప్పుడే కాచిదింపిన ఆలనేయి 
యుట్టిమై బెట్టుబడియుంట తట్టెనాకు. 


360 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నేతిబట్టన్న నాకతిప్రీతి యవుట 
కావలసినంత నేయుంట కట్టెదుటను 
చుట్టుప్రక్కలనెవ్వరు చూచువారు 
లేకపోవుటవలనను, లేచివచ్చు 

తమక. మాపుకొనుగ లేక తక్టణంబ 
యొక్క మొగి లేచి నేయున్న యుట్టి దరిసి 
దక్షిణ కర ముచ్చిష్ట సిక్తంబు కాన 
వామకరమున ఘృతపాత్రపై కిందీయు 
నంతలో నేమిసెప్ప నాయంతరాత్మ 
జల్లుమనియెను గుండె గుభిల్లుమనియె 
ఉట్టి అంది యందని దౌటనో ఘృతమ్ము 
పాత్రనిండుగ నుండుగ బట్టియో గ్ర 
హించినది వామకరమౌటనేమొ బరువు 
నాగుజాలిన శక్తిలేనందుచేతొ 
ఏదికారణమోగాని ఘృతముపాత్ర 
యొరిగిపోయెను నామది సురిగిపోయు 
సగమునకు బయి నేయొల్మె క్షాతలమున 
గడగడ నడంకు చెదిసేయుగా వలయునొ 
నిర్ణయింపగ లేకుంటి నెమ్మనమున 
అంతలో నమ్మవచ్చి నిర్జాంతపోయి 
“అయ్యయో! ఏమిరా యిది! అంతనేయి 
యొలికెనా? పిల్లి యుట్టెక్కి యొలకుబోసి 
నదియ? లేకున్ననీవన? అరరెయెంత 
పనియొనర్చితివి? ఎన్నాళ్లు పాటుపడిన 
నింత నేయిలభించెను? ఇపుడె కదర 
కాచివడబోసి యుట్టిపై వైచినాను 
నాయనా! నన్ను అడిగిన వేయ నటర!” 
అనుచు కన్నీళ్ళ పర్యంత మైనదామె 
నాన్నగా రప్పుడే వచ్చినారు సర్వ 


361 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ము గనుగొనినారు నాబుద్ధి పూర్తిగా నె 
టింగిన కతన ఇంత మతృతముగా ద 
లంచి కోపఘార్దితహృదయాంచలుడయి 
పచ్చిజన్నదంటును గొనివచ్చి నాదు 

నొడలు పచ్చడి సేయగా నూహనేసి 

అట్టె దంటెత్తినాడు, నాకపుడు తండ్రి 

ప్రళయ కాలరుద్రునిబోలి విలయకాల 
దండధరుబోలి కన్పెట్టి, దంటుముక్క 
కాలసర్ప జిహ్వాగ్రమై కానిపించె 

అమ్మ యడ్డముగావచ్చి “అయ్యె యింక 
నిలచియున్నావు? పరగెత్తి నేర్చుగదుర 
దెబ్బలను తప్పుకొమ్మని తెలియుబలుక 
కాలికిం బుద్ధిసెప్పితి కాని యపుడె 

పడెను ఘాతమ్ము నిర్షాతపాతమట్లు 
రెండవది యాగలేదు “కుట్టిండు కాదు 
పిల్లియుట” యని బొబ్బలు పెట్టుచున్న 
అమ్మ వామకరమ్ము పైనపుడ పడెను 

ఏను పరుగెత్తి మాకక్క యిల్లునేరి 
రెండునాళ్లటనుండి మా తండ్రి పట్ట 
ణాంతరంబున కేగినుడని యెతింగి 

చల్లగా జేరుకొంటి మాయిల్లు; నాదు 
బ్రదుకునకు నొక “ఎడ్వెంచ” రయిన నిదియె 
వ్రాసిప్రచురించి నాడను వ్యాసముగను 
నాన్నగారి కోపాగ్ని కింధనముకాక - యెన్నిసారులు మాయమ్మ నన్సుబ్రోచి 
నదియొ యెన్ని యబద్ధములాడినదియొ - అన్నియు వచింపగా సాధ్యమగునెనాకు? 


(విభూతి) 


362 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(ప్రాతఈకాలము 


బూర్లుల రంగనాథరావు 


క్‌ 


అకసమునందుతారలు వేకువగల చేతగాబోలుతొలగెను పూతబూసి 
నట్లుజూపట్టె ప్రాగ్గిశనభమునందు తమమునెల్లను పూర్తిగాదరిమివైచె 
అనుగున్నెచ్చెలియైన వాయువును తానర్థించి భూపారులం 
దనప్రాణేశునకర్య్యమిచ్చుటకుగా తోడౌటకున్‌లేపుమా 
యనిభూకన్నియజేయు ప్రార్ధనలకున్నామోదముందెల్పెనో 
యనుభంగిన్మలయంబునీనదొడగెన్‌, ఆకాశమార్దంబునన్‌ 
కానిచలికింక ప్రజలను గదలకుండ - పక్కబడినట్టికప్పుల జక్కగాను 
కప్పుకొని వెచ్చగా వచ్చువారు - చిన్నిగుజికల వెట్టుచునున్నవారు 
భక్తులు మొదలగు బ్రాహ్మణ ప్రవరులు అర్చణాదుల జేయునార్తినుండ 
కర్షకుడొకచేతకల్దినుబూ? యు పొలమునకొకవైపు పరుగులడగ 
పసులమందలులేత పచ్చికబైళ్లకు చంటిదూడలవీడి చనుచునుండ 
పరిచారికలులేక పాచిపనుల్లేయ తొందరపడు స్రీలు సందడింప 
పక్షులెల్లను దిక్కుల బారుచుండు సోమనాధుని యాలయసీమనుండి 
వేళసూచించుగంటలు వినరాగ మెల్ల మెల్లనపూర్తిగా తెల్లవారి. 


(ఆంధ్రకేసరి) 


చెన్నపట్టణపుతీరము పై కొందరుసొగసుకత్తెలు 
బూర్లుల రంగనాధరావు 
క్స్‌ వాల్లంటి చూపుల వలపించిమరపించి 


గీ. 


యాత్మీయనఖులతో నరుగునొకతి 
బింబాధరంబులచుంబింపనుసిగొల్సి 
శకటంబుపై బర్వు చానయొకతి 
బిగువచన్నులనెంతొ పీడింపపురిగొల్చి 
మాతతో నరిగెడుమగువయొకతి 
యవ్వనసంపత్తినివ్వటిల్లగ క్రీడ 
కుద్యుక్తులనుజేసినురుకునొకతి 


363 





తెలంగాణలో భావ కవితా వికాసం 


గీ. మేఘములలోనగన్పించుమెఅపులట్లు 
మోటరులయందు విహరించుమర్దరాండ్రు 
చెలగిసంతోషమున నిలుజేరుచుండ 
రసికులెందరొ విఫలులై విసుకుగొనిరి 

తాత్మాలికవేదాంతము : 

గీ. యవ్వనమ్మెరికైననిత్యమ్ముగాదు 
సౌరభమువెదజల్లెడు సరళపుష్ప 
గుచ్చములుసుధభ్రమరుకుగుడుపుచుండి 
రాలిపోవలెకాలగర్భమ్మునందు 

గీ. చక్కదనమెపుడింతికశాశ్వతమ్ము 
స్నిద్దగండస్థళంబులు చెలువుమీర 
పసిమిగుల్మినదన్మనే పరువుగల్లు 
లెక్కసేయరు తరువాత సృక్నిపోవ 


(భమ రా! 


బోయినపల్లి రంగరావు 

(భ్రమరమా తెల్పెదేపరిభ్రమణమేల 

సల్పుచున్నావుసుమములసరసజేరి 

మధువుగ్రోలెదొలేక నీమధురగాన 

ర్వురులువానికివినిపింపజనెద వొక్కొ 
ఏమిగానముసేతు వాపమొగా? 
ఎటులకొ? యాడెదో పూలనేమొగ్గా? 
ఎంతప్రణయంబుజూపెదో యేమొగా? 
ఎంతనవమోహనుండవో నీవుగా? 
ఎంత సుకృతంబుజేసితోయేమొగాని 

నిన్నుగనినంతనేసుమీ నిఖిలమైన 

విరులు తమయంతనే తాము వికసితంబు 

లగుచు చిరునవ్వు మొగమున కగుపడంగ 

తావియంచూపు తూపుల తడవతడవ 


(ఆంధ్రకేసరి) 


364 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నదెనన్‌ ప్రయోగించుచునీదు మది? 
ఎట్లు ఆకర్షణంబనరించినిన్ను 
జెందినీ పరిష్వంగంబుజెంది అధర 
పానమొనరింప? త్తురు భయముగాక. 


వ్యవసాయకుల కష్ట నిష్టురములు 


గంగుల శాయిరెడ్డి 


స్ప 


ల్‌ 


జాలునీటికి రైతు జనుని హక్కేదని 
దం(డ్రు గలడిగెడి మొండివాండ్రు 
సోదరులకుగూడ, భేదముగల్పించి 
కోర్టులెక్కించెడి కొండెగాండడ్రు 

కల్పిత లెక్కల, గామిచియెప్పుడు 
తిప్పలబెట్టెడిండికాం[డ్రు 
తిన్నగాదిన్నిగూర్చుండె; వన్నె కాండ్రు 
చిన్న పనులైనసేయని కన్నగాండ్రు 
నన్ని చెద పనులను జేసే దున్న గాండ్రు 
కర్షకానీదుకష్టముల్‌ గాంచగలరె? 
జమబందిదాటులు యమమందిరమువచ్చి 
దానను రాఫలుదాపరించె 
చేతిలోపలజూడ, చిల్లిగవ్వయులేదు 
కుదువనుంచెడినగల్‌ గూడలేవు 


పన్ను రాబట్టు గాపాడిగేదెనుబట్ట నాలు పిల్లలుచాల యరచుదుండ్రు 


నెదులబటియు నీడ్చుకవెళ్ళగా 
® అ 

సేద్యము పనులన్ని చెటుబట్లు 

య బు 
పన్నుదప్పదు పంటలు మంటగలసె 
నందటికి గూడుగద్దలు జెందవలెను 
భావికాలంబుయోజించి బాలుపట్ట 
కర్షకాలెమ్మివేగమే కనులు విప్పి 


365 


(ఆంధ్రకేసరి) 


(గోలకొండ పత్రిక) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


ప్రబోధము 


గంగుల శాయిరెడ్డి 

సీ, మాతృభాషేగాక మరిరాజభాషను 
పఠనజేసియుదాని వ్రాయవలయు 
నడుమనడుమగల్లు కడగండ్రబాయగా 
చట్టములన్నిటి జదువవలయు 
గ్రామకర్తలెపుడు కల్పించు దానలు 
బాయునుసాయముల్‌, బన్నవలయు 
సర్మారీములను చక్కగా గుర్తించి 
యూరి పెద్దలగూడి యుందవలయు 
కాపులందటు నేకమై గలువవలయు 
నొక్కనికి బాధ వచ్చిన పెక్కుజనులు 
సొంతపనిరీతినెప్పుడు జూడవలయు 
గాని లేలేమ్మికర్షకా! జనులువిప్పి? 


(గోలకొండ పత్రిక) 


ఆశీర్వాదము 


గంగుల శాయిరెడ్డి 


న్స్‌ దాసలెప్పుడు పంచాంగములు జూచి 


దంచి వేళలు నిర్ణయించుచుండ 


యనితసేమంబు నరయుచుండ 
పెక్కు కుబేరులు రొక్కముచేబూని 
యిచ్చుట దెప్పుడు వచ్చుచుండ 
కదజాతివారల నడుములుగట్టియే 
ప్రొద్దుకార్యార్థులై పొంగుచుండ 
సగముకంటెను పెక్కువ సకియజేయ 
బాలునెప్పుడు పనియం బ్రాకులాడ 


366 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అదనుపై గాలివానలు నందుచుండ 
కర్షకానీకుశుభములు గల్లుగాక 


(గోలకొండ పత్రిక) 


సందేశము 


గంగుల శాయిరెడ్డి 
ననిలక్ష్మికాంతిని వర్ణించిపూర్ణించి 
శతకంబులనుజెప్ప వెతకుడయ 
వ్యవసాయకులచర్య వ్రాయుచుసేయిచు 
భావగీతంబులు బాడరయ్య 
వీరులౌకావుల వెదకియయదనువెంట 
నాటకంబులు నిల నాటరయ్య 
కర్షకష్టముల్‌ గాంచియుపెంచియు 
వచనకావ్యంబుల వ్రాయుదయ్య 
చట్టముల దేశబాషలో జాటుడయ్య 
పత్రికలకును వార్తల బంపుడయ్య 
సభలలో హాలికుల పాట్లు జదుపుడయ్య 
సాయమన్ని విధంబుల సేయుడయ్య! 


(గోలకొండ పత్రిక) 


చలి 


రంగరాజు వెంకట ధర్మారావు 

ఆ.వె. తాళలేక చలికి దామోదరుడు హేమ 
చేలములనుగట్టి జెంతనగ్ని 
చక్రముంచుకొనియె శశిధరుండు తోళ్ళు 
గట్టి నొదుట జిచ్చు బెట్టుకొనియె. 

ఆ.వె. శీతాకాలము ముందు జెలగి వచ్చుటెలీగి 
భీతిజెంది జడసి బెదరి యదరి 
కర్గుంజేరి వక్ర కవచ కుండలములు 


367 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మోసగించి గొనియె వాసవుండు 

ఆ.వె. చిచ్చుకన్ను నుదట వెచ్చని దోల్పుట్ట 
ములధరించు మేటి బురహరుండు 
యనుచు బెండ్లియాడి యతనిమేనునగము 
దాల్చెగౌరి జలికి దాళలేక. 

ఆ.వె. శిరులసంగెడు దల్లి జెలువాంద శ్రీవిష్ణు 
వక్షమందు నొదిగి వరలుచుంట 
వాణిబ్రహ్మనోట వాసమొనర్చుట 
జర్చనేయుజంకి జదసికాదె 

ఆ.వె. చలికిదాళులేక జలువల దొరళీత 
లత్వమొందిశివుల లలాటమెక్కి 
చిచ్చుకన్నుజెంత వెచ్చగనొడలెల్ల 
గాపుకొనుచు గాపురంబు సేసె. 


(గోలకొండ పత్రిక) 


మణిత్రయి 


వి. లక్షీ శ్రదేవి 

గీ. విమలకారుణ్య శ్రీకృష్ణ! కమలనాభ! 
దీనురాండ్రలు, వేటేది! తెరుపులేదు 
శరణుజచ్చితి మిదెనీదు! చరణములను 
గావుమామమ్మ వేగమె! ఘనగుణాధ్య! 

గీ. కదనసీమను బార్జుచి! గప్పియున్న 
బందమనుము మెల్లగా! బాజుద్రోలి 
పూని విశ్వరూపముజూపి! జ్ఞానమొసుగి 
కలనికిం బుంకొల్పిన? ఘనుడతండి! 

గీ. అట్టియాతని చరితమ్ము! నధికమోద 
మనను బరయించినయెడల। మోక్షలక్ష్మి 
కరతలావలకంబుశాల। సాకపోదు 
గానుకృష్ణ సేవింప। గదింసుండెల్ల 


(గోలకొండ పత్రిక) 
368 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీత 


కౌసల్యాదేవి 


గీ. 


ల్‌ 


గీత? నీచరితంబెంత। కీర్తికరము? 
అద్భుతముగ నుపనిషత్తుు లనుసుంభుల 
మదిమునం గృష్టుడనుదోగ్గ! మధురీతి 
బార్జుడను వత్సమునమ్మ బలిమిజేసి 
ఏతీతిలోకనూ నేయి గిలం వాక్యం బందన్న్చ యశమమీ 
వేగిత గాంధిచే సాంతము నిష్కామ 
యోగం” బనంకరగ నప్పుమీఅ 

వేగీత మధయించి త్రాగిన గ్రౌంగొత్తి 
రసము చిప్పిల్లునో రమణమీటు 
దేనెతేటల నెయ్యింపు। దియ్యములకు 
నెలవయిన చారుతింధావ। ములంబేటి 
యమ బరగునట్టి యోగీత యర్పసేయు 
జనులసాటి కల్పకమం। జనునగాదె। 
అఖిలసేవ్యములగు (ప్రణ! వారములను 
మేలుగాదెల్పు నిన్నెల। మి బొగడంగను 
బరముడగు నప్పరమునకే! పరుగుగాక 
ఆరయ నాదిషునకైన। నలవియగునె? 


(గోలకొండ పత్రిక) 


నిష్కామ యోగం 


వె. 


రా 


గీ. 


కౌసల్యాదేవి 

దేవకీపుత్ర! నిన్నెన్ని। యోవిధములు - బిలిచినం బల్మనేలనో। తెలియరాదు 
ఏమయిన దప్పుచేసిన। చో, మహాత్మ! - ఆరనె నన్నింకమన్నింప। నగునునీదు! 
కృష్ణు అర్జునునకు బ్రబోధించినట్టి - గీత, మనమెప్పుడైన నా రీలుజాల 
మోహమునమన్షి పోయిన। మొనసిదాన - బాజుద్రోలుట కుపయోగ పడునిజముగ. 


369 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ. కృష్ణ! నీయందు విశ్వాసమొసగియిట్లు - ఏము నీవు పాడినగీ!। యెల్లరమును 
జదువుచున్నార మత్యంత। శాంతవత్తి - కరుణచేయుము మాయంగు। గనులనయన! 


(గోలకొండ పత్రిక) 


దేవకీపుత్ర 


వై. అమృతమ్మ 
గీ. కృష్ణ నినుగూన్సి నిశ్చల! హృదయభంగి 
నా(శయించెడి వారియం। నధికకరుణ 
గలిగివారికి వాకలో। కమ్మనొసగి 
చింతలను బాపి, సుఖియింపజేయుగలవు. 
గీ. గోపికా స్త్రీల నలువలు గోరితరువు 
పయినదాచియేమియును దె। లియనివాని 
భంగినుండిన శ్రీకృష్ణ! భక్తపరుల 
మనసులట్టులెహరియించు। ధనుడవీవు. 
గీ. జ్ఞానశూన్యంబులగు జీవ। సంతతులకు 
సంతసములను జేకూర్చ! జాలులీను 
గీతరమబ్బయింతును। గెరలిజేడు 
కాన మమ్మిద్ధరింపగా। గడగవలయు. 


(గోలకొండ పత్రిక) 


భూ కంపము 


మంచళ్ల సుదర్శనాచార్యులుగారు 
ఉ. అంపపుకోతబెట్టగ విరామము లేక తపించి దైవమా 
చంపెద రేమొ? నిర్ణయను సాహసులైన పరాయివారు నా 
పెంపును జూడలేక కనుపించెద శక్తియటప్పరీతి తా 
కుపము జెంద చూపరుల కన్నులు మూతపడంగ ధాత్రియున్‌ 
ఉ. క్షీరమగ్రోలి తృప్తిపడి చేటుదలంపక గ్రుద్దినారహా 
వీరలునాదు రొమ్మనయి పెండ్లికి వచ్చినవారెచుబాలం 
చూరితినే! కృతఘ్నులయి వ్యూహము 


370 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బన్ని రె పుత్రులే క్రియా 
శూరులుగారటంచు తన చోద్యముజూపి 
ననంగకుపిలెన్‌ 


చ. దినదినమీ దరిద్రులకు తిండియెలేక కృశించుచుండ నిం 


టను గలసొమ్ముజూచుకొని నాట్యము 

జేసెడు భాగ్యవంతులా 

ర! నిరతమీ దరిద్రులిటు రాత్రిబవల్‌ కృషి చేయుటేకదా 
తినుడు కృతఘ్నులార యని తిట్టుచు కోపమనన్‌ శరీర మం 
తను వణికించెనన్నటుల ధాత్రి నిరాశనుజెంది కంపిలెన్‌. 


ఉ. పాపము పందెనేటికి కృపా పరి పూర్ణులు జన్మమెత్తి సం 


2 


గీ. 


స్థాపనజేతురెల్లెడల ధర్మమునో యవివేకులార! మీ 

చే పనిపూర్తిగాదు దయజేయుడు మృత్యు ముఖంబునందు నా 

లోపలడాగి యుండుడని లోపల జేర్చె ననంగ కంపిలెన్‌ 
శౌర్యాగ్నియేయేట జల్లారిపోయెనో 
భారతీయులశక్తి పాడుపడెను 
దేశాభిమాన మేదేశాననిలిచెనో 
స్వప్రజా సేవలు సాగనిపుడు 
ధర్మరాజెచ్చోట దాగిపరుండెనో 
కులశిలములు రెండు కొజతపదెను 
నాథుడైనట్టి శ్రీనాధుడెట్లుండెనో 
ధనలక్ష్మి చెలరేగి దాటుచుండె 

సంభవించినదొనగుల జాటదలచి 

వణకెభూమాత గోమాత పరుపునిలుప 

రండు! తమ్ములార తుదకు బ్రతికియుండి 

పొగులు మాతృదేవికిసేవ పూర్తిసేయ 


371 


(గోలకొండ పత్రిక) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


ధనలక్ష్మి! 


మంచళ్ల సుదర్శానాచార్యులు 
మ. ధనలక్ష్మీ! యిటుమోసగించితిని కాదా? నన్ను నమ్మించి, చెంత 


2* 


నెనిల్బుండి, వరించి, నేటిదనకన 

రోషముంగూర్చి, వె 

ల్లిన నీసాహసమేమి! బిదనయితిన్‌ లేదా యెగర్వంబు, పో 
యిన మేలయ్యెను రాకు మెప్పుడు పిశాచీ! శాంతిచేకూరెడిన్‌ 


. వినుచోగుండెలు తల్లడిల్లును క్షణం విత్తం, క్షణంచిత్తమం 


చనరే పండితులెందు సత్యమగు నా యూర్యక్తి ప్రాప్తింతు వీ 
వునిమేషంబున మాయమౌదువుభళి! పోరాడి క్షీణింతురే 
నినుమోహించి తొలంగుమాంధ్రకవితా నీతిన్‌ ప్రకాశించెదన్‌. 
పూజాపునస్మారముల్‌ జేసిశుష్మించి దాసానుదాసుకా ధనికులకును 
కోశాధిగారముల్‌ కొల్లకొల్లలుగాగ 

బంగారుమునునింపు ప్రభువులకును 

పనిలేకవిసుగెత్తి పశ్చిమదేశిమ ప్రాంతముల దిరుగు రాజులకును 
“దీన బాంధవులుగ దేశాటనమొనర్చి కోట్లకొలదిలాగు కూళంకును 


తే.గీ. మార్గదర్శకురాలివై మజుగుపడుము 


ఇబ 


ననుదరిద్రుని, కష్టజీవినిగ్భశింప 

జేయకుము ధనలక్ష్మీ! కృశించియుంటి నిప్పటికెనిన్ను నమ్మి సహింపలేను. 
తను వెల్లనర్పించి పనిజేసినినుగొల్బు కర్షకులనువీడి కదలినావె! 
బలవంతముగ లాగి భాగ్యవంతులకమ్మి భూస్వామిదాతయై పూజసేయు 
భద్రపణతురు శుభముహూర్తముననిన్ను మార్వాడివర్తకుల్‌ గర్వపడుచు 
ఆదరింతురునినున వ్యామోహితులుగాన రాచుబిడ్డలు పో! పిశాచినేడె 


తే.గీ. బాగుపడెదయి ముందునీ వాగురులను 


జిక్కుకొనిపోతిమికుటిల చేరదీతు 
రు కఠినహృదయులైన పరుల వరింపు 
మింకవారినే! వీడ్మోలిదే 


(గోలకొండ పత్రిక) 


372 
తెలంగాణలో భావ కవితా వికాసం 





క్వేట్టపుర (ప్రళయము 
రామసుబ్బారాయుడు, వేంకటనారాయణ (సోదరకవులు) 
మ. యువసంవత్సరమా! యిదేమపొగరో యుగ్రంబుగాదోచెనీ 


ల్‌ 


నవురాదగ్ధము చయుచుంటి......... ప్రారంభమందెప్లు నీ 
యవధానంబున కాగువెరెవరు భాసాబ్దంబు బీహారమన్‌ 
దవులన్‌వెట్టె నికెంతముందుగలదో తబ్బిబ్బున్‌ జెందుగన్‌ 


. కోటవలెన్‌ బ్రకాశమయి కోమటిపట్లణ మంచునొప్పునా 
ల 


క్వేటను మింగివేసితివి కేవల నిర్ణయతన్‌ వహించుచున్‌ 
మీటితి నొక్క చూపునను నీటనుముంచుచు బట్నమంత బా 
హాటముగా జరించితివె యాటను బిడ్డల వేరు సేయుచున్‌. 


. నీరమునందు ముంచెగద నీటగుపట్టణ మంత వప్పుబీ 


హారును బావవత్సరము నక్కటికంబక యింతలేక యీ 
తీరున భూమికుపమును దెంపుగ గల్పనసేయనేల బల్‌ 
వైరము దాల్చనేల? యిల పౌరులనర్చిన పాపమెట్టిదో? 


. ర్వుల్లని గుండె క్వేట్టహర సౌధములన్నియు గూలిపోమగా 


ఘల్లని ఘల్లుఘల్లుమని గోలవినంబడినంత, దత్పురం 
బెల్లనశింపజేసితివ దేలకొ? యందజుపాపులైరె! నీ 
వల్లలభించె నింత యువ వత్సరమాయిక పొమ్ముచచ్చెరన్‌. 
గురుడు రాజయ్య నింకేమి కొదువగల్లు 
నంచునోయుపవర్షమా! స్వాంతమందు 

నుబ్బీతివిగాని ఫలమట్టు లబ్బురముగ 

మారె పాపగ్రహంబులు మసలుచుంట 
రాజుబలవంతుడెన తత్ర్రజలకెట్లు 

సౌఖ్యమెవారు? కర్మానుసారముననె 

సిద్దమగుటయు నిజముమంచి చెడ్డలెల్ల 

చేసికొన్నట్టి కర్మత్య జింపగలమె? 


373 


(గోలకొండ పత్రిక) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


భిక్షకుడు 


మంచళ్ల సుదర్శనాచార్యులు 

గీ. చాలియును జాలనట్టి వస్తంబు గట్టి తినుటకే లేక 
వేడిగంజి నొకయింత ద్రావి, ప్రేవులు మాడగా - 
తపనుబడుచు భిక్షకై వచ్చి వాకిట - వేడుచుండె. 
నడికిరేయిని క్షుద్బాధ- వడుచు లేచి కూర్చొని, 
విలపించి, వెతకు- కుమిలిపోయి జీవనాధారుడొచు 
కృ-శించుచుండి భిక్షకైవచ్చి వాకిట - వేడుచుండె. 
పేదరికమునకుం దోడు విడ్డలకయి పొట్టు జేతుబట్టుకొని 
సంపూర్ణ దయను బడయగోరి వచ్చెను లోన నడుగిడుటకు 
వెజివు జెంది నిర్విణ్దుడై కజచె బెదవి. 
ఎండలో దిగ్గుచున్నదు నిండనట్టి వాత్రనుగని దుఃఖమున 
నిష్ణలుడగుచు, పరాత్పురుని లోన ధ్యానించి యాపదలను 
గడుప ధృఢచిత్తుడై నిల్చె గడపలోన. అనయమా సజ్జనని భార 
తాంబటికకును హృదయ శల్యమై బాధించు నీదరిద్రమనపిశాచ 
మకల! నాట్య మును మొదలిడె పేదవారలను గలిసి వీడగలిగె. 
హస్తలాఘవమునకు (బ్రాశస్తుడౌనె? 
యుక్తిచే మెప్పుగాంచు ఉద్యోగి యౌనె? 
నిరత మీశ్వరు సేవల - నిష్టుడౌనె కాని, పేదవాడెపుడు జ-గత్తులోన. 


(గోలకొండ పత్రిక) 


సందేశము 


ఖండవల్లి లక్ష్మి రంజనము 

భీ ప్రథమాంధ్ర సామాజ్యశాసనా సాహసంబు 
ఏసతిపిల్లియె యిలుసొచ్చుమగనిని క్షుభితమృగేంద్రాభ శూరుబనిచె 
కంకణక్వణనంబు ఖడ్గ్డన్ఫులింగముల్‌ కాకతి సేవకై గలుపురాణి 
సలలితకపతా(గ శాఖా నిషజ్ఞయి కావ్యనుమటుదాల్చు కాపుకన్నె 

గీ. నాటవలవాటివిష్ణువు నోటబుచ్చి 


374 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బ్‌ 


ల్‌ 


ల్‌ 


పొడిచిపొంగిననాగమ్మ పోటుదనము 

పగ్గమెత్తినయీనాటి బాలికలను 

బూనియా ధ్రమాతరథంబు బోవుగాక! 

ఒకడు భుజించునన్నము, మరొక్కనియూర్జిత సత్వుజేయునా 

ఒకడు ఫలించు క్షేత్రమున నొక్కడుపంటను ముచ్చిలించునా 
ప్రకటిత సానుభూతియగు ప్రాకృతపూరుష సంఘమంతయున్‌ 
వికలము సేయునే, చిరని వేశితసాధ్విజనీనబంధముల్‌. 

ఉద్ధతశత్రు పై నూర్జితసామంబు నడకువసతి పైన నౌద్ధతంబు 
అన్యకాంతాగోష్టి నధికవాచాలత నింటదూర్వాసులైకంటకింపు 
నోటస్రీస్వాతంత్ర్య మూటలూరెడువాక్కు 

బెడదలోదాస్యంపు టెత్తులెన్నా 

ప్రకృతివిజ్ఞానంబు పడతులన్యూనత సాధించునేర్పులో సమసిపోవ 
చదువుగల్లిన సౌందర్య మొదపదందు 

రూప మొలికిన మోదుగు రూపమనుచు 

వ్యంగ మైధనలోభంబు చెంగలింప 

యువతులను బెరగూడెడె యువకులుండ 

లేదు మోక్షంబు దేశాన లేదులేదు. 

వ్యక్తిత్వహీనయై పతిధరించినయంగ 

వస్తంబుస్తీయను పాతమాట 

వెండిబంగారములు మెండుగా మోసెడు 

జంత్రంపుబమ్మను జనులమాట 

పైపూతమెరుగుల భ్రాంతిని సత్యంపు లోతులరయదను లోటుమాట 
చదువులు చదివియు సాధ్వీత్వమొల్లద నిదిశల (మోసిన నేటిమాట. 
అడుగడుగునకునాచార మడ్డగింప మూఢక్షేశంబువడువను రూఢిమాట 
సమసిగృహధీపమింటర చ్చ వెలిగించు 

కరణిబాలికాలోకంబు గ్రాలుగాత 

నిఖిలశాస్తాభ్యాస నిర్ణిదదీక్షలు మీకెట్లు సహజమో మాకునట్లె 
చెడుగుడియుప్పట్టి చెజ్టాడుటలుమీకు 

జన్మహక్కులుమాకు జన్మహక్కు 


375 





తెలంగాణలో భావ కవితా వికాసం 


అమలగోదావరీ సమతరంగ బుల 
తూగులాడుటకుమాకు దోసమగు! 
ప్రబలరివుహృదయ బాడబకీలయౌ 
మాతృపతాకంబు మాళువలయు, 
వెన్నెలలలుకు శారదా నన్న రాత్రుల రుచిపురాకుపూదేనెలా మమలును 
(గోలకొండ పత్రిక) 
పశ్చాత్తాపము 

(ఒక కవి) 

1; ముప్పదేడులనుండి సంపూర్ణముగను, 
నాదుహృదంయాతరాళన నాటి మున్న 
దేశసేవాంబరములనే దెంపికొంటి 
అంతరాత్మబోధనలకు నద్దుతగిలి 

2. స్వయముగా దేశకార్యమల్డగుపుశక్తి, 
థర్మనిర్వహణాసక్తి, త్వాగరక్తి 
ఏషపొదకపోతిబో, ఇతరులందు 
గెంచిసహియించనైతి నాకములగట్టె 

8. నాప్రయత్నమేమియు లేక నవ్యదేశమాతృ 
సంక్తీర్తనపు రిస్యస్వనమనచ్చె 
చెవులబడకుండ జాగ్రత చేసికొంటి 
ఇంటలక్ష్మిరా గోరవద్దంటెనకట 

4. నరునికెంత గౌరవమేల వలొదటంచు, 
నీర్యబూనినాయుక్తుల నెన్నియేని 
కూర్చి ఘనకార్యమును బడుగొట్టదలచి, 
ఓడితిని, నిరక్షరుడు నా కంటెనయము! 

5. తిండిలేక, బట్టలులేక, దిక్కులేక, 
చదువులేక, యారోగ్వసంపదయులేక, 
(బ్రతికియుండియు, లవముల పగిడినున్న 
దీనులగు వారి ద్రోచెడు ధీరమతుల 


376 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నొళ్లుగట్టతోడ్చడు నాయమానవిద్య 

కాల్పనా! నిరక్షడడు నాకంటెనయము! 
పసితనంబుననే గమధర్తలనెదు 
నారిగోల్పోయి, కడుదుకట్టు భాజనమగు 
జీపితముకొనిపోవు. ris 
ముక్క పచ్చలారనివారిమూలగట్టి, 
ముసలినారికమ్మగజమల్‌ పూనవల”ద 
టందు బోధింపదలచెడు మంచివారి, 
నోళ్లుగట్టతోద్చడువాయ మానవిద్య 

కాల్పనా! నిరక్షకుడు నాకంటెనయము! 


(గోలకొండ పత్రిక) 


పుత్రనీతి 


భవానీసింగ్‌ ఠాకూర్‌ 


గీ. 


అన్నతోపాటు లక్ష్మణుం డడవికేగి 
కష్టములకోర్చి సేవించి కాంచెముక్తి 
నీవు నీయన్న పైనట్టి నెనరుజూపి 
తతృలానందమునుగాంచి తనరుపుత్ర 
అన్న పాదుకలనుదెచ్చి యనుదినంబు 
భక్తి తోడుతుబూజించె భరతుడెలమి 
నీవు నీయన్న పాదుకల్‌ నియతిగాను 
బూజగావించి సన్ముక్తి బందుపుత్ర. 
(గ్రుడ్డియన్నను గద్దెపై గూరుచుండ 
బెట్టిసేవించె సాండుభూ విభుడుప్రేమ 
నగ్రజునినీవు నిట్టులే యగ్రపీఠ 
మిచ్చి సేవింపుసత్మీర్తి వచ్చుపుత్ర. 
శవలు భీమ పార్టులునన్న గారియాజ్ఞ 
నుండి పేర్గాంచిన భరత ఖండమందె 
నీవును భరతఖండమం దేజనించి 
పేరుముంచక మెలగు మాతీరు పుత్ర. 


377 
పత్రిక) 
తెలంగాణలో భావ కవితా వికాసం 


రాధాస్వామి 


గార్లపాటి రాఘవరెడ్డి 
క. శ్రీమదఖిల జగదంత ర్యామీ! సుజనానుగామి! రాధాస్వామీ! 
నా మొజవినవా యీకొట 
గాములకింకనైన వ్యవధి కలదాలేదా? 
చ. అమల, నునాదిమద్యలయ మచ్యుత, మప్రతిమాప, మప్రమే 
య, మతిహృషీక, మవ్వయ, మ 
నంత, మఖండము, నాగమాంతవే 
ద్యము, సనపద్యమైయలరు 
దా కజేతమనందు దుగ్గ్ధతో 
యములటు లీనత్‌ గనును పాయమునాకు ననుగ్రహింపవె! 
చ. నిలువదు తావకీనమగు నిర్మలినాకృతి నామనంబు ని 
శృలగతి, నైహికక్షణిక సౌఖ్యములన్‌ భ్రమియించుచుందుని 
చ్చలు, బరమార్థ సాధకము సత్సహవాసము నిచ్చగింపద 
గ్గలికు బరార్థవంచకుల కల్లలకబ్బు, నెటుల్‌ తరింతునో. 
తే.గీ. ముక్తి కాంత గృహద్వారమును తజమగ 
దెరుపుదోపక గురువర తెలిమిదొఖుగి 
యకట సంస్కృతి మృగతృష్ణ నస్మదీయ 
చిత్తమృగము భ్రమించుచు జక్కుచుండె. 
తే.గీ. ఎట్టి యిహికతుచ్చ భోగేఛ్చ మునుగు 
చున్న నీకభిముఖమె నాయుల్లమైపుడు 
దిక్ర్రదర్శకయంత్రమేదిశనిలిపిన 
నుత్త రాభీముఖమ్మెయి యొప్పునూడి,. 


(గోలకొండ పత్రిక) 
ప పబొధము 
బ్రాహ్మణ ప్రబొధ 
రుక్కుమారు రామశాస్త్రి 
భీ జగమునకున[బతి జగముగల్పించునం - తటి తపోధనుల గోత్రములుమనవి 


378 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బ్‌ 


ల్‌ 


బ్‌ 


ల్‌ 


ల్‌ 


సకలలోకావలీ సతమాణతగాంచు - విమలసాంగశ్ళతి విద్య మనది 
ఏ భూతములనించు కెనినొ ప్పింపని - వృధుశిలోఛాదిక వృత్తిమనది 
(బ్రహ్మోదులైన దర్శనమాత్రమునను - భయభక్తులంగమ తపశ్శక్తి మనది 
జాతకర్మాది సంస్మారజాత సంస్కృతమ్ము పణ్యతమమ్ము స్మ మనది 
మరచియున్నారమిది యింతవరకు హరిని - కొలిచి మేల్మొనుడొ విప్ర కులజులార! 
ప్రతిధనికుంజేరి పండ్లిగిలించి యా - చించి యార్జించి జీవించవలదు 
గ్రామపౌరోహిత్య ఘనవృత్తి గలదంచు - వేదశాస్తమ్ముల విడువవలదు 

క్షితి కృషి స్వాతంత్ర్య జీవికయని స్నాన - సంధ్యాదులను వీడినలుపవలదు 
రాజకీయోద్యోగ రాజయంచు స్వవృత్తి - అనదగునౌకరి నెనయవలదు 
మరణమునకేని వెరువక మనపురాత - నుల మహాత్వము మదిని నిచ్చలుగడించి 
అఖిలభారమ్ము శ్రీహరియందబచేర్చి - శాంతినార్జింపుడో విప్రజన్ములార! 
మనగ్రుధజాలమ్ము మరియొక దివ్వెపై - విపుల (ప్రవృత్తి గన్పించుచుంట 
మనవేదమంత్రముల్‌ మహినన్యజాతి వా - రల యనుష్టానమందలరుచుండ 
మనశిలోంఛాది నిర్మలవృత్తి పుల్మ సాం - త్యజులకు జీవనాదారమగుట 

మన తపశ్శక్తి సంపద దురాశానది - కూలి యధోగతింగ్రుంకియుంట 
కన్నుగవనిప్పి యొక సారిగాంచుడకట! - మనసనాతనధర్మమ్మ మునుగుచుండె 
అది దేవుని దలచి చేయానుడిపుడ - బ్రాహ్మణోత్తములార విద్వాంసులార! 

మన సంఘమును సనాతనధర్మ విధులతో సంస్క్మరించుకొనంగ సొగవలయు 
మన నిత్యకృత్య ధర్మములైన స్నానసంధ్యల ఏకాలమున జేయంగవలయు. 

మన బాలకులకు బేర్మిని జన్నిదమును వే - సినదాది వేదముల్‌ సెప్పవలయు 
మన సకలాధారు మదిజేర్చి యంతరిం - ద్రియనిగ్రహమ్ము నార్జించవలయు 
దుర్వివాదమ్ములకు గేలుగోయిమోద్సి - భవ్య మౌనవ్రతమ్ము సల్పంగవలియు 
మనకులాచారముల గాచుకొనగవలయు - ప్రాణసంశయమందేని బావలార! 
మన విప్రజాతిలో మనమె విద్వేషింప - పూనక యేకత్వమూనువరకు 

ఇతర విద్యలకు నక్షతలు నీరెడి వేద - శాస్తముల్‌ సదువంగ నాగువరకు 
దుష్ప్రతిగ్రహశ్వవృత్తులవీడి స్వాతంత్ర్య - పరిశుద్ధజీవికన్‌ (బదుకువరకు 
మరలవేధించు దుర్శత దుర్మతులగని - స్థిరతరశాంతి నార్జించువరకు 
సమసిపోయిన మనసదాచారణసరణి - ఇలబునర్జీవితమ్మి షీరించుమేరకు 

మన కులమ్మునకొదవిన మచ్చవోదు - బ్రాహ్మణోత్తములార! శ్రీభక్తులార! 
ప్రతిదినమ్మున నమ ్రతిబుద్దుడై స్నాన - స ధ్యాది కృత్యముల్‌ జరుపవలయు 


379 
తెలంగాణలో భావ కవితా వికాసం 





2 


బ్‌ 


అతిమితనిష్ట గాయత్రీ మహామంత్ర - జప వరశ్చిరణముల్‌ నలుపవలయు 
ఘనసదాచార వర్తనమొంది శక్తిమై - అతిధి పూజనము సేయంగవలయు 
తనయధికారమ్ముగనగొని సత్సాత్ర - దానమ్ములంజేయ కల్పవిదుల 

పితృ మృతాహమ్మ. ee శ్రాద్ధములను జరుప - వలయు, వారిభక్తి నాచరింపంగవలయు 
ఇదియు మనకు ధర్మబె విలాంచిన ప్ర - పట్టుదలగలదగుడు విద్వాంసులారు 


. అమలబ్రాహ్మణ జన్మగాంచిన మనుష్యప్రాణికిను వేదశా 


స్రములే పోడరనీయముల లి 

దురాచారప్రవృత్తిన్‌ నరా - ధములవ్వానిని గొప్పసేయమి జేరి 
త్యాగమ్మగావించి యా - (శ్రమబాత్సాదులవీడి యన్యమత 

భాషావిద్యలన్‌ నేర్తురే 

ఆచార (బ్రహ్మగహమని తిట్టినగాని - మడిగట్టకుండ సాపడగవలదు 

పరమ ఛాందసుడంచు బరిహసించినగాని - స్నానసంధ్యాదులన్‌ మానవలదు 
వెర్రివైదికులంచు వెక్కిరించినగాని - పిత్రాబ్టికారులన్‌ విడువవలదు 
శ్రోత్రియమూర్భుడంచును హసించినగాని - వైశ్యదేందుల వదలవలదు 
తెలివిీహీనుడటంచు నిందించుచున్న - శ్రీమదీశ్వరసేవ ద్యజింపవలదు 
నిందనసోత్రముల మది నెగడనీక - పూర్వపద్ధతి నడచుడో పూజ్యూలార్య 
(బ్రహ్మాండములు మొదలి పరమాణువులదాక - నిండివెల్లెడి వాడొకండుగలడు 
అతని యవయవటాతమ్మె దృశ్యప్ర - పంచ బాతమ్మయి పరగుచుండు 
అమ్మహామహుని యాజ్ఞాక్షరమ్ములె వేద - జాలమ్ములై ధరగ్రాలుచుండు 
ఆవేదమందెజుత్యా శ్రమ ధర్మోప - యుక్త శాసనవాక్కు లప్పుచుండు 

అవియె మానవతమవున దవులుకొన్న - ప్రాణికోటికి దెలిపెడు పద్ధతులను 
మనము మనుజులమగుట నమ్మంగవలయు - వేయుమాటలికేల యో విప్రలార 
కలవు కులమ్ములున్‌ కలపు కర్మములున్‌ - కలవా[(శములున్‌ 

కలవు సుఖమ్ములున్‌ కలవు కష్టములున్‌ - కలవాత్మ దుర్గతుణ్‌ 

కలవును పుణ్యమార్గముల ఖండయీలాస్తకి - భావమాత్మలో 

కలిగిన సర్వముంగలదొకండిదెడ గల్లకయున్న నేమనున్‌ 


(గోలకొండ పత్రిక) 


380 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రణోత్సాహము 


మంచళ్లసుదర్శనాచార్యులు 


చ. 


బ్‌ 


అతులపరాక్ర మాతిశయు - మంచలపై ద్విగుణీకృతంబగున్‌ 
బ్రతికి నిరాశ్రయంబుగ వి - నాశము జెందివిరోధి వర్గముల్‌ 
గతికిరిరత్న గర్భయయి - గ్రాలెడుభారత భూమిభాగ్యమె 

ట్లు తరుగునందు ద్రోహులకు - టంబము వృద్ధికిరాదువీరుడా! 


. కరముల్‌కందగ నె 


త్తురు చుక్కల్‌ నలుదిక్కులన్‌ - విసరి ప్రత్యూషంబు నందుబికా 
చరుణద్వంద్వమరాగ - రంజితముగా సాధించి ప్రార్థింపుమా 
కరిరాడ్వందితుడెల్ల వేళలను సాక్షాత్మారమౌ వీరుడా! 


: ఇష్టాగోప్టిని జీవితంబు గడుపన్‌ హీనస్థితిం జెందుటే 


స్పష్టంబౌ విషయంబు సేవకులమై సర్వస్వమర్చించి 
యీకష్టాలన్‌ మిగిలించుకొంటిమి - మహాకాండ ప్రకాండుబులన్‌ 
దిష్టాంతాంతక ఘోరమూర్తి - వగుచున్‌ నేర్పొప్పగా చెండుమా! 


. ప్రాణాలన్‌ ద్యజియింప భీతిలినవారల్వీడి పోకుండనె 


న్నోనీతుల్గజి వంగనేర్చి ప్రచలో ద్యోగంబునన్‌ మీరి సం 

తాపంబుం బదిలంబుపర్చి యనుమానం బేమిలేకుండ కా 

నీ నీ పేరనివాళినెత్తె దమును ప్రీతిన్‌ భారత్మాతకున్‌ 

విరియ బోసినతెల్లని వెన్నెలరు - మెరసి గాఢాంధకారము మేళవించి 
కనులమిటుమిట్లు గొలిపెడు ఖడ్గమునకు పదునుపెట్టుము వీరుడా కదనమునకు 
బ్రహ్మాండ బాండముల్‌ పగిలిబీటలు వార - వీరులగర్జనల్‌ మీరుచుండె 
వివశులైధాత్రీస్థలి విగతజీవులై నట్టియోధులప్రోవు గుట్టలాయె 
పోవూటమునదూరి పూర్ణాహుతి గొనిప్రే - వులమూటగట్టిన కలతజెంది 
కాలుకదలనిక కనులెజ్బ్జతోజూచి - ప్రాణములు దెగించి రాత్రిబవలు 
యుద్ధమున కళింగపతిసం సిద్దుడొచు - ధైర్యమును బురిగొల్ప శాత్రవులనుబరి 
మార్చుచుండిరిసైనికులోర్చుకొనుచు - స్వామిచే ధురంద తంమని విధియే! 
దగజ జేరుచు శక్తియుక్తులన్‌ - బెక్కుభయ....... దాగ్ని 

యేచ్చ కు బురిగొల్పు చుండెడున్‌ 


(గోలకొండ పత్రిక) 
381 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అన్యాపదేశము 


విక్రాల నరసింహా చార్యులు 
గీ. మధురపరి మళమైన సుమంబనీదు 
చెంతకే జేరకున్నను జెలిమిగలగు 
మలయపవనాంకు రమ్ములు మాటికిని ద్వ 
దీయగుణ మహిమమును దెలియపరచు 
బలసినవాడు పూవులనేనికసిగంద కుండ పైకొని తేనేగ్రోలునాకట 
కాలాయసా[గ్ర కర్మశతుండమునుజన్సి తొలుచునొక్కెడజేగ దూలమేని 
గంభీరదీర రూంకరణమ్ములకు నిండు యౌవ్వనుల గుండెలదురి జేయు 
ఒడలెరుంగక మదమ్మ డరిజులాయించు నేన్గులకుంభము లెక్నియాడు 
గీ. గండుతుమ్మెద యదిదీనిగడు మదనము 
మెత్తదనమును నెదుటివేర్మికిగొలంది 
నొనరజూపట్టుగాని యేయొకటజూచి 
చూడక యీపాటిదేయని యాడనగునే 
మ. కుసుమంబియ్యది కోమలంబునమదా కూతస్సుటాలాపరా 
గసమానిష్టనిరంత రానుసరణై కాయత్త పుష్టంధయా 
ప్రసభాలింగన చుంబనాది సులభప్రాయాంత రాళోదయ 
ద్రనమోసీమిడుతా? రుచించునె కటాంతద్వాటి నీబోటికిన్‌ 


బ్‌ 


(గోలకొండ పత్రిక) 
ఆర్ష 
కోపము 
వాసికర్ల రంగయ్య 
సీ అనురాగలతలను ననుమానమునులేక విరబిర దరగులన్నిత్నమనుగ 
ద్వేషాంకురంబుల వృద్ధిపొందింపగా బాళినిగల్గినతోట మాలియనుగ 
స్నేహవృక్షంబును జెక్కముక్కలుగాగ, గొట్లనెంచినవాని గొడలనుగ 
నే! ఈ (ఈ 
నైశమత్యంబనే యటవినిగాల్బంగ చెలుగి వెలంగుకార్చిచ్చుయనుగు 


గీ. బగడుచున్నారు లోకులు జగతియందు - నేది? కోపమా! చూతము నీదుశక్తి 
శాంతభావంబు గలవారి శప్పమొకటి - బీకుగల వేమొజెప్పుము బీకలేవు. 


382 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ల్‌ 


ఒక గర్భమునుబుట్టి యొకతల్లిచనుబాలు గుడుచుసోదర తతికూర్మిజెజిచు 
నొకకంచమునదిని యొక మంచమునుబండి మెలంగుచుండెడి వారిదొలుగుజేయు 
నొక గ్రామమునుబుట్టి యొకవీధిలోదిర్లు స్నేహావితానంబు చీలుదీయు. 

నొక పాఠశాలలో యొకయొజ్ఞతావునే జదువుచుండెడివారి మదిని జెజుచు 

నబ్బ! వర్ణింపజాలనే దెబ్బగాల రాకుకోపమా! జేర పరాకునైన. 

హాస్తయుగళంబు మోద్చినీ కనుదినంబు - వందనశతంబు లర్పింతు నందికొనము 
శివమునెత్తినమానవుం డెగురునట్లు - చోరులను గాంచి మొజుగెడి శునకమట్లు 
తోకుద్రొక్కిన సర్పంబు దుముకుకరణి - ధరణుజరియింత్రు నినుజేరు నరులనిటుల 


ఆ.వె. కాలుసేతులలణకు కనులెజ్జిబారును - కాయమెల్ల చెమట పోయుచుండు 


తే. 


తే. 


ప్రాణములుద్యజింప బంతంబుబూనును - గోపమా? భవద్దుష్ప్ర తాపమహిమ. 
అగ్ని సాక్షగు బెండిలి యాడినట్టి - దంపతులలో నయుష్మత్ర్ర తాపమహిమ 
సోకినంతనె వారుచీ కాకుజెంది - దుఃఖసంతప్త చిత్తులౌదురు ధరిత్రి 

పిన్న పెద్దల భేదంబు లెన్నకుండ - న్యాయనున్వాయ మిదియంచునరయకుండ 
కలుషభీతిని లేశంబు దలుపకుండు - బ్రతుకుచున్నావుగాదెనీ ప్రజ్ఞగాల 
త్రాగుబోతులు నీయింటి దాసవరులు - గర్వితులునీదు బంధువర్షంబువారు 
పౌరుషోపేతులేనీదు ప్రాణసఖులు - జానహీనులు నీసంఘ సభికులనని, 
కోపమా? తాపకీయ పరితాపమహను - వారిపైననె జూపంగ వలెనుగాని 
శాంతభావంబుగలవారి చెంతనిదు - దుండుగ బులు సాగిరాకుండు నహహ 


(గోలకొండ పత్రిక) 


AD 
ఇష్టణ ద్ధి 
రామసుబ్బారాయుడు, వెంకటనారాయణ (సోదరకవులు). 


గీ. 


నియతిదప్పక చరితంబు నెట్టుచున్న - దయయు సత్యంబు ధర్మంబు దాల్చియున్న 
శ్రితజనంబుల నెప్పు రక్షించుచున్న - సర్వకార్యములు మనకు జక్కబడవె? 

ధైర్య సాహసౌదార్య తత్వగుణమున్న - గలిమి లేములపట్ల నిశ్చలతయున్న 
బాషకార్యంబులనుసేయ నోపకున్న - మానవులకెల్ల సాధింపరానిదెద్ది? 
మిత్రధర్మంబు లోలోన మెజయుచున్న - బరుల కుపకారములనేసి పరగుచున్న 
బౌరుషంబెల్ల వేళలు బాయకున్న - గాకపోవుని తలపెట్టు కార్యమెల్ల, 


(గోలకొండ పత్రిక) 


383 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గోలకొండ పత్రికా! 


కె. మదనమోహనరావు 

మ. భరియించెన్‌ తనగర్భమందు నిజలం బావ్యావహారేతరం 
ఒరయన్‌ కోర్టుల తీర్చుపట్టికల నాయాదేశ విఖ్యాతముల్‌ 
గరపెన్‌ జూడగ నార్యసంతతికి లోకాతీతమౌ జ్ఞానమున్‌ 
తరమే నిన్వినుతింప నార్యులకు నీ దాతృత్వ (పేమంబులన్‌ 

చ. కమలజురాణి సతృపను గౌతుక మొప్పగ విద్యనేర్చి నీ 
విమలయశప్తపంబునుగ వీశ్వరు లెందరొ బద్యగద్యముల్‌ 
సమరస మొప్పవ్రాయగల సాటియొకింతయు లేనికీర్తులన్‌ 
నుమసచువారు సూక్తముల శోభిలబేయుచు మెల్లుచున్ననిన్‌ 
దమతమ పద్మహస్తముల దాల్చి పఠించుచు నుంద్రుమానవుల్‌. 


(గోలకొండ పత్రిక) 
తెలుగుభాష 


సిరుగూరి జయరావు 

ఒక వంక నాంగ్రేయ సుకుమారి యిచ్చగింపులతోడ వలపింప దలుచుచుండ ముసుగులో 
దాసిగిలి మూతలాడుచునుర్దు భాషావనిత వలల్‌ బజచుచుండ అప్పరోభామినినంచు సంస్కృత 
కాంత పాలిండ్లు పొంగారు బైబడంగ “తగుదునమ్మా” యంచువగలాడిగ్రామ్యంపు- 
గులుకుమిటారితళ్ళులునటింప 

గీ. హింది కన్యను బెండ్లాడుమీ యటంచు 

బెద్దలందటు బలవంత పెట్ట నకట! 

చిన్న తనముననుండి నెచ్చెలిగనున్న 

తెలుగుకన్నియ ముద్దులు తీ్బు టెపుడొ? 

చినుబాలుత్రాగునాడనురాగమొలుకంగ “నమ్మా యటంచుమాటాడునాడు 
గోళికాయలనాడుకొనునాడు తగవులాటలలోను దిట్టులుపలుకునాడు 
అత్తింటికేగినక్రొత్తలో మజదలి హాస్యోక్తులకు బదులాడునాడు 

ముసలిముత్తా నీరసముగా 'వెళ్లిపోయెది నంచుగడమటవదలునాడు 

గీ. చచ్చెనో? యొడలెజుగదో? పిచ్చిపట్టి 


ఇబ 


384 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రూపుమాసెనొ? యన్యభాషాపిశాచి! 
జెర! యెటునుండి దాసరమాయెనేడు 
తెలుగు కాపురమును బెద్ద తెగులువోలె? 
తొలుతు గర్జాటరాజుల సభాస్థలములో ముత్యాలసరులతో మురువుసూపె; 
తమిళదేశములోను దంజాపురంబులో రాజమర్యాదతో రహినెసంగా; 
కుతుబషాహీనవా బతి గౌరవముసూప గోల్మండలో ముద్దు పల్కు లలికె; 
ఆంగ్రేయపండితులాలకించి శభాసు నాబ్రాచ్యపుటిటాలి నాగమించె; 
గీ. అన్యభాషాపరులె తెన్లు నాదరింప 

తన్నువిడనాడి పరభాష నెన్నుకొనుట 


బ్‌ 


(సుజాత) 


లేకుంటేమి? 


కాళోజీ నారాయణరావు 
కనుల గుసగుస కనులు వినగల్లినాక 
పలుకుల తేనియలు చిలకకుంటేమి? 
మనసు మనసూ కలిసి మనగల్లినాక 
దేహాల దాహాలు తీరకుంటేమి? 
ఆత్మ సౌందర్యాల నరయ గలిగాక 
కన్నుల అందాల కాంచకుంటేమి? 
వావివరసలులేక వర్తించినాక 
“సప్తపది” ఘనతలన్‌ చాటకుంటేమి? 
పడునవెల్ల వ్యర్థపాటులయ్యాక 
తారుణ్యకాండను దాచకుంటేమి? 
పండించు ప్రాణాలు పస్తుపడ్డాక 
పాడు రాజ్యాన్ని కాపాడకుంటేమి? 
కనులు మూసియె అంత కాంచగలిగాక 
వెలుగు కోరుచు వాని విప్పకుంటేమి? 
రక్షించు వారలే భక్షించినాక 
విష్ణువని రేని సేవింపకుంటేమి? 


(నా గొడవ) 
385 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఏడ్చువారల నెవడు ఓదార్చగలడు? 


వెల్టుర్తి మాణిక్యరావు 

బంతిపూవుల జూచి తావి లేదని యేద్చి 
మొగలి రేకులు ముద్దు గులకవని మది గుంది 
రంగు వాసన రూపు అన్ని వున్న గులాబి 
ముండ్ల నడుమున్నదని - మూతి ముడుచక తిరుగు 
ఏడ్చువారల నెవడు ఓదార్చ గలడోయి! 
నవ్వువారల నెవడు నొప్పించగలడు! 

ఒంటి [బ్రదుకని మొదట - కాళ్ళగొలసని పిదప 
గం[ద్రగోళమ్మని - కుందెదరు ఆపైన 

చచ్చి పోయేవరకు చననీరు వేదనను 
ఏడ్చువారల నెవడు ఓదార్చ గలడోయి! 
నవ్వువారల నెవడు నొప్పించ గలడు! 

పొద్దు బాధనుతెచ్చు మావు నిద్దుర మింగు 
ఎండ వేడిమి జేయు వాన నాన్సును వారి 
మేఘాలె భయపెట్టు ఉరుములాతరిమేయు 
మెరుపు కన్నుల మూయు తెరువు గానరు వారు 
గాలి యెత్తుక పోవు దుమ్ము కళ్ళను గప్పు 
ప్రకృతినె శత్రువని భావించుచుండేటి 
ఏడ్చువారల నెవడు ఓదార్చగలడోయి! 
నవ్వువారల నెవడు నొప్పించగలడు! 


అహింస 
రాజయ్య (చెన్నూరు) 
తే.గీ. ధరనహింసయెయుత్తమ। ధర్మమనుచు. 


ప్రతిపురాణాది గ్రంధముల్‌! శ్రుతమొనర్చ 
మదినియొక్కింతుగనికర। మైనలేక 


386 


(తొలిసంధ్య) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


భూతఘాతయొనర్చిపెం। పొందగలరే! 
అకటనానావిధములగు। నాయుధముల 
వలనసర్వభూతంబుల। వధయొనర్చి 
వానియామిషముంగడు। సారుదినిన 
దొసగుపొసగకపుణ్యంబు। దొరకుగలదె? 
కంటకంబకటికాలియం। దంటుకొనిన 
దానిబాధకుమనుజులు। తాళలేరు 
అటులనేజంతువులకాయు। ధములవలన 
బాధగలుగదే? చంపుట। పాడియగునె? 
“ఆత్మవత్సర్యభూతాని”। యనెడివిమల 
వాక్యమెల్లధర్మములందు। వజలుచుంద 
బాడియౌనె? జంతువులను; బాధపెట్ట 
మహితగుణులారమాంసాభి। మానులార. 


(తెనుగు) 


కోకిలా! 


కాళోజీ నారాయణరావు 
లేమావి చివురులను లెస్సగా మేసేవు 
బుతురాజు వచ్చెనని అతి సంభ్రమము తోడ 
మావి కొమ్మల మీద మైమరచి పాడేవు 
తిన్న తిండెవ్వారిదే కోకిలా! 
పాడు పాటెవ్వారిదే కోకిలా! 
పేరు ఊరూ లేని పిచ్చుకవు; దయదలచి 
చేరదీసీ నిన్ను గారవము చేసినా 
మావిగున్నల మాట మాటవరుసకునైన 
ఎన్నడైనను తలచితే కోకిలా! 
ఎప్పుడైనను పాడితే కోకిలా! 
ఇంపైనా 'కూకూిల సొంపైన రాగాల 
నిండుగా నీ గొంతు నింపినా మామిళ్ళ 


387 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మాటయే మరచి; మాలోని కొందరు చేరి 
(ప్రేమ పేరిట కాదటే కోకిలా! 

పెత్తనము నిచ్చారహో కోకిలా! 

ఆమె నాదరియుంద హాయి చేకూర్చెదవు 
విడిపోయి మేమేడ్వ విరహాగ్ని పెంచెదవు 
ఆమె నాదరి యుండ హాయి చేకూర్చుటకు 
అన్యసాధన లేటికే కోకిలా! 
అల్పబాధలవేటికే కోకిలా! 

ఏనాటి సుకృతమొ? ఏ విశ్వకవి చలువా? 
ఈనాడు నిన్నింతదానిగా చేసినది 

అంతకే నీవేడ ఆగలేకున్నావు? 

లేకున్న నీ లెక్క యెందులో కోకిలా? 
లేకున్న నీవేడ నుందువో కోకిలా? 


(నా గొడవ) 


అరణ్యజీవనము. 


మధురకవి 

(షేక్సుపియరు పద్యముల కనువర్తనము) 

గీ. హరితభూరుహ శాఖల సంతికముప 
ఎవడు ననుగూడి యుండగా విష్ణుపడునా 
గానమెనరించు నెవ్వాడు కమగీతి 
కలిపికలరవకంఠ నిక్వాణములను 
రండురండట్టి వారలు రండిచటికి 
చూడరిటవారు శత్రువు చొప్పొకింత 
జిల్లుమనువెడగాలియుసీతుదక్క 
విడచిదేహాభిమానంబు విషయచింత 
నెవ్వడెండల బ్రతుకగ నిష్టపడుమె 
తినెడతిండికి వెదకక దిక్కులెల్ల 
ఏదిలభియించునోదాన తృప్తిపడుమె 


388 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రండురండట్టివారలు రండిచటికి 
చూడురిటవారు శత్రువు చొప్పాకింత 
జిల్లుమను మేడగాలియు సీతుదక్క 


(తెనుగు) 


ఎందకాలపువాన 


రాజయ్య (చెన్నూరు) 
ఎండకాలాన వానహా! ఎంతహాయి 
ఉడుశబోయును లోపలనున్నయివల 
నుందమన్నను చినుకులు హోరుగాలి 
పూరికొంపలు గొట్టుకపోవుచుంద 
చింతచెట్టులు బడుచుండచిచ్చరగి 
తోడపిడుగులువాలంగ నీడలేక 
పేదవారలుకడు గుందివిసుకుపడగ 
గర్భబుతువులలోపల గాలివాన 
పడుటమంచిది గాదని ప్రాజ్ఞులనగ 
భావివత్సర మెటులంచు పంటకాపు 
లాత్రములుజూవ కరవైన నమ్మకంబు 
బాగుగానుండు సంచును వణజాలలర 
పడుచునున్నడియీవాన ఫలితమేమొ? 
ఎవ్వడెరుగును భగవంతు డెరుగవలయు 
మేలులేకను గలుగదు కాలమంచు 
దైవవిశ్వాసిజెప్పె సదర్పముగను 


(తెనుగు) 


ఓదార్పు 


మధురకవి 
(సర్‌ డబ్యుస్మాట్‌ పద్యావళి కనువాదమ్ము) 
ముద్దుబాలక భయపడ వద్దు వద్ద 


389 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దెంతపెద్దగ కొమ్మూద నేమియగును 
నీకునెమ్మది గలిగించు నిపుణులైన 
కావలీండ్లను బిలచెనుకాదువేరె 
వారివిల్లులు వంగును నారియమ్ము 
లెర్రబారును నీ చెంత కెవ్వడేని 
శత్రువుడు కాలు జరిపిన మాత్రమునను, 
ఊరకుండుము। నాకుర్ర యూరకుండు 
మట్టి కాలంబువచ్చును ననతిలన 
మేలుకొలుపుదు రయ్యనిన్‌ డోలుబూర 
తూతురల నూదుచునుజనుల్‌ ప్రీతిలోడ 
అయ్య! నాముద్దుబాలకా! అంతదాక 
యూరకుండుము నీదగు పౌరుషంబు 
యుద్ధమునజూపి యొకనాట యుదయ; 
విశమించెడు యందాక విశమింపు. 


పంచ రత్నములు 


శతావధాని కొండపల్లి లక్ష్మణ పెరుమాళ్లు 


కం. శ్రీసాధ్వీహృదయేశ్వరు । డసంయ 


మిసన్నుతాత్ము దైహరియెపుడున్‌! శ్రీసీతా 
రామాఖ్యను। భాసిలుగ్రంధాలయము గ్భ 


పామతిబ్రోచున్‌. 
శా. శ్రీకాంతాహృద యేశ్వరుండు సుమ 


సన్సేవ్యాంఘి పద్ముండుశో । భా కారుణ్యని 
లోలలోచనుడుది వ్యజ్ఞానసంయుక్తవి। ద్యా 

కౌశల్యదుదైన కేశపుడుసీ తారామ (గంధా 

లయం బాకీర్ణ ప్రతిభాభివృద్ధిగనున ట్లాశీర్వదించున్‌ సదా. 


బ్‌ 


శ్రీరాజధాత్ముడౌ నారపరాసీ। తారా 


మ బుధుపేర స్థాపితమయి। అనతికాలములో 


(తెనుగు) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


న యతనిసత్పుత్రుల।ః యభిమానమున వృద్ధి 

నందుచుండి। బహుళశాగ్తజ్ఞులు వర్షార్ణనము 

లందు! వార్థికోత్సవముల వరలుచుండి। వి 

ద్యాధికులగౌర వించుసన్మార్లులా! సభ్యులవా 

ల నోత్సాహమంది. 
తే.గీ. కందిబండగ్రామంబున ఘనయశంబు। గాంచుచున్న సీతారామ [గ్రంధనిలయ। 
మనయమభినంచుచు దనరుగాత। శ్రీరమానాధు కరుణావిశేషమునను. 
మ. వినయికాగ్రిత వత్సలాత్ములగుచున్‌ విద్యాభిమానంబునొం। దునిజాం రాష్ట్రములోని 
శ్రీయుతులనెం తోసత్మళాభిజ్ఞులన్‌/ ఘనశాస్రజ్ఞులగా నొనర్పగలస ద్రంధాలయా 

భ్యోన్నతిన్‌! దనరన్‌ గూర్చెడు శ్రీరమేశ్వరు 

డు సీతారామగ్రంధాలయం। బునువర్ధిల్లగ 

జేయుగాతకరుణాం భోజాక్షవీక్షాళువై. 
ఉ. అత్తయు గోడలోళ్ళనిల యంబునను 

క్కువనెక్కొనంగనా। యుత్తమధర్మమెల్లెడ 

ల నుల్లసమం దెడురీతిగూర్చిసం। పత్తికళాభి 

వృద్ధియొక మాసవునంద చెలంగు భాగ్యమా! 

యుత్తముజేసి గ్రంధనిల యంబుల బ్రోచుతశ్రీశ్వరుండిలన్‌. 


(తెనుగు) 


అశువులు 


కాళోజీ నారాయణరావు 
అశ్రువులు నన్నెపుడు ఆదుకొని వుండాలె 
అ[(శువులె లేనట్టి అసువులేలా నాకు 
కన్నీటి కొరకునే 
నెన్నైన వదలెదను 
కన్నీరు కలదేని 
ఎన్నైన వున్నట్లె 
కన్నీరు పులకించు 
కన్నీరు నవ్వించు 


కన్నీరు బ్రదికించు 
391 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కన్నీరు కదలించు 

కన్నీటి చుక్కలో కడలు లుప్పాంగు 
కన్నీటిలో మునుగు కైలాసగిరులు 
కన్నీటిలో తేలి కాయాలు ఆడు! 


(నా గొడవ) 


మంచు చుక్క 


వెల్టుర్తి మాణిక్యరావు 

బాల భాస్మరు జూచి మురిసి పోయావు 

ఓ నీటి ముత్తెమా ఆకు చిప్పల నుండి 
నిలువునీరై నీవు - ఆవిరై పోయావు 
అరుణ కాంతిని జూచి - అట్టె స్మృతి తప్పితే! 
ఉష కన్యతో గూడి ఉయ్యాల లాడుటకు 
మారేటి రంగులకు మురిసి పోయావె 
ఊసరెల్లిని జూచి - ఉబ్బిపోయావె 
ఏడురంగుల విల్లు అమ్ములను విసరు 

నేల విడచిన సాము చేయ బూనితివీ 
ఆకాశ వీధుల్లో ఎగురజూచితివీ 

గగనమే శూన్యంబు గతి యేది నీకూ! 
తిరిగింది తిరిగింది తెప్పయె తరలింది 
తంతు తెగిన పతంగు మగని విడిచిన మగువ 
విల్లు విడిచిన శరము బడిని విడిచిన బాల 
ఎగిరింది ఎగిరింది విసిగి వేసారింది 
కంట చీకటి (గమ్మ ఒళ్లు సలుపెక్కింది 
తనవారితో తానె ఢీకొన్న దయ్యయో 
విద్యుల్లతే వచ్చి తోవ చూపించింది 

అదిగొ భూ గోళంబు అందు మీ దేశంబు 
భూమి శబ్దము విన్నదే తడవుగా తెప్ప 
ఘల్లుమని ఏడ్చింది - కన్నీరు కార్చింది 


392 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నిలుపునీరై తెప్ప - నేలపై కూలింది 
హృదయాల కదలిస్తు పొరలింది పారింది 
తెనుగుతల్లి పదాల కన్నీట కడిగింది. 


(తాలిసంధ్య) 


పాదరక్ష 


దాః వానమామలై వరదాచార్యులు 

ధూళి యించుక బడ దుల్పి వైచెడి నీవు తానమాడెదు దుబ్బలోన నేడు 
ఎండసోకినయంత నెంతొ కందెడి నీవు కగిలింతువు నిన్ను తాల్చుధరను 
చీమగుట్టినయంత చీకాకుపడు నీవు ముద్దాడెదవు సూదిమొనల నిపుడు 
పచ్చిక బయళులు బండ గోరెడి నీవు నిండ్ల గట్టెదు రాళ్లముండ్లలోనె 
ముందు నితరుల కరముల మొలకవోలె 

పెరుగుదలుచు నీవిటు కాళ్ల నరగె దెట్లు? 

నేను నేనని యభిమాన మూను పశువ! 

పాదరక్షనై యిటు చచ్చిపడితి వెట్లు? 

నేనె సుఖపడవలె నిలలోన ననెడి 

యపుడొ వరిముల్లె నీకు బ్రహ్మాస్తమయ్యె 

జనుల పాదదాస్యము గోరి చనెడి నీకొ 

కుతలును గుట్లు నందంపుసేత లయ్యె. 

నిన్ను నీవ రక్షించుకో నేర్చునపుడొ 

మూడు మూళ్లతో నెచటికి మొదలు గాక 

పోతి చర్మమా! పరపదపూజయందొ 

చేరె డుండి విశ్వవ్యాప్తి జెందు దీవె! 

అనయము లోకసేవను మహత్తరకష్టము లేని లీలమై 
ఘనసుఖతుల్యమై తనివి గల్దగ జేయునటంచు కిజ్టుకి 

జను ధ్వని నద్దడుంగునకు నార్చుచు నాకడు జేరి యెంత చె 

ప్పిన విననైతి నే చెవిటి వెంగలినై శ్రమ నొంద ముచ్చెరో! 

వితత పురాణమ్మైన ప్ర 

కృతి భాగవతమున రుతము నెపు డొనరుచుచున్‌ 


393 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(బ్రతిపద మంటియు వెదకెద 

వతిగూఢం బైన భగవదంశము రక్షా! 

అరికాల మన్నైన నంటు గానీయక సాకుట నీయందె సార్ధపడియె 

ఎప్పుడు వెంటంగొని యేగుగ దగినంత మ్రేమపాత్రంబవై వెలసితీవె 
తొడిగిననే కాల విడిచిన పంచనే పడియుండుటయును నీ కడనె కలదు 
ప్రణయమ్ముతుదియెల్లపాద సంశ్లేషమేయని చూపుటకు నీవ యద్ద మగుదు 
వలయునెడ చేతికి న్వచ్చి ఖలుల పైకి 

దాడి జని బుద్ధి జెప్పుపాధ్యాయ వగుదు 

విట్టులెల్ల సంబంధము లీవ యగుచు 

నఖిలజనభారము వహింతు వమ్మరక్ష! 


(మణిమాల) 


అవసరము 


కాళోజీ నారాయణరావు 
నేడు నీ కింతటి సిగ్గు విడియంబు 
ఈడుమీరిన నిన్ను అడిగేదెవంబు. 
ఏ చూపులకు కసిరి తల విసురుతావో 
ఆ చూపులను తలచి నిట్టూర్చగలవు 
తేప తేపకు వీలు చిక్క దివ్యులమా? 
రేపు ఈ పాటికి ఎవ్వరెక్కడనో? 
తుఫానులో తెప్ప దోనెల జంట 
ఏపాటిదో ఏమో చెప్పనవసరమా? 
కామతృష్టల తృప్తి కోరు దేహాలు 
(డ్రేమగీమల గొడవలోన పడనేల? 
దేహాల దాహాలు తీర్చ జంకేల? 
మోహాలు జనియింప మొగమాటమేల? 
ఆకలికి అన్నంబు దొరకవలె కాని 
అడుగుకొని తింటేమి అత్త పెడితేమి? 
అరువు సొమ్మైతేమి, అప్పుదైతేమి? 


(నా గొడవ) 
394 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పాలేరు 


డా॥ వానమామలై వరదాచార్యులు 

ఎద్దులే కావవి యెంచిచూడుగ జగ 

'ద్రథము సాగించు చక్రములుగాని 

హలముగాదది ప్రజావలికెల్లు దిన్సింపు 
గల స్వమాతృ సుపాణితలముగాని 
కల్టుగాదది జీవగణకాయముల నిల్చు 
గల యమృతపు జీవగట్టగాని 
కుపువే నీవు లోక కుటుంబమునకెల్ల 

కాలమ్ము మను పెనుగుపు వరయ 

శిరసె నీది? భూ చక్రంపు టిరుసుగాక 

కేలె నీది యీ చక్రంపు చీలగాక 

ప్రేళులే యెదు ప్రాణవృక్షాలయొక్క 
వేరులగుగాని పల్లెపాలేరు రాయ! 
వడుకింప నిను పుండువంటి యా చలి ముదు 
బడి తానే వడుకుచు వెడలిపోయె 
'మగ్గింప నిను నిండు మండు వేసుగియెండ 

వడుదాకి తను దానె యుడికిపోయొ 

నుజుము మెజుముల నుతికింప నిన్ను మై 

బడి కుంభవృష్టియె పారిపోయె 

నీ ధైర్యనిధిగొన నిల్చి చీకటి దొంగ 
వచ్చి తెల్లమొగాను జచ్చె మటుగు. 
తలుపు గడవేసికొని యిండ్ల దాగి దాగి 
తలకు మ మ్మవి యూరక తరిమి కొట్టు 
ఏమి జేయునన్నివి యను చెదురు బడెడి 

నిన్నా కదలింప వింతయేనియు నిదేల? 

విజిచె ముండ్లనె నీ కాళ్లు మజలుబడుచు 

నలగిపోయెను నీ క్రింద గులకరాళ్ళి 


అబ్బ! పాలేరు బిడ్డ! నీ యంతవాని 
395 
తెలంగాణలో భావ కవితా వికాసం 





జూడలేదు పో పృథ్వి నే నేడు గూడ! 
పాలేరు వగుట కలుముల 
యాలును నీ పట్టి యయ్యె; యాపె నొసుగి భూ 
పాలుర యిలు నిల్పెద వ 

ప్పా! లేరిక నిన్నువంటి పాలనకర్తల్‌. 

కాదెనీ యొద్దుపోటు రక్తంపు చుక్క 

నృపుని మకుటాన వెల్లెడి కెంపుముక్క 

మసలు నీదగు నుదుటి చెమ్మటల చాళ్లు 
లధిపు నుదుట ముత్యాల కుచ్చగుచు (వేలు. 
చుట్టు మెత్తలగద్దె గూర్చుండుగానె 
సుఖము రాచరికమ్ముల జూదుగలమె 
పోయి ప్రొద్దంతయును దున్ని బంత నొరుగు 
పొలపు పాలేరు వెన్నుముకలనె యలము. 


(మణిమాల) 


తొలిచుక్క 


బూర్లుల రామకిషన్‌రావు 

యామినీ సతి కూర్మి సోమును బూజింప 
కైదాల్బు కర్పూర కళిక యనగ 

పశ్చిమ దిక్కాంత ఫాలభాగమునందు 
వెలగొందు ముత్యాల తిలకమనగ 
సంధ్యయయ్యెనటంచు సమయ దేవతయింట 
దివమున వెలిగించు దీపమనగ 

గగన తలమెల్ల గోల్పోయి కడనుజేరె 
రవియటంచును శశిభటుల్‌ దివముపైన 
గట్ట వెలుగొందు వెలి పతాకుబువోలె 
మొలచి మిణుకించె తొలిచుక్క మెయిలు పైన. 


(తొలిచుక్క 


396 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పసిపాపడు 

డా॥ వానమామలై వరదాచార్యులు 

చివురుల నీను నీ చిన్నారి రూపమ్ము 

పితరులన్‌ సూత్రతు బేనుచుండ - చెలరేగి యాడు కాల్సేతులేమజక నా 
స్వేచ్చోదధికి మీతు జెప్పుచుండ - జిప్పలార్చుచు కన్నులెప్పుడున్‌ నవవర్ణ 

తిలకాలు బకృతిని దిద్దుచుండ - బోసినవ్వుల నూరి పొరలు చొల్లేరు నా 
నందాంకురపు పాదునం బదునిడ - ముకుపుటము లుబ్బ గురుకుచు మోవి విప్పి 
“'ఊి యనుచును నాయంచు నుగ్గుగ్గు నంచు - నాల్క సంగీతకళకు దానములు నేర్ప 
మురియు చుందువె? తొట్టియ న్ముద్దుబిడ్డ! - బోసినోరును చొంగయు కాసుకేని 
పనికిరాని కర్మేంద్రియ ప్రతతి మటియు - మూత్రముల మాగు చింపియు ముద్దుకూన 
యందపుం జిన్నెలగుచు నిన్నెలమె నేల? - బోసినోరును చొంగయు కాసుకేని 
పనికిరాని కర్మేంద్రియ ప్రతతి మజియు - మూత్రముల మాగు చింపియు ముదుసలులకు 
అంటరాని వికారములయ్యె నేల? - పాషుడా! సార్వభౌమ దంపతులు గాని 

మహిని నిజుపేదలౌ నాలుమగలు గాని - చెప్పకుండనె నీ పనుల్‌ సేయుచిటులు 
ప్రాణములు వీడు టీవన బానిసలయి - గంజిద్రాపుచు గంతల గట్టు నీవు 
గాసముల నేమి గొల్తు నీ దాస తతకి - కొలువకున్న మావారను కొనెదె వీరి 

కొనకు నిను నీవ నేననుకొనెదె చెపుమ? - వేదవేదాంగము లెటింగి వాదులాడు 

వేత్త ప్రజ ముక్కు విరుపుల వెలితిగాంచు - అత్తపుత్తమాటల బ్రహ్మవేత్తనెని 
పరవశుని జేసి నీవా మైమరుమజేతు - పసిమి పాల బుగ్గల నెజ్జబడెడి యట్టు 

లద్ది యా వంక నా వంక ముద్దు గొనక - యాగలేరు నీవోదారి కడ్డె యిడవు 
పొత్తదేల? యందజికి నీ సొత్తుపైన? - మంచి ముత్తెములు వర్షించి నట్టులు పొంగు 
పిల్లని చిబునవ్వు జల్లులరసి - రవ్వలు నీలాలు రాలిపడ్డటు లుబ్బ 

పుత్రుని కల్కి చూపులను గాంచి - వెండిబంగారిల్లు నిండినట్లు మురియు 

తొట్టె నిండాడెడి పట్టి జూచి - శ్రీ మహామేరువు చేజిక్కినటులెంచు 

కొడుకు నెగుర వైచి గుత్తపట్టి - స్వర్గవీధులలో తాను సంచరించు 

నటులు భావించు సుతు దప్పటగుడు లరసి - సద్దురూపదేశమున మోక్షమ్ము వచ్చి 
నట్లు మరచు మేనుగ్గునుప్పన నతండు - ఒత్తికొనకుండ మెత్తని పొత్తియందు 

తొట్టె తలకడ నినుపండ వెట్టి యూప - సరవి కాళ్లకడకె యెంతొ జారివచ్చి 


397 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బోరగిల్లై దా భావమెవ్వారి కెరక! - గాలికే నృందీయుగా లేని పయ్యెద 
నిను లోనుగొని దాచుకొనెడి నేల - కఠినస్తనమ్ముల కజకు నెత్తురులు ని 
న్లాంచి పాలై ప్రవహించునేల - క్రమము దప్పిన నాల్మగజచునే నీ తోడ 
నుగ్గుగ్గనగనేల నూరుచుండు - వృథగ నెప్పుడు పల్లు విప్పని పెదవి నీ 
పిచ్చి నవ్వుల జవాబిచ్చునేల - అప్రయత్నమ్ముగనె యివి యన్ని నీకు 
సాధ్యమయ్యెనె యీ యింద్రజాల విద్య - ఏమి యది చిత్తమును దెచ్చుటే విధమ్ము 
చెప్పవా మాకు దానినో చిట్టి బిడ్డ! - చనుబాల్ర్రావిన తావి గుప్పుమని విచ్చం జిన్ని 
నోరౌర! తో 
చినలేదంతము లక్క రెండు గనరా జెక్కిళ్లు గుంటల్వడం 
గనుగన్నై మరపించునట్టి శిశువున్మడ్పార మోదాన గాం 
చను పెంచంగను లేనివారిదియు నునన్మంబె యీ ధాత్రిలోన్‌. 
(మణిమాల) 
వీరపల్నీ విలాపము 
డా।॥ వానమామలై వరదాచార్యులు 
ముదుసలులార! మీకిటులు మూతులు పండెను సుంతయెన ద్రౌ 
పదిమొజిలెక్కవే చెవుల ప్రత్తులు గ్రుక్కితిరేమి పల్మలే 
రు దొర యొసంగు నా మెదుకు ముండ్లని నాల్మల గ్రుచ్చెనేయహో 
కదలరు మీరు ప్రాణుల దుకాణమునం గలమట్టిబమ్మలో! 
రాజరాజును గూర్చి 
ఈవు మేన్వీడి ప్రాణమే నిత్తుననుచు 
సాహసించితి వదియును సమ్మతించె 
కాని నేను మేన్విడినను మానమదియొ 
పోననుచు నార్చు నను క్షమింపుము మజంది. 
తొలి యనసూయ నాముగురు దొంగ దొరల్లని మోసగింపు బో 
నైలియని పిల్లచేష్టలని ధిక్కతి సేయదె వారి ముందు నా 
పొలుతికి బమ్మలాటయయి పోవదె మాన సురక్షణమ్మనన్‌ 


కలలనుకొందువే యకట! కావ్యకథాసతి ధర్మలీలలన్‌ 
మారియు గానదాయె మిము మాదగు పావన భారతాన్వయం 


398 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బారుప జన్మమెత్తితిరె యారయ నేలిక పాము లట్టు లీ 
ఘోరముజూడ లేక యొక (గుడ్డుకు కుండెడు గార్చునాదు క 
న్నీరును కౌరవాన్వయ వినింద్య దవాగ్ని సమూల మార్చదే! 
ఇదొ రజస్వలయిన యీ యింతి చీర 

ముడి మొదలు రక్త వర్ణాల ముద్రితమయి 

విప్పబడె మీ వినాశపు వీర గాథ 

ముందు నీ నేలుబడుటతో ముగిసి పోవు 

అకట! సీతాసతి పతివ్రతాగ్ని కొబికు 

పది తలల నెత్రు నేయియె బరపె తృప్తి 

కాని నాశోక దావాగ్ని కరవు దీర్చ 

నొక్కతల నీది దేనిలో లెక్క మజుది! 

పిడుగుపోటుల ముద్దు నిడెడి భీమన్న పె 

న్గద మిమ్ము వడ్లు దంపదొకొ పోర 

కొదమ సింగపు కోర పదునిడు పార్థయ్య 

యంప వర్షము జల్లె డాడదె మిము 

మెజుపు తీవెల తోడి పరియాచకమ్మాడు 

కవల బాకులు చేటగా జెరుగవె 

క్రోధాగ్ని నురకమింగుచు పొంగు ధర్మజు 

మసలు కన్నీర్మిమ్ము నెసరు నిడదె. 

మీ శ్మశాన స్థలమ ఘటవేశ్శమైన 

యా కురుక్షేత్రమే కుండ యడ్డుగాగ 

అస్మదీయ సంప్త హృదగ్నిరవుల 

వండి బలినిడ భూతాళి పండుగయదె! 

మానము చీరలాగుటయె మాపని యందువు దుస్ససేన! నీ 
మానిని యశ్రులుందమను మల్చెడి భీముని గోళ్లనింకి నీ 
లోననె పెంటప్రేవులుగ లుంగలు జుట్టిన చీరలాగకన్‌ 
మానము మేమటంచును ప్రమాణము సేసెడి మన్నుబట్టుచున్‌ 
కత్తుల బోను లోన తిరు గంగల నట్టులె ముండ్ల కంప ను 
న్మెత్తని శయ్యజేసుకొని మేన్సొరలింతువు మేటి వ్యాఘ్రపుం 
గుత్తుకలో దలన్దానిపి కుందక కందక వత్తువేమొ యీ 


399 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మిత్తికి మిత్తి యౌ సతి సమిద్ద రుషాగ్నుల నోడ గొట్టు దే 
మాయజూదపు బోనులో వేయుబడిన 
అడ్దసాళులన్నొక్కుల నాస గొలిపి 

పంచ పంచాస్యముల చిక్కు పజచినావ 
హో! సుయోధనా నీవ సుయోధనుండ 
అంధుడంధకారమె గన్న యట్లు గ్రుడ్డి 
దొర నినుంగనె పాండు జాతులను మాప 
కన్ను గలిగి దోషాతి రేకమ్ము కతన 

గురు విదుర భీష్ములుందాన గ్రుడ్డి యిరి 
ధర్మజా! విష్ణు ధర్మావతారమవయి 
గదను భీముగ శా రను గాండివినిగ 
అసి నకులుగా చక్రమ్ము నంత్యానుజునిగ 
జేసి నలుజేతులను రక్ష సేయలేవె! 


సాగర గీతములు 


బూర్లుల రామకిషన్‌రావు 
ప్రవిమలానంద భారంబు నెవని హృదయ 
సీమ నిడుదును నీ య(శు సేచనమున 
నెవని పాదాబ్దముల పూజ నెరపవలయు 
నివి యనంతబులై మహోత్సవ దినములు. 
భావనాతీతమైన నీపరమ సుఖము 
సంతతాజ్ఞాతమైన విషాద భార 

మెంత యణచిన నణగక నెదుగుచుండె 
సౌఖ్య భండారములు నిండి సమసిపోయె 
నిదె విషాద సంగీతమై యినుమడించె 
చిత్రమౌ గాన, విశ్వము చిత్రమిట్టి 
కుసుమ సంకీర్ణమైన నికుంజతతులు 
హృదయభారంబు నెచ్చట నుంచవలయు 
సంద్రమా! యిట్టి శుభ దివసాంతములను? 


(మణిమాల) 


400 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నిఖిల జగములు నిద్రింప నె నొకండ 
మేలుకొన్నాడ నిశితోడ మేళవించి 

నివిడ నిశ్శబ్దములు నిండె నిన్నుగలసి 
మెలగ నే కాంత మబ్బెనో మిత్ర యిపుడు! 
హిమ పటాచ్చాదనను వీడి యినుడు స్వర్ణ 
కాంతు లీనెడు నాయుషా గర్భసీమ 
వీడలేదింక భవదాత్మ విభవ వార్ధి 
స్నానమొనరింప వెడలితి సఖుడ! నీవు 
వెలుపలను బాడు పాటలు వలదు నాకు 
జనులు సర్వము వినుపాట జనులకిమ్ము 
ప్రత్యహర్నిశ మీవు నెప్పట్టునందు 
భవదగాధాంతరాత్మలో బాడుకొనెడు 

పాట నాకిమ్ము దాని నే పదిల పరచి 
అమల రాగ తరంగాళి నంతరాత్మ 
నింపుకొనియెద! సంద్రమా నిండు కోర్కె 
నేకతమ వచ్చియున్నాడ నిందుకొరకె 
మోహనోదయ సాంధ్య నమ్మోహవేల 
నేత్ర పథమున బడకుండ నిమిడియుండి 
యవలి తీరాన వెల్లునే యాత్మ తేజ 
మెపుడు రాత్రిం దినముల నింకెవరు వినని 
రాగరీతులు నట్టి తీరాన గలవె? 
మాద్భశుడు పిపాసార్తుడౌ మనుజుడెపుడు 
భవదమృత సంగ లాలసాపన్న హృదయు 
డవలి తీరాన గూర్చుండి యరచుచున్నె? 
తన విశాలతులాత్మ సంతాన ఛాయ 
లచట గాంతునె? తన హృదయచ్చటాళి 
విభవ దర్శన మబ్బునే విశ్వ హృదయ? 
గాధ తర తృష్ణచే నేను గ్రాగుచుంటి 
సంద్రమా! పూర్ణముగ నన్ను సంక్రమించి 
యవలి తీరంబునకు జేర ననుపుమయ్య। 


401 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(తొలిచుక్క 
మృత్యువు 
డా।॥ వానమామలై వరదాచార్యులు 
కార్యమిది యకార్యంబను గణన లేక 
మించి దున్నపోతువలె చరించు వారి 
నెక్కికొట్టు భీకర నరకేశు వౌచు 
కనుబడుదె మృత్యుదేవత కనుబడుదువె? 
ఒక్కరికి నల్వురైనంత నుర్విలోన 
నెచటి యాస్తియు చాలదం చేడ్చు చుందు 
రకట పుట్టు నాతడు పుట్టునటులె యున్న 
నేడ్చుగూడ వ్యవధి గాంచకేడ్వదె మృతి! 


(మణిమాల) 


ఏది కొరినే 


కాళోజీ రామేశ్వరరావు, షాద్‌ 
నేది కోరిన నా కట్టెదొరుకుగాని 
ఏది కావలెనన్నదే ఎరుగ నేను 
ఉదయ మాశింతు పశ్చిమోన్ముఖుడ నౌచు 
ఈప్పి తమ్మేది ఎటు చూచుచుంటి నేను 
నిర్దనస్థలి మనసు నిలవక 
జనావాసము జేరి నే 
పరునివలె దిరుగాడుచుంటిని 
బంధుజనముల మధ్యనే 
పెద్దలే ఇటపీకదాకా 
తాగి హద్దులు చెప్పగా 
“వద్దు వద్దని పానశాలను 
వదతి వచ్చితి వెంటనే 
మృగనయన మధుబాల మొగమును 


402 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తిప్పుకొన్నది మొదలుగా 

కనుల చషకము కరువు కాగా 
పాత్రతో సేవింతునే 

జగము సత్రము, చావు స్వగృహ 
యాన మన్నది ఎరిగియున్‌ 

“షాదు” ఎందుకు జంకుచుంటివి 
స్వతం ఇంటిని జేరగా 

అస్మదాదుల స్వప్న 
మపురూపమందునా? 

ఆవేశము రవంత 

ఆవేదనిసు మంత 

అంతర్య స్వచ్చత 

అమరినంత 
కలిపి నేర్పుగ బలుక 
కవితయై నొప్పారు 
దారి బత్తెము చెల్లిపోగా 

దారి మాత్రము గడవకున్నది 
బాటసారిని కలచివేసెడు 
బాధమాత్రము విడువకున్నది 

దీప శిఖలకు దూరాన తిరుగుగాని 
భస్మమౌ గుండె శలభాలకేని లేదు 
మేరువైనది మేలిపూవంటి రాత్రి 
ఆమె నాపైన యలిగిన కారణాన 
ఆమె యల్లిన మాహాత్యమేమొ గాని 
వెలగవలెనను కోర్కె ఎదనున్నదే గాని 
తమసుతో చెలిమి సమ్మతము గాదు 
సత్యమ్ము సమయాను వర్తియి చెల్లుట 
తమకేమొ: నాకు సమ్మతము గాదు. 
చివరకీ విలువైన జీవితమ్మొక వర్ణ 


403 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వలయమై చనుట సమ్మతము గాదు 

అన్న పానాదులకు నాత్మ తాకట్టుబెట్టు 
మనుగడయె నాకు సమ్మత మనలెకాదు. 

- ఉర్జూనుంచి తెలుగు, దేవులపల్లి సుదర్శన రావు 


(కాళోజీ రామేశ్వరరావు రచనలు) 
అన్నదాత 


బూర్గుల రామకిషన్‌రావు 
దున్నరా నా తండ్రి 
దున్నరా పొలము 
దున్న పోతుట గల్లి 
దున్నరా పొలము॥ 
ఎన్ని పైరూలేస్తే 
అన్ని పంటలనిచ్చు 
అన్నపూర్ణమ్మ నీ 
కన్నతల్లేరా 
అడవి పొలమనబోకు 
గడుసు రాళ్ళనబోకు 
జడియకుండా దున్ను 
పొడి యయ్యి పోవురా ॥దున్నరా॥ 
చౌటి భూమైతేమి 
ఏటి పట్జైతేమి 
నీటి పదునుంటేను 
నాటు వేయుమురా॥ ॥దున్నరా॥ 
ఏటేట నీ మడినె 
నాటు బడితే నేమి 
పోటు బంటుల రక్త 
మూట లూరిన చోటు॥ ॥దున్నరా॥ 
కరణాల దాడంచు 


మొరబెట్టుకొనబోకు 
404 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కరణాల లెక్కేమి 
దొరవు నీవైయుండ॥ 
కటువు కబివని నీవు 
అబచుటెందులకోయి? 
కజవు పరవాయేమి 
సరకారు వారుండ॥ 
మిద్దెలు మేడలూ 
అద్దాల గోడలూ 
ముద్దు మోటార్లు స్‌ 
ఎద్దులే మాకిచ్చె॥॥ 
నాలుగు వడ్డీలు 

బాగ నీ వుంటేనె 
సాగుబడి చేస్తే నె 
పోగగును మాకెల్ల॥ 
తాళ్ళకని కట్టెకని 
నీళ్ళకని గడ్జికని 
కోళ్ళకని కొందరు వ 
సూళ్ళు జేసిన నేమి? 
దేశభారంబెల్ల 
మోసికొనియున్నావు 
లేశమంతా నీవు 
ఈసు జూపకు మోయి॥ 
ఎవ్వడే రానిమ్ము 
బువ్వ బెడుతున్నావు 
ఇవ్వనన్నా నాడు 
ఎవ్వడేమనునోయి? 
గుడిసెలే సౌధాలు 
మడులే యుద్యానాలు 
గడుసు రాళ్ళేపడక 
అడవులే నేస్తాలు॥ 


Il దున్నరా। I 


॥దున్నరా॥ 


॥దున్నరా॥॥ 


॥దున్నరా॥ 


॥దున్నరా॥॥ 


Il దున్నరా। | 


॥దున్నరా॥ 


॥దున్నరా॥ 


405 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అంబలే పాయసము 

కంబలే పాయసము 

కంబలే శాలాష్ట్రలు 

డంబమేలా నీకు 

సంబరమ్మే చాలు॥॥। ॥దున్నరా॥ 
కన్న కష్టము జేసి 

మన్ను బంగరుజేతు 

వెన్ని జెప్పిన నేమి 

అన్నదాతవు నీవు॥ ॥దున్నరా॥ 


(సుజాత) 
కాపు బుణము 


డా।॥ వానమామలై వరదాచార్యులు 

బండటు రేబవళ్లు తలుబాదుక చాకిరి జేసిపోసి నీ 
కండకు గండల న్నెదురుగా నిడి మేపెడి వెడ్డికుపు కే 
మిండుడ నంచు నీ చురుకు మీసలుబేనుచు నుంటివౌ బలే 
దండి మగండవయ్య! కనతల్లిని బట్టుటె చేయి పెద్దగాన్‌ 
కాపుమేన్టీపిరక్తాలను బీలిచి 

యుమియుదే తమలంపు టుమ్మిగాగ 

రైతు మేన్లొవ్వు కరగించి మరగించి 

యభ్యంగనమ్ముల నంటుకొనెదె 

సేద్యగాని యెడంద చిచ్చిడి చుట్టగా 

నుప్పని పొగు వీల్చి యూదుచుందె 

పరమ బుషింటి కాపును బట్టి మేన 

నుండు సారయ మంతయు బిండి పీల్చి 

పిప్పిజేసి ప్రాణములను బీకి తినుచు 

నంగరంగ వైభోగము లారగింతె! 

నీరధిన్‌ గెరటాల నిదురు బోనీయదు 

సూర్యునో నీడ గూర్పొనుగ నీదు 


406 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నిట్టూర్పుతో గాలి నిల్వ దొక్కెడ నెప్పు 

మేఘాల యెద నదే మెజయు నుజక 

కాల రూపమ్ము తా గడగడ వడుకును 

తపియించును ఘనాథశ్రుధారు గార్చు 

ఇలపోట్లు దిని ప్రతియేట కొంచెము దీర్తు 

నని కాపు కాలంటికొని విడువదు. 

పైరులు వసుధ పొట్టలోపలు దలనిడి 

యెట్ల తలక్రిందు తపములనేని జేసి 

బుణము జన్మజన్మాలకే నీగలేవు 

నీవు నిశ్చింతగా బండి నిదురవోదు 

రెండు బక్కలు నృత్య్వవంతుండు కాపు 

పుట్లు పండించి రాజనాల్పుడమి నింపు 

బోయు కొలుదిని నడ్డుకె పోవసాగె 

నీదు కోర్కుల గుమ్మెట్లు నిండునన్న? 

రేయిబవళ్ళు కంటిపయి జెప్పను వేయక నెత్రు నీరుగా 
జేయ ఫలించి నీదు నిలుజేరిన విత్తులుగాంచి భాగ్య మా 
హా! యిటుపండెనంచు నుదురంటెదు పూర్వమె కాపు చేతులన్‌ 
గాయలు గాసి నీదు తలకాయను బందెను నీ యదృష్టమో! 


(మణిమాల) 
Amn లో 
ఎక్సాల్‌ ఆత్మ రహస్యము 
బూర్లుల రామకిషన్‌రావు 
నాభావ పాశంబు నాస్తిత్వగతి దాటి 
గంతువేయని లేడి గబ్టివైచు 
నా పుష్పవనముల నర్తించునెప్పుడు 
మొలువని పలు పచ్చికల బయళ్ళు 
నా యొడుల్‌ నింపును నానా వధంబుత 


కొమ్మల దాగిన కుసుమచయము 
నా వీణ మీటిన, నినదించి జగమెల్ల 


407 
తెలంగాణలో భావ కవితా వికాసం 





విశ్వనాడులు (మోగ విరతి జెందు. 

భవ్య పరిమళ శోభిత భావగరిమ, 

కమ రాగాత్మకములైన గాన గతులు, 

లలిత సంపదలెన్నియో గలిగియుండు, 

దెలియ నేరరు సహచరుల్‌ తెలివిమాలి॥ 

జగమున గ్రొత్తగా బడమి జాగృతినందిన భానుమూర్తి నిన్‌ 
గగనపు తీరులన్‌, నదులగాంచగలేదు, (భ్రమించుటెట్ల? నా 
మగటిమి జూపి తారలను మందిల జేయగ బోవనెన్నడున్‌, 
భుగ భుగమంచు పాదము పొంగగలేదు మదీయ దృష్టిచే॥ 
సాగరవీధి నా విమలసత్వ మరీచుటు తాండవింపగా 
(మోగగలేదు; నాయరుణ మోహన వర్ణములింక చిందలే 

దే గిరిసాను దేశమున, నెట్లు భరించెదనంచు విశ్వమే 
దాగిలిమూలలాడెడిని “దాయ” వడంకును నన్నుగాంచినన్‌॥ 

నా సౌధాగ్రము భాను మండలము, నాన్యక్మారముం జేసియే 
పాసెన్‌రేయి, హిమంబు బిందువులచే నాసిల్లె పృథ్వీ సుమం 
బాసన్‌ బ్రాద్దిశ జూతు నుజ్జుల సముద్యత్సిద్ధికె నెమ్మమై 

యే సందేహము లేక అర్హములకై యేతెండు పూజారతుల్‌॥ 
వెనుకటి మిత్రులెల్ల నను వీడిరి, నాకు నిరాశ హెచ్చె, నా 
ఘనమగు “తూర్పు” కొండనిదె కాల్చుచునుంటి “కలీము” రాకకై 
వనరుచు! మిత్రవారి నిధి వారిచయంబుల నిశ్చలంబులై 
తనరెడు నా హిమాంబులగు తామ తరంగములన్‌ మహాంబుధుల్‌॥ 
వేరొక లోకమందు బ్రభవించె మదీయ మనోజ్ఞ రాగముల్‌ 
వేరొక సార్ధవాహమును వేకుల గంటలు మేలు కొల్పెడిన్‌ 
అరయ నెందరో సుకములంతము నొంది జనించినారు వే 
మారులు కన్నుమూసుకొని, మా కనుమూతలు విప్పిరంతయున్‌॥ 
ఏనొక పాంథుడన్‌, జగములెల్ల మదీయ వియోగ వేదనా 
ధ్యానముచేత నింపుటయె ధర్మము నాకు, లయో(గవహ్నులన్‌ 
గానగా ప్రొఢి రేపెదను; గానము తంత్రుల శక్తి మించినన్‌ 

నేను చలింప; బాడెదను విక్క్మము ప్రక్కలుగా వీణియల్‌ 

ఈవె యెడారివేని వెసనీదుము నాదు నగాధ వారిధిన్‌ 


408 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నీవొక మేరువేని వడినింపుము నీ యెద నా పిడుంగులన్‌ 

జావిలేదు ముంచితిని సర్వ జగంబ మృతంపు సోనలన్‌ 

జీవిత మర్మ సూత్రముల సిద్ధ రహస్యములెల్ల దాచితిన్‌॥ 

ధర పెరిగింత వాక్కుకు సుధామధురోక్తుల సొంపు నింపుచున్‌ 

సరములగూర్తు గన్గవల జార్చిన ముతైపు జిన్నచుక్కలన్‌; 

మరియొకసారి “రూము” గురుమాన్యుని భక్తి మెయిన్‌ దలంచి త 

తరమ రహస్య శాస్త్రముల భావ సుబోధల నుద్ధరించెదన్‌! 

అతదొక దివ్యకాంతిమయుదాతని జ్యోతి వెలుంగు నెయ్యెడన్‌ 

నతముగ; విస్ఫులింగగతి జల్లబడున్‌ క్షణమందు నా ప్రభల్‌ 

అతని సుదీప్తి కోజ్జ్వల శిఖాళిని గాల్చితి నాదు రెక్కలన్‌ 

అతని సుధా(ప్రవాహ నిలయంబులె ముంచెను నాదు పాత్రలన్‌॥ 
(తొలిచుకృ 

రవి కవిస్కృతి 

డా॥ వానమామలై వరదాచార్యులు 

రవి నగుచు గ్రహించెద విశ్వరసము లెల్ల 

నింద్రుడయి సుధగ దాని నిత్తు ధరకు 

నను జగజ్జీవనాధార మగు వెలుంగె 

యా రవీంద్రుల నొకపేర నతికి చూపె 

రవి వగుటన్‌ భవత్కతులు రాజిలు విశ్వతమోహర ప్రభన్‌ 

దవిలి మహేంద్రు డౌట నమృతమ్ముగు నీ కృతులెల్ల నన్యమా 

నవకృతు లిట్టె వెల్లవలెనా బ్రతివుడు రవీంద్రు డెట్టులౌ 

బవలె రవీశు జూపుటకు బట్టిన కాగడ నా కల మ్మిటన్‌ 

పుట్టెనొ పుట్టలేదొ నిను బోలు మహాకవి భారతాంబ కె 

ట్టెట్టుల చుక్క రాలిపడెనే యనుకొంటిమి నీ వదృశ్యమై 

యిట్టులు నామె యేడ్వ ధర నింకి గతించెడి కంటిధారలో 

బుట్టిన నీటి చుక్కవయి పోదు వటంచు దలంప మింతకున్‌ 

గేయం : 

బడుగుకొండల గుండె (బద్ధలౌ మెబపుతో 


409 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మబ్బుటరజాళ్ల పై మచ్చు గీసెడి వెల్లు 


చీకటుల హృదయాలు చిల్లులు బడ న్మినుకు 


చుక్క్మమాటున తొంగి చూచినను నా వెల్లు 
సాగరుని నాడులే చల్లబడి యార్వంగ 
శరమటులు బడబాగ్ని గురిజూపు నా వెల్లు 
విశ్వనాథుని జటావిమల పీరిక నెక్క 
చందప్పలో వెన్నముందాడు నా వెల్లు 

ఆ వెలుగె సర్వదిశ లాక్రమించుటకు 

రవి మొగములోన పూర్ణ ప్రసవ మొందె 
విశ్వకవియై సుధావృష్టి గురిపించి 

భువిని చిత్రించి యా దివిని వెల్లించె. 
దివి భువులం గ్రాలు తీయని సారమ్ము 
తల్లి చన్నాలతో ద్రాగుజేతు 

వందతీ నృాముల ట్లాడించు గీతాల 
నుయ్యెల చెవిలోనె యూదుచుందు 
వఖిలమానవకోటి యజ్ఞానగతి బాలు 
దపుపటడ్డుల తోనె చెప్పుచుందు 
వాగమమ్ముల కిట్టి దనరాని తత్వమ్ము 
ననరాని శిశువాక్కులందె కూర్తు 

పడుచు నజ్ఞాన జలధిలో బెడకుమంచు 
పడచు ప్రేమనే పోలిచి పలుకు చుందు 
పండుకొని ప్రమత్తపు నిద్ర నుండకు మని 
పండు ముదుసలి నడకల పిండి పోతు 
సత్మావ్యమంటు నా సరసత విరిదమ్మి 
తేనె పొట్టల పిండి తేనె యనుగ 
బావస్థగంభీర పద్ధతుల్‌ సాగరు 
నడుగును గుత్తగా నడుగుచుండ 
నుడికారముల కమ్మతడి బాద మక్రోటు 
పలుకుల నోళ్లూరు బల్ముచుండ 


410 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కొంగ్రొత్త శైలి నా కూర్చాణి ముత్యాల 
వరుసతో వియ్యాల వరుస లాడ 
భూతలం బంతటికిని నీ కైతల తడ 
ఘనతరాగ్రధ్వజావాప్తికై తలనిడ 
నెల్లదెసలు నా రవిక్రింద తెల్లవాటె 
తెచ్చియిడిరి నోబులు (పైజు తెల్లవారె! 
భూగోళమంతటు బున్నమలె వెల్లు 
కీర్తియె తలయంత పూర్తి నెజిసె 
జ్ఞానాబ్ది లహరీ వితాన మీకవి చంద్రు 
ముద్దాడు నన మోము ముడుతలు వడె 
వాణిదౌ భాగ్యమ్ము ఫలియించెనో యన 
పైడిమే న్నిండార పండువారె 
గురుదేవుడను దొడ్డ బిరుదిచ్చటనె వంగి 
వర్తించు నన మేను వంగె ముదిసి 
తెల్లబడి యెద దాటి యేతెంచి పెరిగి 
దాది సని తెల్లవారి యెదల జయించి 
రహిని భారతదేశ భారతిశిరాన 
బీరుదుల తురాయి గూర్చె నీ విరుసుదాడి. 
గేయం : 

రవిరూపమున నీ ధరణి క్రిందిలోకాల 
పొరలించి చూతువేమో యడుగుముట్ట 
నింద్రరూపమ్ముతో నేగి వెయిగండ్ల 
స్వర్గాదిలోకాల చంకనిడి చూతు 

వా రవీంద్రుండవై ఈ రేడు లోకాల 
యంతరంగా లెల్ల నరసికొనివచ్చి 
అరచేత తెయ్యిమని యాడించి చూతు 
సరిగమలు బాడించి శ్రావ్యముగ విందు! 
గేయం : 

ఆ పువ్వు నవ్విపడునానంద మేదొ 


411 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వృక్షాలు తలలూపు వృత్తమ్ము లెవరివొ 

ఆ గాలి పరువులకు నాతురతపనులేవొ 
రురుల మన సెవరుగని కరుగి నీరగునో 
అడుగడుగునకు నీవా యడుగుచుండెదవు 
పదములన్నియు నీదు పదములను బట్టుకొని 
చెప్పి చను నే నేమి జెప్పవలె సుకవీ! 

వెండి తీవెల గేరుచుండు నీ ముంగురులు 
గేయం : 

వద్దనుగ ముద్దులిడు వదనమ్ము జుట్టుకొని 
చిత్రకాశము నీకు జేకూర్చు కిరణాల 

వలె నగుచు రవిని నన్వర్ధపజచు గదె 
శిశువుపై చనుబాలు జిమ్మించుధార 
పడుచులో బంగు యౌవనసుధాధార 

రక్తాల (గక్కు నుగ్రపు ఖడ్గధార 

దుఃఖాన్ని నాజ్యమై దొరలు బాప్పపుధార 
త్వల్లేఖినిని జీవధారగా జేసికొని 

ధర నీదు సుకవితాధారయై విరిసె. 
మేఘాలమాట నీ మైదాచుకొనితె? 

అస్తాద్రి తనయింట నాపివైచినదా? 

రాత్రి గర్భము వెడలి రాకయున్నావా? 
గ్రహణ వదనపు బందెఖాన నుండితివా? 
రావె పూర్వస్థలికి నీవో రవీశ! 

దివ్వె (క్రిందనే చీకటి స్థిరమై నిలుచుండి 
తైలముడుగు కొలుది వెల్లు తగ్గు జేసి కడకు 
దిగమింగెడు గతి కాళ్ల యడుగు జాడలలోనె 
తిరుగ మృతియొ కాలగతుల మరుగుపజచ దెవని 
పండిరాలినావు మాదు భరత భువినె నీవు 
రాలిన ఫలబీజ మటనె తేలి మొలచు ననుచు 
ప్రతిమొలకయు ప్రకృతి హృదయభావ మెతిగివచ్చి 
పచ్చనాకు తలపైనిడి బాసుజేసి నుడువు. 


412 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పడవైచె నొలిచి సంత్రాపండు తొక్కయటులు 

సంజ మబ్బును వలె నీదు చక్కనిముదిమైని 

సరసాత్మను ఫలముగ నస్తాద్రి యారగించె 

యిముడునె యారవి పూర్వపులింట బుట్టుగాని. 

(మణిమాల) 

AA ఏ 

ల్ని లలా 

కాళోజీ రామేశ్వరరావు, షాద్‌ 
స్వప్నహేలా ప్రశాంత నిశాంతవేళ 
నా మనస్సప్పరో నృత్య భూమింజేసి 
మించు చిరునవ్వు కొస దొంగిలించి తెచ్చి 
విపుల పృథ్వీతలంబు తర్పింపగలను. 
మోసికొని తెత్తు నా కనుగోసలందు 
మలిన మెరుగని హిమబిందు మౌక్తికముల 
ఎంతొ యత్నించి నించెద పదయమందు 
నింగి మిసిమించు సింగిణి రంగులేడు. 
ఏను పలికెద కవితలో నీ విధాన 
వెలుగు రాగలేశమ్ము చూపించి మించి 
నీరసానేక యుగ సహి(స్రారమైన 
జీర్ణమైన జగత్తు రంజింపగలను. 
నా యెద మధించి దీర్హదింతనమొనర్చి 
నా మనస్సీమ సుతరాము కోమలించి 
ప్రాక్తనాధునాతన కవి ప్రముఖ కావ్య 
కల్పనా దీప్త శంపా వికాసమాన 
భావనాకాశ వీధీ ప్రభానలమ్ము 
నా కవిత్వాన వెలిగించి శోకరాత్రి 
నలసి నిదురించు జగతి మేల్మొల్పగలను. 
- ఉర్లూనుంచి తెలుగు, ఆచార్య ఎస్‌. లక్ష్మణమూర్తి 


(కాళోజీ రామేశ్వరరావు రచనలు) 


413 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సూర్యోదయము 


బూర్గుల రామకిషన్‌రావు 

జగతీజాలము లెల్ల కౌంకుమరసారాఖిషిక్తంబులై 

నెగడెన్‌ మత్తమధువ్రతాళి వడిగా నీరేజ కారాగ్భహో 

ర్విగుహన్‌ వీడే, సహస్రగోళములు బర్వెంధాత్రి నానాద్విజ 
ప్రగుణ ధ్వానము నిండె దేవతలకున్‌ భాగ్యోదయంబయ్యె, నా 
శు గతిన్‌ ప్రాగ్టిశపుత్ర రత్నము దయాంశు వ్రాతముల్‌ నింపగన్‌ 
ఏ కిరణాళి భూతములకెల్ల వికాసము నిచ్చు నిత్యమున్‌ 

వేకువ బుట్టి, సంజకడవెల్లుల జుట్టి పయోధిగర్భమం 

దాకుల మందగా విసరు నాకిరణాళి రత్నమణి ప్రభావిలా 
సాకర బాలభానుకరజాలము కన్నులకెప్పు దూరమున్‌ 

గాక ముదంబుల న్నొసగుగాత మదీయ శుభాభిసంధియి 
కమలంబుల్‌ హిమరాశిచే తిమిర సంఘాతంబుచే, కన్నులున్‌ 
తమసాక్రాంత, నిశిన్‌ (శ్రుతిస్కృతివిధుల్‌ ధర్మంబు కర్మంబులున్‌ 
దమియింపన్‌ బడునంచు దూరముననే తర్మించి పాదోధిప్రా 
కృమమౌ తీక్ల (ప్రభాకరాంశువులు నాశాపాశముల్‌ (దైెంచుతన్‌. 
చలికిని శోకమున్‌, శశికి సత్వరకాంతి విహీనతన్‌, నిశా 
వలికిని నాశనంబు, బహు వంచన మాతిమిరాళికిన్‌, సదా 
కలువల కెల్ల రైన్యమధికంబగు గశ్రెష్ట్రత పద్మరాశికిన్‌ 

గలుగ చతుర్దిశల్‌ విరిసి కాంతుల నవ్వహమొప్పు భానుడున్‌. 
శయనాసక్తుల నిద్రరోగుల రుజాసంతాపమున్‌ లోకఖి 
దృయవధ్వాంతము, పాపిలోక కృత పాపంబున్‌ హరింపంగ దా 
పయనించెన్నది తూర్పునన్‌ ప్రతిదిన ప్రస్థాన లీలారుష 
ప్రియపద్నాఉనయ క్రియా నిరతుడన్‌ విశ్వార్తసంత్రాతయౌ 
వియదుద్యన్న్మణి మా కొసంగుత శుభావిర్భావ మెల్లప్పుడున్‌ 


మా ప్రణయం ! 


414 


(తొలిచుక్క 





తెలంగాణలో భావ కవితా వికాసం 


వెల్టుర్తి మాణిక్యరావు 
పెరిగిపోయిన 
పూసలపేరూ 
చితికిపోయిన 
గాజులజోడూ 
చినిగిపోయిన 
చీరలకొంగూ 
మా ప్రణయం రా 
మా ప్రణయం! 


వాడిపోయిన 
పూవుల దండ 
పొంగిపోయిన 
పాలమీగడ 
కవ్వమాడిన 
చల్లపేరుపూ 
మా ప్రణయంరా 
మా ప్రణయం! 


ఆగిపోయిన 
కట్టుకాలువ 
నిలిచిపోయిన 
మడుగులనీరు 
ఆకులు రాలిన 
తీగలతీరు 
మా (ప్రణయం రా 
మా ప్రణయం! 


వెలిగిపోయిన 


415 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వెచ్చని కొడలు 
లేచిపోయిన 

ఆవిరితెప్ప 
మా ప్రణయం రా 

మా ప్రణయం 


(తొలిసంజ) 


కుసుమోపదేశము 
దాః వానమామలై వరదాచార్యులు 


పుష్పమా! నీదు చరితమ్ము పూర్ణమగును 
ఒక్కరెన్నాళ్లలో నేమి దక్కెనీకు? 
మంచివాసనల నెడంద ముంచి కొనియు 
చిత్రవర్ణాల పోషాకు జేసికొనియు 
కడుపునిండారు దేనెపాల్గుడుచుచుండి 
తీగె టుయ్యల న్ముదముతో నూగుచుంటి 
వగ్రిమస్థానమున క్షణ మ్మాగవైతి 

కూర్చు తేనెను తుమ్మెదల్‌ గుడిచిపోయె 
అందమెల్లను మట్టిలో నడుగిపోయె 
కోమలత నెల్ల యెండలు కుములుజేసె 
ఆ సువాసన న్వాయువు లపహరించె 
నొక్క రెన్నాళ్లలో నేమి దక్క నీకు? 
రాలిపడి మాతృభూపూజ దేలుమనుటె 
ఉన్న రెన్నాళ్లై నవ్వుచు నుండుమనుటె 
యునికి కగ్రిమస్థానమే యొప్పుననుట 
వని సువాసనవలె కీర్తి వైభవములు 
వ్యాప్తి గావింపుమనుట యీ వసుధపైని 
విత్తమదియొ మధూకర వృత్తిసేయు 


416 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బీదలకె తేనెవలె పంచివేయు మనుట 

యిట్టి లోకసేవారతు కెవనికేని 

పెత్తనము దేవతల తలస్ఫీఠ మిడదె 

అందమున సుందరుల తలక్రిందుగాదిె! 

మాయంతరంగాల మాధురిమ సొంపు 

మా యెదల నుదయించు మంచివాసన పెంపు 

మీ మనమ్ములుగలదె యో మానవుల్లార 

అనుచు మము పరిహాస మాడుగతి సత్యమ్ము 

నవ్వుదువె యో చిన్ని పువ్వుకోమలిరో! 

మావలెనె మీరు తలమానికా లగుదురే 

మా తీరు ముక్కుముత్యా లగుదురే మీరు 

మా దండలకు గళము మరలు కొన దెట్లు - అత్యంత (ప్రేమతో నలముకొన దెట్లు 
అనుచు మము ప్రతిదిన మృపహసించెడి నమగ - నవ్వుటే యీ రీతి పువ్వు కోమలిరో! 


(మణిమాల) 


చంద్రతారకలు 


బూర్గుల రామకిషన్‌రావు 
చీకుమూకలు జేజేలు చిల్లిబడ్డ 

యమృత భాండంబు గొని తెచ్చి యారగించి 
యాకసంబను పచ్చని యాకునందు 

విడిచి పెట్టిన ముద్దనా విధుడు దోప 
గుడుచు వేళల నెల్లెడ బడినయట్టి 

యమృత బిందువులన జుక్క లలరుచుండె 
అంబరంబను నట్టి నీలాంబురాశి 

యందు నీరదవాహిను లట్టునిట్టు 
నిరుగడల [ద్రోవ సల్పగా పరుగు లిడెడు 
రజత నిర్మితమైనట్టి రాజనౌక 

యనగ నర్దెందు బింబము కనులదోచె 
మిణుకు మిణుకున తారకాగణము మెరయ 


417 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మార్గ నిర్దెశమునకు నిర్మాణమైన 
దీప్తకాంతుల వెల్లెడి దివ్వెలట్లు 


గ్రహములందందు క్రమముగా గాంచనయ్యె 


గగన మనియెడు వారాశి గర్భమందు 
కాలదూతల సయ్యాట కారణమున 
చెదిరిపడినట్టి ముత్యంపు చిప్పయనగ 
చందురుని యర్దవబీంబంబు సుందరముగ 
పగిలి విచ్చిన్నమై కానబడియె నార! 
ఆణిముద్యాల జుక్కల ననుసరించి 
చిన్ని చేపల భ్రాంతిచే చిదిమి మింగు 
గుండు చేపల యట్లుగా గగనమందు 
తారలను గప్పెనా జలదంబు లపుడు 
తూర్పు దిక్కను కుండకు తూటుగ్రుచ్చి 
అంబరంబను గోకులం బందనేక 
నీలమేఘాకృతులు దాల్చి నేర్చుతోడ 
వెన్నుడదె మ్రింగబోయెడు వెన్నెముద్ద 
నాగ జంద్రుడు జెలువొంద నవతరించె 
చల్ల ద్రావంగ నాకుండ చిల్లినుండి 
తనువుపైనను బడినట్టీ తక్రబిందు 


వులను బోలుచు దారకల్‌ వెలయుచుండె. 


తోటలో పువ్వుదేనెల దొంగిలించి 

నట్టి యపరాధులగు తేంట్ల బట్టనీక 
నల్లబట్టల భటులనన్‌ జెల్లునట్టి 

తెప్పలకు జిక్కకుందగా తీవ్రగతిని 
ధవళజలదంబు నందున దాగియుండి 
దొంగవలె చంద్రుడల్లన తొంగి చూచె 
ఉప్పరంబను పెండిలి చప్పరమున 
కాలనాథుడు యామినీకాంత తోడ 
పెండ్లి యయ్యెడు వేళ నా పెండ్లికూతురు 
పైన జల్లిన యా తలంబ్రాలనంగ 


ర్లు 


418 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గగనమున జుక్క లెల్లెడ గ్రాలుచుండ. 
అభ్రవటముల యవనికాభ్యంతరమున 
సారకాంతుల నీను భాస్వద్విశాల 
యామినీ ఫాలభాగమై సోముడలరె. 
నీరదంబను నోడపై నెక్కి గగన 
సాగరంబందు మెల్లగా పంచరించు 
“పరమ బాంధువుడే లోకబాంధవుండె? 
కువలయాప్తుడ నేను గాకున్న నెవడు? 
దివము వెలిగించ నాతని దివ్యజేత 
మవని, నా తేజమది రాత్రి దివము జేయు 
ననుచు నొకసారి తన జేజ మప్పుగొన్న 
మాట మరచిన రీతి నిశాటు డపుడు 
పూర్ణతేజంబు తోడుత భువిని సాంద్ర 
చంద్రికామల సామ్రాజ్య సంపదలను 
గుప్పుచున్నాడు. ఈ రాతి రొప్పు మీర 
దన శరచ్చంద్రికా ముక్తధవళకాంతి 
వలన క్రిరాంబునిధి నన్నిభంబు గాగ! 


బహార్‌ ఖురాసానీ 


బూర్లుల రామకిషన్‌రావు 
మొదట బూచిన మొల్లమొగ్గను 
ముదము గూర్చెడు సౌరభంబుల 
చదల నింపితి సర్వదిశలను 
చెదరి ప్రాకెను పేరు జగమున 
ఆకులన్‌ దిని జీవశక్తుల 
జేకొనన్గగల క్రొత్త పూవును 
లోకమది వంచించె నిప్పుడు 
లోకువైతిని లోకమునకున్‌ 
నడచితిని నూరేండ్లు మెల్లగ 


(నివేదన) 


419 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఉడతి నితరులు బుగ్గలలమగ 
వేడిరక్తము పొంగ విచ్చితి 
వీడితిని చలిరాత్రి నిద్రను 
విమల జ్ఞాన స్రవంతు లెండగ 
కుమిలి వాడితి నీరు బారక 
మూఢ విశ్వాసముల చలిచే 
గాఢముగ నే కాటువడితిని 
ఎల్లకాలపు సౌఖ్యసంపద 
లెట్లు జేకురు నొక్కరోజే? 
తెల్లవారగ తోటలోనన్‌ 
పుల్ల కుసుమము లెట్లు నవ్వును? 

(తొలిచుకృ 
చుక్క చూపు 
డా।॥ వానమామలై వరదాచార్యులు 
చీకటిని మెజయుచును మేకువనె బోదు 
(బ్రదుకు క్షణమాత్ర మని పలుకుదువె చుక! 
ఉన్నచోటనే యుండి యొక్కెడకు బోక 
ప్రతియూరవని నున్న గతినె కనుబడెదు 
మూర్తియున్మెడనుండి కీర్తి రూపమున 
విశ్వమంతటం దెలిసి వెలుగు మనుటె మము. 
పృథివి కంటెను రూపు పెద్దగా నున్న 
మినుకువలె మా కిట్లు గన్పడెద వేల 
ఎత్తుపయి గూర్చొనిన నెంత పెద్దేని 
పెద్దతనముం జూప వద్దనుటె పైకి 
బవలంత నీవు కన్సడకుందువేల? 
రాత్రియో కనురెప్ప మాత్రమున్‌ విడవు 
సుఖపు బ్రద్దుల నిన్ను జూడ కుంటేమి 
ఆపదల రాత్రులం దాదుకొనవలెగ 


ననుచు సన్ఫైత్రి నిట్లలవరతె మాకు? 
420 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మామ కొన్నా ళ్ళేమొ మోము దాచునదేల 
నీవా ప్రతి నిత్యమును సేవింతు మమ్ము 
ధనికులకొ యిలు బ్రేమధర్మ మే మెజుక? 
గర్వంబు నితరులను గాన నిచ్చునాకొ? 
ఆ శశిని మచ్చమాయక యుండు నదియె 
వచ్చునెడ నపకీర్తి జచ్చినను బోదు. 


ప్రియురాలు (గేయం) 


డా॥ వానమామలై వరదాచార్యులు 
కొండలను మేఘాలు కొజగానివిగ సేయ 
పువ్వులన చుక్కలకు నవ్వులాటై పోవ 
సింగిణిలు లతల తలవంగెనని జూపగన్‌ 
నదులుగని కెంజాయ నాలుకలు సాచుగన్‌ 
గుముదాబ్దముల నధీనము సేయ రవిశశియొ 
ఆ వసుంధర సల్పు నరయు జీకటి మల్ప 
దివికి క్రిందయ్యె భువిదీజి నాపని యనుచు 
ఆ దివిని గెల్వ ముందడుగిడు ప్రియ న్వెలుగు 
కురులు కార్నొగిళులకు నుజులగుచు వ్రైలాడు 
జుక్నలను పలువరుస వెక్కిరించుచు నుండ 
నా సంజకెంజాయ నారగింపగ మోవి 
కాటుకలు దీర్పు జీకటి పేరు మాపగా 
నిరులోకములు గెల్చి యెటు జూడ నీక న 
న్నందాలరాశియై యాకర్షణము సేయు 
ప్రియురాలి వదనమ్ము బియమౌట ఘనమె? 


(మణిమాల) 


ముల్లు 


వెల్టుర్తి మాణిక్యరావు 


(మణిమాల) 


421 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తన్నుతా మరచింది 

దారియే తప్పింది; 

నా చూపులో చూపు 

నాటుటకు చూచింది; 
ముల్లుపై అరికాలు 
మోపింది మైమరచి 
“అల్లామరీ” అంటు 
మెల్లగా అరిచింది; 

అలికిడికినే జూడ 

“హాయ్‌ అల్లా” అంటు 

చెట్టుచాటున ఒదిగి 

యిట్టె బురఖాగుంజి, 
'మొహంది రాచిన కాలు 
ముందునకు చాచింది; 
ముల్లు తీసితినేను, 
ముల్లుగుచ్చె హసీన 

కంటితో హృదయాన 

కానరాకుండా! 

తీసివేతామన్న 

తీయరాకుండా !! 


(తొలిసంజ) 


మిత్రవిరహము 


డా।॥ వానమామలై వరదాచార్యులు 
ప్రొద్దాక సేవించి బోవుచున్నా డినుడు 

అని యమరవరులెవరొ హర్షించి జల్లిరొ 
బుక్కాగులా ల్చునుగు బూసినా రెవ్వరొ 
యను నటులు మబ్బులనె యరుణసితకృష్ణవ 
రాలతో నస్తాద్రి దేలియాడుచు నుండె 


422 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బ్రద్దాక సేవించి బోయినా డిను డనుచు 

నా గగన సీమంతినీ గాఢవిరహాంత 
రంగమును జీకట్లు రాజుకొనియున్న విదె 
యారవి సమాధిపై నర్చించు బువులగుచు 
దారావితాన మొప్పారుచున్నది దివిని. 
ప్రకృతిదేవియు దనదు బాజారులంగళ్లు 
మూసివైచినది యా మూర్తి విరహమునందు 
చింతాంతరంగంపు చిహ్నమ్ము దెలుపుటకు 
బావురు మనియె నీ ప్రపంచగ్భహ మెల్లెడల 
చిన్నవోయెను నెతిగ చిట్లు చీకట్లు పడి 
మిత్రు నెడబాసి మోమెటు జూపగల మనుచు 
తమ్మితోపాటు కనుదమ్ములను మూసె ప్రజ 
తమ్ములటు మూసె కనుదమ్ములను బ్రాణితతి. 


(మణిమాల) 


మనగాధ 


కాళోజీ రామేశ్వరరావు, షాద్‌ 
మనగాధ విన్పించ మనసాయె నాకు 
మరల నిన్నేడ్పించ మనసాయె నాకు 
చాలులే: గుండెగూటిన సందెబాటున 
వెలిగించ నొక దివ్వె మనసాయె నాకు 
భవనాలు పిడుగుబడి భస్మమౌ చోటునే 
ఇలుగట్టి జీవించ మనసాయె నాకు 
పదిమందితోబాటు సైయంటె సై యంచు 
నుదుటి వ్రాతను మార్చ మనసాయెనాకు 
ఎదురు తిరిగిన శిరసు లెగిరిపోయిన చోట 
నిలదొక్కు కొని నిలువ మనసాయె నాకు 
విధివశమ్మున వెళ్ళగొట్టినట్టి చోటికే 


423 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మరల జేరగ 'షాదు' మనసాయె నాకు 
ఉర్చూనుంచి తెలుగు, దేవులపల్లి సుదర్శన రావు 


(కాళోజీ రామేశ్వరరావు రచనలు) 


ఊరుబిచ్చుక 


డా।॥ వానమామలై వరదాచార్యులు 
ముకుపచ్చలారని ముద్దుబిడ్డల విడి 
పోలేక పోలేకు బ్రాలుమాలు 

చాకలికై బిడ్డ లఅచెడి యజపును 

విని గుండె లవియగా మనసు నెట్ల 
జాయిజేసికొని విరాన యెగసిపోయి 
యింతలోనె బట్టె లేమయి రొకొ 

యనుచు మధ్య మధ్య నరుదెంచి కూనల 
ముద్దు బెట్టికొనుచు మూర్మొనుచును 

ఏగి యందందు చిక్కిన యోగిరమ్ము 
నీదు ముక్కున గీలించి నిసువునోటు 
బదిలముగ దాని నిడెదవు పక్షిడింభ! 
యెవరు జెప్పిరి యీ ప్రేమ యింతలోనె 
కనుబడిన పుల్లు బోనీక కడుపరుగున 
వ్రాలి ముక్కున దానిని గీలు పజచి 

తెచ్చి యిల్లట్టు జూచెదు తీవ్ర పడెదు 
ఏటికే యింత యారాట మెవరి వద్ద 
నూరుబిచ్చుక యీ నేర్చు నేరిచితివె? 
ముందు కలుగుబోయెడి కసుగందువులకు 
నిప్పుడే యిల్లు గట్టుగ నెంచినావె 
అమ్మరో! యూరుబిచ్చుక యపుడు గాంచి 
బోయ కన్నుల నిప్పులు బోసికొనుచు 
పొరి బ్రజాసేవను మునుంగు పూరుషులను 
పడి యకాలమృత్యువు వాత నిడికొనినటు 


424 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బిడ్డలకు నొడ లత్తున న్ఫీతిచేత 

మెత్త మెత్తని వరిపోచ లెత్తి తెచ్చి 

వాని నొండొంటు జేరిచి పజచివైమ 
జాతు వీవు దైవవశాన జప్పడ దది 

సకల ప్రజలను సుఖపెట్టజాలునట్టి 
యికమత్యమ్ము, పొసగింప నగు శ్రమయిటె 
నీవు బెట్టుకొలందిని నిలువక యది 
క్రిందుబడుచుండు నలయక యందె చేర్తు 
ఇట్టి కార్యశూరత యది యెట్టు లబ్బె; 
యిట్టి పట్టుదలను నేర్చి రెవరె నీకు? 
ఊరుబిచ్చుక నీదగు నోర్పుగుణము 
నేర్చుకొన నన్ను నీకడు జేర్చికొనుము. 


(మణిమాల) 


ఎండు గట్టీ వేరు 


డా॥ వానమామలై వరదాచార్యులు 
కొతికి కొలికి చంపువిడల కొజకు నీవు 
మిత్రకరములు నిన్ను బల్మిని దహింప 
మాడుచును కొనయూపిరి మసలి మసలి 
ధాత్రి నన్చిగుబట్ట వదలమి సన్న 

గిల్లి సార మింతయు లేక తెల్లవోయి 
బిడలకాళులు ద్రొక్కుడు బడుచు నుండి 
విడల మలమూత్రముల మురుగుడు బడుచును 
బైకి భస్మమై దావాగ్ని పాలుబడుచు 

(బ్రేమ పారవశ్యము జూప నేమముగొని 
ప్రాణముల నేయణువున డాప గడగితివొ? 
మటల కాలవశాన నంకురిత మగుదు 
వమ్మ! యమ్మ! శుష్మతృణమూలమ్మ! నీవు 
నీదు బిడలగు గోవుల నిత్యశుభము 


425 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మొదల విబుధులు గోరుచు మురియుచుండ్రు 
పితరులన్‌ దృష్తి గొల్పెడి వేళలందు 
దర్భలేకున్న నిన్నెష దడవుకొంద్రు 

నీ పవిత్రత దెల్చెడు నిష్టు గల్లి 

అమ్మ! యమ్మ! శుషృతృణమూలమ్మ! నీవు 
పాన్సెబుంగని బిడ్డల పాలి యాకు 
పచ్చవన్నె మేలిమి పట్టుపాను పగుదు 
పొట్టపై బిడ్డలన్‌ గూర్కు పొందునట్లు 
కడుపుల న్నింపి జోకొట్టు కన్నతల్లి 
కడుపు (పేమ నీదే యెండు గడ్డి వేర! 
జాతి గుట్టల సందుల లోతు నీట 

నిలిచి మోమెత్తి కందువు నీదు బిడ్డల 
కరములం జూచి గాలిచే గదలుచుండి 
పిల్చుచుందువు ఫ్‌ ముద్దు బిదల గమిని 
కడుపు (పేమ నీదే యెండు గడ్డి వేర! 
అడవి నుండు నీ యందాలబిడలు లేళ్లు 
వాని చర్మాలశాంతిని పాదుగొల్పు 
ననవరతము ధరింత్రు మహర్షులెల్ల 
జగతి నాహారశుద్ధిని సత్వశుద్ధి 
యన్నమయము మనంబను నార్యసూక్తు 
లన్వయించు నీ యందు ననన్యముగను 
అమ్మ! యమ్మ! శుష్మతృణమూలమ్మ! నీవు 
ఊరిలో నుండు నీ ముద్దులూరు బీడలు 
సర్వధా లోకసేవకై సాగుచుండు 
పంచగవ్వ ప్రాయశ్చిత్త పద్ధతిగని 

స్మృతుల ధర్మిష్ణు లెల్ల శాసించుచుంద్రు 
త్వదుపజీవిగోగణప్రశస్తతను దెల్ప 

అడవి నూర నెల్లడ నీవ యలముకొనుచు 
నల్లిబిల్లి నల్లుకొనుచు నైకమత్య 

మఖీల సమత లిట్లుండని యవని జాటు 


426 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గదుగితే జెప్పకయె యెండు గడ్జివేర! 
వేళ్లతో కృషికులు దున్ని పెల్లగించి 

నీళ్లు మునిగించి మురిగించి నిన్ను జంప 
మజిల నేనే ననుచు బైకి మరలుదు వటె 
విడుగలేని ప్రేమమ్మును విడుగలేక 
గడెగడెకు మొల్చెదవు యెండు గడ్జివేర! 
నేల నీ స్వరూపము దాచి నిల్సికొందు 
వెట్టకేలకు (బాణాల నెంతొ పేర్మి 

నగ్ని జలవాయువుల కష్టమంది గూడ 
తన బిడలకు ధనము దాచు తల్లియట్ల 
అవసరము గని వెలిబడు దప్పు డపుడు 
అమ్మ! యమ్మ! శుషృతృణమూలమ్మ! నీవు 
పాపకాల మష్టప్షు నిన్బరిభవింప 
రూపనాశమునకునేని నోపికుగొని 
నిర్భరతు బూని విజ్ఞాన నియతి గాంచి 
సత్ర్రపన్నుని చందంబు సాటు చుందు 
వమ్మ! యమ్మ! శుష్మతృణమూలమ్మ! నీవు 
జగతి సర్వము కాలవశంబె యైన 
నట్టికాలమె నినుగని యచ్చెరువడు 
రూపమే జన్మ మరణాల కాపురంబు 

కాని చెడని స్వరూప మీకరణి నుండు 
ననుచు పాఠంబు జ్ఞానుల కలవరతువె 
అమ్మ! యమ్మ! శుష్మతృణమూలమ్మ! నీవు 


(మణిమాల) 


వితంతు బాలిక 


డా॥ వానమామలై వరదాచార్యులు 


మగుడన నేమె యత్తయును మామయు నెవ్వరా నే నెవర్తెనో 
మగబిడ యాడుబిడ్డ యను మాటల కర్థమదేమొ యిట్టు లీ 


427 
తెలంగాణలో భావ కవితా వికాసం 





యగపడు లోకమెల్ల నెది యౌనొ యెజుంగని కాలమందె యీ 
యగతికురాలి పెండిలి మహోమహు లందటు కూడి చేసిరా? 
మంగళసూత్రమో యురియొ, మంత్రములో యవి తిట్టుకూతలో? 
దొంగల బ్రాహ్మణోత్తముల? దోయిళులన్లలు బ్రాల మట్టియో? 
యంగవిభూషయో తగుల? యద్ది వివాహమొ తద్దినంబ? యే 
సంగతి నేనెజఖుంగ నిటు చంపుదు రేటికి ముండయంచు నన్‌. 
వనితలు పండితుల్‌ లతలు ప్రాపును వీడిన జీవనమ్ముతో 
మనుట యసంభవమ్మనుచు మాటలు మాత్రము జెప్పుచుందురా 
కనుబుసి ముక్కు చీమిడియు గంమొడు చొల్లును గల్లియుండు పో 
తిని నొక వృద్ధజంబుక ప్రపేతకు గట్టుటయా బలే బలే! 

బట్ట విడిచివైచి బరిమేన తిరిగెడి, 

చంటిపోణికేమి సకల శాస్త్ర 

సారవేత్తలైన మీరలు పెండిలి, 

సేయుటేమి చాల సిగ్గు సిగ్గు. 

పడుచా! యెందబు నీకు బిడ్డలన సౌభాగ్యంబు మమ్మెన్నడో 
విడిచెన్‌ భర్తనె చూడలేదనుచు మా వృత్తాంత మాద్యంతమున్‌ 
నుడువన్‌ బాపురె యెంత ఘోరమను వార్నూటక్క రై యుండు న 
బడుగున్‌ భారతభూమి నొక్కరును మా బాధల్‌ నివారింపరే. 

నీ తోడివారు పెన్మిటితోడ హాయిగ 

మన పుల్ముపుల్మునం గనుగవలసె 

స్‌ సఖులెల్ల పన్నీరత్తరులతోడి 

గుమగుమలాడుగా గోల వలసె 

నీ సాటివారు నానా సౌఖ్యములుదేలి 

యాడ నీవొక పూట మాడవలసె 

నీ నేస్తురాండ్రు చిన్ని కుమాండ్ర ముద్దాడు 

గనుచు లోలోనె పొక్కంగ వలసె 

రేలు కన్నీరు కొలుకుల జాలువార 

పడకు దడపుగా వలసె నా పాపమంచు 

నా యుసురు దాకదా భారతీయులార! 

యనుచు గొంతెత్తి కెవ్వున నార్చునపుడు 


428 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కడుపు చెజువౌను కన్నీరు కాల్వలౌను. 
ఎపుడు కంటికి మంటి కేకధారగ నేడ్చు 
నేడ్పు మీ చెవులకే నెక్క లేదా? 
కూకటివేళ్ళకు గూలనేసినయట్లు 
పడియున్న మాదు రూపాలు గనరొ 
ఎందజో సాధ్వులీ యిడుమలు బడలేక 
బలిమి ప్రాణము వాయు వార్త వినరొ 
ప్రాణాల విడుచు దుర్భర ఘోరతకు జాల 
కితర జాతులు జేరుటే నెబుగరొ 
కొందటో అంకుటాండ్రయి కులములోనె 
బయటు బడకుండ చాటు గర్భముల నెన్నా 
కడకు దిగద్రావియో లేక కన్నవిడల 
పిసికి పాతిపెట్టుట లేని వినుబడవాకా? 
ఒక మహామహని లోకోత్తర తేజము 
గర్భాన డాచి లోకము కిడుసతి 

ఒక మహారసికు సంయోగసుధాంబుధి 
నోలలాడించు రమాలలామ 

ఒక మహాకష్టి బాహుశ్రము దీర్చగ 
సంశ్లేష మొసుగు ప్రసన్నరూప 

ఒక మహాధృష్టుని యుద్ధతి మానిపి 
సాధువుజెసెడి సాధ్వి మిన్న 

నేడు నిర్భంధ వైధవ్య పీడవలన 

గోడు గోడున మోమున కొంగిడుకొని 
యేడ్చుచున్నది హా యని యెవరొ తనదు 
వెతను దీర్తురటం చది వెల్టితనమము. 
ఉభయకులమ్ముల నుద్ధరించెడు సాధు 
లుభయకులాల పే రుడుపవలసె 


429 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బిడ్డలుగని పెంచి ప్రేమించు తల్లు లా 
బిడల స్వహస్తాలు బిసుకవలసె 

పరుల దాంపత్య సంపదకు మెచ్చు సుశీల 
లా యాల్మగలు బాయుదీయవలసె 
యితరులు గన్నెత్తియేని చూడని సతుల్‌ 
పరుని నిర్లజ్ఞతు దజీయవలసె 

సకల సద్దుణ సంపదాస్థానమగుచు 
నన్యులకు సతీత్వంపు పాఠాళి నాసుగు 
భారత సతీజన మృతి బాల్యకాల 
పరిణయాలచే నింత చేడ్చాటు నొందె. 
తుంగచువ్వల వలె పొంగి పోయెడి వయ 
స్ఫూర్తినిగని వలపోయువారు 

పసుపు కుంకుమముల బరిణలు జూచుక 
(గుడ్లనీర్‌ గ్రుడ్లలో (గుక్కువారు 
ప్రణయమందిరముల పట్టుపాన్సులుగని 
వలవల కన్నీరు వడపువారు 

అద్దాల తమ వగు ముద్దురూపులుగని 
యేల కాల్పుగనె యం చేడ్చువారు 

ఊరు నడవిగు దలుచుచు నులుకువారు 
అడవి నూరుగా దలుచుచు వెడలువారు 
బ్రదుకు చావుగా దలుచుచు (బ్రతుకువారు 
చావు బ్రదుకుగా నెంచుచు చచ్చువారు. 
అతి చిన్న యీటనె యంపి కూర్చున్నది 
యవలక్షణపు పోటి యనెడివారు 
మిత్తియె మగనిని మ్రింగి పెట్టినది యీ 
చమురు కాళ్ళది యని చాటువారు 
ఏమంచు నింట కాలిడెనొ యీ యేడుపు 
గొట్టు పెద్దమ్మని తిట్టువారు 

ఈ దుర్దశపు మారియే రాక యున్నచో 


430 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నింక కొన్నాళ్లు జీవించు నేమొ 

దీని యేడ్సె ముందరపడె దీనికేల 

చావురాదయ్యె నను చతిసాహసమున 

మోము బట్టుకొనియె తిట్టి పోయువారు 

అడ్డమైన వారీశ్వరా! హా యిగెట్లు? 

మొదలె యలిపిరి ప్రాణము భిదబురమట్లు 

పైనుబడిన దుఃఖమ్ము నెప్పగిది నోర్చు 

కనులు వాచెను కడుపు చెక్కలయిపోయె 

గొంతు శుష్కించె నెలుగు బంగురువడియెను 

మోము నెత్తురు ముద్దయై పొంగె పైకి 

ఏడ్పుమాన్సెడివారు నీ కెవరె? బిడ్డ. 

అప్పటి నీదు దుఃఖమున కంతమె లేదు, జగత్తునంత నీ 
నిప్పులుబోలు వేడి కనునీటి కణమ్ములు గాల్చి వైచినన్‌ 
దప్పుగలాదె? న్‌ హృదయదాహము నీహృదయంబెజుంగు న్డ్‌ 
మొప్పెతనంపు పూరుషులు ముంచిరిపో నిను దుఃఖవారిధిన్‌. 


(మణిమాల) 
సూతాఖ్యాయిక 


సురవరం ప్రతాపరెడ్డి 

కథా ప్రారంభము 

సకల భారతీయాభ్యుదయ పరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన సూతాఖ్యాయికా 

పురాణంబునకు కథాక్రమం బెట్టిదనిన ఆఆ 

శా. సారోదార విచార సాగరనిమజ్ఞత్సార విజ్ఞాన బృం 
దారాధ్యంబగు నైమిశాటవిని బుష్యాదుల్‌ దనన్‌ సూతునిన్‌ 
గారాబంబున గాంచి యిట్లనిరి నీగాధల్‌ తమిన్‌ వింటిమిం 
కేరితిన్‌ భారతావనిన్‌ జరుగు విన్సింపగదే యియ్యెడన్‌ (1) 

చ. అనవిని సూతుడిట్లను, మహామహులారా! (త్రికాలవేత్తలౌ 
ఘనులకు మీకు దెల్పగలగాథలు నేర్తునె? యైన మీదయా 
జనిత కటాక్ష వీక్షణ ప్రసాదబలంబున విన్నవింతునా 


431 
తెలంగాణలో భావ కవితా వికాసం 





2* 


కనుగొనజాలినంత, బహుకాంక్ష దలిర్పగ జిత్తగింపుడీ 

వినుడు మునీంద్రులార! పృథివిన్‌ గాలి వాయువు వేలయేండ్లకున్‌ 
ఘనులగు భారతీయులు, కకావికలై, కలహప్రియాత్ములై 
యనయము జాతిభేదయుతులై కలకాలము కూటి పేదలై 
దినదినముం కృశించి, చెడి, దైన్యమునొందు దురార్యదూష్యులై 
కపటులు, కల్లగాండ్రు, నపకారులు, సోమరు, లర్థవంచకుల్‌ 
చపలులు, ధర్మదూషకులు, సజ్జనశ[త్రువు, లేహ్య జీవనుల్‌ 
కృపణులు, దోహ మానసులు, కృత్రిములు మరి డాంభికోత్తముల్‌ 
విపులముగాగ నెల్లెడల వీక్షితులౌదురు భారతావనిన్‌ 

శకులును, హుణ, బర్బరులు, క్షాత్రపులున్‌ మొగలాయి పాదుషాల్‌ 
ప్రకటితదోర్చలుల్‌ చతురోపాయ దురంధు రులాంగి లేయులున్‌ 
సకలవిదేశ జాతులును జయ్యన నార్యుల దాస్యవృత్తికిన్‌ 
సుకరముగాగ బన్నుదురు, క్షోభల బెట్టుదురెల్ల భంగులన్‌ 

నాపేర మీపేర నానాపురాణముల్‌ 

వ్రాయించి వంచింత్రు పామరులను 

స్కృతి శాస్త్ర కర్తల మేటి తాతల పేర 

వెలయింప జేతురు వేరు స్మృతుల 

సృష్టి నుండెడి సర్వ చేతనా చేతనం 

బుల పూజ సేతురు పూర్ణ భక్తి 

వర్ణాశ్రమాచార పాలనంబుల మిష 

సర్వుల హింసింత్రు సాహసించి 

స్ర్తీల మీదనె దర్పంబు చెల్లుచుండు 

మాతృదేశాభిమానంబు మంటగలియు 

భావ దాస్యంబు పూర్తిగా బ్రబలి యుండు 

నార్య సంతతి యీ రీతి హైన్య మొందు 

జాతిమాత్రోప జీవులై సిర్హా జనులు 

పామరుల వంచనము చేసి బ్రదుకు చుండ్రు 

భైక్ష్య వృత్తికి వచ్చు సంపాదనంబు 

రీతి కష్టార్దితంబు సంప్రీతి నిడదు 

తనమతంబు కంటె పెరమతంబె ప్రియము 


432 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బ్‌ 


స్వీయ భాష కన్నయు పరకీయ మెచ్చు 

తనజనులు మోటు పరులెల్ల తత్త విదులు 

భారతీయులకిదె పరిపాటి యగును 

. “సతొయని, భర్త చావగనె చానల గాల్తురు క్రూరకర్ములై 
పతితులు తాకగూడదని బాధ లనర్హురు తోడి వారికిన్‌ 
చతురిమ లేని మేదకుల శాక్త రహస్యము గోష్టి మంత్రుముల్‌ 
వ్రతములు తంత్రజాలమని, వంచన సేతురు ద్రవ్య కాంక్షచే 
నిత్యాగ్ని హోత్రంబు నిర్మూలమైపోయె 

పొగచుట్ట ధూమంబులెగయు చుండు 

సోమపానంబు నిర్నామమౌ, తేనీటి 

కుత్తుక బంటిగా (గోలు చుంద్రు 

నెత్తుల జుట్లెల్ల కత్తిరింపుల నాంది 

కాపులే సర్వత్ర ప్రబలి యుండు 

దేవతా విద్యకు తిల జలాంజలి నిచ్చి 

మ్లేచ్చ భాషల నేర్చి మిడుకు చుంద్రు 

ధర్మసత్య గుణాలకు తావులేదు 

న్యాయ దేవత ధనికుల 'యాడుపాపి 

లంచ మీయని వాడె పో వంచితుండు 

ఆర్యా భూమి యిట్లుండు మహాత్ములార 

._ ఉచ్చనైచ్య కులమత సముద్భవంబు 

బహుళ విగ్రహ పూజల వ్యాపకంబు 

దేశ నయ ధర్మ భక్తి వినాశనంబు 

కారణములు హిందు జనుల దుర్గతికి జుమ్ము 

. మారుతాహతి గూలని మ్రాకులట్లు 

వాలు కారవ జలకూప ప్రతతులట్లు 

శాత్రవోద్ధతి నెదిరించిన క్షాత్రయుగము 

రాజపుత్రులు నిలుతురు రణములందు 

. కలి మూడున్నరవేల యేండ్లకును పైగంబర్‌ మహమ్మద్‌, భయా 
కలితంబై నమతంబు నొక్కటిని లోకం బందువ్యాపింప, ఆ 
ర్యుల ధర్మంబులు వేదవాక్కులును, కల్లోలంబు నొందగ దే 


433 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఇబ 


ఇబ 


వళముల్‌ మస్టీదులౌ, సువిద్యలవి విధ్వంసంబు పొందున్‌సుమీ 
దివ్యతీర్థస్థల దేవతాయతనమున్‌ 

దర్గాలుగా మార్చి తనియ గలరు 

వేదోక్త కర్మల నాదులెల్లనడంచి 

అల్లా నమాజుల నలర గలరు 

ఇస్తాములో జేర నిచ్చ గింపనివారి 
కుత్తుకల్‌ కజకజ గోయగలరు 

తక్షశిలాది విద్యాపీఠముల గూల్చి 

అరబీ మదరసాల తెరవగలరు 

స్త్రీల మానభంగంబుల జేయగలరు 

శిల్పి జనుల బంధించి శిక్షించగలరు 
గోగణంబుల చియ్యల గుడువగలరు 

అల మహమ్మదీయులు నిర్ణయాత్యులగుచు 
గజిని గోరీయు పిచ్చి తోగ్గాకు మరియు 
చెనటి ఖిల్జీయు జెరంగజేబు హతక 
పాదుషాలచే హిందువుల్‌ బామొలంది 

నరక ఘోరాలలో మున్షి నవయగలరు 
దేవాలయ స్థిత దివ్యవిగ్రహముల 

మసిదు మెట్లుగా మార్చగలదు 

ఆర్య భక్తులెల్ల క్రార్యమున వధించి 
పైశాచికానంద భరితుడగుచు 

జిజియో యనెడు పేర సిగ పన్నులను మోపి 
హిందూ జనాళి హింసింపగలరు 
ధార్మికాచార పుస్తముల వెదకించి 
ధ్వంసంబు గావించి తనియగలడు 

తన ఖురాన దొక్కటె దేవదత్తమనుచు 

తక్కు గ్రంథాలు మంటకే తగిన వనుచు 
ముసలిమాను లే యిహ హర ముక్తులనుచు 
రాక్షసాత్మకుడైన యౌరంగజేబు 


434 





తెలంగాణలో భావ కవితా వికాసం 


వ. హిందూ సిక్కు జైన బౌద్ధ ధర్మంబుల నా యౌరంగజేబు నిర్మూలన మొనర్చ 
కొండందాకు తగరు గతి యావజ్జీవంబు ప్రయత్నంబు జేయును. మరియు నీ నాల్లు 
ధర్మంబుల నా(శయించిన జనులను వీలైనప్పుడెల్లను విషమిచ్చు, కాల్చి, క్రాగెడి నూనెలో 
మాడ్చి, సజీవముగా పూడ్చి, ఏనుగులచే త్రొక్కించి, సింహాల బోనులందు వేయించి వాటికి 
తిండి బెట్టి, కత్తులతో నరికించి, తిత్తులలిపవించి చిత్రవిచిత్ర ప్రకారంబుల 
'హైరణ్యకాశాస్వమును గావించి వినోదించగలడను సూతు వచనంబుల విని బుషులందరు 
భయకంపితులై యిట్లు సెలవిచ్చిరి. 
భీ లోక విద్రావణ లోలుడా రావణు 
డింత క్రూరాత్ముడై యెనగ లేదు 
ఆది కాలము నందు నాహిరణ్య కశిపు 
డింత ఘోరాత్ముడై యెసగలేదు 
విశ్వ విద్రోహియై వెలయు హిరణ్యాక్షు 
డింత కలుషాత్మత వర్తింపలేదు 
సకల సదాచార సంహర్తయాౌ వేను 
డింతటి నీచుడై వెలయ లేదు 
అపర మురులనే బాధించు నా హుషుడు 
నరుల నీరీతి హింసించి యెరుగడయ్యె 
ఆర్య సంతతిపై పరమాత్ముడేల 
పంపె నౌరంగజేబను పాపరాశి 
సమధిక సర్వోత్త సమరాశ్వములలోన 
గార్జభ వాసంబు కలిగినట్లు 
మహిత బల యుక్త మాతంగములలోన 
హేయ సూకరము జన్మించినట్లు 
విహగోత్తమశ్యేన విఖ్యాత జాతిలో 
కాకంబు పుట్టువు కాంచినట్లు 
మల్లికా వాసింతిపుల్ల వనంబులో 
పల్లేరు పెను తీగ ప్రబలినట్లు 
వంశ మర్యాద లెల్లను పాడొనర్చి 
శాఠ్యలంపట దౌష్ట్యా స్థానమనగ 


2 


435 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రధిత మొగలాయి విస్తార వంశమందు 
జనన మందె నౌరంగజేబ్‌ డనుచు పలుకు 


(గోలకొండ కవుల సంచిక) 


తుంగామాత 


సురవరం ప్రతాపరెడ్డి 
శా. రంగత్తుంగతరంగ భంగ విచలత్‌ ప్రాన్మట్పవాహాంబుమ 


2* 


బ్‌ 


గ్నాంగ ప్రాక్రనసర్వపంకహృతిదీక్షా! లోక విఖ్యాతయౌ 
గంగా పావన దివ్యవాకతటినీ గాంభీర్య సంకాశ! యో 
తుంగామాత! దయాపయ్డపటల సంతుష్టాత్మునింజేయుమా!! 
ఖంఖండాంతరఖ్యాతి వహించిన 

సామ్రాజ్యమునుగని సాకినావు 

చండ ప్రచండ సచ్చారిత్రపుత్రుల 

మించు ప్రేమను సంతరించినావు 

బ్రహ్మేశ్వరస్వామి పాదసేవాసక్తి 

విమల (స్రవంతి నా వెలసినావు 

బెద్ధత్య సంయుక్త యంధ్రీకుమారిచే 

ఆంధ్రజాతిని నిల్పి యలరినావు 

సంగమక్షేత్ర భూతేశ సందిద్మక్షు 

భక్తజనకోటి బ్రీతి గాపాడినావు 

తుంగభద్రా మహామాత! తుల్య రహిత 

భక్తి నర్పించు నీ పుత్రు ప్రణతిగొనుము 

తుంగా పానమె యమృతము 

గంగాస్నానమె సమస్త కల్మషహరమౌ 

గంగాధరు పదసేవయె 

భంగించు సుమీ సమస్త పాతకరాశిన్‌ 

పరిపూర్ణ పావనాంభస్తరంగోద్వేగ 

గౌతమీ గంభీర గమనమునకు 

అలంపురీ నందనారామ విభ్రాజి 


436 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మల్లోబ ఫలరాజి మధుర రుచికి 

అంధ్రీ కుమారీ సమాయుక్త పరిపూత 
తుంగా పయస్సు మాధుర్యమునకు 
ఖండశర్మర జాతి ఖర్జూర గోక్షీర 
ద్రాక్షాది యుత రామరస మునకును 
అమృతనిష్యంది పల్లకీ హాదమునకు 
రాగిణీ దివ్య సమ్మోహన రాగమునకు 
తేనె తేటల నవకంపు సోనలకును 
సాటియగును మా తెనుగు భాషామతల్లి 
పెద్ద బాలశిక్ష వచనాలు 

విజ్ఞుడగువాడు మెప్పొందు వికృతుడైన 
సుందరుండ గూముర్భుని జూడరెవరు 
వాసనలు కల్గుకురువేరు వాసికెక్కు 
అందమైనట్టి మోదుగు నడుగరెవరు 
అనువు గానివేళ నడగి యుండుట మేలు 
మిట్టి పడుట యెల్ల మిత్తి కొరకె 

వరద రాగ ప్రబ్బలి మేతందు 

విర్రవీగు మ్రాను విరుగ బడును 


వసంతం 


సురవరం ప్రతాపరెడ్డి 

పూల రంగులకును మల్లె పొలతలకును 
ప్రణయ మధుర వార్తల రాయబారులగుచు 
కుంజముల జేరి గీతికల్‌ మంజులముగ 
గానములను చేసే భ్రమర సంఘీతమొల్ల 
చిగురులను మెక్కి మామిడి చెట్ల కెల్ల 
తనియ వినిపించె *కోవెలి తనదు పాట 
తేటి మధువాని తియ్యని పాట వినెచె 


(సురవరం కవిత్వం) 


437 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మంచివారల గుణములు మాన్యమిటుల. 


(సురవరం కవిత్వం) 


సూర్యోదయము 


బూర్గుల రంగనాథరావు 
ప్రాగ్టిశాసతి చెంగావి వలువగట్టి 
భూనభోంతరముల బూయబూని, పాణి 
పద్మమున దాల్చి పట్టిన పసుపు ముద్ద 
వలెను గన్పట్టె హరిదశ్వభద్రుడపుడు 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


సూర్యాస్తమయము 


బూర్గుల రంగనాథరావు 
వెలుగుకాంత పరుగు వెట్టగ నస్తాద్రి 
నామె కొప్పుమీద నందముగను 

మడచి ముడుచుకొన్న మందారపూవునా 
భానుడపుడు సంజ గానబడియె 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


సఖీ 


బూర్గుల రంగనాథరావు 

సఖి! వియోగపు తాపము సమయు కొరకు 

నీదు కెమ్మోవి చెలువమ్ము నీ హృదాంత 

రాళ (ప్రేమాతిరేకముల్‌ రమ్యముగను 

పాడుకొందును రసవంత పద్యములను 

“పంచాబ్దంబుల క్రింద జూచితి వయ్డుప్రాఢోన్నతాకారమున్‌ 
కించిద్భేదము గానరాదు కుసుమాంగీ నీదు యందంబునన్‌ 
అంచు న్నెటికి గూడ నీవలపు బాయన్లేక నీ పొందు వాం 
ఛించున్‌ మద్దదయాబ్ది మెంతకని విశ్లేషంబు సైపంగనౌ? 


438 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఎన్నోసారులు భావమందు నిను నేనెటైన జింతింపుచున్‌ 
ఎన్నండైనను జారిపోని తలపున్‌ ఎల్లిచ్చి హృత్సీఠరిలో 
భిన్నత్వంబదిలేక యుండుటకు నిల్పింపన్‌ ప్రయత్నింప, నీ 
విన్నాణంబగు చంచలంపు కనులే వేగన్నిరోధించెడిన్‌! 
ఇంద్రపదంబునందు దివిజేశులు మున్నగు లోకపాల రా 

బేంద్రులు గోరుచుండి చిరజీవులునై మనుచుండినట్లు నీ 
చంద్రముఖంబునన్‌ వెలుగు చల్లని కాంతులు మందహాసమున్‌ 
సాంద్రములైన పల్ములవి జల్లు సుధార్సురి గ్రోల గోరెదన్‌ 

పెదవుల గదలింప తియ్యని/పలుకుల ప్రేయసి చిలుక వలెను, 
కరుణార్ధ దృక్కుల గరిగించు శరులను/చల్వరాళ్ళను పూర్ణచంద్రు పగిది 
తను లత గదల నేత్రావరోధము జేయు/విద్యుల్లతలు సల్పు విధము దోప, 
అల్లన నించుక యాశ్లేషమునుజేయ/కల్పవృక్షము నీడ నిల్చుచుండు; 
వేరు వేరుగ వచియింప విసుగు వలదు 

ఒక్క వాక్యమె చాలు నీ సక్మమున్న 

వలదు నిద్రయు నాహార జలము నిజము 

సఫలమగుచుండు సర్వము సహజముగను! 

ఎంతకాలము జూచిన కొంతయైన 

తృప్తిగన నేర దదియేమి హృదయసీమ 

మరల జూడంగ మిన్నగా మరులు గలుగు 

ఇట్టి సృష్టిని యెందేని యెరుగ గలమె? 

చిరునవ్వున్‌ సుమ సౌరభంపు వలపున్‌ శీతాంశు కాంతిద్యుతిన్‌ 
స్వర మాధుర్యము ప్రాయమున్‌ మొదట సంభావించి యాపైన స 
తృరిమాణంబున నీ విభూతి చయమున్‌ బంధించి గ్రంధించి యీ 
తరుణీ రత్నము దీర్చిదదిద్దితె విధాతా! నీకు జేజేలివే! 

విధి వశంబున మధ్య దవ్వెంతొ గలుగ 

తరుచుగా జూచు భాగ్యము దొరకదాయె! 

కాని మొన్నదె యెట్టులో గాంచియుండి 

మరల జేరితి నీ దుఃఖమందిరమున 

ఓయి హిమాంశుడా! యిది మహోత్తరమౌ యవకాశమంచు యీ 
రేయిల మత్రియాంగన యరింగిన జూచి విజ్బంభణాకృతిన్‌ 


439 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆయమ తామ పాండు మిళితాన కాంతులు నిన్‌ “దిరస్మరిం 
చాయాని తత్సలంబుగను చాలగ నన్‌ దపియింప జేతువా? 
నిలువెల్లన్‌ బ్రవహించు (పైమనెటు బోనీకుండ భద్రంబుగా 
చెలి! నీ వద్దకె దాచుకో బనిపెదన్‌ శ్రేయంబిదే యౌనుగా! 
చలువన్నిచ్చెడి సంద్రమందు భవదాస్య స్పరయూహన్‌!! మనో 
నిలయున్‌ వేడెద నెన్నడైన మనదీ నేస్తంబు పుప్పింపగన్‌ 
చిక్కని పాలవెన్నెలల జిల్నెడి శారద రాత్రులందు నీ 

చెక్కిలి చెంత చెక్కిలిని జేరచిహాయిగ బాహుడోలికన్‌ 

ఉక్కిరి బిక్కిరానటుల నూపిన భావము సోకగానె కం 

పెక్కిన పల్లధారము బింబితమయ్యెను నా హృదిస్థలిన్‌ 
నిర్వచింపగరాని యా నేత్రములకు 

కారణంబగు నిఖిల లోకాధిపతికి 

అంజలి ఘటింతు మసయొక్క యాత్మ లేక 

మైన, గొనుటకు నర్చింతు నర్థ్యములను 


నిర్వేదము 


బూర్లుల రంగనాథరావు 

చేసితి పెక్కు దోసముల చేసితి నిందలపాలు భక్తులన్‌ 
మోసము జేసి నీ ప్రియులమోదము నెంతయు భంగపర్చితిన్‌ 
దోసిలి యొగ్గితిప్పుడు సుతుం దయజూడు మటంచు భక్తితో 
దాసుడనయ్య బాణధర దైత్య వినాశక రామచంద్రమా! 
భారము పూర్తి నీ యదియె పాపములేవియు జేయకుండ నో 
రూరగ భక్తిమై నిను సరోజ దళాయతనేత్ర! నాకు వి 
స్తారముగా సునిశ్చల యుతంబగు ధ్యానము జేయు బుద్ది యొ 
ప్పారగ నీవె యీవలెను పాపవినాశక రామచంద్రమా! 
చచ్చుట దప్పదెన్నటికి శాశ్వత శకృది; మంచి చెడ్డలున్‌ 
చచ్చిన దాక నెప్పటికి సౌఖ్యమొ దుఃఖమొ యొక్క రీతిగన్‌ 
బుచ్చెడినట్లు జేయ కిల ముంచెదొ మిశ్రములందు? నీ పనుల్‌ 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


440 





తెలంగాణలో భావ కవితా వికాసం 


యచ్చరువొంద జేయునివి యా తమలీలలు మాయజాలముల్‌!! 
నా దురుపక్రమంబునకు నాదు విశేషపు పాపబుద్ధికిన్‌ 

భేదము నెన్న కారణము కీడొనరించినవారొ నేనొ దా 

మోదర! వారియొక్క మనమో మరి నా మనసైన ద్రిప్పి యీ 
రోదనలింక మాన్సు కరిరోదన మానిన భక్తవత్సలా! 
అజ్ఞానంబున పెక్కు పాపముల సాహంకార దుర్చుద్దిమై 
ప్రజ్ఞావేముషియంచు గర్వితుడనై పాటించి కుస్పాఖ్యముల్‌ 
జిజ్ఞాసా పథమందు లేకనెపుడున్‌ చింతన్వెత న్నాందితిన్‌ 
సుజ్ఞానాంబుధి! వేగబ్రోవుము మదిన్‌ స్తోత్రంబు నే జెసెదన్‌ 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


భావగోళము 


బూర్లుల రంగనాథరావు 

అరుణ తరుణాధరామృత స్ఫురణ యొసగు 
దివ్య శుభలీల శాశ్వత భవ్యసుఖము 
నిశ్చయంబుగ ప్రియులలో నిబిడమైన 
కౌగిటిన, తన్మయావస్థ గానలేము; 

అట్టి ప్రణయంపు కోరికలన్ని గూడ 

భావ గోళమునం దనుభవము నొంద 

దాని మహిమాతిశయమును దాని రుచియు 
నిరుపమానంద సౌఖ్యము నెరుగ గలము. 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


తాటిచెట్లు 


బూర్గుల రంగనాథరావు 

విడని గ్రీష్మాగ్ని తప్తయె వెజ్బులెత్తి 
మేఘరాజును శిక్షింప మేదినిసతి, 
నల్లబల్లెముల్‌ గ్రుచ్చెనా నభమునందు 
తాటిచెట్లుండె మూగ సంధ్యలలోన 


441 
తెలంగాణలో భావ కవితా వికాసం 





13. స్మశాన వైరాగ్యము 

తరుణ మోహన మూర్తియౌ తరుణి చెలువు 

అరుణ కోమల సారస్య పరిమళంపు 

సుమమునకు బోలు! కాని యా సుమము వాడ, 

సకల సౌరభ సౌందర్య సంపదలను 

గోలుపోవుచు నేలపై వ్రాలు ననుచు 

దలప బోవరు ప్రణయాగ్ని తప్తమతులు. 

భావ శబలత జల వర్ణ ఫలక కుంచ 

ములను పంచాంగ యుక్తుడై కలుగజేయు 

చిత్రకారుని సుందర చిత్రపటము 

నిపుపలోబడ బూడిదకుప్ప గాదె? 

ధాతయును నట్లె పంచభూతములు సప్త 

ధాతువుల చేత నాకృతుల్‌ దగనొనర్చి 

చర్మ భస్తిని బూరించి సమత లేక 

వివిధ వర్ణంబులను బూసి వివిధగతుల 

యాకృతుల జేసి 'మనిషును నాఖ్యనిడెను; 

'వారిగతి గూడ నంతియే వహ్ని గాలి 

ననుచు దెలసియు బాగుగా నఖిల జనులు 

అహమహమికల మమతల నలమటింత్రు! 

“ఈ సంసారము మిథ్య! యీ సుకములున్‌ యీ భోగభాగ్యంబులున్‌ 
ఆసల్లల్పెడి గొప్ప గొప్ప బిరుదుల్‌ హాస్యాస్పదంబౌ జుగు 

ప్పా సంత్రాసపు దూషణంపు బలుకుల్‌ ప్రాణంబుతో పాటుగా 
యీ సామాన్యపు లోకము న్వదులుచు న్నేకంబుగా మాయమాౌ” 
అనుచు దృఢ నమ్మకము గల్లియును వసుధను 

గురువు లాచార్య పండిత కోవిదులును 

యిట్టి భ్రాంతి సముద్రమం దీదులాడ 

సర్వవిధముల యత్నము ల్సలుపుచుంద్రు! 

స్వార్థ పరులౌచు కొంచపు సౌఖ్యములకు 

ఒకరి కొకరెన్నియో బాధలసగి కొనుచు 


442 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కామక్రోధాది షడ్వర్గ కారణముల 

నబ్బు పాపము, గిట్టుచు, ననుభవింత్రు! 

ఈ యాలును నీ బిడ్డలు 

యీ యిల్లును యీ కుటుంబ మిక జీవితమ 

య్యో! 'యమయాతని యన్న ని 

దేయయి యుండంగనౌను దిగులింకేలా? 

మూత్ర పురీష రక్తవసనముల్‌ మయినిండిన పాపకూప మీ 
గాత్ర మసహ్యవాసనల కాకరమీయ వయంబులన్ని స 
త్సాత్రముగావు వీటికిల దానము సేయుట సర్వశక్తులన్‌! 
సోత్రము చేయనేల ఘన దుఃఖ సమాధిని హేయ కాయమున్‌? 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


బాలఖీక్షుకి 


బూర్గుల రంగనాథరావు 

పసిడి సంద్రమ్ములో భాస్మరుండపుడె 
స్నానంబు గావించి జగము పాలింప 
తన (ప్రేయసిని వీడి దైన్యంబు తోడ 
వచ్చెనో యని యెల్ల రచ్చరువొంద 
సుప్రభాతము వింత జూపట్ట దొడగె, 
పొడపు గుబ్బలిదాక ప్రొద్దు దేవరను 
సాగదోలించి విషాదమ్ము తోడ 
చెంగావి చీరకుచ్చెళ్లు గదలగ 
జారిపోయెడి నట్టి ఛాయమ్ము పగిది 
లేత పచ్చని కాంతులెందెందొ సమసె 
చిందిర వెం(డ్రుక ల్లీర్ణ వస్త్రములు 
మైల బట్టిన యట్టి మై దీవతోడ 
వాడిపోయిన యట్టి పెదవులతోడ 
శుష్మించి పోయిన సొంపు చెక్కిళులు 


443 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దీనాతి దీనమౌ మీన నేత్రములు 
దానిమ్మ పిందెలం దగు వక్షయుగము 
చిరిగిన రవికెలో సిగ్గుతో నలుగ 
సత్తుగిన్నాక చేత చంకలో జోలె 
కంఠంబు వణకంగ కాళ్ళు తడబడ 
బిచ్చానికై బాలభిక్షుకి వెడలె. 


భగ్నహృదయము 
బూర్లుల రంగనాథరావు 
నీలజీమూత సంఘంబు నింగినుండి 
ముమ్మరమ్ముగ నా హృదయమ్ము లోకి 
జచ్చి అన్యోన్య ఘట్టనన్‌ చిచ్చు లెపె 
ఆశనిపాతంపు భయయు నన్నంధు జేసె 
ఎగిరి పడిలేచి మరి మరి యెగురబోయి 
కఠిన శిలదాకి భగ్నమై కంకణముగ 
మాయమౌ పెద్ద కెరటాల మాడి నాదు 
భావములు పుట్టి చచ్చెను బలము లేక 
అకట నేనెంత పాపినో యొకడు గూడ 
జాలితో జూచి “పాపము సర్వభ్రష్టు 

డి నుచు నౌదార్య వాక్యము లనెడివాని 
నోచనైతిని యెంతటి నీచ జన్మొ? 
ఒక్కటే నాకు నిప్పుడు దిక్కుగలదు 
ప్రణయ మూర్తుల పూజయు పరమభక్తి; 
వీటిలోబడి ప్రాణముల్‌ వీడితేని 

మరల జన్మంబు లోనైన మంచిగలుగు 
గుద్దిగవ్వకు కొరగాని గుణముగల్లి 
ఎందుకును బన్మిరాని యా హీనజన్మ 
అంతరించిన బాగు జన్మాంతరమున 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


444 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పసరమైనను తిను గడ్డిపరక నౌదు! 
మనుజ లోకంబు (పేమతో గనును నిన్ను 
కాని దుష్టంబుగా నది గానబడును 
క్రమముగా సిగ్గు విసుగు విరక్తి గలుగు! 
మరణమే శ్రేయ మిప్పట్ల శరణమదియె 
ఇంత (పేమేల నాకు నేకాంతమందు? 
సిలుగులంబడి యేమి యోచింపజాల! 
ఈ జగము నాకు తగదు వేరెచటికైన 
పారిపోదును నిర్ణన మనముకైన 

(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 
ఆహ్వానము 
బూర్లుల రంగనాథరావు 
పరిణయమైన దాది పలుబాముల నోర్చుట, దూరదూరమున్‌ 
దిరుగుట, తప్పులప్పులని దెల్పుట కోపముచేత నెప్పుడున్‌ 
చుర చురలాటె కాని, మనసు ల్తమీదీరగ (పేమమాధురీ 
రురులను గ్రోలెనే యొక వసంతము నైన సుఖిస్తిమే ప్రియా? 
తరుణ మున్నప్పుడే లాభ మరయ వలయు 
సహజమగు నవకాశము జారెనేని 
పిదప జింతింప గలుగు నిర్వేద ఫలమె 
కాన సూచించువాడ మార్గమ్ము రమ్ము! 
మధు విధువన్నమాట నొకమారయినన్‌ వినియుండి యుందు వా 
విధ మతి భోగ్యమంచు ననిపించును నాకును నీకు గూడ; ఆ 
మధురిమ యందు నున్న పరమాద్భుతమైన రహస్యమేమిటో 
అధరము జెప్పుగాని పొడి యక్షరముల్‌ వచియింప జాలునే? 
ఆ సుఖ కాలమందు దినమంతయు కోరిక దీర హృద్య కా 
వ్యాసవ పానమున్‌, మధుర వాద్య సమన్విత దివ్యనాట్య వి 
న్యాసము, నవ్యరాగ మృదులార మనోహర గానముల్‌, కళో 
పాసనలందు గల్లునట బ్రహ్మపరంబగు హర్ష సౌఖ్యముల్‌. 


“ఇంతటి సౌఖ్యజీవనము కింతయె కాలము? స్వల్ప మంచునో 
445 
తెలంగాణలో భావ కవితా వికాసం 





యింతిరా నవ్వబోకు; పరులెవ్వరి చూపులు సోకరాని యే 
కాంతము సుప్రశాంతియు నకల్మషమౌ హృదయానురాగ గీ 
తాంతర మాధురీ మహిమ తక్కువ యైనను గోలుపోదుమా? 
వెల్లనౌ నభమున వెల్లు విధునిమాడ్మి 

చలువవలి చేలమున నీ ప్రసన్నముఖము 

వెలయుచుండును; ముఖమును వలువ గలియ 

రెండు జూచిన కన్నుల పండువగును. 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


ప్రణయాందోళన 


బూర్గుల రంగనాథరావు 
కాలగర్భంబును గలవెన్నా చిత్రము 
ల్మాబోవు భార్య నీ కౌనా గాదా? 

ఐనను నయ్యింతి యతివేల రూపంబు 
ప్రణయ నిశ్చలతను బడయుగలదె? 
బడసియు నీవు సదర్వర్తనమున నాపె 
సుఖమును జూతువో చూడలేవా? 
చూచినప్పటికైన సుఖ జీవనము మీకు 
గలుగునో గలుగదో కర్మమెట్లు? 
ఇల్లలుకగానె పండుగంచెరుగ నగునె? 
వట్టి కోర్మెలుగోరుచు (భ్రమసి మురిసి 
తుదకు నైరాశ్యమున మున్ది దుఃఖ వహ్ని 
గాలు కంటెను విముఖత మేలుగాదె? 
పక్షములు రాని యంగజు పక్షి దీని 
హృదయ పంజరమందు బంధింతునంచు 
దలచి దరిజేరునంతలో దరుణిమిన్న 
గూఢ పక్షమ్ములం జనె క్టూరగతిని 
హృదయమా! యతివ నిన్నేవగించుచునుండ 
విడువజాలవో యిట్టి వెల్టీవాంఛ? 


446 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కాయమా! యిక్కాంత కారాధనమ్మును 
చేయజాలకయ నశింపలేవా? 
ప్రణయమా! నీ పవిత్రపు రూపు మాన్చగు 
బారిపోలేవొకో, పరుల కడకు? 

జీవమా! నీ యిహ స్థితులను గర్జించి 
పరలోకమున కేల తరలిపోవు? 

భగ్న బంధమ్ములెల్ల సత్వరముగాను 
తెంపుకొని భయదము వికృతంపు మూర్తి 
దాల్చి కొన్ని నిశీధముల్‌ తాండవించి 
మరుగుపడి మీరు నే రూపమైన గొనుడు 
(ప్రతి పదమ్మున నిన్ను దిరస్మరింపు 
బ్రణయ భిక్షంబుగోరుదే బ్రదుకు జెడియు 
“అటనే పని లేదు పొమ్మ” నిను “గ్రొత్త 
చీర ధరియింతునం” చును జెప్పజూతె? 
(ఐిద్మారి - నిజాం కళాశాల నౌరన్హ్వత నంచిక- 795౮) 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


సముద్ర తీరము 


బూర్గుల రంగనాథరావు 

“అందమైనట్టి సంద్రంపు టంచులందు, చెన్నపట్నంపు తీరమున్‌ జేర్చవచ్చు” 
ఉదయము : 

ప్రాగ్టిశాసతి, బ్రతిమాలి ప్రతిఘటింప, వినక పయనంబు సల్పెడి యినుని జూచి 
వెక్కివెక్కేద్వ తామమౌ చెక్కిలనగ నరుణకాంతులు తూర్పునం దలము కొనియె 
హృదయమును జీల్చు నెంజిలినోర్వలేక, మూర్చనొందిన ప్రియురాలి ముద్దుగొనక 
తెలివినాందక పూర్వమే తెరవు జూచుకొంచు మెల్లగ జార నుంకించుచుండి 
ఎట్టులో యాపె కన్నీట నీదులాడి చికురపాశంబులకు గూడ చిక్కకుండ 
పారిపోయిన భంగి, నావనధి బుట్టి బారెడెగసిన సూర్యుండు బయటదోచె 
“పెద్దపడవలు దూరాన బేస్తవారు దేహయాత్రకు నటకేగుదెంచు వార 
లంతియేగాని గనలేము వింతలపుడు” అనుచు సంధ్యను, మరలి రా నరగి తపుడు. 


సాయంకాలము : 
447 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చరమగిరిన్‌ నభోంతమున జారిన కాంతులతోడ (గుంకెనా 

ఖరకరుడంచు దెల్పుటకు కాంచన ద్రవ్యము తూర్పు నీటిపై 

మెరసిన జాలు చక్కగనె మింటిని జూచి వచింప జాల మా 

గురుతర సౌధరాజములు కొండల రీతిని నడ్డు నిల్వగన్‌ 

ఉదయము పిల్లపిల్లయిన నూరికె చూతమటన్న లేని యీ 

యదనున భూమి యీనినటు లక్కట! యెచ్చటనుండి వచ్చి రీ 

సుదతులు పిన్న పెద్దలును షోకులు మీరిన పూరుషాళియున్‌ 

ముదిమిన నుండువారలును మూర్భులు దుష్టులు లాతివారలున్‌ 

వారువీరని వచియింప వలను పడదు అన్నిజాతుల మతముల నన్నిదశల 
ప్రజలు గన్పడజచ్చిరి పరులకచట పట్టణంబంత యపు దూడిపడిన యట్లు 
ఒకవంక ద్రావిడ యువకులు యంత్రగా/ నాలాపనమ్ముల గోలుచుండ, 
ఒకప్రక్క యర్భకు లడలెరుంగక సైక/ీతములందు నాటల దవిలియుండ 
ఒకదిక్కు జేరి సేవకులు కార్యములేమి/చీట్ల పేకాటలో జికియుండ 

ఒకచక్కి వింతలన్‌ ప్రకటించి మాంత్రికు/ల్చిన్న పెద్దలనెల్ల బిలుచుచుండ 
కొత్తగా సంద్రమును గనుగొనెడు ప్రజలు 

హర్ష సంభ్రమములచేత నలలమొక్కి 

సలిలముల నెత్తులందును జల్లుకొనుచు 

నుండ తీరంబు కన్నుల పండువయ్యె 

అలికులవేణు లెందరొ విహారము సల్ఫెడు కారణంబుగా 

విలసిత బాల్య యౌవన విభేదముచే మిజుమిట్లు గొల్పు దే 

హలతకు భారమౌచు వలయాకృతినున్న నితంబ నాట్యముల్‌ 

చెలగ ప్రియాగమంబులకు చింతిలసాగిరి భీతనేత్రలై 

“జరియంచు పయ్యట ల్చరణయుగ్మముగప్ప కిసలయంబుల పొందు పొసగుటెట్లు 
కురులలో వెల్లనౌ విరులను దురిమిన, బంభరమ్ముల సాటిబల్ముటెట్లు? 
అనుమానమును గొల్పు చనుగవ ల్లనిపింప, కనకాద్రులకు పొందు గలుగుటెట్లు? 
చపలాక్షులకు సులోచనము లడ్డమురాగ, కలువపూలకు పొందుగలుగు టెట్లు?” 
అంచు నవనాగరికులగు నలరుబోండ్ల, గాంచి వర్ణింప జాలక కళవళపడు 
బాలకవులును ప్రస్తుత భావకవులు, నెల్లరకు బోలె నలరిరి యుల్లమందె. 
వెన్నెలరేయి : 

“ఇది నిశీధము మేమింక నిచట మదికి దోచినట్లుగ మిగుల సంతోషమునను 


448 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కేళి యొనరింతు మెవ్వ రీగితదాటి, మేగుదెంచగ రాదంచు సాగరాంగ 

నా సమూహంబు ముగ్గును బోసెననగ, మందహాసోన్ముఖుండైన యిందు ముందు 
కెరలి పడుచుంఉడి నశియించి మరలబుట్టు, తరగ లెల్లడ గననయ్యె దారి పొడుగున 
పసిడివల్వల దాల్చి పతి పజ్జకరుదెంచి, సరసోక్తులాడెడు సఖులనంగ 
పులుగుజంటల రీతి పులినసీమను నుండు, ప్రణయమతులకు దర్పణములనగ 
సాగరకన్యక ల్చలువకంటికి నిచ్చు కర్పూరహారతి కాంతులనగ 

లెక్కకు మిక్కిలౌ రిక్కల దొరలెక్కు సుకుమారమైన పల్లకు లనంగ 

ఉన్నతంబౌచు వెంటనే యుడుగుచుండి, విమలపాండుర చంద్రికా విలసనమున 
వ్యవధి లేకుండ శరధినాయకునితోడ నాడుచుండెడి కెరటముల్‌ జూడనయ్యె 
(అయాలా కళాళాల తలుగు కలావిలానిని - మార్చి 1938) 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


ఆవేదనా -1 


బూర్గుల రంగనాథరావు 

ప్రథమ సందర్శనమున నీ ప్రణయమూర్తి 

వెంటనే నన్ను వశము గావించుకొనియె 

నాటి ప్రేమాంకురంబె యీనాడు నింగి 

నంటు శాఖలుగల భూరుహముగు బెరిగె 

నాలుకరాదు వర్ణన కనంగుడు నైనను ఇట్టిరూప ల 

క్ష్మీ లలనాంగనామణిని చేరగ నోపడు; చెరె నాజనున్‌ 

ఆ లలితంపు చంద్రవదనమ్మును జూచిన దోసమోయనన్‌ 
బాలశశాంకమౌలి పలుబాధలు వెట్టిన రోజు దల్బుచున్‌ 
లలిత పదానురాగము సలక్షణమౌ కడగంటిచూపులన్‌ 
గలుగు నిరమ్మదంపు పలుకాంతలు నాటెడి నూత్ననూత్నపున్‌ 
వలపులు, రాజహింసినుల వయ్యరమున్‌ మరపింపజేయు నీ 
చెలిమికి దూరమైన తరి జీవములేటికి బాయకుండగన్‌ 
కలిమియు నర్ధ్థకామముల కానుకలిచ్చెడి మోక్షలక్ష్మికిన్‌ 
తులయగు ప్రేయసీమణిని దోసిటబట్టి విధాత యర్పణన్‌ 
సలిపియు వెంటనేగొనుచు జన్న చలింపదె నామనంబు వె 


449 
తెలంగాణలో భావ కవితా వికాసం 





న్నాల విడిపోయినంతటనేె నింగిని దూలు తమంబు కైవడిన్‌ 
ఎంతమాత్రము గొనలేదు శాంతియింక 

మనసు మరిమరిబాధచే మ్రానుపడియె 

రేయి కాంతుని శీతలచ్చాయలోని 

(ప్రణయ దృశ్యంబులెల్ల స్వప్నంబులయ్యె 

క్రూరవిధి నిన్ను బలిమిని గొంచుబోయె; 

అయిన బోవునె హృదయంపు టాసలతివ? 

ఎటుత యెదలోని ప్రతిమను ఎదను దలచి 

నిర్మలంబగు ప్రణయంబు నిలుపుకొందు 


ఆవేదనా -2 


బూర్గుల రంగనాథరావు 

స్వాదు జలమును దాపుచు సాకినట్టి 
కాయమానంబె కంటక ప్రాయమైన 
వధ్యశిల యయ్యె నా మృదు ప్రసవమునకు; 
కమ్మతావుల నొడినింపు తుమ్మెదలును 
ఘోర రుంరూనిలములోన కుమిలిపోయి! 
వాడి యెండిన వగరైన వట్టి చెత్త 
ముండ్లపొదపైన వొంటిగా మూల్లుచుండె 
జీవనంబిచ్చ భర్తయై చెంతనున్న 

లతయు నశియించె; చెప్పజాలను కతంబు. 
కావ్య రసజీవనంబు విజ్ఞాన మధుర 

దగ్గ నిష్యండ మానంద తుందిలములు 
మొసలి కోరల పాలౌచు మొండిరాళ్ళ 
నోళ్ళలో బడి యింకి నన్నాల్లవయ్యి! 
మందగతి హాయిగా గీతమాలపింప, 

(ప్రేమ భూముల నిశ్శబ్ధ భీకరతకు 
రక్తవాహిని లోన పొర్లాడు శవము 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


450 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కంఠశోషల లీనమై కరిగిపోయి! 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


నిరాశ 


బూర్గుల రంగనాథరావు 

కాటుక చీకట్లు కబలింపవచ్చె/ప్రళయ జీమూతాలు భయపెట్ట జచ్చె 
ఉరుముల మెరుపుల హుంకారమాయె/సుడిగాలి కాళ్లకు వడకు నెత్తించె! 
నెలవంక మొలువగా నిలువు నీరాయె/చుక్కలు పొడసూప సొమ్మసిల్లితిని 
పత్తి మొగులు జూచి పగిలె నా గుండె/గాలి పిల్లల ధూము గాభరా దెచ్చె 
ప్రియురాలు వచ్చేటివేళ దాటింది 

(ప్రేమామృతము దెచ్చు నా మెహినేది? 

రాలేదు ప్రియురాలు రాణి నా రాణి 

రాలేదునా ముద్దు ప్రాణమే రాలె! (వాణి లా కళాశాల సంచికా 1941). 
రేయిబవల్‌ నిరాశ యిటు రీతిగ చావగ లేవనీక “అ 

బ్బా యను నార్తనాదము నభంబును (బ్రద్దలు జేయ నొక్కమా 
రేయుడికించు రక్తము భరింపగరాని హృదంతరాళ దో 

క్షాయుత ఘోరయాతన విషంబును గ్రక్క నశించి తయ్యయో! 

ఈ నైరాశ్య మహాపయోధి బడిపోయె న్నాదు సౌఖ్యంబు హా 

హా! నా దైవమ! తృప్తి చేతనె యరణ్యంబందు నేకాకినై 

నానాభోగము గోరకుండ పరిపూర్ణంబైన (ప్రేమాలయం 

బేనా సర్వమటంచు నిల్పుకొనగా, పీడించె నా కర్మయున్‌! 

ఇది నా జీవిత జ్యోత్సు! బెను మరి యేయే పాపపుం జన్మ సం 
పదయో? యెంతటి దోష పర్వతపు దుర్వారంపు 

భారంబ? ఘోరదురాశా హతబాధయో? పరమ దుర్మార్గంపు నా 
బుద్ధియో?... అదియే తథ్యము తిట్టనేల యొరుల 

న్నాత్మా విఘాతంబు తప్పిదమౌనా? 

యవుగాక యన్నిటను గంభీరంపు పాపంబగున్‌ 

యామిని 

బూర్లుల రంగనాథరావు 


451 
తెలంగాణలో భావ కవితా వికాసం 





హృదయము జీల్చివచ్చు నవి హేమ తరంగ మనోజ్ఞగాన ష 

ట్పదములు పారసాంగనల పల్ములు ముగ్ధమనోహరాకృతుల్‌ 

వదులుగ తేలిపోవు నవవారిధరంబులు జాజిపూల సం 

పదలు మదించగలంచుచును పైకొనె యెన్నా విరుద్ధ భావముల్‌ 

ఏమి యొనర్పబూన మనమింతయు నొప్పదు కృంగిపోవుచున్‌ 

సోమరి కంటినీరు యెదనుండి కనుంగవ జేరలేక, యే 

మేమొ విచిత్ర భావముల మేపును, లోపల బాధపెట్టు నీ 

యామిని రామణీయక మయాచితమైన యువద్రవంబుగన్‌! 

పూలతోటల మావి యుయ్యాలలందు 

అమృత నిష్యందలలిత చంద్రాస్య వలపు 

కలిమి పువ్వులలోన నేగులికి యూగి 

నట్టి దృశ్యాలు కనులకు గట్టుచుండె! 

శ్యామల సస్యభూమి పయి చల్లగ వీచెడి మందమారుత 

సోమము చంద్రికా మధుర దుగ్ధ తుషార విరాజితంబు యీ 

యామిని తన్మయత్వము మహావిరహానలమందు దోయగా 

కోమల భావపల్లముల గుచ్చములెట్లు కవిత్వమయ్యుడిన్‌? 
(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 

స్వప్పకేలి 

బూర్లుల రంగనాథరావు 

తూర్చుకొండలమధ్య చంద్రోదయంబు 

చేత కర్మశ శిలలును చెమ్మగిల్లె; 

కూరమౌ నాదు మానస కుహరమందు 

ప్రణయినీ రూపముదయించి పదును జేసె 

రజనీకాంత తనూవిలాస గరిమన్‌ రాణింపగా నొయ్యనన్‌ 

గజయానంబున వచ్చుచుండ, మొదలే, కౌటిల్య నీలాలక 

వ్రజసంఛన్న ముఖారవిందమున జీర్ణంబైన బట్టోయనన్‌ 

సుజనాహ్లోదకరుండు చంద్రుడుదయించున్‌ కృష్ణ మేఘంబులన్‌ 

సవనవ యవ్వనంబున ననర్గళమౌ సుఖ కేళి దేలియున్‌, 


452 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అవయవశక్తి కోర్కె లడుగంటిన పిమ్మట సర్వసంగమం 

దు విముఖుడై, విభూత మెయి తోరముగా ధరియించు యోగిపుం 
గవువలె, తూర్పు లోయల మృగాంకుడు దోచు నమాస రాత్రులన్‌ 
మలయ సమీర పుత్రులు, సుమాళుల మేనుల గంధమూవి, కౌ 
గిళుల నొసంగి సాగరసఖిన్‌ గిలిగింతలు పెట్టి, సంభ్రమా 

కులిత మనస్క యౌచునను గూడి చలించెడి ముద్ద రాలికిన్‌ 
వలపు చిగిర్బవచ్చిరి, ఉవర్ణ మయూఖుని ప్రాపు పెంపునన్‌ 
“శీతల క్షీరధారలను చిక్కగ జిల్మెను చందమామ, జీ 

మూత గుణంబు దాల్చి యని ముచ్చటగా తన యాననంబు ముం 
జేతిలో జేర్చిపల్క, “సతి! చేకురె నీకు కవిత్వ; మైన నే 

వ్రాతును నీవుపాడ” మని వ్రాలితి స్వప్నములోని తల్పమున్‌. 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 
వెన్నెలా! 


బూర్గుల రంగనాథరావు 
వెన్నపూసల తెలుపులో 
చిన్నిపూసల మెరుగులో 
కన్నెవలపుల కలలలో 
నన్ను మరచిన వెలితిలో 
కలిసిపోవే వెన్నెలా 
కరగిపోవే వెన్నెలా 
చుక్కల పందిరలో 
చిక్కని చూపులలో 
చెక్కిలి నునుపులలో 
చక్కని నవ్వులలో 
్రుక్కిన పువ్వులలో 
దక్కని ఆశలలో 
కలసిపోవే వెన్నెలా 
కరగి పోవే వెన్నెలా 


453 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(డ్రేమికుల హృదయాల్లో 
కాముకుల నయనాల్లో 
వ్యోమ హర్యాల్లో 

నా మనసు శిథిలాల్లో 
కలసిపోవే వెన్నెలా 
కరగిపోవే వెన్నెలా 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


ఆ యాది-1 


బూర్లుల రంగనాథరావు 

ఆ యాది నాకిప్పుడు హాలాహలంబయ్యె 
లోకమే చీకటిల లోపించె నాకు 

శోకమే నలుదిశల దోపించె నాకు 

నినున చూస్తుంటేను నన్నే మరుస్తాను 

నన్ను చూస్తుంటేను అన్నీ మరుస్తాను 

నీవు నాతో వుంటె చావు లేదను యాది 
మాట మాట్లాడ్తేను మాయమారీ కళ్లు 

మనసు లాగిన యాది, నడచి వస్తుంటేను 
నడుము కదలిక లిట్టె నన్ను గాల్చిన యాది 
రవికె బింకము నన్ను రవులు కొలిపిన యాది 
గల గలా లాడేటి గాజుల్ల యాది, 

కొసరి కొసరీ నవ్వు విసరు పువ్వుల యాది 
వాలూపు జాలులో పోల్పుకో లేనట్టి 
కన్లోనలం దూరు, కమ్మనీ మధువులు 
కాలాహి విషమునే కరిగించు యాది 

అన్న నుత్తగ పంపనొల్లక నన్ను విడచి వెళ్లజాలక 
చిలిపి చేష్టలు చేసి చిన్ని పన్గడలతో 
పుట్టింటికే నన్ను కొట్టు కెళ్లిన యాది 


ల 


మల్లె పందిరి క్రింద వల్లివేసిన (ప్రేమ 


౧౧ 


454 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పిల్ల కాల్వల కెలన నే కొట్టగొట్టిన (ప్రేమ 
దేవాలయంబులో దీక్షబూనిన యాది 
పొయ్యి వద్ద నీవు పొంగించు ప్రేమ 
నుయ్యి వద్ద నాకు నొడబోయు ప్రేమ 
నిద్దురోయిన గాని వద్దన్నగాని 
ముద్దులలికిన ప్రేమ యుద్దాల యాది 
(బూర్లుల రంగనాథరావు సాహిత్యం) 
మృత్యుదర్శనము 
బూర్గుల రంగనాథరావు 
వగపు చీకటి రాత్రివచ్చె నతిధిగ 
మీద మీదనె నాదు మొగపలు; 
పడగు పకల మడతలట్లుగ 
కుటిల భ్రుకుటీ వికటహాసము 
అంధకారమునందు జేసెడి 
మోసమెల్లను ముందె తెలుపగ, 
అదియె నేజూచిన యస్తమొక్కటి!! 
దారుణంబగు దాని ముసుగుల 
నెపుడు నమ్మిన యపుడె యోటమి 
తథ్యమే అది తప్పజాలదు 
(భ్రాంతి బ్రతుకుల బాటలో చెర 
లాట! గెలుపు ఓటమి ఆటయే యగు 
బాల్యయౌవన ప్రాయమనకను 
అన్నిదశలయందున్న దిదియే 
ప్రతిపదంబున పట్టి పెనగొను 
అంధకారము అలమి యుండగ 
మిగుల నేర్పుగ మృత్యుహస్తము 
కదలు చుండెడి కడుభయానక 
వ్యసనమల్లిక యవనికిదియె! 


455 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


ఉషకు (ఆమె ప్రియుడు) 


బూర్గుల రంగనాథరావు 

(ట్రాయ్‌ పట్టణమున కధిపతియగు లయోమెడన్‌ పుత్రుడగు టి.థానస్‌ను, ఇయాస్‌ లేక, 
ఆరోరా వరించినది. ఈమెను మనము “ఉషాకన్య”యని వ్యవహరింతము. టిథానస్‌ ఉ 
షను, అమరత్వ మిచ్చునట్లుగా కోరెను. గాని దానితోబాటు శాశ్వత యవ్వనము నడుగ 
మరచిపోయెను. అందువలన క్రమేణ, జరాభారముచే క్షీణించి, చిక్కి చిక్కి ఛాయా 
మాత్రుడయి, తన హీనస్థితి తెలిసికొని మిక్కిలి నిర్వేదించి, “నీ వరము నీవు తీసుకొని నా 
యవ్వనము నాకివ్వమని ఉషను కోరోను. కాని యామె “నా చేతిలో లేదన్నట్లు” దుఃఖించగా 
టిథానస్‌ “దేవతలుగూడ తమ శక్తిని తాముపసంహరించుకోలేరా?” యని యాశ్చర్యపడి 
తన దురదృష్టమునకు చింతించుచుండెను. చివరకు ఉష అతనికొక చిమ్మట పురుగుగా 
జేసి వైచెను. ఇందు చిరంజీవత్వమునకు, నాశ సహితమగు యవ్వనమునకును గల విరుద్ధ 
భావమును సూచించుటయే కవియొక్క ఉద్దేశము). 

“వనములు వృక్షవాటికల వార్యముగా దమ జీవనస్థితుల్‌ 

జన నశియించు; మేఘములు సమ్మద ధారల భారమూడ్చి వై 

లినతను పుల్లసిల్ల దివి లీనత గన్పడకుండ నేగచున్‌ 

జననమునంది కర్మఫల సంచయమేదిన గిట్టకుండనే? 

వాయసము గూడ మృత్యువు వాతబడును 

నన్నె యమరత్వ భూతము నలిపివైవ 

ఈ (ప్రశాంత దిక్తటమున నిటులె నీదు 

బాహు లతలను నరులలో పాడువడితి 

మారిపోయిన నా రూపు మరుగుపడుచు 

దీనయై చాయ మాత్రవిహీన యగుచు 

స్వప్న మట్టుల, నిత్యము శాంతమైన 

ప్రాగ్టిశారుణ నిశ్శబ్ద భవనమందు 

తిరుగులాడును మంచుల పొరలతోడ 

ముందొక మారు యౌవన సముజ్వల తేజము రూపు రేఖయున్‌ 

సుందరి! నీదు డెందమును చూరగొనెన్‌ వరియించినావు, నే 


456 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నందుకు తీవ్రమోద భరితాత్ముడనై గరువంబు బూని సం 
క్రందను డౌదునంచు నమరత్వము గోరితి; కోరుకొంటయన్‌ 
ధనముగల వారలెంత యౌదార్యముగను 

పైస లెగజిమ్ముదురొ తమ బానిసలకు 

నంత నిర్లక్ష్యముగ వరమంట గట్టి 

నావు. అపుడె నీ చాయగానైతి నేను 

కాలము, జంపజాలక, వికాస విలాస వయ పటుత్వముల్‌ 
కూలగబేసి, సొక్కు నను క్రూరముగా, భవదీయ 

యౌవన శ్రీలకు నిత్యయౌవనము, చెంతను, నిల్చ్పక, వృద్ద భారమున్‌ 
పేలవమైన రూపమును పిప్పిని నిల్చెను కన్నుగుట్టెనా? 
ప్రణయమేగాని నీరూపు, ప్రతిభ, గాని 

తప్పు సరిదిద్దజాలునే యిప్పుడైన? 

బాష్ప వార్చిందువులచేత పదునువడిన 

నీదు కందోయిలో వేగు నిక్నియుండె 

విన్నప మాలకించి పరివేదన బందెదు బూటకంబుగా! 
మన్నన చాలు; గైకొనుము మానిని నీవరమేల? మానవా 
భ్యున్నతి మించి యొక్కువగ భోగము భాగ్యము గోరుటేల? నా 
కన్నిటికన్న మిన్నగను నాయువు గోరుట కేమి యర్హత్రో? 
గాడ్పు పిల్లలు విప్పు మేఘంపు దొనల; 

నేను జన్మించినట్టి వినీల జగతి 

నీ కనుబమలు భుజములు, నీటుగులుకు 

నురము సౌభాగ్యరేఖలు మరల మెరసె 

చెక్కిలి యొజ్జబారె, వెతజెందిన తారకలూడనుండె, కై 

పెక్కిన నీరథాశ్వముల పెన్నెరులక్‌ నిదురించు చీకటుల్‌ 
దిక్కులబారె, మబ్బు వెలితింగని నిప్పుకణంబులయ్యె ఫ్‌ 
చక్కని కన్గవల్‌ చెలిమి సాచెను చిక్కిననాదు కళ్లకున్‌ 

ప్రతి నిత్యమ్మును రమ్యమై యెదుగు నీ ప్రాభాత సమ్మోహనా 
కృతినా కుత్తర మీయకే వెడగుగా కెంపెక్కె నిట్టూర్పు నీ 
గతిజూడన్‌ ధృతిలేని నీదు వరముల్‌ గైకొంచు మన్నించు నా 


457 
తెలంగాణలో భావ కవితా వికాసం 





స్థితి చక్కన్‌ సవరింప జాలవనిపించెన్‌ శక్తి హీనస్థితిన్‌ 
ప్రకట మౌచుండు నీ దివ్యవదన స్స్‌ 

కాంతు లీనెడు కుటిలాలి కుంతలములు 

అప్పుడా కళ్లచే జూచినట్టి నిన్ను 

ఇప్పుడీ కళ్లచే జూతు నెటుల సకియ? 

నీవు మారిన మారితి నేనుగూడ 

నీల, నిన్ను సోకిన వస్తు నిచయమందు 

ప్రజ్వలించుచు నున్న నా రక్త రురుల 

గూడి ప్రవహించి పులకలు గొలిపె నపుడు 

మృదువగు కమ్మతెమ్మరల, మెల్లని చల్లనిమంచు కొండలో 
మృదుతమమై యపూర్వమగు మేలిమి పువ్వుల తేనెకన్న నీ 
పెదవుల తీపి యొక్కుడని పించెడి ముద్దులు సక్రమంబుగా 
పదనును వేడినిచ్చి ముఖ పాత్రిక నింపితి దవ్య సౌఖ్యమున్‌ 
పాయసాన్నంబు నీ మోవి ఫలరసంబు 

నాను నప్పుడు నీ గళమందు మధుర 

రాగమును వింటిగాని యర్థంబుగాదు 

దివ్య గానార్భములు మాకు తెలియుటెట్లు? 

నాడు గోగోపికాప్రియు నాదమురళి 

ఎట్టి సంతోషమిచ్చెనో ఎవరికెరుక 

తోకలెగురంగ బర్విడు దూడనడుగు 

అట్టి యద్భుతశక్తి నన్దట్టి తీవ; 

శాశ్వతంబుగ నన్నునీ సంకెలలకు 

గట్ట గారాదుమన పొత్తు కలియదయ్యె 

మనదు ప్రకృతుల భేదంబు గనగలేవె? 

చచ్చెడి శక్తియున్న సుఖ జన్మల గేహములంటి, యెప్పుడో 
చచ్చినవారి సౌఖ్యతర శాంతి సమాధుల, సస్యభూములన్‌ 
పచ్చిక మళ్లనుండి యెగభ్రాక హిమంబు దుమారమౌచు, న్స 
మెచ్చుట మేడపొంత; బలిమిం గృశియించితి నీల్లితయ్యయో! 
మృత్తిక నాదు దేహమది మృత్తికలోనికి జేరిగాని యీ 


458 
తెలంగాణలో భావ కవితా వికాసం 





యుత్తలపాటు దా మరువనోపదు, కావున వీడు మిప్పుడే 
బిత్తర; వేగుబోక మునుపే సమసౌరభమందు దేలుమేల్‌ 
ముత్తెపుటందలంబున నినున్‌ గనుగొందు నమస్మరించెదన్‌. 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


మేలుకొలుపు 


బూర్లుల రంగనాథరావు 

ఎచట నిర్భీతి ధృతి తలనెత్తుకొనునొ, 
ఎచట జ్ఞానము లభియించు నుచితముగను, 
ఎచట దేశము స్వార్థ క్రవచముచేత 
వ్రయ్య వ్రయ్యలుగా గోయబడక నుండు, 
ఎచట సత్యంబె ప్రాణము వచనములకు, 
అలసటెరుగని యత్నమనారతంబు 
ఎచట ధర్మ వివేకంబు యింకిపోయి 
మూఢ సాంప్రదాయాలలో మునిగిపోదొ, 
ఎచట నీ శక్తి బుద్ధిని యెపుడు గూడ 
విసృతింజెంది యోచన వీధిలోకి 
సక్రమంబుగ కార్యము సానుకూల 
మవగ గొనిపోవు నచ్చటి నవయుగమున 
దేవ! మేలుకోనిమ్ము నా దేశ జనుల 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


జలగలను బట్టువాడు 


(ఇంగ్లీషు కవితకు అనువాదం) 


బూర్గుల రంగనాథరావు 
రేయియంతయు గాడుప రేగివీచె; 
కుంభవృష్టిగ వర్షంబు గురియజచ్చె; 
భానుడుదయించె నిజకర ప్రభలువార; 
పక్షిజాలంబు వనముల పాడదొడగె; 


459 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గువ్వహర్షించె తనయొక్క కూజితముకు 
కోకిలమ్మకు బదులుగా కేకిపలికె 
నీరు పారిన చప్పుడు నిండుకొనియె; 

జలజమిత్రుని యాప్తులు సంభ్రపడిరి; 

ఉబ్బిపోయెను నింగి ప్రత్యూషజూచి; 

కనపు చినుకుల వలన ప్రకాశమొందిె! 

పరుగులిడుచుండు కుందేటి చరణ నిహతి 

పైకి నెగసెడి వార్చిందు వటలి, సూర్య 

రళ్ళిచే చక్కదనముల రంగులలుక 
బాల శశముకు తోడౌచు పరుగులిడియె 
బాటసారిని నేనట్టి బయలుమీద 
కంటికుందేటి హర్షపు గమనగతిని 
వనమునన్వింటి సలిలపుం బాతములను 
వింటినోలేదొ కాని యావింతలందు 
బాలకునిబోలె తన్మయత్వమున నుంటి 

పాతగాయాల తలపులే పారిపోయే; 

మానవుల వ్యర్థ చేష్టల మరచినాను 

సంతసము పూర్తిగా నింపి స్వాంతమందు 

సౌఖ్యశ్చంగబు నెక్కెడి సరసమతులు 

దుఃఖకూపంబులోనికి దార్లుచుంట 

సహజమనిగాదె చెప్పుట జగమునందు? 
నాకుగూడను చాల యానందమయ్యె 
మరలనప్పుడె దుఃఖము భరము మిగిలె 
చెప్పజాలను తలపుల చిత్రములను 
కోకిలా రవమును వింటి యాకసమున 
చెలగి యిలనాడు శశమును దలచినాను 
కాని యనుకొంటినిటుల నిష్మారణము 

“ప్రకృతికాంతకు వీడ్డనై బరగుచుండి 

నిత్య సంతోష జీవ సాంగత్యమందు 

లోకమును మజచినయట్టి నాకు కూడ 


460 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రోగబాధాది దుఖంపు రోజులకట 

తప్పకుండను గాబోలు దైవికముగ? 

జీవితమునిండ సౌఖ్యమ్మె యావరించి 
గుణవిబూషిత భక్తుల కోర్మెలెల్ల 
వారి యత్నంబు లేకయే దీరజేయు 
నటుల నిన్నాళ్లు నిశ్చింత యావహించె 
కాని పురుష ప్రయత్నమున్‌ మానుకొనిన 
వరులు మన యీప్పితంబుల నరయగలరె?” 
న్మృతిదవిలెను శ్రీనాథు జీవితమ్ము 

దుర్శరణమొందె పలువిధ దుఃుఖమయము 

ఆంధ్ర భోజునిచే భోగ మందుకొనియు 

కలుగె దుర్గతి పెద్దన్న కవివరుండు; 

భావిసౌఖ్యంపుటాశలే ప్రాయమందు 

మాకు కవులకు జీవిత మధువు జూపు 
తుదకు పిచ్చియొ నైరాశ్య దుఃఖగతియె 
ఈ విచారముతో నేను బోవుచుండ 
దైవికముగాను నాకు సత్సథము జూప 
నంపబడినట్టి వస్తువోయనగ లేక 
యెట్టులోగాని - యిట్లంటి వట్టులందు 
నొక్కమడుగంచునన్‌ సూర్యునుగ్రకాంతి 

చోద్యమగు మానవాకృతి జూడగంట్‌; 

వృద్దులందరిలోనను వృద్ధతముడు 

కొండ చివరను నొక పెద్ద గుండు నిలచి 

వేచియున్నట్లు దోపుచు జూచువారి 

“కెచటినుండిటు వింతగ నెటులవచ్చి? 
సంద్రమున నుండి మెల్లగ సాగివచ్చి 
యెండపొలుపును దినుటకు బండమీదొ 


461 
తెలంగాణలో భావ కవితా వికాసం 





లేక యిసుకదరిన బవళించుజంతు” 
వనగ గన్పట్టె వృద్దుడా వనమునందు 
చచ్చినట్లుగ జూపట్ట డచ్చముగను 
జీవములతోడ నున్నాడు జెందెనిద్ర 

అనుచు జెప్పంగ జాలమా మనుజు ముసలి 

తనమునం గాళ్లుచేతులు దగ్గరయ్యి 

కలియుచున్నట్లు జీవయాత్రల ఫలాన! 

పట్టరానట్టి దుఃఖమో పాతరోగ 

బాధయో దేహమత్యంత భారమయ్యె 
అవయవములకు పేలిన యాననముకు 
కోలకట్టనె యూతగా గొనియె నతడు 
మడుగు ప్రక్కన నొక సన్నమార్గమునను 
చిన్న యడుగుల నాతనిం జేరబోవ, 
గాడ్పు చెలరేగి వీవగ కదలకుండి 

కదలిపోయిన పూర్తిగా కదలు మొయిలు 

మాడి నిశ్చలుడై నిల్చె మన ముదుసలి 

కదలియంతట మడుగులో కజ్జతోటి 

కలుపుచుండియు నేరుగా కనులనల్ల 

పుస్తకము జదివెడి వేళ పూన్మెతోడ 
నుంచునట్టుల నీటిపై నుంచెనతడు 
పరిచయములేని వారలు బలుకునట్లు 
“పాతరారంభమును జూడ పగలుగూడ 
హాయిగా నుండనోపి”ని యంటి నేను 
మృదువుగా నాతడల్లన బదులసంగె 

అతిప్రయాసతో నా మాటలనియె నవల 

నతనితో నిట్లు బలికితి “నచట నేమి 

చేయుచున్నాడ వెందులకోయి నీకు 

ఒంటివారల కిచ్చోట నొంటినుంట?” 

బదులు పల్మకముందు విస్మయమతిని వి 


462 
తెలంగాణలో భావ కవితా వికాసం 





శాలమౌ నల్లకనులలో ఛవులు మీరె 
నీరసంబైన యెదనుండి నీరసముగ 
నయ్యుగంభీరముగ వచ్చునట్టి మాట 
లెంతయును భావయుక్తమై యెసగుచుండె 
సరసపదయుక్తమౌ వాక్య సరణియుంట 

సర్వసామాన్య జనునకు సాధ్యమిలను 

వీరుడగు భక్తు నుద్రేకపూరితంపు 

ధోరణిని బోలియుండెనా ధీరు వాక్కు 

అంతవచియించె నాత “డో యయ్య నేను 

జలగలను బట్టవచ్చితి చాల కష్ట 
మైన పనిగాక ప్రాప్తంబు పైనఫలము” 
ఎన్నియో చిక్కులాతని నెదురుకొనును 
కంచెకంచెలమగుడు సంచులెరిగి 
వెదకికొని యబ్బినంతకు విధికి మొక్కి 
పరువు నిల్చు కన్యాయ జీవనము జరుపు 

ముసలివాడింక నా ప్రక్క ముచ్చటించు 

మాటలన్నియు సెలయేటి పాటలౌచు 

సరిగ వినరామి యర్థము నెరుగనైతి 

అతని యాకృతి స్వప్నంబు నందుగాంచి 

నట్టులుండెనో; లేక నాయందు మాన 
వులకు దగు శక్తి ధైర్యంబు గొలుపు దేవ 
దూత యట్టుల నామది దోచుచుండె 
మరల నా పూర్వయోచనల్యరలె భయము 
భయము మెండైన క్రుంగు నమ్మకము వాంఛ 
బాధ దుఃఖంబు కష్టమ్ము పలువెతలను 

దగిలి చచ్చిన కవులను దలచి యతని 

ధైర్యమునకును నా దీనదశకుబోల్చి 

అవల నడిగితి నాశ్చర్యమతిశయిల్ల 

“ఎటుల భుక్తికి జరుగును వృత్తియేమి?” 


463 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చిరునగవుమీర నాతడు చెప్పెనిటుల 
“జలగలను బట్టుకొబికు నే చాలదూర 
దూరముల దిరుగుచు నవి దొరుకు మడుగు 
లందు దిగి కాళ్లనుబట్టించి లాగుకొందు; 
పూర్వమున జూచుచుంటిని పుష్క్మలముగ 
కాని నాకవి యిప్పుడు కరువెయిన 
పట్టుదలచేత దొరకెడి వాని దెత్తు 
ఇటుల బల్మెడి యతని యాకృతియు నుడులు 
మరియు నా యొంటి స్థలమును భయముగొలిపె 
నా మనో నేత్రములచేత నాతడెపుడు 
విసుగుబుట్టించు కంచెల వెంటనంటి - ఒక్కడే శబ్దమును లేక త్రాక్కులాడ 
గాంచి యాలోచనంజేయగా నతండు - కొంత విశ్రాంతి పిదప వాకొనియెనేమొ 
మరల నెద్దానినో గూర్చి బలికె నతడు - చల్లగా దయతోడ సంతసమున 
నైన గంభీర భావంబులౌను, పిదప 
నన్నునే వెక్కిరించుచు నవ్వినాడ! 
సిగ్గుదోచెను వృద్దుని స్థిరత నెంచ 
దైవమా నాకు దోద్పడు దయదలిర్చ!! 
జలగలను బట్టువానిని సంస్మరింతు. 


(బూర్గుల రంగనాథరావు సాహిత్యం) 


ఆముక్తమాల్యద 


దేవులపల్లి రామాంజరావు 

అరుణ రేఖలు తూరుపు నందగింప 

నప్పుడే స్నాన మొనరించి యతియోర్తు 

తెల్ల చీరను ధరియించి నల్లరైక 

దొడిగి కొప్పున పూవులు ముడిచికొనుచు 
కర్ణాగ్రములు గులు గన్నేరుపూవులు 
తాటంక శోభతో తగవులాడ 
సీమంతచుంబియౌ శ్రీచూర్ణ తిలకంబు 


464 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సౌందర్యగరిమతో సరసమాడ 
గాలి సోకుటచేత కదలెడుముంగురుల్‌ 
కనుబమ్మలం జీరి కౌగిలింప 
చిన్నారి మోమున సిగ్గుల మొగ్గలు 
ఉయ్యాల జంపాల లూగుచుండ 
అంగకంబుల కరువంబు తొంగి చూడ 
మలుగి యిటునటు తిలకించి తలుపు మూసి 
నిలువుటద్దంబు కెదురుగా నిలిచియుండి, 
పాలవెల్లిని విడివచ్చు పద్మపగిది - 
చిలుకకొయ్యన విలసిల్లు నలరుదండ 
లల్లనల్లన గ్రహియించి యజుతుదాల్సి 
ఆత్మ సౌందర్యము న్లాంచి అతిశయాన 
మురిసిపోవుచు నుండెడు మూర్తమందు, 
ధవళ యజ్ఞోపనీతము ద్వాదశోర్థ్వ 
పుంద్రములు బ్రహ్మతేజము పుక్కి లింప 
వనితవదనంబు వెంటనే వాడిపోవ 
వైష్టవోత్తము తొక్కడు వచ్చి చూచి 
కోపవేగాన మాటాడనోపడయ్యె 
కనులు రెండును నిప్పులకణిక లయ్యె 
సుదతి యది చూచి భీతిల్లి గదిని వీడి 
వెలుపలకు బోవ నుంకించు వేళయందు 
అపరాధంబపచారమందు నతుడయ్యబ్దాక్షి వీక్షించి నీ 
దపలస్వాంతము నే మనందు నకటాశామంతికా దామముల్‌ 
అపురూపంబుగ గ్రుచ్చితాహరికి; నీవవ్వాని నేడిట్టులన్‌ 
అపరిగ్రాహ్యముగా నొనర్చితెతనూజా, యెంత దౌర్భాగ్యుడన్‌, 
కోరికంపంట బంగారు కూతురంచు 
తలుపుపూవులదండను దాల్చి యుండి 
దోసములదొంతివై నాదు నాస లెల్ల 
త్రుంచివైతు వటంచు నే నెంచనైతి 


465 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అనుచు నేమెమొ వచియించునవసరాన 

కన్ను గొలుకుల న(శ్రువు లారి తళ్ళు 

చెక్కులను జార, వదనంబు చిన్నవోవ 

మారు మాటాడనేర కా, మధురమూర్తి. 

నిల్చి యట నుండ నోపక నిర్గమించి 

అనుగు చెల్లెలివలె బెంచు నలరుదట 

కరుగునెడ పల్మె యెచటికే అక్క యనుచు 
పంజరంబున రాచిల్మ పసిడిమొల్మ 

మాధవుసేవకై మాలిక లర్పింప 

నోచనైతి నటంచు నొచ్చుకొనుచు 

నెత్తురు లల్మెడు నిండుమనంబుతో 

తనయ పోయెడుచొప్పు తలుచి తలుచి 
ఎన్నాళ్ళనుండియో యీరీతి యాముక్త 

దామంబు లర్పించుతప్పుజేయ 

యేమి దలంచెనో యిందీవరాక్షుండు 

తెలియనైతి నటంచు దీనుడగుచు 

కారుమబ్బులు హృదయంపు గగనమందు 
తరుముకొని రాగ నమ్మౌని తాళలేక 

శిరము వాలిచి మోమునచేయి జేర్చె; 

దేవపూజకు వేళ యతిక్రమించె. 

నెమ్మనంబున నిప్పులు నిండుకొనుగ 

యేమి చేయంగవలయునో యెరుగ కపుడు 
చిత్రపటమునుబోలె నాసీనుడయ్యె 
తాటియాకులచాపపై ధరణిసురుడు. 

చల్లని సోగచూపులును చక్కని చామనచాయరూపమున్‌ 
వల్లవకోమలంబులగు పచ్చనిచెక్కుల జారుచెమ్మటల్‌ 
పుల్లనవారవిందములపొల్పు హసించెడుపాదయుగ్మమం 


466 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దల్లన మైయునందియలు, నందము జిందగ నప్పుడచ్చటన్‌ 
కాంచినంతనె బిగియార కౌగిలింప 
కోర్మెతీగలు కుసుమించి కొనలు సాగ 
రసిక నుకుమారమమూర్తి శ్రీరంగనాడు 
డెదుట కన్పట్టి యాతని కిట్టులనియె - 
అనుదినంబును కోవెల కరుగుదెంచి 
అలరుకాన్నల నిచ్చి మమ్మలరుజేయు 

వాడ వీరీతి తేజంబు వాసి నేడు 

మమ్ము మరచితి వేలకో మౌనిచంద్ర? 
తెలిసె భవదీయఖేదంబు తెరగు మాకు 
బేలలందున మిక్కిలి బేల వీవు 

ఇన్ని దినములనుండియు నెజుగ వైతి 
మాకు నీ సుతమంగళమధురమై్రి. 

అధిక భోగ్యంబు మాకు నీయనుగుపుత్రి 
తొలుత తనుదాల్చి యర్పించు నలరుదండ 
కాన చింతింపమాను మో మౌనివర్య 

ఆమె మా ప్రేమవనములో నలరుచిల్ల! 


(పచ్చతోరణం) 


ఓరుగల్లు 


దేవులపల్లి రామాంజరావు 

కాబోలు నియ్యది కాకతీయ లకవ్లు 

కరకు నెత్తుట కత్తి కడుగుచోటు 

కాబోలు నీ ద్వారకల్యాణ వేదిక 

అలికి ముగ్గులు పెట్టె తెలుగుపడుచు 

కాబోలు నీ జీర్ణక మనీయసాధాన 
సుకుమారశిల్పము త్పొంపు లలిక 
కాబోలు నీ వీధి కాపురం బనరించె 
పైడిమేడలలోన భాగ్యలక్ష్మి 


ఇచటనే నిల్చి కాబోలు నిందుముఖులు 
467 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆయుధంబులు పూజించి యరుగుదెంచు 
ఆంధ్రసేనకు కపురంపు టారతులను 
ఇచ్చి వారలశౌర్యంబు మెచ్చినారు. 
ఆంధ్రనగరీ యని అల్లారు ముద్దుగా 
పిలిచె విద్యానాధు డెలమి నీమె 
అల్లుని స్వేచ్చకై నెల్లూరినెజిజాణ 
పఠియించె నిచటనే భారతంబు 
జాను తెనుంగున శైవప్రబంధము 
ల్మలకెత్తి యిచటనే మొగ్గదొడగె 
సుందరమందార సుమదామ మొకటి 
పోతన (గుచ్చె నీ పొలమునందు 
ఆర్టహృదయాన నెందరో ఆంధ్రకవులు 
ఆలపించిరి ఇచటనే ఆత్మగీతి 
తలచినంతనె మే నెల్ల పులకరింతు 
అక్నటా నటిశోభ యేమాయె నేడు? 
తిక్ననామాత్యుండు తెలుగు దేశపురాజు 
కలిసి మాటాడిన కొలువిదేమొ 
అన్యదేశాధీశు లర్పించు కాన్మల 
ఆరాజు లిచటనే అందిరేమొ 
కాటుకకన్నుల కావ్యకన్యక నాడు 
పోతన నిచటనే పోల్చెనేమొ 
పురికొల్చెనో యేమొ పూబోడి యొక్కర్తు 
రణరంగమున కేగ రమణు నిచట 
అనుగుమిత్రునితోడత నాంధ్రనగరి 
వీధిగడియారపున్నోత వినియొకండు 
పూటకూటింటి కల్లన బోయి ముదము 
గులుక విం దారగించిన స్థల మిదేమొ! 
ఈ చెర్వుగట్టున నాచరించెనా యేమొ 
సహగమనంబును సాధ్వి యోర్తు 
ఆ కోటబురుజ పై నతిశయించెనొ యేమొ 


468 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆత్మదేశంబుకై ఆంధ్రు డొకుడు 
తోడికోడం[డ్రతో తొయ్యలి యొక్కర్తు 
పూజించె గౌరి నీ పొంతనేమొ 
వేదశాస్తంబుల విడిది బ్రాహ్మణవీధి 
చూడి కిం పొనరించు చోటిదేమొ 
ఎన్ని సంపద లుండిన నేమి ఫలము 
చచ్చిపోయిన యొక యిచ్చెనంట 
పగిలిపోయిన కుండెడు పాలు మాకు 
నిద్దురను వీడు తమ్ముడా, ప్రొద్దువోయె! 
రత్నాలు వజ్రాలు రాసులుగా బోసి 
అంగళ్ళ నిచటనే అమ్మినారు 

పట్టు కంబళ్ళపై బంగారు నచ్చన 
గాయల నాడిరి కాంత లిచట 
ఉడుకురక్తము పొంగ హుంకార మొనరించి 
అలరారె నిచట మా ఆంధ్రసేన 
బంగారమును గూడ పండించి రంట మా 
హాలిక ప్రవరు లీ ఆంధ్రభూమి 

మా ప్రతాపనరేంద్రుని మానవతులు 
వల్లభుని గూడి యిచ్చటి మల్లెతోట 
సిగ్గుతీవియ తొడగిన మొగ్గలగుచు 
తూగుటుయ్యెలలందున నూగిరంట! 
ఎన్నిజన్మాలబంధమో! 

చిన్ని బంగారుచేతుల చెంబునెత్తి 
ప్రొద్దుపొడుపున జనుదెంచి పూలచెట్ల 
కిట్లు నీర్వోసి శ్రమియించె దీవు తల్లి 
ఎన్నిజన్మాల బంధమో యెవరి కెటుక 
చెట్లమీదనె యుండు నీ చిత్త మెపుడొ 
పూలు వాడక ఆకులు రాలకుండ 
వరము కోరగ మొన్న నీ వరిగితంట 
శ్యామలాదేవి మందిరసముఖమునకు 


469 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తలిరుబిడ్డలు జూచిన, తల్లి కట్లు 
ప్రాణములు లేచివచ్చును బాల, నీవు 
ముందు పిల్లల తల్లివై మురియునపుడు 
ఎంత (ప్రేమించి పోషింతు వేమొ వారి? 
అన్నమును బెట్టెదంచును అమ్మ నిన్ను 
పిలిచె ఆకలివేళయు తెలియవైతి 
పరహితంబున తన్ను దా మజచు టరయ 
వెన్నతో నీకు బెట్టిన విద్య యేమొ! 

ఏమొ వచియించుచుంటివి ఇంతసేపు 
చాలు నిక నీదు మాటలు చాలు ననుచు 
కిలకిలను నవ్వ దానిమ్మ గింజ లచట 
రాలెనను భ్రాంతి ఆ చిల్మ వ్రాలె నేమొ! 


(పచ్చతోరణం) 


(ప్రేమ గీతములు 


దేవులపల్లి రామాంజరావు 

రస విధానంబ యేమొ నీ రమ్యమూర్తి 
చూచునపుడెల్ల నొక క్రొత్త సోయగంబు 
మినుకు మను తారకలవోలె మెరయుచుండు 
ఎచట బాంధవ్యమో మీకు యిగురుబోడి 
కోసి తెచ్చితి వా పూలు కోరెదేని 
కొప్పునన్‌ ధరియింపు మో కోమలాంగి! 
వలదు మాకది; చాలు, నీ వదనసీమ 
నవ్వుతీవలు విరబూచు పువ్వు లబల! 
తలిరు కన్నియసొమ్ములు తస్కరించి 
కులికినంతన యే మాయె? గోలవకట! 
ఎన్ని రోజుల సంబర మీ సుఖంబు 
ఎరువుసొమ్ములు గాకున్నె బరువుచేటు! 
ఎవరు లేరని కాబోలు యెంచి నీవు 


అద్దమున కెట్ట యిదుటన అట్టె నిలిచి 
470 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పాడితిని మోహనంబుగ ప్రణయగీతి 
ముద్దు గొలిపెనా చెలియ, నీ మోము సీకె? 
మమ్ము జూచినయంతనె మధుర మంద 
హాస మొనరించి సిగ్గున నవలకేగి 

పాట నాపంగ మాఘోర పాపమేమొ 
అర్హులము కామె నీ గాన మాలకింప? 
“అతివ, మతి యొక్మమాబు నీ యార్రగీతి” 
అనుచు ప్రార్థించు నీ వేమొ ఆగ్రహించి 
“తీయమాటల సంతృప్తి జేయుజూతు 
రెప్పుడును ఇంతె” యని పల్మె దింతి, నీవు- 
పైడిబమ్మవు గావె యో పడుతి, నీవు? 

ఏల కాంచన హారము లింక నీకు? 

నాడు బంగరు లేడికై నాధు నంపి 
అనుభవింపదె సీతమ్మ వనట లెన్నా? 
ఆలయద్వార వేదియం దడుగు వెట్ట 
చెలియ యొక్కతె చెక్కిలి చేయివైచి 

ఏమొ వచియించు నంతకే నీ మొగంబు 
మందహాస వికాసమై యంద మొల్కె 
ఉపవసించుటనో యేమో ఒప్పులలుకు 
వదన కుసుమంబు ఇసుమంత వాడువారి 
కమ్మతావుతె మా మీదు గ్రుమ్మరించు; 
ఎన్ని నోములఫల మొకో యీ ప్రియంబు. 
పసిడిపళ్లెరమందున పారిజాత 

పుష్పములు, భక్తితో గొనిపోవనేల 
పరిమళింపవొ యవి నీదు శిరమునందు 
జగతి నవ్వాని కందుకే జన్మ మబల! 

బెను! మరచితి నెచ్చెలీ, అలరు లిపుడు 
దేవపూజకు కాబోలు తెచ్చినావు 

కాని యా దేవదేవు కవ్వానికన్న 
హృదయపుష్పంబె మిక్కిలి ముదముగూర్చు. 


471 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చూతు ప్రతి రోజు నీ ముద్దు సోయగంబు 
కామకాంక్షల నా యెద న్లలచివైచు 

చిత్ర మీనాడు నీ మోము సిరిని చూచి 
పూజ సేయగ యేలకో బుద్ధి పొడమె. 
సకియ, నిను జూచినంతనే సరసమాడి 
ఆజ్ఞ సేయుదు సేవల నాచరింప; 

కలిగె కోరిక యేలనో కరముమోడ్సి 
నీదు నాజ్ఞల నీ నాడు నిర్వహింప. 

కలికి, నీ చక్కదనమున కలరి యేమొ 
కోసిక్రుచ్చిన నిసుమంత కోపపదక 
పరిమళంబులు వెదుజల్లి మురిసిపోవు 
పూలమాలిక నిజముగా బేల గాదె? 
పరమ సుకుమార మైన నీ కరము నెత్తి 
తీగెలను వేలు పూవుల ద్రెంచి కట్టి 
తల్లిబిడ్డల నెదవాప ధర్మ మొక్కొ? 

పిల్లల న్లనిపెంచవో బిసరుహాక్షి? 

ప్రకృతి సౌందర్యశోభల పాడుచేయ 

పాప మది యే మొనర్చెనే భామ, నీకు? 
తనదు సొమ్ముల నీ విట్లు తస్మరింప 
చూడు మా తీవ కనీనళ్ళు విదుచుచుందిె! 
ఎన్ని ప్రశ్నంబులడిగిన నేమి ఫలము 
అలుక బూనితివో యేమో పలుకవేమె? 
పెదవి పగడంబు లల్లన కదలినంత 
రమణి నీ నోటి ముత్యాలు రాలిపోవు. 
కనుల కాటుక చెమ్మట న్గారుఉండె 

కటికి జానేల పదములు కందిపోయె 
వేణిభారము విరజారి వీడు నేమొ 

బిందె నొకమాటు దింపుమా సుందరాంగి. 
గున్నగోరంటతోటలో వన్నెమీఅ 


472 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తోడి కన్నియలం గూడి యాడుకొనుగ 
వలయు లేబ్రాయమందున వనిత యిట్లు 
నీరు దోడెడుకర్మంబు నీకుబట్టె! 
తమలపాకులు మలచినంగమలిపోవు 

నీదు సుకుమారహస్తముల్‌ నీరు తోడి 
కాయలను గాచె చూడుమా కాంత, యుట్లు 
వలదు చాలింపు మిక చేదవలదు వలదు 
చీరజరియంచు మలినమై చెన్ను దొరుగె 
నుదుట కుంకుమ తిలకంబు చెదరిపోయె 
మంచి ముత్యాలహారము సంచలించె 
తెగిపడునొ యేమొ భద్రము తీగెబోడి! 
పగలు వెన్నెలగాసిన భానుబింబ 

మేమి కోపించునో యని యెత్త వాక్కా? 
అరిగి తరగునొా యేమొ నీ యలరుమోము 
వంచి దాచితివేలనో మించుబోడి! 
సాగసుగల వస్తువులు లేవా జగతిలోన? 
కాంచి సంతస మందరో కన్నులార? 

ఏల వాల్చితి గ ముద్దు ఫాలతలము 
దృష్టిదోషంబు తగులునో తోయజాక్షి? 
మండు వేసుగి వైశాఖమాసమందు 
భూసురోత్తములంబిల్బిపూలు పండ్లు 
విసనకజ్దలతోడుత నొసగి నీవు 

కట్టుకొను దెట్టిపుణ్యమో కాంత, చెపుమ. 
మగని కొంగున ముడివేయ మనసువడితా? 
పాలబుగ్గల ముద్దులబాల నెత్తి 

ఊయెలల నూపి యుప్పాంగ నుత్సహంతొ? 
మెలగ గోరెదొ బంగారు మేడలందు 
చెలియ వ్రతకాంక్ష యెట్టిదో చెప్పకీవు 
చిలుకరించితి పెదవుల నలతినవ్వు 


473 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పలుకు బంగారమా? నీదు భావపేటి 
దాచికొను తీయతలపుల దోచుకోము! 
(పచ్చతోరణం) 
కాపుకన్నె 
దేవులపల్లి రామాంజరావు 
తరగిపోవునా యేమొ యీ ధాన్యమనుచు 
చేను కావలి కాచెడి చిన్న దాన, 
అలుక బూనకు మొక ప్రశ్న మడుగదలతు 
చురుకు చూపుల తరువాతు జూతుగాని? 
పాలుగారెడు లేజన్న పంటగాంచి 
(బ్రమసి చవిజూడ నరుదెంచు పక్షిగణము 
జాళ్ళచే రువ్వి పోద్రోలి రవ్వజేసె 
దింత నిర్ణయ యేలనే యిగురుబోడి - 
పుణ్య పాపమ్ము లెజుగని పులుగుకన్నె 
నోటిముందటిధాన్యంబు నుస్సురనగ 
ఇన్ని సారుల నీరీతి నెత్తుగొట్ట 
చేతు లెట్లాడనో నీకు చెప్పవేమె? 
అందచందములం జూచి అరయనైతి 
విసపుముద్దవు నీవని, వెజ్టికాదె! 
వలపుటుంగరమందలి వజ మకట 
నిలువునం దీయదే ప్రాణనిచయ మతివ! 


(పచ్చతోరణం) 
అనా ర్మ లి 


దేవులపల్లి రామాంజరావు 
వలపు పన్నీటి కొలుకున జలక మాడ 
దోరదానిమ్మ గింజల నారగించి 
మోవి మోవిని జేర్చుచు ముద్దులాడు 


474 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కొదమ రాయంచ దంపతు ల్ములుకుచుండ 
జిలుగు వెలిపట్టు జరియంచు చీర దాల్చి 
కురులు సవరించి కొప్పున విరులు దురిమి 
ఆభరణ భూషితాంగియై అద్దమందు 
తనదు మోమును వీక్షించి తరుణి నాడు 
ప్రొద్దు (గుంకెడు సమయాన పూలతోట 
కేగి యల్లన విహరించి యింపు లలుకు 
విరుల కొన్నింటి (గహియించి వేద్మతోడ 
అల్లె చిత్రముగా నొక్క యలరుదండ. 
వలపు తలుపులు మనమును కంచివైవ 
ప్రాణనాయకు దివ్యరూపంబు కనుల 
యెదుట సాక్షాత్మారింప నా యెమ్మెలాడి 
యేమియును దోచ కట్టులే యెసగునపుడు 
పున్నమ వెన్నెలన్‌ పూబోడి నిద్దంపు 
చెక్కిళ్ళ చిక్కులౌ చికురపంక్తి 

వేణితో స్నేహంబు విసిగి నేలను రాలు 
పరిమళయుక్త ప్రసూన రాజి 

భావప్రపూర్ణ మో పడతి యెడందపై 
అటు నిటు పరుగెత్తు హారసమితి 

జగదేక సౌందర్య సంపుల్ల వదనార 
విందాన దోచు విచారముద్ర 

తోటలో చెట్ల చాటున తొంగి తొంగి 
చూచి ఆపోక మతి చూచి ఆచలేక 


ముందు కడు గిడి యాతు డమ్ముదిత యింత 


లేసి కన్నులు చేతుల న్నూసి నిల్చి - 
ఎవ్వరో చెప్పు మన్న నయ్యింతి యతని 
హస్తయుగళంబు తనచేత నదిమి పోల్చి 
నాదు ప్రాణంబె యని కండ్ల నట్లె తెరవ 
ప్రణయవారధి నీదె నా పడుచు జంట. 
పెడ్లి పందిలిబోలు నా పండ్ల చెట్ల 


475 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నీడ నాయమ యేమేమొ యాడు చతని 
కంఠమున హారమును వైచి కౌగిలింప 
విధికి కన్నులు కుట్టె నా వేళయందు 
పుడమి కంపించనట్టుల నడుగు లిడుచు 
ధరణిధవు డెట్టులో యట కరుగుదెంచి 
పండ్లు పటపట గొబికుచు కండ్ల నిప్పు 
లురల వచియించె నిట్టులు నుజుము వోలె - 
కడుపు చెరపంగ బుట్టిన కొడుక వౌర ! 
కులము తక్కువ కులటతో కులకు వార్త 
లెవరు విన్నను నవ్వరే? యింత సిగ్గు 
అనుచు నాయమ చెజ నుంప నానతీయ ని 
వంచియుండిన శిరమును వంచినట్లె 

నిలిపె నా బాల కన్నుల నీరు గార 

దీర నిశ్వాసముం బుచ్చి దిటవు పూని 
జనకుతో వచియించెను తనయు డిట్లు 
పరువు గల యింటు బుట్టుట పాప మేమొ 
వలచి వలపించు చెలి పొందు కలుగదయ్యె 
ఈవు మెడు గట్టు తరుణి నా కేల నింక 
అభిజాత్యపు పాపమే యనుభవింతు! 
చెబిను బెట్టిన నే మాయె చెలిని నీవు 
హృదయములు దూర ఘానరింప నోపుదొక్కొ 
జాతి తక్కువ యైనచో నీతి కేమి? 

కులము గలిగిన చాలునా గుణము వలదొ? 
అస్మదీయ హృదబ్దాన నధివసించు 

లక్ష్మియె విలసిల్లు నీ రమణి ధ్రువము! 
ఆమె హృత్పద్మపీఠి నే నాశ్రయింతు; 

ఎట్లు విడుదీతువో చూతు నింక మమ్ము. 
ఘనులు కాబోలు జగతిలో ధనికులెల్ల 
కులము తక్కువ పేదలే కుమతు లకట! 
రోవెలందుల పొందెపు రోత కాదు 


476 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పేదలను పెండ్లి యాడుటే పెద్ద తప్పు! 

(క్రూరమైన సమాజంబు కూలిపోదొ? 

పాడు రాజ్యంబు నా కేల ప్రణయమూర్తి 

సేవ లేకున్న నా కిదే సెల వొసంగు 

మనుచు వెన్మకు దిరుగక యరిగె నతుడు. 

తల మాయ నీయక వలువ మాయగనీని 

శ్రద్ద య దెల్లను సమసిపోయె - పరువంపు గరువంబు ప్రణయ ప్రసంగు 
లడవిని బూచిన యలరు లయ్యె - సంగీత సాహిత్య సరస సంపద లెల్ల 
అక్కరకు నాని యాప్తులైరి 

సుందర హృదయాన సుకుమార భావముల్‌ 

పరమశత్రువు వోలె బాధ పెట్టె 

అతివ కాకలి దప్పులు అల్పమయ్యె 

కనులు గుంటలు పడి మోము కళ దొరంగె 

చిక్కె దేహము, కురులును చిక్కువడియె, 

భామ నెరజవ్వనము భోగబాహ్య మయ్య. 


(పచ్చతోరణం) 


తొలకరి 


దేవులపల్లి రామాంజరావు 

హృదయ ముప్పాంగగా నురిమినచో నీకు 
పూజ మొనర్తుము పొన్న పూల 
మిరుమిట్లు గొలుపగా మెరసిన నియ్యదే; 
అరటాకు దొన్నెలో యలరుదేనె 
చెటువులు నిండించి స్వీకరింపుము కాన్మ 
దోరబండిన మేలి దోసపండ్లు 

'పైరులు చక్కగా పందిన నిత్తుము 
పండుటాకులలోన పచ్చి వెన్న 

ధాన్యలక్ష్మి ప్రసన్నయై తనరు కొటికు 
వరము వేడుదు జోడించి కరయుగంబు 


వరుణ, మా వంకుజూడుము కరుణతోడ 
477 
తెలంగాణలో భావ కవితా వికాసం 





శబలితం బైన యీ రమ్య సమయమందు. 


(పచ్చతోరణం) 
స౦క్రాంతి 


దేవులపల్లి రామాంజరావు 

చిగురు చెక్కిళ్ళ ముంగురు ల్పిక్కువడగ 
మొల్ల చిరునవ్వు మోమున మొగ్గదొడుగ 
అగరు తిలకంబు బమ్మల నందగింప 
చిలుకపలుకులు పలికెను చిన్న చెల్లి. 
“అన్న యెక్కడి కేగెదు నను జూడ 
నకియ, సంక్రాంతి వచ్చెడు సమయ మయ్యె 
క్రొత్తబమ్మల నీ విప్పు దెత్తువేని 

ఇచ్చెదను నీకు ముద్దుల నెన్నియేని,” 
బాల సంక్రాంతితోడుత మేలమాడి 
వత్సరం బయ్యె నెచ్చెలి వచ్చునంట; 
ఎప్పుడో యెప్పుడో యని యెదురుచూచు 
ఊడుకన్నెలతో గూడి యాడుకొనుగ 
కుంకుమంబులు చల్లి గొబ్బీముద్దలు వెట్ట 
పగడాల సొగసును పరిహసింప 
పక్షివ్రాలినభంగి పసుపుముగ్గులు దీర్చ 
పుష్యరాగంబుల పొలుపుమీర 

రంగార దీర్చిన రంగవల్లికగుంపు 
కన్నెత్రీగులవోలె వన్నెగుల్క 

జడలోని పూవులు జారియుండినచోటు 
ముత్యాలముగ్గుతో ముచ్చటాడ 

చీర కుచ్చిళ్ళ పదముల చిందులాడ 
తెనుగువాకిండ్ల దిరిగెడు తీగబోండ్లు 
సరస సల్లాపములు సేయు సమయమందు 
పుట్టినింటికి వచ్చెను పుష్యలక్ష్మి 

కాళ్ళ కడియాలు కరముల కంకణాలు 


478 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మధుర మధుర స్వనంబుల మాటలాడ 
ఆంద్రగృహముల గారాబు టాడుబీడ్డ 

వనిత సంక్రాంతి యల్లన వచ్చునపుడు - 
గంపనెత్తిన బెట్టి సొంపుగా జూచుచు 

జన్న చేనున కేగు వన్నెలాడి 

కొడవలి చే బూని కులుకుచు కులుకుచు 
కాశెగడ్డిని గోయు కాపుకన్నె 

పసుపుచీరను దాల్చి బంతిపూవులమాల 
లందంబుగా (గ్రుచ్చు సుందరాంగి 
కమ్మసంపగితోట చెమ్మచెక్కలనాడు 

చిన్నారి పొన్నారి చెలులగుంపు 

ఎదురుగా నేగి “ముద్దల వదినె, రావె 
మేనగోడండ్రు నిను జూడ మిరపతోట 
పొంత కనుపండు వొనరించు పొగడచెట్లు 
విరులు గ్రహియించి తెచ్చెడువేళ యయ్యె”ని 
అనుచు నాహ్వాన మొనరించు నవనరాన 
ఎవరు పిలిచిరి చెల్లెలా యెందుకింత 
సంబరంబుగ వచ్చు సంక్రాంతి యనుచు 
తియ్యతీయగ పలికెడు తొయ్యలులును ని 
ఎన్ని దినములకే తల్లి నిన్నుజూడ 

కనులు వాచెను రమ్మంచు కౌగిలించి 
మధుర సుధవాక్యముల నాడు మానవతులు ని 
ఉల్ల మలరుగ మా చిల్మ తల్లి కిపుడు 
పసుపు కుంకుమ లర్పించి పంపవలయు 
ననుచు వచియించు నాప్తులు నలరుచుండ ని 
ఇల్లు వెనకనె విలసిల్లు మల్లెతోట 
విరియబూచిన పూలతో వేడ్క సేయ 
బీరపాదుల కొక్కింత దూరమందు 
కొమ్మచిక్కుడు పందిలిన్లూరుచుండి ని 

జారు జడ నల్లుకొనుచున్న వారిజాక్షి 


479 
తెలంగాణలో భావ కవితా వికాసం 





లలిత సుకుమార హృదయయాన మొలక లెత్తు 
తీయతలపులు మనకెట్లు తెలియు గాని 
నాతి పెదవుల చిరునవ్వు నాట్యమాడె. 
పండుగకు దెచ్చుకొన్నట్టీ బెండపూవు 

వన్నె చీరను ధరియించి వచ్చు పడుతి 
నాగలిని దున్ను చుండిన నాథుకడకు 

చద్ది గొనుపోవు నొక కాపు ముద్దులాడి 
నడుము కొడ్డాణ మొక వింత పొలుపు గూర్చ 
నిలువు టద్దంబు కెదురుగా నెలుత యోర్తు 
నగు మొగమ్మున కుంకుమ నద్దుకొనుచు 
నోరచూపులు జూచు నొయ్యార మౌర 
వంగతోటకు వలపట వనిత యోర్తు 
దోసతీవెల పండ్లను గోసికొనుచు 
యేలపాటలు బాడెడు నింపు చూచి 

రసిక హృదయాలు సౌందర్య రాజ్య మేలు. 
పశులమందను గాచెడు బాలుడొకుడు 
చింతకాయలు గోయగా చెట్టు నెక్కి 

కోడె లక కొన్ని వెంట రా గోగణంబు 
జంక మాడగ నేగును చెబువునందు. 
చిన్ని లేగల యొడల్‌ చన్ను జేపగ నాకు 
చొక్కంపు టావుల చక్కదనము 

పచ్చని పచ్చికపట్టుల పవళించు 
ప్రాయంపు టెద్దుల సోయగంబు 

అంకెలు వై చుచు రంపిల్లి పోరాడు 
కొమ్ములకోడెల (కుమ్ములాట 

ఆకుల గుడిసెకు అనతిదూరంబున 

లీలగా విహరించు లేగ సౌరు 

అరసి తన కష్ట సుఖముల మరచిపోయి 
కందిచేనున నిలుచున్న కాపువాని 
కోరమీసాల కొనలందు కోడెవయసు 


480 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ముద్దుపడుచుల హృదయాలు మోహపెట్టు 
సగము నలిగిన పూవులు సిగను గుల్మ 
రజిత కంకణ కింకిణీ రవముతోడ 
చల్లచేయుచు నుండెడి గొల్లపడుచు 

పిన్న తమ్ముడు తొట్టెలో ప్రీతితోడ 
ఆడుకొనుచుండ నయిదేండ్ల యక్క యోర్తు 
ఉయ్యెలను ఊగుచుండెడి యొప్పు జూచి 
మందహాసంబు జేసెడు మాతృదేవి 

కమల కావాసయోగ్య మౌ కనులనుండి 
దివ్య విజ్ఞాన లతికలు తీగవార 

పురుష సూక్తంబు పఠియించు భూసురుండు 
మకరలక్ష్మికి నెయ్యంపు నకులు కారె? 
అంపశయ్యను కాన్ని నాళ్ళధివసించి 
కన్నులారగ నొకమారు కాంచి నిన్ను 
ప్రాణములటు వీడు దలుచె మా (బ్రహ్మచారి 
ఎంత ధన్యవె చెల్లెలా, యింతులందు ! 


(పచ్చతోరణం) 


చింతచెటు 
© 


మేడిపల్లి లక్ష్మీకాంతం 

చిగిరిచిన యంత మొదలంటు జిగురుకోసి, 
పూచినంతట దోసిళ్ళ బూతదూసి 
కాయమొద లిడ వామనకాయ లంచు 
దంచిన ఫలితం వెంతటి తెగువ గలదో! 
కొట్టకొనకొమ్మ పట్టిన యట్టివాని 

నైను జారవిడువవు, నీ కాశ్రితులన 

నెంత వాత్సల్యమో వచియింప నగునె! 
నీకు సాటియె? యే ధరణీశు డైన 

ఆకు బెరదును గొమ్మలు నాదికాగ 


సర్వము హరించినను, నీవు సమసికూడ 
481 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నుపకరింతువు బగ్గుగా, నపకృతుల కు 
పకృతి సల్పుచు, జగతి, సద్వర్తినమున. 
చింతయుడిగిన, పులుపు రవ్వంతయిను 
దగ్గ” దను గీర్తిగడియించి నెగ్గినావు 
చిట్టచివజకు నుసియైను జింతబగ్గె 
శ్రెష్టతమ మను సతీర్తి జెందినావు. 
ఏను ధనవంతులైన యాచింప బోను, 
గొప్ప యుద్యోగులైనను గొలుమబోను 
భూపతులనైన నుతియింప బోను; కాని, 
నిలువ నీడ యిచ్చిన నిన్ను నే స్మరింతు. 
“కాలవశమును గూలిను గాకమాది 
పక్షిజాతుల కెవరిత్తు రక్షయంబు” 

ననెడి చింతను సతతంబు గనెడు గతన 
నార! యన్వర్థనామకుండుగుదు వీవు. 
చెక్కి చీలికలుగ నిన్ను జీల్చి, తలుపు 
గానొనర్చి, ద్వారముకడు గట్టివైవ, 
జీర్ణమౌ దానిక యజమాని సేవసేతు 
వెంత నమ్మిన బంటువోయీ! మహీజా!! 
గాలివానయు నెండ యేకముగ నిన్ను 
గదసి, పిడుగు పిరంగులు గాల్బుచున్న 
బాదము గదల్పవు స్వదేశభక్తి తత్స 
రతు బుడమిబడియు విగతప్రాణము వయి. 


(పచ్చతోరణం) 


నిమ్మపండు 


ముదిగొండ నాగవీరయ్య శాస్త్రి 

క. మారువగు నొక్క యహంబున 
నిరువురు విద్యాధరులు మహీయ ప్రజ్ఞా 
కరులు మణి(గ్రీవుండను 


గరళ[గ్రీవుండు ననెడు కమ్రగుణాఢ్యుల్‌ 
482 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తే.గీ. అన్నదమ్ములు వారు సౌహార్టనిధులు 
భువనములుగను రహి నొక్క పుష్పకంబు 
నెక్కిపోవుచు గాంచిరి యొక్కరుచిర 
తరులతాశోభితంబు నుద్యానవనము. 
క. అందున జంబీరతరుల 
నుందరముగ విజుగుబండి సురభిళగంధ 
స్యందము లైన ఫలంబులు 
బందుగుగని తమ్ముడనియొ బూర్వజునకిటుల్‌. 
తే.గీ. అన్న కాంచితె నిమ్మ పండ్లన్న రాని 
తెవులులకు గారణంబులు తీవ్రశైత్య 
దోషకరములు నికు పైత్యదోషకరము 
లివియు పథ్యకరంబులం చిలు (బ్రసిద్ధి 
ఆ.వే. వీని వీజములను నేమజుతేనెతో 
బాలలోను జెబుకుపాలలోన 
పంచదారలోన భావనచేసిను 
జేదు పోదొకింత సిద్ధమిద్ది. 
క. వీనిరసంబును ద్రావం 
గా నేర్చడుదప్పి దంతకాండము బులియున్‌ 
జానగు రక్తముసెడు నే 
మేనియు గనరాదు గుణము హృద్యచరిత్రా! 
క. అనుగా నగ్రజుదనియెను 
విని తమ్మున కిట్టులగిరి వెల్టీ! వినుమీ 
ఘనతర ఫలములరసములు 
గొనికద సర్వాషధములు గూర్తురు విబుధుల్‌. 
తే.గీ. సర్వవస్తువులకు శుద్ధిసల్పు నిమ్మ 
పండ్లరసము క్షయంబైను బైత్యదోష 
మందు బైత్యముబుట్టించి మనువు మజియు 
రుచిని బుట్టించు జిహ్వకు రూఢిగాను. 
క. వాతకఫంబులనడచును 
నాతతకృమితతులు జంపు నాహారంబున్‌ 


483 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బ్రితిగ బచనముసేయున్‌ 

చేతమునకు సంతనంబు సేయున్‌ గనుమా. 
క. ఆనవము లరిష్టంబులు 

భాసిల్లెడు పానకములు పలురకములతో 

వాసిగు బనరింతురు నే 

బాసీ జంబీరఫలము సమ మిల గలదే. 
క. పచ్చళ్ళు నూరగాయలు 

హెచ్చుగు జిత్రాన్నములను నేర్చజచి కడున్‌ 

మచ్చిక భుజింతు రీయది 

మెచ్చన్‌దగు ఫలముగాంచుమీయనుజన్నా! 
(ఇందలి గుణదోషవిమర్శనము చరకబాహట మతానుసారవిరచితము. ) 


(విభూధి) 


ఎర్ర గన్నేరు 


శేషాద్రి రమణకవులు 
(మా యింటిలో నేనొక యెఖ్జగన్నేరు చెట్టును వేసితిని, బాగుగు బెరిగి పూలు 
బూయనారంభించినది. పూలు గోయుటకు నా మనస్సు ఒప్పదు. పచ్చని యాకులమధ్య 
ఎల్జిని పూలజూచి యానందించుటె నాకభఖీమతము. ఒకనాడు మిత్రుడు వచ్చి ఒక పూల 
గుత్తిగోసినాడు, అప్పటి నానిర్వేద మీపద్యములు వ్రాయించినది.). 
ఉ. “కోయకు కోయకోయి పువుగుత్తుల నొక్కక గుత్తిలోన, నె 

న్నో యలరుల్‌ దర్చొడి వినూతనగంధపరాగరానులై 

చేయిడినంత రేకులు నశించు, మరందము చిందు దావియున్‌ 

బాయు ఫలంబులేని పనిమానుము వల్లిక యుల్లస్సిల్లెణిన్‌ 
ఉ. విచ్చిన పూలకానపడి విన్నపమున్‌ వినకీవు గోయుచో 

బచ్చనితీగ చెల్వ మెడబాయును ఖందితవల్లికాస్థలిన్‌ 

వచ్చును బాష్పబిందువులనంటి రసంబు మరందమానుగా 

వచ్చిన తేటి చింతిలును వద్దుసుమీ పువుగు త్తిగోయుగన్‌. 
చ. చివురులచేతు గప్పి, వడజెందు నీయక మంచువాన నా 

ప్రవనమొనర్చి మందనవవాతమునందు నుయాలలూపి గా 


రవమున బెంచె నీ లతిక రాగభరంబును బూలగు త్తినౌ 
484 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రవుర దయావిహీనమతివై తెగుగోసెదె ప్రమబంధమున్‌. 
ఉ. అంటిన గందు లే జివురుటాకులమధ్య పరాగరాగమై 
కంటికి విందుగూర్చు లతికారమణీయవిభూషణంబు నీ 
పంటవలంతిసొమ్మును గృపారహితాత్మక కోయుబోకు, క 
న్లాంటకు శక్యమౌనె పువుగుత్తులుగోసిన వల్లికాతతిన్‌. 
శారదచంద్రికాసంహావితంబైన 
తలిరుటాకుల మేల్మి చెలువ మరసి 
సాంద్రబాలాతపసమభిషిక్తంబైన 
ప్రసనగుళుచ్చ సౌభాగ్య మరసి 
మందమందానిలాస్పందడోలాలీలు 
దనియు పూదీవల తనివి నరసి 
ప్రకృతిసౌందర్యసంపదల కాణాచియౌ 
తరులతాన్నేహతత్త్వంబు నరసి 
గీ. జన్మదేశంబునంద ప్రశాంతవెళ 

నైజవైభవ మరసి యానందపడుమి 

అదియె సంతోషసామ్రాజ్యమందు గావ్య 

జీవనము సలుప సుకవుల చిత్తవృత్తి. 


ల్‌ 


(విభూధి) 

పూ జ 

కోకిలవాయి సాంబసిద్దయ్య 

తే.గీ. రాత్రి పవలును నుంత విశ్రాంతి లేక 
నిముసమేనియు నొకచోట నిలువకుండ 
నవనిదేవతా! మదిలోన నెవనిగోరి 
(భ్రమణమును నెయుచుందు వనివార్యగతిని! 

తే.గీ. ధగధగాయిత గగనంపు తబుకులోన 
సూర్యుడను కాంతిమంతమౌ జ్యోతినుంచి 
నిదురలేచుట తడవుగా హృదయ మలర 
బ్రాగ్జిశా! యేరికిత్తు నీరాజనమ్ము? 

తే.గీ. వేగుచుక్కతో మేఠల్మంచి విపినభూమి 


485 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గ్రుమ్మరుచు బుష్పచయమును కొసరికొసరి 
వాసనము సేకరింతు వెవ్వానికొరకొ 
తెల్ప్దుమో మలయపవనుడా! తెల్లముగను. 
తే.గీ. అతివినిర్మలవారిలో నధికభక్తి 
చరణములు పైకి క్రిందికిన్‌ శిరములుంచి 
ఎవనికృపగోరి మీరు ఈ యవనిపైన 
దపము సేయుచు నుందురో తరువులార!? 
తే.గీ. మేఘమాలికా! నీవు నా మింటిపైన 
నరుగుదువుగాని యొక్కింత యాగినాదు 
మాటకున్‌ బదులుసెప్పుమా తేటనీట 
నెవని నభిషేక మొనరింప నెంచినావా? 


(విభూధి) 


కవన ప్రసూనములు 


మేడిపల్లి లక్ష్మికాంతం 
కౌగిలి 
మలయగంథపు సోనల జలక మాడి 
మొగులుజడలను విరజాజిపూలు తురిమి 
చిగురు టడుగుల మెల్లను జేరవచ్చి 
కౌగిలించెను, చల్లుగా గాలిపడుచు. 
ప్రణయిని 
లత చిగిర్చిన యట్టు లా లలన వలపు 
పల్లవించి, యాకు దొడిగి ప్రాకి, యెదిగి 
కోరకం బిడి, పుప్పించి, క్రొత్తవాస 
నలను గుమగుమాయించి నన్నలముకొనియె. 
జడకుచ్చులు 
చేడె మ్రుగ్గిడ రొండిని జెరగు చెక్కి - వంగినంతట, వాల్టెడ వ్రాలె బాద 
మునను, జడకుచ్చు లదవె ముమ్మూర్తు లాపె 
యడుగుదమ్ములు బడి (మొక్కువడువు దోప. 
చక్లు : ప్రీతి 


486 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అన్యపద్మాన నేత్రభృంగాళి వ్రాలి 

కోలె తత్సౌమ్యరసము నకుంఠితముగ 
కాని తను వంటి మజల వక్షలికి మేను 
చర్మభస్రికాదో! సుధాసరసి యేమొ!! 


హృదయేశ్వరి 


కలసి మెలసిన యంతట నలసి సొలసి 
విరళ కరతలాంగుళులు గప్పి ముఖచంద్రు 
దళుకుబెళుకుల తారల వలపు నిలిపి 
సుదతి శ్రీదేవి శ్రీకాంతు హృదయము గొనె. 


ప్రసూత ప్రకృతి 
కొమరువోలు వేంకట సుబ్బారావు 


ఉ. 


సస్యపుబిడ్డ నెత్తికాని సాధ్వి వసుంధర ప్రావృషేణ్యసా 
రస్యమనోజ్ఞ జీవనధురంధరుడైన జలంధరప్రియుం 
డాస్యము ముద్దుగొన్న దరహాసము తోదనె వాని నాగి డిం 
భాస్యము నద్దుగా నిడెడు నాతని ముద్దుల కౌర! కంటివే! 


. చక్కని చుక్క బాలకుని సాగర తెచ్చితి నీకు గాన్మగా 


నక్కును జేర్చికొమ్మని కృశాంతి, తరంగిణి రిక్కపాపక 
న్నెక్క నుయాలలూచు నొడి నీయుగ, గైకొనినట్లై యాతుడుం 
(గక్కును జేతులం గమిచి కౌగిటి కామెను లాగె గంటివే! 


. నీ రాడెం బురుటాలు పచ్చియొడ లీనీ రేజినీసాధ్సికిన్‌ 


రారాపిళ్ళకు నోర్వదీయబల నీరాగంబు గొన్నాళ్ళు ఛా 
యా రామామణి పైని జల్లుగదవయ్యా! భాస్మరా! యన్న వా 
డౌరా! పద్మిని గిల్లీిలింతిడి రహస్యమ్మాడె నెంతాత్రమో! 


. టికృలు వచ్చుచున్నయవి రింగురింగు మటంచు బ్రాణముల్‌ 
(గుక్కలు మింగుచున్నయవి కోపము నేయకు మోమిళింద యిం 


కొక్కపదేను చుట్లు విడకుండ రచించిన నీనిసుంగు నా 


యక్కరుదీర్చువాడగు సహా! విడుమయ్యయొ! యేమినేయుదున్‌. 
. పడుచుండెం విడుగుల్‌ నభమ్ము దహియింపంజచ్చె సౌదామినుల్‌ 


(విభూధి) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


దొడరంజచ్చె నకాలవర్షములు సద్యోభిన్నకోశమ్ము వె 


ల్వడి కోకో యని కూయు నన్యభృతశాబమ్మున్‌ శితత్రోటితో 
బడిచెం గ్రిందికు ద్రోసె ఆక మకటా! ముందేమి కానున్నదో 
శా. ప్రాలేయామల భానుమత్పృథుక మాక్రందింపగా వానికిం 


బాలీయన్‌ శశికాంతవన్మణి యురోభాగంబునం జేర్పగా 


రాలెం దచ్చిశునేత్రయుగ్మమున వర్నాభమ్ముగా బాష్పముల్‌ 
దేలెన్‌ మాతయు బ్రేమఘర్మ సలిలాబ్దిన్‌ సంభృతస్వాంతయె, 
మ. తడికాల మృరుదెంచె దూర్చుదెనయన్‌ దన్వంగి బాలెంతరా 
లడిలో నెత్తుటికందు భాను గొనె బ్రత్యూషప్రభల్‌ స్నానమా 
డెడి నీరయ్యె నశౌచపుంబగలు నిండెన్‌ గాబుక్రొమ్మబ్బులన్‌ 
నడికట్టాటకు నింద్రచాపమునె యిం ద్రాణీప్రియుండంపెడున్‌. 


చేమంతిపూలు 


సురభి నరసింహము 

హాయిహాయి! ఏకాంత సౌఖ్యానుభవము! 
లోయ లద్రులపైని విహాయనమును 
దేలిపోయెడి మొయిలటు ల్లిరుగు చొంటి 
గాంచినాడను నాకస్మికమముగ; స్వచ్చ 
జీవన నరన్తటీ వనసీమలోన, ని 
మినుకు మిన్మని సత్పథమును జలించు 
దీర్ణ తారాగణమణీ వికీర్ణశయన 

మవని బజిచు దెజగున ననంతమౌచు, - 
ముం దధివసించు జలసఖామోదముగ ద 
టీవితర్జి కాసీనమై రీవిమీజి 
శీవాతోపగూహనస్మిత వికాస 
వదనకుముద విక్షేపహేలు దనరారు 
దాందవ శ్రీప్రదర్శనాదర్శకములు, 
నొక్కచూపును గనులవిం దొసుగు జాల్సు 
మాలు, వేనలేల్పసిమిచేమంతిపూలు!! 


(విభూధి) 


488 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మెఅయు గెజటాల మిడిసిపా టెతిగి పూవు 
లపహసించుచు మేలు నృత్యంబు సలిపె! 
బలీర! కవిచంద్రుడైనవా డలరకున్నె 
కలుగ సుమనో మనోజ్ఞ సాంగత్యసుఖము! 
ఎందుకో చూచుటాదృశ్య మేమిఫలమొ! 
ఇంచుకెంచకె చూపుసాగించినాను, 

గాని,- సుఖతల్పశాయినై, ధ్యానినైన, 
భావనాశూన్యుడనునైన, బహుళగతుల, 
మూగతలుపులు దానిగుడుమూతలాడు 
దదమ లైకాంత సౌఖ్య ప్రదర్శభావ 
పటము, నామనోదృగ్‌జ్ఞాన భానుపటలి 
యలమి, ని చేమంతిపూలు ప్రత్యక్షమౌను!! 
వాని బైనిడి, ఆనందవార్డి దేలి, 
నృత్యమాదును, జోక నాహృదయనౌక!! 
(వర్గువర్తు మహాకవి “డొఫొడైల్స్‌”న కనుకరణము) 


(విభూధి) 


శీతర్తునతి 


కొమరవోలు వెంకట సుబ్బారావు 

సీ; కఅికు వెల్గులటేని కరసహస్రము మట్టి - వీతిహోత్రుని పండ్లు విజుగుగొట్టి 
యనిల దేవుని కాళ్ళ కధికజాడ్యముగొల్చి - రాత్రుల నమితదీర్హముగ సల్పి 
మునుగు ముచ్చటల ముర్మురకోష్టములు జేసి - ప్రకృతికి మంచు వజ్రాలు వస 
పాంథ చిత్తవియోగ భరమగ్గల మొనర్చి - వార్థకమ్మునకు గంపనము గూర్చి, 

గీ; పడుచువారల కిష్టదైవంబ వగుచు - పడుకటిండ్లలో మూలలం దడగి యెదిగి 
సంచరించెడు శీతర్తు సార్వభౌమ! - కొనుము కొనుమయ్య మా యేటికోళ్లు గొనుము! 


(విభూధి) 


489 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మహాశివరాత్రి 


2 


. సీతారామ శర్మ 


సతత తపోనిష్ట ధుతపాతకానీక 

మంజుల మునివాస రంజితంబు 

పుష్పితాంబుజ గళద్భూరిపరాగ సం 

వాసితాంబ్ఞ పూర్ణవాపియుతము 

క్రమపద ఘనసామరత మునీశ్వరశిష్య 
సతతాధ్యయననాద సంకులంబు 

పరిపక్వ ఫలబార తరుజాల సంచర 

త్మోకిలాది విహంగ కూజితంబు 

మౌనివరహోమజనిత ధూమప్రకల్పి 

తాంబుదానీక సంశమితాంబుజాత 

తీక్టతాపంబు లోకైక దీపితంబు 

రాజితం బగు నైమిశారణ్యమందు, 

అందు మునీంద్ర సేవ్యుని బురాంతక పాదపయోజసేవనా 
నందితమానసాబ్దు గరుణామయు నూర్జితశాస్తపద్మ ని 
ప్యందిమరంద పానరతు నాగమవేదు పురాణవిద్వ రే 
ణ్యుంద్భఢభక్తియుక్తును జనో త్తము సూతునిగాంచి భక్తితోన్‌ 
శౌనకు డాదిగా గలుగు సంయములెల్లరు కేలుమోద్చి వి 
జ్ఞాననిధీ! భవత్ళప వసంతుని సత్మథ లెల్లవింటి మ 
టైనను పార్వతీశ్వరు కథావళి గ్రోలమి వీస మంతయున్‌ 
గానవు తృప్తిడెందములు గావున తత్మథు దెల్పవే కృపన్‌ 


. అనఘా! తావకవాగ్ద రీనివృతదివ్యానేక గాథొమృతం 


బును కర్ణాంజలులన్‌ విశేషముగ సొంపున్‌ పెంప దీపింప ద్రా 
వినరవ్వంతయుు దృప్తిలేదు కృపతో విశ్వేశు నార్హార్తినా 
శను సద్దాథల మమ్ము దప్పగదె దోషవ్రాతముం దూలగన్‌. 
౧ 
శంకరుడు భక్తలోకవ 
శంకరు డారార్తి హరుడు సకలాఘ వినా 


శంకరు డటు గావున మా 
490 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కింక శివుని పుణ్యకథల నెజిగింపగదే. 

తే. కష్టజనుల పాలి కల్చ్పద్రుమంబు శం 
కరు డటంచు భక్తగణము వలుక 
వింటి మట్లుగాన విశ్వేశు సత్మథ 
లెటుగు జెప్పవే మునీంద్రచంద్ర! 

ప. మజియు 

తే. ఎపుడు పూజనేయు గ్భప బూను శంకరుం 
డెట్లు చేయవలయు నెవ్వరెట్లు 
భక్తిగొలిచి ముక్తి బడసిరి తత్మథ 
ల్మనము లలరు దెల్పుమా మునీంద్ర! 

చ. అనవుడు సూతుడిట్లను మహాత్ములు మీ కెరుగంగరాని పా 
వనచరితంబులు న్లలవె బ్రహ్మవిదుల్నను గొప్ప జేసియీ 
యనువున నాకు బున్నియము నందుగు జేసెడి కోర్మెగాక యం 
చనుపమభక్తి వ్యాసునకు నంజలి చేసి వచించె నీ క్రియన్‌ 

చం. నరుడు ధరం జనించి పురనాశను దివ్యకథాప్లవంబునన్‌ 
దిరముగ ద్దుఖవారిసముదీర్ణము పుత్రరుషాకులంబు మి 
త్రరమణికూర్మన్‌రకసహితం బగు సంసరణాబ్దీ దాటుగా 
స్థిరమతి గోరుబోకు ధరు ద్రిమ్మరుచుండును బుద్ధిహీనుడై. 

కం. హరుడు పరిపాలితావని 
సురుడు దయామయుడు భక్తి సులభుడు కరుణా 
పరు డటుగావున పురహరు 
చరితంబు వచింతు వినుడు సన్మునులారా! 

కం. మీరలు పుణ్యాత్మకు లీ 
తీరున సత్మథల వినుగ దివిరెడు పారల్‌ 
లేరు పేరవార లనికృప 
మీరగ వచియింప దొడుగె మిగిలిన భక్తిన్‌. 

తే. నిఖీలభువన తతికి నిర్మాణకారణుం 
డైన శివుడు విప్రగోనపాళిని 
గరుణ నేలువాడు కడుగి నన్రోచును 
గాక పాదభక్తుగా నొనర్చి 


491 
తెలంగాణలో భావ కవితా వికాసం 





క. అని యీ రీతిని వినతులు 
బనరిచి తేనియలు గురియ ముదితహృదయుడై 
వినిపంపదొడుగె సూతుడు 
వినుమని మునివరుల కపుడు ప్రియము దలిర్చన్‌ 
గగనోల్లిఖితమేరు నగతుల్య చంచద్వి 
రాజిత శిఖర విభ్రాజితంబు 
వకుళ పున్నాగచంపక కేతకీకుంద 
ముఖపుష్పతరులతా భూపితంబు 
కదళికామలవంగ ఖర్జూరద్రాక్షా క 
పిత్లాది ఫలవృక్ష విలసితంబు 
పరిపక్వ ఫలరసాస్వాదనరతశుక 
శారికాదినినాద సంకులంబు 
తే. సతతమధుపానలోలుపచంచరీక 
శ్రావ్యరుంకారయుత మద్రిరాజ మబ్ద 
సంభవాది సుపర్వాణ సకలమౌని 
పర్యసేవిత కైలాస పర్వతమున 
సీ. కైలాసభూధరాగారు చతుర్భాహు 
వ్యాళేంద్రమాలాధ్యు పంచవక్రు 
నీలజీమూత సన్ని భవర్డు దేవేశు 
శూలకలిత హస్తు శుభచరిత్రు 
ఖడ్దఖేటకరు ఖట్వాంగసము వేతు 
వరకపాలో పేతు వహ్ని నేత్రు 
భస్మలిప్తశరీరు సస్మితహితభాషు 
కోటిసూర్యప్రభు కుజనశత్రు 
తే. నీలకంఠ జగద్దురు నిరతభక్తి 
హృత్సరోరుహవాసు విపత్సహాయు 
ప్రమధగణ పరివేష్టితు భవుని గాంచి 
శైలరాట్ను(త్రి వలికె నీ లీల నపుడు. 
ఉ. వింటిని ముక్తిదంబులగు విశ్రుత సద్ర్వత నిర్ణయంబులున్‌ 
వింటిని దానభేదముల వింటిని తత్సలము (ల్మమంబునన్‌ 


2* 


492 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వింటిని సర్వధర్మములు వింటిని తీర్థమహత్సుధర్మముల్‌ 
వింటిని సర్వగాథలను వీనులవిందుగ భక్తరక్షకా! 
ఐనను నా మనమున నను 

మానము మాయంగలేదు మానక కరుణన్‌ 

బూని వచియింపు ముత్తమ 

మైన వ్రతం బండు సులభమైనది దేవా 
వ్రతసమూహంబునందు గోప్యంబు ఘోర 
పాతకాటవులంగాల్బు వహ్నియగుచు 

భుక్తి ముక్తిప్రదం బయి పొలుచునట్టి 

మేటిసద్వత మెయిగించుమీ నతార్య! 


. అన విని శంకరుండు ముదితాత్శుడునై యిటువల్ము గౌరితో 


విని మతిగోప్యమున్‌ గలుషవిశ్వసనంబును నిష్టకార్యదం 

బును సుకరంబు పుత్రధన ముక్తిదమున్‌ యమగర్వ భంజకం 
బును నగు సద్రతంబనుచు పొల్పుగు దెల్పదొడంగె ప్రముడిన్‌ 
వినుము మాఘమాసమునుగృష్టపక్షమ్ము 

నందు దర్శతోడు బందియుండు 

పదియునాల్గవతిథి వరలును శివరాత్రి 

యనుగ దానిమహిమ మద్భుతంబు 


. దానయజ్ఞతపోవ్రత ధర్మములను 


తీర్థయాత్రల దేవతా ప్రార్థనమున 

గల్లు సుకృతంబు చులకన గలుగుజేయు 
నొక్క శివరాత్రి సంశయ మొందవలదు. 
జ్ఞానముననైన మణి య 

జ్ఞానంబున నైననేమి నరు డొనరింపన్‌ 
దాను శివపదము నంది య 
నూనసుఖంబులను బందు నుతచరితుండై 
మంగళంబులు గూర్చి యమంగళముల 
దరికి రానీక భక్తులు దవిలి ప్రోచి 
భుక్తియిహమునం బరమున ముక్తినొసగు 
సత్య మీ శివరాత్రి నిస్సంశయంబు. 


493 
తెలంగాణలో భావ కవితా వికాసం 





క. అని శర్వు డాడు బార్వతి 
విని యచ్చెరు వంది పలుకు విబుధవినుత! యె 
యనువున నిరయము విడివడి 
మను మనుజుం డనిన శివు డుమాసతి కనియెన్‌. (స.శే). 


పురారీ! 


దేవులపల్లి సత్యారావు 

అనయము దేవతానికర మాదృతి గొల్వగ నొప్పువాడవై 
మునిజనమానసాబ్దముల ముద్దుగ నాట్యము సేయు నీ వహో! 
శనరెడి ప్రేమ కెందు మితి యున్నదె? శ్రీత్రిపురాంతకేశ్వరా! 
పిల్లడు తండ్రితోడ మురిపెమ్ము చెలంగు బెనంగి కొట్టుచో 
నుల్లమునం దతండు ముద మొందుచు లాలన చేయుభంగి నీ 
వల్ల కిరీటి యుద్ధమున కాత్మను మెచ్చి త్వదస్త్ర మీనిచో 
జెల్లునె వాని పౌరుషవిశేషము? శ్రీత్రిపురాంతకేశ్వరా! 

“హర! హర! శంకరా!” యని యహర్షిశమున్‌ భవదీయనామ సం 
స్మరణనుధాట్ట్‌ మున్షి కడు సంతస మందుచు నీజగంబునే 
మజచెడి తిత్సరాత్ములకు మాన్యచరిత్రుల కెప్పుడున్‌ వశం 
కరుడవు నీవు భక్తజనకల్పక! శ్రీత్రిపురాంతకేశ్వరా! 

“నా సరివారు లేరని యనంతమదంబున విజ్ఞవీగి కై 

లాసము నెత్తు రావణునిలావు నడంచితికాదె యద్రివి 
న్యాసముగా బదాంగుళిని హత్తుదు నీ పదభక్తు నేనియున్‌ 
జేసెదు శిక్ష గర్వమును జెందగ శ్రీత్రిపురాంతకేశ్వరా! 


అనృ్ఫతమా! 


శెట్టి పరమయ్య 

స్ప సత్యసంధుండు హరిశ్చంద్రు డుర్వీపాల 
నముసేయ నెచ్చోట సమసి తీవు 
రామచంద్రుడు నీతి రాజిల ధరవేలు 


494 


(విభూధి) 


(విభూధి) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


తరుణమం దెచ్చోట దాగితీవు 
నిషధేంద్రుడురుకీర్తి నెగడరాజ్యమునేల 
నొంటిగా నెచ్చోట నుంటి వీవు 
పరయుధిష్టిరుడు భూపరిపాలనము సేయు 
కాలమం దెచ్చోట గూలి తీవు 

గీ. పుడమి నిను నాశ్రయించిన జడులకెల్ల 
క్షణిక సుఖముల నిడు దుష్ట ఘనతయందు 
నీదెకడు నేర్పు దలప భీతియును గొలుపు 
ననృతమా! మొండి బ్రతుకు నీ యదియ నమ్ము! 


(విభూధి) 


సెలయేటు 


గబ్బిట మవృత్యుంజయశాస్త్రి 

జలవిహంగాలవాలమై సౌరు మీటు, శైలకాసారముననుండి చక్కసాగి మించుకొండ 
మొలకలందు మెజయుచుందు, లీల గంభీరమగు లోయమూలమునను బటుగు వాబుచు 
నెడలుదు భవ్యరీతి 

భూధరాంతిక భాగాలు బరలుచుందు, బంటలం దోగు పల్లెల పరిసరాల, నగరసీమల, 
నేతుబ్బందంబుక్రింద, బాజుచుండుదు నిరతంబు హోరుమంచు. 

తుదకు 'ఫిలిపు నామకభూమి బదలుచుందు, దటిని జేరుగు దరుగలు దరలుచుందు; 
మనుజనంఘంబు రానిమ్ము మజలనిమ్ము, పాయకే గట్టు లరయుగ, బాజుచుందు. 
జాతినేలల రుల్లికారపముతోడ, వదరు చావర్తనిలయమౌ హృదములందు బుగ్గలం 
దేలుచుంబోదు దగ్గులేక. 

దరుల వంపుగుగోయుచు దాటుచుందు, బంటభూముల బీళ్ళయం దొంటిబోయి 
పాదపావృత భూముల వ్రచ్చుచుందు. 

సలిల పరిపూర్ణతటిని నే గలియునపుడు, వదరుచును బోవుచుందునే యదటు లేక మనుజ 
సంఘంబు... 


(విభూధి) 


495 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మాలకరి 


శేషాద్రిరమణకవులు 

“తొలుకరివానమబ్బు తణితో నుటిమెన్‌ వనమెల్ల సాంద్రసం 

కిలమయిపోయె నెండజిగి క్రేవ వయోధర పంక్తినుండి క్రొం 

జెలువముతోడ వెల్వడి కృశించిన తీవవెలంది మేనిపెం 

దలతలలాడు వాకణ వితానముతో నొనరించె వియ్యమున్‌.” 

“తోటమాలి నేలదున్ని పూదోొటను, జిక్కపజచుచున్న సమయమందు 

వచ్చి రానివేళ్ళ వల్లిక నొకదాని, నాటితిని గృహాంగణంబునంద.” 

“పోసిరి నీరు నాసుతులు పుత్రిక నిత్యము కొన్ని నాళ్ళకున్‌ 

వేసె జివుళ్ళు మొగ్గలదవెన్‌ దరుణారుణ కాంతితోడనే 

గోసియెజుంగ నెన్నడును గుట్మల మొక్కటియేని యింతలో 

వాసన పిక్కటిల్లు బ్రసవంబులు గూర్చెను దీవె కందముల్‌. 

“ఆలశకుంతల ప్రియమండనార్థ మెపుడు, చిదిమియెబుగదువనములో జివురుటాకు 
వలదు కోయకుజివు రేని వన్నెతజుగు దీవెకని పు్రితో నేను దెల్పుచుందు 
“మునుపొక దేవదారు కుజమున్‌ బ్రియమారుగు బెంచె గౌరి దా 

బశు వొక్కనాడొఅసి నిగ్గులుగూర్చెడి త్వక్కురాల్పలో 

చవ యుగ ముబ్బగా గొమరుసామిని రక్కసులేయ నెట్టు లే 

ద్పెనా యటులేడ్చె గౌరి యని జెప్పితి బూపులుగోయు పుత్రుతోన్‌” 
“తరులపయినున్న పూవుల దైవమునకు, మనసుతో నర్పణ మొనర్చుకొనిన బుద్ధ 
దేవు గారుణ్య చిత్తవృత్తిని వచించి, విరులుగోసెడి సతిని మాన్పించినాడ.” 

స్ప అరవిచ్చు పూవుల పరిమళంబును వింత, చెలువంబుగాంచ నచ్చెరువు గలుగు 
పత్రపుటంబు లుబ్బగు బూత నీర్మోయు, పూగుత్తు లెదకు నద్భుతముగూర్చు 
పూర్తిగావిచ్చు నవ్వు మొగంబు సిరిగేరు, ముదురుపూలెద మోదమునుఘటించు 
పద్మరాగములలో బచ్చలవలెనున్న, గుచ్చముల్‌ మదికి మక్కువలు నించు 
తలిరుదీవియ సుకవి గ్రంథంబుబోలె, ముగ్గశామకు ముద్దు నెమ్మోముబోలె 
పూజ్యమతియౌ పతివ్రత ముఖముబోలె భావమున నిర్భరానంద పరతుగూర్చె. 
“చెలికా దొక్కడు నన్నుం బిలుచుచు ముంగిటికి వచ్చి విచ్చిన పూవుల్‌ 

తలిరులు గుట్మలములు చే గొలదిన్‌ లతపంచి కోసి గుచ్చము లల్లెన్‌ 


“పాదు తొలంగె దీవె, ప్రసంబులు రాలి, వృథావలోక నో 
496 
తెలంగాణలో భావ కవితా వికాసం 





న్మాది యతండు కల్పిత నుమస్తబకాంకిత హస్తయుగ్ముందై 

నాదట ననును గన్గానియె నాతనిచేతకు మందలింపగా 

రాదె! దురంత కర్మ మనరాదె! యుపేక్ష మొనర్చవచ్చు నే” 

“విచ్చిన పూవులున్‌ సగము విచ్చిన పూవులు లేతమొగ్గలున్‌ 

విచ్చియు విచ్చనట్లు గనిపించెడి పూవులు గోయ చే యెటుల్‌ 
వచ్చినదోయి నీకు బ్రసవంబులపై మమకార మున్నచో 

నిచ్చటు దీర్చికోవలయునే మతి వేటొకచోటు లేదొకో” 

“పరుని గృహంబులోని ప్రసవంబుల నంటుటె తప్పు (ప్రేమతో 

నరయు రసప్రలుబ్ధ హృదయాంబుజు గాదిలితీవెకిట్టి దు 

న్లర దురవస్థ గూరిచిన తప్పు క్షమింపగ రానిదంచు నీ 

వెజుగవె యంచు మాలకరికే వినిపించితి, గొన్ని పద్యముల్‌” 
“వెన్నెలవెల్టుతీవె కొదవించు వికాసము, మంచువాన పూ 

గన్నియసేద దేర్చు నొడికంపుట యారము, మందవాతముల్‌ 
(గొన్ననలన్‌ గదల్బు తెజుగుల్‌ దిలకింపగ నెండెగాదు వే 

గన్నులు చాలవేల లతికా సుభగత్వము రూపు మాపెదో” 

కవియును జిత్రకారుడును గావ్యరసాశ్రయజీవి, సృష్టి వై 
భవములుజూచి మెత్తురెద భావవిమాన విహారు, లాట యు 
తృ్సవకరమైన వస్తుసముదాయము మంతయు, జన్మభూమిలో 

జవులు వెలార్చు, స్వార్థపరు సంగతిచే జెడు దద్విలాసముల్‌. 

అడవిలో నున్న యప్పుడ గోచరించును, సారంగముల విలాసప్రవృత్తి 
చివురుదొప్పలలోన నవతరించిన యంతుదనరు తుషారముక్తాఫలములు 
తొలకరి నీటిదాల్పుల చెంతనే చూచి, తీరగావలె మించు దీవెహెయలు 
జలపూర్ణకాసారములలోన నేలోచ నోత్సవంబిడును నీలోత్సలములు 
తరులతాజీవనము సుధార్ధంబనర్చు, మధురమధుయామినులనె సుమప్రతాన 
సుస్వరూపంబు వల్ల వస్తోమమంద, కామబడు ర్స రహస్యంబు కవియెజుంగు. 
“చేతులతీటకై లతిక చెల్వము బాప దలంతువేని యే 
(పైతవనంబునందొ కనిపించు లతల్‌ తెగటార్చబమ్ము న్స 

చేతకు నద్దురారు కవిశేఖర దివ్యకవిత్వజీవన 

జ్యోతిని నార్పబోకు మిని యొక్కొారసాశ్రయ జీవిధర్మముల్‌ 

“చెలువ మెటుంగు కైశ్యమునుజేర్చగ దేవికి బూజసేయుగా 


497 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వలసిన యన్ని పూల్‌దొజుకవా వెలయూయ బజారులోన నీ 

తలుపున కిద్ది యర్షమగు స్థానముగాదు సశామభక్తికిం 

గలుగదు సత్మవీశ్వరుని కావ్యవనంబును దావులోఖికిన్‌.” 

“హరిణతరుణిని, గవి, బుషీశ్వరుడు, మేట 

కాడు సింగంబుగాంచు దృగ్గతులు వేజు 

తలిరుదీవియకడ భిన్నదర్శములము 

మనము ముందేని యీ చేతమాను కొకమ్ము.” 

“మాలకరి చిత్తమును గొంతమార్చుగలిగె 

నాదు బోధంబు జెవిచేర్చునాటనుండి 

వీటికో నేనెబుగ మజునాంటినుండి 

యేసు వగుజెంద క్రమముగా నెండె లతిక.” 

ఊఅకసాకుబూల యుపయోగ మెజుంగడు సత్మవీంద్రు శృం 

గార రహస్య మిట్టిదని కావ్యరస గ్రహణైకదూరులౌ 

తారు వచించినన్‌ దెనుగుతల్లి యెజుంగదె నా స్వభావమీ 

నేరము మోపు మాలకరి నిన్ను క్షమించుట నాకు గష్టమే. 

ఉన్న తాంగుష్ట నఖకాంతు లుబ్బుకతన, అరుణకాంతుల విదజల్లు నట్టులున్న 
తత్పదద్వంద్వ మనని పద్మమ్ములట్టు, శోభ జెన్నాంది వీక్షణ శోభ గూర్చు. 
నాణి మొలికించు తమదు నెన్నడల సొబగు, నాలతాతన్వి కిచ్చి రాయంచలెల్ల 
శీత నగజాత మధురంపు శింజితముల, నేర్చుకొనుచుండు శుశూష నెరపుచుండి 
స్వీయచాతుర్య మెల్లవెచ్చించి (బ్రహ్మ, ఆ మనోజ్ఞాంగి జంఘాద్వయము రచించి 
మిగులు సంగములెల్లను మేల్మిరీతి, నేయ యత్నించుచున్నట్టి చెల్వుదోచు. 
అనుటి కంబమ్ము లెపుడు శైత్యమ్మునందు, చుంట, నాగేంద్రహస్తమ్ములుట గార్మి 
శత్వమున; నామెతొడలకు సాటిగావు, రెంటియందున దోషమ్ము లుంటకతన. 
పడతిలోకముకెల్ల నప్రాప్యమైన, ఆ మహేశ్వరు రమ్య భవ్యాంకసీమ 
నిజతపశ్శక్తిచే గొన్న నీరజాక్షి, పూర్ణకటిదేశపున్‌ సొంపు పొగడవశమె. 

నీవి నతిక్రమించి, కడు నింపుచెలంగు గభీరనాభి ప 

ర్యావృతమై, సితేతరమయాంచితశోభల నించి, మేఖలా 

ప్రావృతమధ్య నీలమణియర్చి బలెన్‌ దగునవ్యసూక్ష్మరో 

మావళి కాంతిమై తనరె నా వనజాక్షికి యౌవనోద్ధతిన్‌. 
అంగజారోహణమునకై యౌవనమ్ము పరచు క్రాంగ్రాత్తసోపాన సరణి యనగ 


498 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నడుమభాగమునందు అన్నాతి కెనగు, వరులు మూడును నూతన కళల చెలగ. 
ఒక్క డొకదాని స్పర్ధమై ఒరయుచుండి, ఆమెకుచము లురస్సీమ నాక్రమించె 
శ్యామముఖకాంతి లసిత స్తనాంతరమున, ఒక్క బిస్తసూత్రమేనియు నుంపరాదు. 
పొలతి కోమల సుందర భుజయుగమ్ము, దిరి సేనపుబూల సుకుమార సరణినవ్వు 
చారు తబ్బాహుయుగళియే సాధనముగ, హరునిబంధించెజితుయ్యునాత్మభవుడు. 
ఆపె కంఠమ్ము ముక్తాకలాపమునను, హారమునుగాంచె గళముచే జారుగరిమ 
ఒక్కొ డొకదాన శోభించు చుండుకతన, భూష్యభూషణ భావము పోల్చెసమత. 
చంచలమైన ఆ సిరి శశాంకునిచేరియు పద్మగంధ మొ 

క్కించుకయేని పొందదటులే జలదమ్మునుజేరి చంద్రమో 

దంచితశోభ నించుకయు నందదుగా జలజాక్షి ఆస్యమో 

కొంచక రెంటి శోభలను కూర్చుకొనెన్‌ మధురంపులీలలన్‌. 

చిగురుటాకున తెలిదమ్మి చేర్చియున్న పవడమున ముత్తయమ్ము నిల్పంగగన్న 
తౌల్యముంబందు నామె రక్తాధరస్థ, మధురదరహాస రమణీయ మంజిమమ్ము. 
ప్రమథులు భూర్జవ్భక్షముల పట్టలదాలిచి సౌఖ్యమంది శీ 

'ఘ్రమున నమేరువృక్షగతులన్‌ (శమలం దిగనాడుకొంచు నా 

హిమగిరియందు దర్శన మనీపను గొల్చెడి చిత్రవర్ణధా 

తుమయ శిలాతలమ్ములను దుష్టినిగాంచి రనన్యకాములై. 

ఆ శివు వాహనమ్మట శిలాకృతులం దగు హైమఖండముల్‌ 

తోపముమీర రాయుచు సుదూరము ఆకృతిగాంచి పర్వు ఆ 

గో సదృశమ్ములౌ గవయకూటములం గని క్రోధము కుర్తియె 

రోసముమీర అంకెలను రువ్వగసాగెను ముట్టెవంచుచున్‌. 

అష్టమూర్తులు తనయందె అమరియున్న్క దాననొకదాని ప్రజ్వలితమ్మొనర్చి 
ఇంద్రభావమ్ము స్వయముగా నిచ్చునట్టి, శంకరుందొక్క కోర్మెచే సలిపె తపము, 
మూల్య మింతని తెలుపంగ బూనరాని, అమరవంద్యున కది యర్ధ్యమ్మొసంగి 
అతని కార్యకలాపమ్ము సరయు డంచు, చెలులతోడను పుత్రిక న్నిలిపె నచట. 
తనదుసమాధి భగ్నతకు దారియకాతగు కన్యకాలలా 

మను ఘనసేవ లందికొన మానసమందు దలంచె సాంబుడున్‌ 

కనగ వికార హేతువులు కలినయేనియు చిత్తశుద్ధి న 

మృనము సమాధినిష్ట గరిమమ్మున నిల్పినవారె ధీరులౌ. 

ఆ లలితాంగి పూజ కగునట్టి సుమమ్ములు వేదిమార్దనల్‌ 


499 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నీళుల నిత్యకర్మ విధినిష్టతకై సమిధమ్ము లాది, శ్ర 
ద్ధాళువ యౌచు గూర్చె నియతమ్ముగ తత్పరమేశమస్త లీ 
లాలలిత ప్రసూనరసలాలిత దైహిక తాపరాళశియి. 

ఇది ప్రథమ సర్గము. 


(విభూధి) 


కోయిల! 
సోమపల్లి, సంపత్‌, కృష్ణమూర్తి 


1. 


మనోజ్ఞ గాన వాగ్భంగిమలిం 

పారంజేయవె? కోయిల! 

యీరములో నీదుపాటయే తీయనిదా? 

ఆ లేమావి చివుళ్ళు మత్తుగలవా? ఆనంద సంధాయులా? 
ఏలా? మెక్కిన యంత నిక్కెదవు, గొంతేతీరుగా దిద్ది నీ 
వాలాపింపగ మంచిమందెయది? పిట్టా! కోయిలా! గ్రామక 
న్యాలావణ్య మనోజ్ఞ గీతికల కాహా! దోహదంబిచ్చెదే? 
అందము చందమున్‌ సుఖమయంబగు జీవనమింత లేకసం 
క్రందన వైభవంబనిన లాభమె? లోభము మాని కాకమే 
పొందుగనిన్ను బెంచినది పోలిక నీకును గొంతకల్లె జి 
న్నందనమందె తల్లిచను నాడె పరాయి కరారు తారెనే? 
నవ్యముగాగ భావకలనన్‌ మధురంబుగు బాడనేర్చితే? 
అవ్యయమైన పూర్వజన నార్జితపుణ్య ఫలాను, దత్సురా 
కావ్యకళల్‌ గ్రహింపు మిరుగన్నుల మాటుననున్న వెన్నా? మం 
తవ్యములవ్వి క్రొత్తలకు దారులుజూపెడి దీప్తిమంతముల్‌. 
తుమ్మెద దిమ్మరీడు నిను థూ యనిపించునా? యేమొ? క్రొన్ననల్‌ 
కమ్మనితిండి నీ, కతనికా? మృదుల ప్రసవామృతమ్ము ని 
త్యమ్ము సుభోజ్య మింక నినదమ్మది రుమ్మనెడిన్‌ గభీరమై 
యిమ్ములు బట్టి సారముల నెల్లగ్రహించి మాదించి పాడెడిన్‌. 


(విభూధి) 


500 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కోకిల 


శేషాద్రిరమణకవులు 
గీ. ఇది మనోజ్ఞవనం విటనే జనించి, యిచటి ప్రకృతి ఫలంబుల రుచులెలించి 
యీ వనస్పతులందున జీవితంబు, గడుపు కవికోకిలను! నీవెగద సుకృతివి. 
ఉ. పుట్టినతావు నందె వలపుల్‌ జివురింపుగు కంఠమెత్తివా 
కట్టు విదల్చి పాడెదవు గాదె ప్రపంచము మోహముగ్గమౌ 
నట్టుల భావగీతికల వద్దిర సత్మవికోకిలంబ! ల్సి 
విట్టి యమోఘ గానకళ నెట్టుల నేర్చితొ చిత్రమయ్యెడిన్‌. 
చ. పదముల కూర్చులేదు, రసవత్మవితారచనంబు నున్న దృ 
కృదవికి నింపు గూర్చు ననవద్యతనూవిభవంబు లేదు మే 
మిదివర కెన్నిమార్గొ వినియే తనివాందిన పాట నీది నీ 
వననుధాద్రవం బది శ్రన్షప్రియ మౌటలు వింతగూర్చెడిన్‌. 


(విభూధి) 


చలీ! 


చిదిరమఠం వీరభద్రయ్య 

లీ జానుతలమ్ముల నానుచు రేయిని 
(బ్రహ్మచారులు తావపడుచు దిట్ట 
భానుకరములందు బడియుండి పవలెల్ల 
విలపించు బీద లప్రియము పలుక 
దేవప్రాళ్సపూజ గావించు సర్చకుల్‌ 
తడి బట్టలను గట్టి తల్లడిల్ల 
కుంపటి తొట్లలో గూర్చి యింగలములు 
గాచుచు వృద్ధులు గద్దదింప 

గీ. నేల వచ్చితి వింతటి గోలతోడ 
పరుల బాధలు పెట్టుటు బావమనక 
తరలు వేగమె నీకొక దండ మిడుచు 
సాగ నంపెద మో చలి! జాగు వలదు. 


501 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ల్త్‌ 


ణు. 


2» 


నతివతుల్‌ గాధానురతి మెలంగు గృహమ్ము 
జేరలే వెందుకు చేతగాదా? 

గట్టి యంగీలను దట్టవు శాలువల్‌ 

గట్టు ధనుల బాధ పెట్ట లేవా? 

కొలిమి బ్రజ్వలియించి కూర్చుండు కమ్మరి 
వానిపై నీబల మూనరాదొ? 

జేనెడు నున్నిచే గాననంబన మీగు 
భల్లూకములపైని బడుగ లేవా? 
బ్రహ్మచారుల బీదల పరమమునుల 

స్థితిని దలుచిన నెంతటి పతితులనకును 
జాలి గలుగును నీ కింత జాలమేల 

వెడలి పోపొమ్ము చలి! నీకు వేయివతులు. 
విప్రులు కొందబు వీడి స్నానాదుల 
మెక్కెదరన్న నీ మేలు గాదె! 


గరి మంచు ఛా” ద్రాని కరగిపోవుట నరుల్‌ 


నీ కాలమున గాదె నేర్చుకొనుట? 
ఛాత్రులనాచారపాత్రులై తిరుగుట 

నీవ కారణ మన్న నేమి తప్పు? 

గంజాయి బీడీలు గడుద్రాగు జేయుట 
నీవ ప్రోత్సాహమై నెగడుచుంటి 

వయ్య! యెంతటి సాహసమైన నీవు 

జేయ మొదలిడి మాపము లాయె నాల్లు 
వెడలు నీతావు హిమవంతు కడను గలదు 
చలి మహారాజ! నేస్తము చాలు చాలు! 


(విభూధి) 


502 
తెలంగాణలో భావ కవితా వికాసం 





స౦క్రాంతి 


బి.వి.వి. ప్రసాదరాయశర్మ 

ప్రతిగ్భహమ్మున నూత్న దీధితి వెలార్చు, కమలనయనల పాలిటి కల్పతరువు 
భవ్య సౌధావరోహ సోపానసరణి, స్వర్ణసంక్రాంతి ఆ శుభప్రదదినమ్ము. 
భవ్యగేహమ్ములను మేఘపథమునందు, నెమ్ముగములను పున్నమ నెలపొడుపులు 
నిగ్గుటద్దంబు లనెడి వెన్నెలలు గాయ, కలికితనమున మెరయు సంక్రాంతి లక్ష్మి. 
ఏ యింట గన్గాన్నయేని మంగళమూర్త్తులై, నిత్యకల్యాణు లైన చెలులు 

ఏ చాయగన్గొన్న యేని చిత్రమ్ములై, ముత్యాల బంతితో మొనయు ముగ్గు 

లే వీట గన్గాన్నయేని పుణ్యశవు, ణాసక్తులెయున్న యట్టి జనులు 

ఏ తోటలం గన్న యేని హేమంతంపు, లక్ష్మికై తోరణాల్లట్టు విరులు 

జగతి నే వంక గాంచిన సరసమధుర (ప్రకృతి లక్ష్మీవిలాసముల్‌ పరిఢవిల్ల 
ఎల్లజనముల కానంద మిరవు కొనగ కదలి విచ్చేసె నేడు సంక్రాంతి లక్ష్మి, 
పచ్చని సస్యలక్ష్మి పయిపైని మెరుంగులు దిద్ద మెండుగా 

విచ్చిన బంతిపూలు కనువిం దొన గూర్చ నిసర్గపున్‌ రుచుల్‌ 

హెచ్చ సహస్య లక్ష్మి ఘటియిల్లె నిలింపకిరీట పుష్పర 

జ్యచ్చరణాబ్ది కల్పవిలన న్నన మోహనపుష్పమూర్తియి. 

తళుకుం జూపుల సిగ్గుదొంతరల సౌందర్యంబు దీపింప, ని 

ర్మలభుక్తిన్‌ లలనామణుల్‌ సకలసంపత్సాధనావాప్తికై 

కలుషమ్ముల్‌ నశియించుకై మహితమాంగల్యమ్ము వర్ధిల్లుకై 

ఇల ని న్నెప్పుడు పూజ సేసెదరు లక్ష్మీ వారి దీవింపవో? 

కలకూటితంబుల ఖగచయంబులు నీకు, అతి మోదమెలయు స్వాగతము గూర్చ 
ప్రత్యూషవేళల భక్తులు నిన్‌ వంది, మాగదు లౌచు - ప్రేమమున పొగడ 
విచికిలామోదంబు వెదజల్లు క్రొవ్విరుల్‌, వల్లీతతుల్‌ తలంబ్రాలు పోయ 
కల్యాణమూర్తులై కలికిమిన్నులు నీకు, భక్తి తళ్ళత్త నివాళులెత్త 

భూమిదివిజు లాశీర్వాద పూర్తినెరప, రత్న సింహాసనమ్ము పై రాణ నలరి 
ప్రకృతిసామ్రాజ్యలక్ష్మికి పట్టమహిషి వై చెలంగు సుఖంపు కాణాచిపగుచు. 
బంది, దురభిప్రాయముల బారదోలి సదభిప్రాయములకే తమ హృదయ సీమలయందు 
తావొసంగి యీశ్వరుని కృపకు పాత్రు లౌదు రని నిరీక్షించుచున్నాను. 


సీ. అజ్ఞానమును వీడి యైకమత్యముగల్లి, సంఘముల్‌ నిలుపుడీ సరసులార! 
503 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ. 


యత్మష్టమున చిత్త ముంచి '“విభూతికి, సేవజేయుడి వసిద్దులార! 
వీరశైవచరిత్ర వివరించు పత్రికన్‌, వేగంబె గొనుడి యో వేత్తలార ! 
కార్యసాధనముకై కష్టంబు తెంచక నద్దురుగను సత్య సంధులార! 
నాదు విజ్ఞప్తి మా మది న్నాటజేసి, విరివిగను పాటువడినచో వీరశైవ 


కల్పవృక్షంబు నతి శీఘ్రకాలమునను, ఫలమునిచ్చును శివుకృపన్‌ భవ్యులార! 


(విభూధి) 


అహీత సః (దై మ 


కుందెము నీలకంఠేశ్వరరావు 


ల్త్‌ 


ణు. 


ఇబ 


నేద్యవృత్తికి మేలు చేసెడి పశువులన్‌, జంపి భక్షించుట చనునె మీకు? 
సర్వోపకారంబు సల్పు మేషామలు, జంపి భక్షించుట చనునెమీకు? 
అన్యోన్యముగు (మైబ నలరారు పక్షులు, జంపి భక్షించుట చనునె మీకు? 
జలపారిశుద్ధ్వ్వంబు సల్పు మీనంబులు, జంపి భక్షించుట చనునె మీకు? 
సతపాకలితుండగు సర్వినాథు, సృష్టి నీరీతి చెజచుటచేత మీకు 
నిహపరంబుల సౌఖ్యమింకెట్లు గలుగు? దేముడెట్లు మెచ్చు? మహానుభావులార? 
పరకష్టమె తన కష్టము, పరసుఖమే తన సుఖంబు, పరదారిద్య్యం 
బరయుగు దనదేయని మదు, బరికించెడి వాడె మర్యవర్యుం డిలలో! 
బీదవారినెల్ల నాదరమ్మును జూచి, వారి కష్టముల నివారణంబు 

సేయునట్టి వృత్తి సేయించు ధనికుడే, ధనికుడనుచు జెప్పుదగును భువిని. 
ప్రేమచేతనుగాదె విబ్రాజమానుడౌ రవికాంతినిచ్చుట భువనమునకు? 
్రేమచేతనుగాదె సోముండు నిశలందు వెన్నెలగాయుట విశ్వమునకు? 
(డ్రేమచేతనుగాదె విమలసమీరంబు వీచుచునుండుట విష్టవమున? 
(పేమచేతనుగాదె ధూమయోని నతంబు వర్షించుచుండుట వసుధయందు? 
అట్టివారి ప్రేమ యణుమాత్రమైనను వెలితి గలిగెనేని విశ్వమెల్ల 
నర్ధనిమిషమునకె యంతంబు నొందదా? జగతి (పేమరసమె శాశ్వతమ్ము. 


(విభూధి) 


504 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రాటము 


భాగవతుల నరసింహమూర్తి 


ఉ. 


2 


కన్నులు విప్పి లోకములు గన్గాని యబ్బురపాటు జెందగా 

మున్నొక కాలమున్‌ భరతభూమి యశశ్ళరదిందుకాంతితో 

సన్ననిజిల్లు వల్వలు బ్రచారము సల్పి ప్రశస్తి కెక్కుటల్‌ 

నినున వరించి కాదె? జననీ! సకలోర్వి యెజుంగు రాటమా! 

ఎక్కడ కదు రాడెడినో, యక్కడ కజవుండదనెడు నార్యోక్తి సదా 
నిక్నమని దోఎచె మా కిక, దిక్నయి నిల్వంగరాదె దీ నతబాపన్‌. 

తక్కు బెళ్ళుల పైని తగులంబుదప్పించి, నిర్మోహసంస్తుతి నెగడుజేసి 
తగని వస్తువుల చిత్తంబు పాజగనీక, యేకాగ్రవృత్తిని జోకపరచి 
కలతలేనట్టి యస్థలిత దృష్టినిగూర్చి, యలమాత్రమందున నిలువరించి 


శ్రవణవేశలమైన ప్రణవనాదంబుతో, నానందబ్రహ్మంబు నలవరించి 


గీ. 


స్ప 


జీవయాత్రకు తుది ఫలసిద్ధియెన, ముక్తికిందార్చు సద్దురుమూర్తి వగుచు 
మించు కృప మాకు సాక్షాత్మరించినావు, రాటమా బంధనంబులు రాలకున్నె. 
వివిధజాతులలోన భేదముల్‌ నశియించి, యికమత్యంబు పెంపందు కొజకు 
హైందవజనుల మనోభీష్టసిద్ధిక, యాశీస్సు సురలచే నందుకొణకు 
భారతస్వాతంత్ర్య పరమసాధనమును, దేశజనులకు బోధించుకొబకు 

మొగి “నహింసా పరమోధర్మ” మనుట బ్ర, పంచమందునను జాటించుకొజకు 
నిన్ను గాంధీమహాత్ముడు నిండుడ్రేమ, కేతనముపైన నుండ నెక్కించినాడు 
తావకప్రభ యాచంద్ర తారకముగ, నెల్ల దిశలను బరపి వర్ధిల్లుమమ్మ. 


(విభూధి) 


కవిదిగ్గజములు 


బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి 

జిగిబిగినేత నేర్చితివి చిక్కని చక్కని చీర భారతీ 

సుగుణకు కట్టబెట్టితివి శోభన హారతి బాడి సేసలన్‌ 
జగము శుభోదయమ్మునకు చల్లితివౌ రలసాని సత్మవీ 
తగును గదోయి ఆంధ్రకవితా ప్రపితామహ యన్న నిన్‌ రవీ! 


505 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ముద్దులు మూటగట్టునటు ముచ్చట లచ్చట లింపునింప బల్‌ 
సుద్దులు జెప్పి భారతికి సూడిద లిచ్చితివయ్య నేడునున్‌ 
హద్దును పద్దు లేక విని హాయి! సెబా సనువారెగాని నిన్‌ 
వద్దనరెట్టి వారయిన, వాక్కలతాఘన ముక్కు తిమ్మనా! 
తల్లీ! నీకును రొంప బట్టునెడ హస్తద్వంద్వమే జాలునా 
“తల్లి! యంచన” లోకమాత శను ప్రత్యక్షంబయై పాండితీ 
వాల్లభ్యం బిటు లెడ్డె తెడ్డెములు సంభాసించునం చేగ శో 
భిల్లం జేసితి పాండురంగనిజిలేబీ! రామకృష్ణా సుధీ! 
తిక్కనగారి పోకడలు దిద్దిన నేరుపు లెంత యందముల్‌ 
బక్కెనో! కల్పనౌచతుర భూమిని సీ గడుసుందనమ్ము రూ 
పెక్కెను! కావ్యమంజరుల వింతల వింతల పోహళింపులన్‌ 
చుక్కలలోని చంద్రుడవు సూరనసూరి! కళాప్రపూర్ణుడా! 


(విభూధి) 


ప్రబోధము 


చుక్కా కోటివీరయ్య 

ఆర్యహృదులయందు సల పంచగురువులు, శివలింగములు బ్రతిష్టించునాడు 
ఆ(శ్రమంబుల నగస్యాదులు తమతమ, పేర్ల మూర్తులను స్థాపించునాడు 
కేదారగురువులకే జన మేజయుం, డిల దానముగ వ్రాసియిచ్చునాడు 
కల్యాణపురి నిత్య్వకల్యాణముగ మహే, శ్వరుల గణార్చనల్‌ జరుగునాడు 
వీరశైవుల కెంత యభేద్యమైన, కార్యదీక్షాపరిస్ఫూర్తి (గాలుచుండె 

నా మహావేశ మర్జించి యాంధ్రవీర, శైవులార! మహోన్నత శక్తి మెజయు 
జల్లు దక్షతలను వీరశైవమునకు. 

తన సువాజ్మయ సుధాధారలు జగతిని, ప్రవింపుజేసిన శైవవాణి 

తన తపోమహిము గాంతార గోత్రగ్రామ, సమితి దీవించిన శైవశక్తి 

తన యోగశక్తిని జనములందున వ్యాప్తి, గావించి మించిన శైవగరిమ 

తన భక్తితరగల ననయంబు ప్రాణుల, స్నానమాడించిన శైవజలధి 
అస్మదీయ మనోవీధి నావహింప, జ్ఞాపకమొనర్తు శ్రీ వీరశైవ బుధుల 
సమధికమ్మగు లింగపూజా మహమ్ము, మరల నొకసారి మనలోన మెజయుటకును. 


(విభూధి) 
506 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప 


రిశోధనోద్యమము 


శేషాద్రి రమణకవులు 


మ. 


ల్‌ 


సరసాగ్రేసరు లాంధ్ర పండితులు భాషారాజ్యసింహాసన 
స్థిరభాగ్యంబున నోలలాడెడి తటిన్‌ జేకాన్న కావ్యంబు లీ 
తరుణం బందు లభింప కున్న యవి; తత్తత్సూర్వతాళీ దళా 
కరలేఖ్యంబుల సేకరించుటకు వేగన్‌ రంగు విద్వన్మణుల్‌ 


. జీర్ణంబందెడి తాళపత్ర కృతులన్‌ జేకూర్చి యంతస్థ భా 


షార్గోరాశి మధించి మేల్మిగల కావ్యానేకరత్నంబులన్‌ 

బూర్జోత్సాహత నాంధ్రభారతి పదంబుల్‌ సోకనర్పించుటే 

నిర్ణీతంబగు ధర్మ మంచునుమదిన్‌ జింతింపుమా సోదరా. 

చివికి జీర్ణంబయి చెడి పోవకయమున్న తాళపత్ర గ్రంధ తతులు గూర్చి 
పగిలి విభ్రష్టమై పాడు వారక మున్న శాసనాంశంబులు సంగ్రహించి 
నామ రూపములు సాంతము నశింపక మున్న చిత్రవిగహముల సేకరించి 
మజచి పోవకమున్న మహితాంధ్ర వీరులజాతీయ కధలను సంతరించి 
భావనాదృష్టితో నాంధ్రభారతీస, మ(గరూపంబు జి(త్రించి మదితలంచి 
వీలువెంబడి యు సురులర్బింప కేల, యాసపడియెదు సుఖముల కాంధ్రపుత్ర. 
వీరవిహారరంగ మని విశ్రుతికక్కిన యాంధ్రభూమికిం 

బౌరుడవై జనించి నిజమాతృపదంబులు గొల్వకున్న చో 

న్‌ బుణమెట్లుతీరు; రసనిర్భతి కావ్యచయాంతరస్థమౌ 

భారత వీరకీర్తనలు బాడుమి భావను జేసి సోదరా. 

శాసన సంగతంబులగు శౌర్యధురీణుల జీవితంబులన్‌ 

వ్రాసి, మనోహరాంధ్ర రసవత్క్భతి జాలము సేకరించి వి 

శ్వాసము మాతృభూమిపయి సంతతమున్‌ నెలకొల్పి యాంధ్ర భా 
షాసతికిన్‌ విభూషలను సంధిలు జేయుమి! యాంధ్ర సోదరా. 


మౌర్ధ్యమో? కైపొ? తెగుల? యున్మాదమో? పి 
శాచసావేశమో? పూర్వ శాపఫలమొ? 


7 


గోదావరీ తరంగోదాహృతనిదాన- విలసనంబులలోని కళలనెల్ల 
కృష్ణాతరంగిణీ తూష్టీకగతిలోని- లీలావిలాసినీ శైలినెల్ల 


507 
తెలంగాణలో భావ కవితా వికాసం 





బ్‌ 


ఇబ 


తుంగభద్రానదీ ద్రుతవిలంబితములో -జెవికింపుకలిగించు రవళియెల్ల 
కావేరికోర్మికా కలితసీమంతినీస్తనకుంభ గంధవాసనల నెల్ల 

కలిపి యెలయించిన తెలుంగు కవితయుండ 

థేంసునది మంచుగడ్డల దిగులు కొజకు 

అన్యభాషల నీరస స్తన్యమునకు 

నాశచేసెదవేలనో యాంధ్రపుత్ర! 

సంస్కృత దాస్యమోక్షంబు కల్పించెను- రహిభరతాన్వయ రాజరాజు; 
కర్ణాట శాసక క్రార్యంబు రానీక రక్షించెననలుగర్జాటరాజు; 
పారశీకాగ్నిలోబడిపోకు గాపాడె గుతుబషాహినవాబు గోలకొండ; 
నాంగ్లభాషావ్యాప్తి నంతరింపగనుండ “బ్రౌను” నామాంగ్లుడు ప్రాపునిచ్చె 
అహహ! అన్యులె నిన్నిటు లాదరించి 

కనికరించుచు బోషించి గారవింప 

ఆంధ్రమా! నీ కుమారులిట్లంధు లైరి 

కాలపరిణామ మిటు ప్రతికూల మాయె 

“గెటే” రచించిన కాన్యంబులో పలి రసమాంధ్రభాషలోనెసుగుదానిక 
“మాకియవల్లీయ” మహిత రాజ్యాంగ తరా త్రములాంధ్రభాషలో దెమలుదానిక 


“ఐన్‌స్టైను” తారతమ్యనవీనసిద్ధాంత -గరిమంబు తెలుగులోవజలుదానిక 
భౌతిక శాస్త సంపద్వైభవములెల్ల మహితాంధ్రభాషలో మనెడుదానిక 


గీ. 


నిదుర నాకలి బోనాడి నిత్యసాంప్ర 
దాయముగ (శ్రమకోర్చి యుద్దామగరిమ 
భాషబోషింప భూషింప వలయునంచు 
దెలుగు దేశంపుజనులార! తెలియరయ్య!! 


(సుజాత) 


వరంగల్‌ ప్రశంస 


దేవులపల్లి వేంకటాచలపతి రావు 
మ. నవలక్షాధి ధనుర్దరుల్‌ గొలువ భూనాథుల్‌ ప్రశంసింప, స 


త్మవు లుద్ధంధములున్‌ రచింప గళలత్యంతంబు పెంపొందు భ్రా 
భవ సంపన్న ప్రతాప రుద్ర ధరణీపాలుండు పాలింప, వై 


భవముల్‌ గాంచిన యోరుగల్లు దిలకింపన్‌ రాగదోయీ సఖా. 
508 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ల్‌ 


(ప్రాచీన గ్రంధ సంగ్రహణార్థమై నీదు సర్వస్వమర్పింప జాలవేని 
ఆంధ్రభాషాలక్ష్మి యభివృద్ధికై నీదు పురుషార్థమును ధారపోయవేని 
చారిత్ర విషయ సంస్మారంబునకు నీదు జీవితంబర్పణనేయవేని 
పాననాంధ్ర గ్రంధ పఠనుబునకు నీదు సౌఖ్యంబు వర్ణింపుజాలవేని, 
తే.గీ. త్యాగివియుధర్మవిగుడవు ధైర్యమతివి, దేశసేవకుడవుగావు తెలిసికొమ్ము 
దేశమునుగాలమును పరిస్థితులెటింగి, యాత్మధర్మంబు నెరవేర్చుమాంధ్రపుత్ర. 
చం. అనుపమవీరవర్య నివహంబగు దుర్గము జీర్ణరూపమై 
కనుబడుచుండెనాంధ్రమును గావ్యములెన్నియొ వ్రాసినట్టి ధీ 
ఖనులయశంబుసన్న గిలె గాలము మాజిగతంబునెంచి నీ 
జవనికిమాతృభూమికి నొసంగుమి యంజలి నాంధ్రసోదరా, 
శ్రీమత్రృతాపధా తీనాధుడనిలోను, బగతురచేబట్టుపడినయపుడు 
తెలుగుపౌజులు మాతృదేశాభిమానంబు, నంచితభక్తి జూపించినపుడు 
ఆత్మగౌరవరక్షణార్థ మాంధ్రప్రభు, లుసురులురణభూమి కొసగినపుడు 
కోటనుగాపాడుకొనుటకై సేనాధి, పతులు వైరులుదల పడినయపుడు 
తే.గీ. ఆంధ్రనగరీపురంధ్రి నీరంధ్రదుర్గ, రంజితద్వార ముఖమునరక్తధార 
లెన్ని తెటుగులుబారెనో యెజుగుమయ్య, అతులిత క్షాత్రపాత్ర మహాంధ్రపుత్ర. 
మ. ఇదెవీక్షింపుమి పోతరాజిచటుగాదే తొల్లి, దుఃఖించు శా 
రదమోముంగని బుజ్జగించె గవితారాజ్యంబుబాలింప న 
భ్యుదయం బిందు బ్రతాపరుద్రపతి మున్నాందెన్‌ సుమీ యిందునీ 
వుదయంబందితి మాతృసేవకయి కార్యోత్సాహముజూపుమా. 


(ఆంధ్రనగరి పేరుతో గోలకొండ కవుల సంచికలో ప్రచురితము) 


2” 


అమృతకణములు 


సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి 

విరినిం ద్రుంపగు జూచుమాత్రమును గాన్చించెం గరం బెట్టినై; 
ఆరుణత్వంబు వహించె బాదములు పూయం గోర లాక్షారసం; 
బురియంచెన్‌ మెయిపూత యన్‌ తలుపు; నయ్యో! చెప్ప నేముండె; దు 
ర్భృరమైయున్నది పైపగా నగురుధూపంబే నధీరాకికిన్‌. 

పిజుదుల్‌ వీడె దనుత్వమున్‌; నడుము ప్రాపించెం దగన్‌ దానినిన్‌; 


జరణద్వంద్వము పాసె జంచలగతుల్‌; సాధించెగన్లోయి; య 
509 
తెలంగాణలో భావ కవితా వికాసం 





త్రటీ వక్షంబు కుచద్వితీయమును వక్రం బద్వితీయంబు నై 
పరగెన్‌; జవ్వన మిట్లు మార్చె గుణముల్‌ త్వద్దాత్రమం దింతిరో! 
అంచల గర్వభంగ మగు నాపతి యానవిలాసముం గనన్‌ 
గాంచును మౌనవత్తిసి బికంబులు ముచ్చట లాలపించినన్‌ 
గాంచిన మేని మార్దనము గన్పడు జాడియు రాతియట్ల; వీ 
క్షించిన నంగశోభ సిరి సిగ్గిలి తాల్చదె కానిపుట్టమున్‌? 

కలుగవు నాకు మేల్నగలు గాత్రమునం; గనరాదు వన్నెవ 

ల్వల పసయున్‌, హుళక్కి నడలన్‌ హోయలున్‌, మొగమందు గంద్ర న 
వ్వులు దిమురుం గనంబడ; వవున్‌; సుభగుండయినం బరాయి చె 
ల్వలు గను డీపెకాంతు దని పల్కు జగంబు సహింపకో సఖీ! 
“అతివరొ! నీచె నాకు బ్రియురాలవునుమ్మని యన్నమాట నూ 
నృతము; ప్రియోపభుక్తరమణీయము చేలము దాల్చి యేగుదెం 
చితి విటు నాగ్భహంబునకు జెల్వుడ! కామిజనంబుమండనం 
బతిసఫలం బగుం గద! యథార్థముగా నిజకాంత గాంచినన్‌. 
వినుగానైతి దదీయ చాటురచనల్‌; వీక్షింపగా తిదె 

చ్చిన హారంబు; బ్రీయానులాపములు భాషింపంగ నైతిం; జదం 
బును గైవ్రాలి ప్రియుండు వెంటనెచనెన్‌ మూఢాత్మనై యేలకో! 
చనున ప్టాపి కరంబులన్‌ వడి మెడన్‌ సంధింపనైతిం గటా! 
“కరముల నాపెనో యెవతె కాని; యదల్చ్శెనొ నాదు దూతి? యే 
గురుతరకారణంబ? యిటుకుంటబ్రియు డిప్పటికేని రాడ” యి 
కరణి దలంచి వాల్చి ముఖకంజము బాణితలంబునందు న 
తరుణి రుడించు, మార్చు, బువుదండలు దౌలకు దోయు జింపుచున్‌. 
ప్రియుడు సతంబు దమ్మనుసరించిను దప్పులు పట్టుచుంద్రు; నె 
మ్మెయిని ద్యజింత్రు గాని ప్రియుమీద నిగుద్పరు నిండుచూడ్చి నె 
మ్మెయిని; బనర్రు పో! నిజసమీహితమందు నిషేధ; మీజగ 
త్రయిని విలక్షణప్రకృతి దాల్చిన వామలు నాకు గూర్చుతన్‌. 
కడునిట్టూర్చ్పులు పుచ్చు; నేలు బరలున్‌; గాంచున్‌ భవన్నార్గ మె 
ప్పుడు; బిట్టేడ్చు; గృశీభవించిన కరంబుల్‌ వేయునట్టిట్టులన్‌; 
బడయంగా గలనైన నీ కలయికన్‌ వాంఛించు నిద్రింపగా; 

నిడు డద్దానినిగూడు బాడునిధి యోయీ! యెంతనిర్భాగ్యయో! 


510 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పిదపన్‌ నిద్రిలి ముందె మేలుకని యుద్వేల స్మరక్రీడలం 
దుదితాయాసముచేత స్వాపసుఖమం దున్నట్టి ప్రానేకులం 
బ్రిదులంబేయక బిగ్గకౌగిళుల గ్రంధథిన్‌, స్వీయ గాత్రంబులం 
గదలంజేయక యుంద్రు జవ్వను లుమకాలంబు కౌవచ్చినన్‌. 
స్తిమితత నొందె: జింతలకు జిత్తము; చెక్కిలి కేల |వాలె; నా 
స్యము కళ దప్పె నౌషసమృగాంకురీతిగు; బుండువాటి శ్వా 
సములకు మోని; చల్లుబడుజాలదు తాపము శీతలోపచా 
రముల; కెవండు దీనిదశు బ్రార్ధితదుర్లభుడై సహించెడున్‌? 
చనుదున్‌ సుందరి! పాంథుడా! చనుము! నీస్వాంతంబునన్‌ శోకముం 
గనుగాబోకుము; శోక మెందుల? కికం గన్నీరు రాల్తేల? వే 
చనవై తంచునె? తొందరేల నను బుచ్చన్‌ నీకు? నీతోడు బో 
వనె వాంఛించుచు నిట్లు వేగపడు నా ప్రాణంబు లత్యంతమున్‌. 


కోకిల 


బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి 

నాదబ్రహ్మకళల్‌ లయించుకొని సంధానం బపూర్వ[శుతి 
ప్రాదుర్భావము బంది నీగళము విశ్వపేమసామ్రాజ్యమున్‌ 
శ్రీ దాంపత్యము జేసి పాడెదవు నాందీపద్యముల్‌, గాన 
విద్యాదాయాదులు భావదాస్యమును జేయన్‌ మోహనాలాపినీ! 
నవమధుమాస వార్షికమునందున పాల్లని గానవిద్య 

యం దవు ననిపించుకొన్న మధురాముకిసాలయభక్షణీ! భవ 
ద్భవము పునీవిశ్వపథ పాంథ మనోహరణీయ మౌట త్వ 
ద్భవము పునీతవిశ్వపథ బంధుర మమ్మ! పికాంగనామణీ! 
ఎట్టుల పొట్టబోసికొని యెల్లజగంబుల కింపు నింపు నీ 
పట్టునగూడ జాతిమత భావము దాలిచి నీ స్వపక్షులే 

గిట్టక నీదు వెంటబడి గేలి యొనర్చెద రెవ్వ రేమనన్‌ 
బిట్టదలించి మార్మొనక (ప్రేమను బల్మెద వేమి కోకిలా! 
పిల్లలు నిన్ను జూచి మురిపెండున “కో యన, నీవు కో యటం 


(సుజాత) 


511 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చుల్లము రంజిలన్‌ బలికె దోసి! నిగర్వశిరోమణీ! కవీం 
ద్రోల్లస మట్ట రేకొలిపి యుయ్యెల లూచెద విక్షుసీధువున్‌ 
జల్లగ ద్రావి, గానసుధ చక్కదనాల్‌ గురిపించినావటే! 
కవితాభారతి గానవాణియు పురాకర్మంబు సంస్మారతన్‌ 
భవమున్‌ జెందెడు గొన్ని తావులను న భాగ్యంబు పండెన్గదే! 
నవనీహారవయోజసౌర భిళకృన్మారందధారాంచిత 
(స్రవమయ్యెన్‌ ద్వదుదాత్తకంఠ మవురా! రాగాలరారాణిరో! 
గుత్తకు దీసికొమ్ము రసికుల్‌ వహవా యన ప్రేమగీతముల్‌ 
కుత్తుక సాచి పెండిలుల కోమలరీతిగ మేజువాణులన్‌ 
ముత్తయిదుల్‌ సెబా ననగ మోజును గూర్పుమ, యేమిలోటు నీ 
కిత్తురు తమ్ములా ల్మవట లెన్నియొ స్వాగతపద్యరత్నముల్‌. 
తెలుగుంమాన్యము నీకు (గ్రొత్తదియె! సిద్ధించెన్‌ పురాపుణ్య భా 
కృలశేషంబున, ధాన్యశ్చంఖలల జిక్కంబోక, స్వాతంత్ర్య న 
తృలకాంక్షారతి మాతృదేశ విభవం బాబాలగోపాలమున్‌ 
దెలుపన్‌ గంకణ మూనుమా! పికమ! సందీప్తప్రబోధాంకమా!! 
పరిషన్మండలి వాగ్వివాదమున నీ ప్రాగల్భ్య మామైడిత 
స్ఫురణన్‌ భాష్యకృదర్ధజాతములనే శోధించి వేధించ మే 
మెరుగన్‌ లేము ముభావపద్ధతులు సామీచీన్యభావంబునన్‌ 
జిరసమ్మేళన దెల్పుమా! పికవిపశ్చిద్రాజచూడామణీ! 

పని యేమున్నది నీకు నాకు నిటులే పాటల్‌ ప్రబంధమ్ములన్‌ 
మనుటేగాక ముహుర్ముహ్హు ప్రణయసంబంధాగమోక్తుల్‌ చిరం 
తన సంగీతకలార్చనాభిరతి, సాంత్వస్వస్థితిన్‌ బాడి జీ 
ననభాగ్యోదయకాంక్ష దెల్పితివి, కవ్యాత్మన్‌ కుహూకూజితా! 
వగరుచిగుళ్లు మెక్కి రసవార్థుల యూటలు తేనెపాటగా 
జిగిగొన బంచమ్రుతిని జీవికలోపలి లోతుపాతులన్‌ 
గగురువజేసె ద్వద్గళసుఖామృతవాహిని, మేమె యెందునన్‌ 
ప్రగతులు లేనివారమవురా! చరితార్థవుగా! వనప్రియా! 


౨12 


(భారతి) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


దోరపండు 


బోయినపల్లి రంగరావు 

పక్వమవకున్న నే మాయె! మాగవైవ 

పండకుండిననేమాయె పండబెట్ట 

యిండకుండునెతెంపిన ఫలముజెడునె 

జూడమేదోరకాయల జూచిజనులు 

తెంపిపండించినటు పయతినుటలెల్ల 
తీవ్రమున తెంపునేగాని తినునెయతడు 
తినుటకర్షతబందని దినుసుతెంపి 
నంతమాత్రానఫలమెమియతడుబందు 
చెట్టుపై పక్వమందిన చేదువిరుగు 

చెడువిరుగునుగానియో స్నేహితుండ 

చెట్టుపైనున్న పక్షులే చేరిముక్కు 

బడిచి బక్షించునో లేక పూన్మితూడ 

దొంగలెవరైననే తెంచి దొంగలించి 

కొంచబోదురాగాతికి కొట్టుకొనుచు 

ఇట్టటులు ఊగి ఆపైన ఇలను గూలి 
దెబ్బతాకంగకందునో తెలియరాదు 
చెట్టుకావలి వాడుండ చేరరావు 
పక్షులేవియుముక్కునబట్టలేవు 
కొట్టకొమ్మలలోపల కొసరియుంట 
దొంగలేరును దానిని దోచలేరు 

తుడిమె దృఢమైనదైనబోతులగిదాని 

వీడి నెలపై బడకనే యుండుఫలము 

నేల బడకున్నదెబ్బ యదేలతాకు 

దెబ్బ తాకక కందదురబ్బఫలము 

కాపుకాచినఫలమది కరకుదైన 
దొంగభయమును అటులె విహంగభయము 


లేకపోవచ్చుగాని ఏ లీలనైన 
513 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తుడిమె దృఢమైన దైను పడకయుండ 
దన్న నేలపై పెనుగాలి మన్ను మిన్ను 
లేకముగచేసి వీచెడు నెరుగుమన్న 

అట్టులయ్యిన పడినయంతదాక 

చెట్టుపైననే యుండగా చేసిపండు 

సంగతదికావలేనిచే సరగదెలసి 

వచ్చివడిచాపి వడిలోన పడినపండు 

గైకొనగ జాలుదువుగాన గడుపుమిటులె 

కాయచెట్టుననేయుంచి కడకునేగి 
చెట్టుపైననె పండగాచేయ వలెను 
ఊడిపడకుండ కాచుకయుండవలెను 
క్రింద పడుతరి వడిబట్టి బందవలయు 
ఇటుల ఎంతెంత పనిజేసి ఏలవలెనొ 
పనులు వేరేమిలేవాకొమాకుధృతిని 

అందుచే జెప్పుదును విను మాత్మసఖుడ 

సమయమదిచేత జిక్కిన జనగనక 

పంటకొచ్చిన కాయనుయిట్టి త్రెంపి 

ఇంటిలో మాగబెట్టుటే ఇల సుఖంబు 


(ఆంధ్రకేసరి) 
Vd 
దూషణ 
బోయినపల్లి రంగరావు 
గీ. చిలుకకేజెల్లు మధురమల్‌ జిలుకుపలుకు 
జిలకనామనోదుగ్ధను జెలకగాని 
కోకిలా! ఎంతపాడిన కూతలగుట 
నీదుగానంబు ఇంపును నింపలేదు 
ఏల యూరక (శ్రమపడి ఇట్టి కఠిన 
రవమునన్‌ కంఠమెత్తి యనవసరముగ 


పాడినిందపాలయ్యెదు పరుగుమిపుడె 


పసరువాసన గలనట్టి కసరుమావి 
514 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చిగురుభుజియించి శయనింప చెట్టు పైని 
కన్నవారికి ద్రోహంబుకలుగజేయు 
చున్నవాడవు కావున కన్నవాడ 
విట్టి కర్మశకంఠము ఇంక పైని 
సోదరీ[ద్రోహమెనరింప జూచెదేని 
యున్న కంఠంబు సహితము సున్నయగును 
కానెభ యేమును భక్తి యౌచేలిగి ఇంక 
పగునీదారినికనైన రాగశమత 

కరమానిన్నుకొని యాడ క్రిందుమీద 

కాంచకేమిట్టి పదిఇట్లు కలవరించు 

చున్న దానవు జడమతీ! యూరకొనక 

బుద్ది మాంధ్యతనీకును పుట్టినిల్ల 

లంచునేర్చిన పదమును యనవరతము 

సమయమే యిది, ఇతడు యనమయమనెడు 

జ్ఞానమావంత యును లేక హినమతిని 

పలుకుచుందువటన్నదది యట పదియె 

ఇంకచాలింపు మీ పల్కు లింపుగావు! 

చూడుమీ! నీవు నా దిక్కు జూడకున్న 

ఏనొనర్చెడి మీ తవును ఎంచకున్న 

చేతగలదిదె చూడుము చూతసుమము 

దీనినెగవైచినిన్‌ గొట్టి! ధీరనగుదు 
నాగతిన్‌జూచి కిలకిలనగుచు జనెడి 
యోటారాజైకలు దూషణ 
ఓసి సెలయేరనీగతి యొక్కనాడు 
ఖరుఖరుం డెతోనేనీరుకరుణలేక 
పీల్చి వేయగాదుడుకులపీచమడగ 
నీదుకంకాణమే ఇలనిలచియుండ 

దీనవైనీవు మముగాచి మౌనవగుచు 

సిగ్గుచేయాననమువంచి చింతిలంగ 


515 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నీదుతిన్నెల పైననే నేరుగాను 
విశ్రమింపుచు మాటలవిందుచేత 
హసములచేత ప్రణయ ప్రహరములచే 
కాగిళులచేత ముద్దులకబురు చేత 
(వీడ చేతను విహరణ క్రీడచేత 
నిన్ను ఏడ్పించి కన్నీటి చిన్ననదిన 
పారగాజేయకుండిన పడతిగాను 
కలువకాంతరోనీవును కాంతుగోష్టి 
నుంటినని మత్సరము బూనియుంటివేని 
నన్ను జూచియు కిల కిల నవ్వితేని 
సాళమున్‌ ద్రెంచివైచెడినా తిననుచు 
దెలసి యుందుము పిదపజింతింపవలదు 
తేటిరోపలనీల్లెదు తెలివిలేక 
నీవును మారాజువలలోన నిక్నియుండ 
నేను నిను వెక్కిరింప నే నీదుస్థితికి 
కాననన్‌ జేరి మాటాడబూనకింక 
తరువులారమీరేటికి తలలనూప 
గంధవహల రిచ్చు పరిమళగంధములచె 
ముత్తగొనిమీరునన్‌ జూచి బాగటంచు 
చప్పటుల్‌ గొట్టుచున్‌ తలల్‌ త్రిప్పుచుంట్రి 
ఐననేమాయెనికపైనన ఘమూర్తి 
జంరుమలయుండు మీమదా చలనమునకు 
గ్రీష్మమున్‌ గూడిరాదొకోభీష్మువం 
మిమ్ముదాసోహమనిపించి మీదు 
తతిని దూలించి, పద్దించివెతల విడదే 
అపుడు ఏడ్చుటల్‌ మీ కండ్లు ఆర్ధమగును 
అట్టి సమయాన నానాధుడరుగుదేర 
మిమ్ము మరిమరి హింసింపమేము చేతి 
చేయిగీలించుకొని యునుహాయిగాను 
విహరణంబనరించుచు వింత గతిని 


516 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మిమ్ము జూచి యుహసియింపమిట్టి పాటు 
వీడి తలలోంచి మమ్ముల జూడతీక 
సిగ్గునర్‌ జీ వినప మృతి జెందరొక్కొ 


(ఆంధ్రకేసరి) 


కంకణబంధము 


గొ రామచంద్రరావు 
పక్షులెల్లను కిల కిల బలుకుచుండ 
సౌరభంబులు తావుల జెల్లుచుండ 
కాముకీకామకులజంట గలయుచండ 
సంధ్యరాగంబు మిన్నెల్ల సంచరించె 
అట్టి సమయాననే నెంతో యాసతోడ 
నాదుప్రియ దర్భ్శనార్థినైన గరువీడి 
తద్భహన్వేషినైపోవదారియందు 
చూచియావింతమానిసి చూడ్ములందు 
(ప్రణయద్ధికృతసంజాతభయదకాంతు 
లుంటయాత? బలికింప యూహగల్ల 
మెల్లగా జేరితాత? యల్లుకడకు 
నానమస్కృతు లందుకనన్నుపీట 
పైనిగూర్చుండమనిసౌంజ్ఞమౌనియట్లు 
జేసికారణమారయజెప్పనెంచి 
మెల్లగానిట్టులంటినికల్లలేక 
మన్మతింజూడమే యొక్క మానసంబు 
డప్రేయసీద్ధి కృతోదృవప్రేమవహ్ని 
జ్వాలజ్వాజ్వల్యమానయాభీలతాప 
శోషితంబట్లు చూపట్టె! శోకమేల? 
మీదునయనంబులిట్టుల మిగుల బాష 
పూరితంబులునైయుంటదారిబోవు 
నామనంబునుపీడింపనైజ మరయసి 


పోవగానెంచివచ్చితి త్రోవ వీడి 
517 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అనిన యాతండు మిక్కిలిహర్నమొంది, 
భాదగోప్యంబు సేయకబలికెనిట్లు, 
మీదుయూహాపరంపరమిధ్యకాదు 
హృదయమెవ్వరిచే యపహృతముగాదు 
ప్రణయినీసంగమాపేక్షబయలుదేరి, 
పోవుమీబోటి యువకుల భావనివహ 
మెల్లవేళల ప్రేమనే, యుల్లమందు 
యుంచుటే ప్రేమ సర్వమంచెంచుచుంద్రు 
వేడిరక్తంబునరములవేగబార, 
మధురభావాలు హృత్సేమమసలుచుండ, 
యువకులకునెట్లు తెలయునుభవముకష్ట 
భరితమని, వారలల్లరే భాషణముల 
కాలవాహిని బ్రవహించుకమలబుద్బు 
దంబులనదగు మనజన్మసంబురంబు 
వేడి, ప్రేయసిసంజాతవిషమహో[గ్ర 
దంష్టవక్రార్పణం బౌటదగదు తగదు 
ఇట్టి యెలప్రాయమెల్లను వట్టిబూట 
కంపుప్రేమకునైవృధాగడపి పిదప 
చింతజేసిన లాభమొక్కింతలేదు, 
కానవీడుము(పేమనోకాముకుండ 
ఆతడిట్టుల తెల్పగా యంటినిట్లు, 
యువకకర్తవ్యమెయ్యది యువకుడెట్టి 
కార్యములజేయుటప్పును? కరుణతోడ 
తెలియజేయుడటంచనపలికెనిట్లు 
ఆత్మముక్తికి తగినట్టి యంశములను 
శిద్ధపరచుమటంచున్న యెద్దిఫలము 
నేడు ఆధ్యాత్మచింతనజూడ మీకు 
తగదు, గావున దెల్పెద ధర్మమొండు 
మనుజులకు నెల్ల ముఖ్యంబు మాతృభూమి, 
దానికైసర్వశక్తుల ధారబోసి, 


518 
తెలంగాణలో భావ కవితా వికాసం 





యుత్రాతికి వచ్చుమార్గములన్నిజేసి, 
మాతృభూమి రుణంబును మాన్చుటప్పు 
అనిననేనంటి నాయట్టియల్పుడిట్టి 
కార్యములజేయశక్తుడె? కానిపనుల 
జేయబూనుట కంటెను చేటుగలదె? 
పదుగురిల హాస్యముంబందపాడియౌనె?” 
అనినమెల్లననిట్లనె “అదుగొ, అటనె 
తప్పుబడితివినీవు, నీ చెప్పుమాట 
లప్పునవిగావు, యువకులు లోకమందు 
జేయుకార్యంబులను నీవు జెనకకుంట”. 
గతమహాయుద్ధమందధోగతినిజెంది 
నట్టి జర్మనుదేశముంబట్టుదలతొ 
మరలసర్వప్రపంచసామ్రాజ్యములలో 
మిన్నగా జేసినది దాని పిన్న లెగదా?” 
యువకులందద్భుతోత్సాహనివహముంట 
భావిభాగ్యోదయంబుకు బాధ్యులగుదు 
రటులగోవున నీవింక మైహికమగు 
(డ్రేమనటనుంచి, గొల్వునీ జన్మభూమి” 
అట్టి యుపదేశమునువిని యాత్మయందు 
గలుగు సంశయముల వీడి కంకణంబు 
కట్టితిని “నేటినుండి నాకాయమెల్ల 
మాతృభూమికి యర్పణమ్మంచు”నచట. 


(ఆంధ్రకేసరి) 
Ar A | 
మల్లికా పుష్పమా! 
ఆర్‌. రామగోపాలరావు 
మల్లికాపుష్పమా! కుసుమములకెల్ల 
అ([గ్రగణ్యగా నిను జును లభీనుతింత్రం 


సముధికవిశేషసారభా స్థానవనుచు 


రుచిరపాండురలావణ్య రూపవనుచు 
519 
తెలంగాణలో భావ కవితా వికాసం 





లలిత కోమలసుకుమార నిలయవనుచు 
అవిరళమనెలాహాదసం ధాయవనుచు 

యొన్ని! సుగుణములునీ యందు నున్నవనంచు 
ప్రతిమనుష్యుడు నిన్ను స - న్నుతియొనర్చు 
గాని, నివియెల్లనా యెడ - కల్లతాట 
కతనసుంతయునిన్నునే - గణుతిసేయ 


నిన్నుగనినంతన ప్రువుక - నిండుకనుల 
గంధమా([ఘాణమునుసేయ కలతుజెందు 
అకటా! సుంత కరుణదలంపవమ్మ 
అపవాదులనింకనే - నోపజాల 
దుస్సహంబగంచుండెయా దుఃఖమెంతొ? 
అయ్యయో! నీవు యెంత కూరాత్మవమ్ము, 


యెంతచింతించినను లోక వృత్తమిటైె 
జరుగుచుం గలగలగా దెయా బుగతియందు 
నిన్ననగనేల? నా విధి - నెన్నవలయు 


సుఖమనుభవించువేళల సుఖదములగు 
వస్తువులమహామమోదంబు బడయుజేయు 
గానికష్టంబులను బందల - కాలమందు 
నవియెదుర్భర దుఃఖి సం ద్రవలునద్రోయు 


(ఆంధ్రకేసరి) 


పక్షివాదులకు 


ఆర్‌. రామగోపాలరావు 

సీ. పక్షిజీవులమేము పక్షిజీవులమీరు 
గవియంగవలయునాకాశమందు 
మానుడికారమ్ము మీనుడికారమ్ము 


520 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అంతయునొక్కటేయనుట యిట్లు? 

మీకు కార్యంబులు, మాకు కార్యంబుల 
వేరువేరనియెంచవీలుగాదె? 

బాలకుల్మీరైన బాలకుల్మేమైన 

వైషమ్యముండుట వలదువలదు. 

స ఇంతస్పష్టంపువింతలు తంతులుంద 
కలహముల్లల్లునేకాని కార్యమగునె 
ఉద్యమములన్నింటట్టులే యున్నయెడల 

ఫలమువేరుగ బలుకంగవలనుపడదు 

. ప్రతిభంజాటెడుకౌతు కంబునను మీ పక్షంపు సందేశము 
న్నతమంచున్‌ దెలుపంగబూనిన సమానంబైనవాదంబులె 
వ్వితమైనన్‌ బ్రకటించి ప్రాజ్ఞులకు తద్భెదంబుజూపించిన 
న్నుతులంగైకొనుడంచు మీ హృదయముల్‌ నొవ్వంయనన్‌ జెల్లరే 
. ప్రకటన స్వల్ప మాత్రమును బట్టదుకార్యముతోడతృప్తిమా 
కుకలుగునంటిరైన యనుకూలతనుండుట పాడి లేకతా 
వకవిషయంబుమోగగవివాదముతో విజయనాళిదిట్టినన్‌ 
తికమకలందబోక ప్రతి తిట్టగ నిల్వుడుముందు ధీరతన్‌ 
. పత్రికముఖ్య కార్యముల భగ్నమొనర్చిస్వకీయపక్షచా 
రిత్రములల్క బోసుకొనిరేయి బవల్‌ పరదూషణంబెవై 
చిత్రస్వభావమంచుచె యిజిక్కినరిత్తయ పార్థవాదముల్‌ 
మిత్రులు శత్రుతానటుల మేలనిచేయుట చెల్లునేభువిన్‌ 

. ఒకృపక్షంపువాదంబు లుక్కివమున 

కూర్చ్మిప్రకటించుకొని యెడుగోలకొండ 
పత్రికవిధానమెంతయు కృత్రిమంబు 

లట్టిపత్రికలుండక యంతరించు 


(ఆంధ్రకేసరి) 


521 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఉగాది 


అన్నంరాజు సీతాపతిరావు 

గీ. కోకిలంబులు తమయొక్క గూళ్లలోను 
కుహుకుహారావమొప్పగ కూయుచుండ 
మొదటి బుతువగు వాసంతి ముదమునివ్వ 
వచ్చె బహుధాన్య బీదల - మెచ్చులలర 
పత్రరహితములై పాదుగా గన్పట్టు 
వటవృక్షరాజముల్‌ వన్నెగాంచె 
(యోడులైగన్సట్టు మోదుగచెట్లన్ని 
ఎజ్జనిపూలతో - యింపుమీరె 
బాలభానునికాంతి - పచ్చనియాకుల 
కండ్లపండుగకాగ ఘనత జూపె 
కాకిరంగులయుండు కోకిలంబులవన్ని 
కూయసాగెను గూండ్ల కుతుకమెసగ 
కోకిలంబులు తనయొక్క కూర్శిబిడ్డ 
లగుచు, వాసంతితనయొక్క మగువయగుచు 
వెంబడించగవచ్చెతా వేద్మతోను 

నూత్న వర్షంబుబ ధాన్య - నోమునోడు. 
కొత్తవత్సరమిది విత్తమిచ్చునటంచు 
నమ్మియున్నారుని - న్నరులుమదిని 
“బహుధాన్య వచ్చెను - బహుధాన్యములనిచ్చు 
నష్టంబుతీరంబు నమ్మినారు 
బహుధాన్యమిచ్చును - పశువులమేతంచు 
పొలముదున్నెటివారు పొంగినారు 
గడచిపోయెను గదా - కష్టంబులనుచును 
ఉత్సాహవంతులై యున్నవారు 
కాచియున్నారు బహుధాన్య - వేడ్మతోను 
కల్పవృక్షంబువైనీవు కాపుజనుల 
ముదముతోడను గాపడ (మొక్కువాడ 


బ్‌ 


ర 


522 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ల్‌ 


స్వాగతంబిచ్చుచున్నాను స్వాంతమలర 
క్షామపీడితులైన గ్రామవాసుల నెల్ల 
బహుధాన్యవర్షంబు - బహుకరించ 
కరువుకల్గుటచేత పరువులెత్తుచునున్న 
బాదలక్షుద్భాధ - వీగిపోగ 
జలధరంబులనమ్మి కులుకుచుండెడి యట్టి 
వ్యవసాయ దారుల - వ్యసనమణగ 
పచ్చగడ్డియూలేక పశువులల్లాడగా 
అదిచూచికండ్లతో యడలిపోవు 

రైతు జనుములకష్టముల్‌ రామవిభుడు 
తీర్చుగావుత బహుధాన్య - తేజమేసగ 
పాడిపంటల జనులను బహూకరించ 
పోవుగావుత “యీశ్వర” బుద్ధికలిగి 


(ఆంధ్రకేసరి) 


మేల్కొలుపు 


బోయినపల్లి రంగరావు 


మేలుకొనుమోవీరుడ మేలుకొనుమో భరత పుత్రుడ 
మేలుకొనునీవిమీతధర్మము చాలగలదదిచేయవలెనిక 
మేలుకొనవయ్యా రంగామేలు కొనవయ్యా! 


చలియటంచునుజంకబోకను మలయమారుతమునకు జంకక 
భద్రముగలేవయ్య వేగమె భరతమాతయెబిలచుచుండెను 


మేలుకొనుమికనైన వేగమె మేలు కొనురంగా! 


ఆంధ్రమాతకు సేవజేసియుయధికమగునీ బుణము దీర్చగ 
ఆంధ్రతేజము నిలువబెట్టుగ - ఆదరింపగ సుమయమిదెమము 


మేలుకొనువేవేగమే ఇక మేలు కొనుమయ్యా! 


భరత భూమిని ఇతరజాతులు - పాలనము జీయుచును దాస్యపు 
శృంఖణములను మాతకిదినను శంకలేక యెనిదురబోయెదు 


మేలుకొనుమికనైన వేగమెమేలుకొనవయ్యా! 


ఆర్థికముగా నైతికముగా జాతికముగా అన్ని రీతుల 


523 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నిర్ధనత్వముబందె దేశము - నీ రసత్వము జెందెమాతయు 
మేలు కొనవయ్యా వేగమెమేలుకొనవయ్యా! 

తిండిలేకయు యుండనించుక - నీడయైనను లేక మలమల 
నీదు తమ్ములుమాడుచు డగ నిదురబోయెదువేమనందును 
మేలుకొనిమికనైన వేగమెమ్మేలుకొనురంగా! 

పానమను ఈ (బ్రహ్మరాషిసి పట్టిదేశముపాడుచేసెదు 
హీనులైమనవారుపానము మానకుందిరి లెమ్ము ఇంతట 
మానవత్వముగా దుతారుట మానవలెననిబో దచేయగ 
లెమ్ము లెమ్మోరంగధానాలెమ్మువేగమెన్నంతటన్‌ 

విద్యలేదూ ధనములేదు వీర రక్తము చచ్చిపోయెను 
బానిసలమౌ మనకు నిద్దుర - పట్టగూడదు ఇంకనైనను 
మేలు కొనవయ్యారంగా! మేలుకొనవయ్యా! 
కంటకన్నీరొలుకమాతయె కంటకితులైరను బలికెడి 
అంటిముట్టకయుండదగునా! ఆదరింపగవలెను వేగమె 
మేలుకొనుమికనైన వేగమెమలుకొనవయ్యా 
చేతరాటముబట్టగావలె మదిని సత్యముబూనగావలె 
కర్మలందునమీంసతత్వము గాంచజేయగ వలెను వేగమె 
లెమ్ము ఇంతట మైకమున్‌ విడి పొమ్మటంచునె చెప్పిరంగా 
లెమ్ములెమ్మయ్యా! 


కేసరి 

బోయినపల్లి రంగారావు 

స్ప మధురస్వరంబునబాడెడికోకిల 
లేవేళనీచెవికింపుగొలుప 
తావులదశదిశల్‌ తరలించుకుసుమంబు 
లేవేళనీకంటికింపుగొనుప 
చల్లని నీడల సమకూర్చు వృక్షంబు 
లేవేళనీమేనికింపుగొలుసు 


(ఆంధ్రకేసరి) 


524 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గరకమేయుచునిన్నుగని పాదుహ........ 
లేవేళనీమదికింపుగొలు 

గీ. వనసీమయందునీవననరతము 
హాయి గొల్పంగనిల్భాహారములను 
సల్పిమృగరాజు వనియెడు పలుకులిం 
సార్ధకమొనర్పుమాధ్రకేసరిపదేమి 


దైవప్రార్థన 


బూర్లుల రంగానాథరావు 

కొండలరెండిటి మధ్యన 

నుండిన వీరప్రతాపు నుగ్రున్‌సింహున్‌ 

మెండుగగాల్లును పాపో 

త్లండములైపోవునట్లు కరుణాసాంద్రుల్‌ 

అజ్ఞానంబున పెర్కు దోషముల సా! హాంకారదుర్చుద్దిమై 
ప్రజ్ఞాశేముషియంచు గర్వితుడనై, పాటించికుస్సాఖ్యముల్‌ 
జిజ్ఞాసాపఠమందు లేక మనమున్‌, చింత న్వెతన్నాందితిన్‌ 
సుజ్ఞానాంబుధివేగ బ్రోవుమువదిన్‌, స్తోత్రంబునేజే సెదన్‌ 
నాదురు పక్రమంబునకు, నాదునెషపుపాపబుద్దికిన్‌ 
ఖెదముకెన్న కారణము, కీడొనరించెడి వారొ? నేనా? దా 
మోదరవారి యొక్క మన, మున్‌ మలినా మనమైన దిప్పిమీ 
రొదనలింక మాన్సు కరి, రోదన మాన్పినభక్తవతలా 

ఈ విశ్వంభరమెల్లనీదు కరుణ స్పీక్షించి రక్షించుచున్‌ 
అవంతేనియెరంగకుందువుననున్‌ అట్లే మహాపంతమున్‌ 


(ఆంధ్రకేసరి) 


525 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆ శీ స్సు 
గురుమూర్తి 


గీ. 


ధాతపోషించివెడలె సంతసము మీర 

నీశ్వరాభ్యుదచ్చి శ్వరివని 

జాణ! కనువిందుగాగకల్యాణభల 

నిత్యసంతో షవార్థినినాదవమ్మ 

కుసుమ చయంబుకుంజములకున్‌ పలుశోభలు నోయకొయలర్‌ 
పసగలతియ్యమీమిడులపల్లవముల్‌ దినిగూయ నూతనసం 
తసమునకాముకాళిసుజతంబులహా యినికాయునీ వతుం 
తస మయమందు శోభనప ధంబున గుల్మమ “అం(ధకేసరి”. 
వ్రాసిరిపత్రికావళుల పారములింతకు మున్నెవెన్నొని 
న్నీసమయంబున దుసృజిమించితి మమ్మురొనొక్కటైెననీ 
కేసరిరాక యాంధ్రబువికేసరియంచువచింటి నీకునీ 
వేసరియున్నత త్వథమున వృద్ధిని పొందుము “ఆంధ్రకేసరీ”. 


(ఆంధ్రకేసరి) 


పైత కాలవందనము 


గీ ఇ. రాజయ్య చెన్నూరు 


గీ. 


తూపతియరుదెంచునని పద్నినీసతీ 
ముఖవికాసంబుతో ముజియునపుడు 
అన్యుడైనట్టి ఛాయాపతిరాజూచి 
రేవెబందియుదానిగు బోవునపుడు 
రేయెల్లుబశువులు హాయిగనిదురించి 
యెరలకైయడవుల కేగునపుడు 
తనుకష్టమలకోర్చి ధాన్యముల్‌ బండింప 
హాలికుల్‌ బలముల కరగునపుడు 
మందమారుత మెల్లెడ మసలునపుడు 
చెట్లశాఖలు బశువులు జెలగునపుడు, 


526 
తెలంగాణలో భావ కవితా వికాసం 





విశ్వపాలకుడగు పరమేశ్వరునకు, 
హృదయపూర్వకముగ నమస్కతులనర్హు 
తే. పుష్పసౌరభ్య మెల్లెడు బరయునపుడు 
షట్పదంబులు రసములు సల్పునపుడు, 
నఖిల లోకమయుండగు సభవునకును 
యొక్కులిడియెద, నేమాన పూర్వకముగ 


గ్రీష్మ బుతువు 
గొట్టుముక్కల రాధాకిషన్‌రావు 

చండతరుండు భానుండు, శశి సౌఖ్యదాయి 

స్నానమబున కప్పు తగినట్టి జలచయంబు 

మంజుల దినాంత ముఫశాంత మున్మధుండు 

గల నిదాఘము నను దెంచె కాంత! కనుమ? 
చీకటి నడంచు జాబిల్లి తెలంగు నిశలు 
మహిత వైచిత్య జలయంత్ర మందిరములు 
సరస చందనమణిహారజాలకములు 
సేవనీయంబు జనులకో చెలియ! యిపుడు. 

తత సుగంధ సుందర హర్యతలములందు 

కామతంత్రపుటీకయౌ గానరసము 

(ప్రేయసీముఖజనిత సంప్రతిమధువు 

కాముకులు గ్రోలుదురు నిదాఘనిశలందు. 
క్షామమేఖలలు నితంబసీమలందు 
చందనము హారభూషలు, చన్నులందు 
అగురుతావులధూపమ్ములలకలందుం 
బూని యింతులడంతురు కాముకుల తనుకు. 

అంగ సంధులలో స్వేద మగ్గలింప 

కరము బిజుసైన వలువల గట్టుకొనక 

ఎగుకుచములొప్పు ప్రాయంపు టింతు లిపుడు 


సన్న వలువలం దాల్తురు చనులపైన. 
527 


(గోలకొండ పత్రిక) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


రమ్య సౌధాగ్రములలోన రాత్రులందు 
గాధనిద్రలంజెందు నంగనల మోము 
లరసి శశి, లోన నౌత్సుక్య మావహిల్ల 
తెల్ల వారంగ సిగ్గుమై తెల్లవోవు. 


(బుతు సంహారం) 


కాలమా! 


గాదె వేంకటరామారావు 


ఉ. 


బ్‌ 


కాలమ! నమ్మరాదునిను కాంక్షలు హెచ్చగ జేసినావు దు 
శీలము బెంచినావు, పరిశీలన శక్తిని మాపినావు, వా 
చాలురగాంచినావు, అగచాటుల ధీరులకిచ్చినావు, దో 
హాలను గూర్చినావుగద, తావక శక్తిసాధ్యమున్న దే! 
నిజము నిజరూపమును బాసె, నీతిమాసె 
వరధనాపేక్ష జీవికి ప్రాణమయ్యె 

అన్ఫతమాడుట సర్వసామాన్యమయ్యె 

కాలమా! నీదయాఖిక్షకలనగాదె 

త్యాగశీలుర దానపద్ధతులుమారె 

మానవీయుల హృదయ పద్మములుమారె 
సత్యసంధులమానస సరణిమారె 


కాలకింకర! నీవెరాకారణంబు 


. నాదుండన్నను, నాకు దైవమనుచున్‌ నా ప్రాణమందెంతయో 


మాధుర్యంబునబల్ము చూనపతియే మానంబునోనాడి, దు 
ర్మేధకాముని పవిత్రవంశమును నిర్మూలింప నుంకించి దు 
డాదల్‌ పెంచిన నిమ్న నేమనగ శక్యంబాచె దుష్కాలమా! 
కలసినీరక్షీరముల భాతి” చెలువాందు 

దాంపత్య ధర్మమింకింప గలవు 

తలలోని నాల్క నా” దనరు సత్సంగుని 
దుస్సంగతుడటంచు దూజగలవు 

“మొత్తెంపునరులలో మెనయు దారమురీతి 


చెలగు మిత్రత్వంబు చెరుపగలవు 
528 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మ. 


“పూచిన తంగేడు పొలుపుమీరెడి కుటుంబముల సర్వముధ్వంప ఎరుపగలవు 
తే.గీ. నీకుగలశక్తి సామర్ధ్య నియతులెల్ల 


కలమునకులేవు వాడిఖడ్డమునలేవు 

హృదయపూర్వక నందనం బిదుదునీకు 

కాలమా! నిందగూర్చ కష్టాలుపడకు 

సిరిహాలవ్వాయ పట్టణంబున గృపన్‌ శ్రీ నారయాంధ్రో 
క్రియు దిరి సాహాయ్యముుజేసి వాగ్విభవ సందీప్తిన్‌ వి 
జృంభింపగా నరసెన్‌ మాతృసచో విహీనుల లనద్వ్యా 
హారులన్‌ జేసె, నాసరస న్వాంతకు రాజుబాయికి మన 
శ్నాంతిన్‌ హరుండీవుతన్‌॥ 


. పురుషోత్తం సులు ధీర సత్తములె, వై ముఖ్యమ్మునుం జేసిను 


స్థిరచిత్తమ్మున మాతృవాగుప కృతిన్‌ జేయంగ నుద్యుక్తు 
లై, పరలన్‌జాలని యీసితిన్‌, దరుణియే భాషాభి వృద్ధ్వ 
ర్జు మీసరణిన్‌ దర్శము బూనటెంతటి ప్రశంసాసాత్రమో 
చూడుడీ॥ 


. ఆయుష్మాలము దీరగా మరణవయ్యా లగ్నయి యుండగా, 


మీ యుద్దేశ్యము గోర పుత్రునకు వెమ్మిన్‌, దేనిభో 

దేవ సేవా యత్తుండవునై ప్రియంబునుదదీయాశీర్వచ 
(ప్రకైమా శ్రేయంబంద వచిచంచు” నీరు స్వమత ప్రీతిన్‌ 
మ దిన్‌ మోదమౌ! 


. కరుణావారిధి శౌరిశాంతివిధి సౌఖ్యస్ఫూర్తి రక్షించుతన్‌ 


గరుణన్‌ లింగనపేట భూప నరసింగారాట్సుధర్మాంగనన్‌ 
చిరుకీర్యంచిత రాజుబాయిని లసద్ధీవారిధిన్‌ సజ్జనా, డరణా 
యత్త మనోంబుజన్‌ సకల విద్యావర్ధ నాద్యుద్యమన్‌ 


. కాలువయొండు త్రవ్వి యుదకంబులు ద్రావగ నూత్నభాం 


దము, ల్పాలనియన్న రాసులు నెసంగమర్చియు మోక్షయా 
గమున్‌ హాళిగ సప్త్రవాసరములందు రచించి యశంబు 
గొన్న భూపాల 'సతీమణీ' సుఖము భాగ్యమునొందుమి 
చిత్తశాంతతన్‌॥ 


529 


(గోలకొండ పత్రిక) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


కర్మచంద్రోదయము 


ఆచివేంకట నృసింహాచార్యులు 


ల్ర్‌ 


ణు. 


బ్‌ 


2* 


న్యావాదాన్త విద్యాభ్యాస మొనరించి 
కృతకృత్యుడౌ రాజ కీయవేత్త 

కఠినోప వాసదీక్షలచేత నాత్మీయ 
యౌవనంబును గన్న యౌగికుండు 
హరిజనాబ్యుదయ పుణ్యాంభోజ పుంజ వి 
కాసంబునేసిన కర్మసాక్షి 
పత్నీసుతాలయ పశు ధనాదికము ను 
దాసీనతగుజూచు త్యాగ యుతుడు 
భూరి భూమిమాత్ఫూణ విముక్తి కొజకు 
బంధానాలయావాసి యౌ భాగ్యశాలి 
ధన్యమోహన దాస చైతన్యమూర్తి 
కర్మచంద్రుడు బడిచె లోకము సుఖింప. 
తల్లిదండ్రులకు వితంతుపుత్రీపరి 
తాపంబు గాంచుటే ధర్మసరణి 
జాతిమతాది వైషమ్య వివాదముల్‌ 
వృద్ధిగావించుటే విద్యమహిమ 
దీనజనాళివిహీన పరిస్థితుల్‌ 
గనుచుంటయే యధికార విధియు 
సంగనామణుల విద్యావ్యాప్తి ప్రతిబంధ 
కోపాయ చింతయే యుక్తి ఫలమ 
టంచు జనులను వంచించి హాయిగాను 
వాసిగాంచితి విందాక నోసనాత 
నాంధకారమా! యిపుడె నీ యంత్యకర్మ 


చంద్రుడుదయించె దిన్నగా జూజుకొనుము. 


కటిమాత్ర వస్త్రవైఖరి విశేషమెకాని 
నాణ్యమా ఆరవాణంబుకాదు 
రాటంబుపైన దారంబుదీయుటె కాని 


530 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నవ్యకార్శిక విధానంబు కాదు 
క్షురితశిరోజప్రచుర శీర్షమేకాని 
చలలసచ్చూర్ణ కుంతలము కాదు 
స్థవిరతాక్రాంత విచార వేషమె కాని 
యౌవన పీనావయవము కాదు 
గీ. క్రిందు మొగముతో జింతిలు క్రియయె కాని 
స్వైరితా జీవికా విలాసంబు కాదు 
కాని యిదియేమి మహిమయో కర్మచంద్ర 
రీతియే భారతీయుల నీతియయ్యె. 
తన వస్తధారణంబున భారతీమాత 
తుదిలేని స్వాస్థ్య సంపదభజింప 
తన సత్రభావ సదాగతి పెంపున 
శత్రుభూరుహ తతి సంచలింప 
దన స(త్రభావ సదాగతి పెంపున 
శత్రుభూరుహ తతి సంచలింప 
దనదు దీనాపనోద్యమమున నిశిల హైం 
దవజాతి భువి మహోన్నతి వహింప 
దన దయాశాంతి సత్యములకు దేశారు 
లధిక పశ్చాత్తాప మనుభింప 
గీ. దన విభూతియు సేతు శీతనగ మధ్య 
ధరణి రంగస్థలంబును దాందవింపు 
గర్మ చంద్రోదయంబయ్యె గాంధివంశ 
జలధి నీమహాత్మునికగు జయము సతము 


ల్‌ 


(గోలకొండ కవుల సంచిక) 


శివాజీ ప్రశంస 


కో.క. అబ్గన్‌. సంపత్ముమారాచార్యులు 
క్‌ ఎవ్వానిశకమందు హిందూమతంబున 
జాతీయనైరముల్‌ సకుబడియె? 


నెవ్వానిశకమందు హిందూమతంబున 
531 
తెలంగాణలో భావ కవితా వికాసం 





2* 


బ్‌ 


నరవిక్రయముగూడ నురుముబడియె! 

నెవ్వానిశకమందు హిందూ మతంబున 
వర్ణాశ్రమాచారవసతినిలిచె? 

నెవ్వానిశకమందు హిందూమతంబున 

గో బ్రాహ్మణుల భక్తి కొమరుమిగిలె? 

నతుడు రాజన్యలోక చూడానతంను 

డనఘుడార్యుడు ధైర్యశౌర్యాఢ్యుడనుగు 

బగడుబడియొడి సద్దుణభూషణుండు 
శ్రీశివాజీమహారాజశేఖరుండు. 

పరమతాభిమతంబు (బ్రకటింపయనుల 

గోరీలెనేటికి గొప్పసాక్షి 

పరభామలన్‌ మాతృభావంబుతోజూడ 

ఛత్రపురనవాబు పుత్రిసాక్షి 

దానధారనుదెల్ప దనమహారాజ్యమ్ము 
యతికినాసంగినాడనుటసాక్షి 

దానధారనుదెల్ప దనమహారాజ్యమ్ము 
యతికినొసంగినుడనుటసాక్షి 

గోసంఘములయందు గొప్ప (డ్రేమనుజూట 
ధర్మశాలలవన్ని తగినసాక్షి 

సాక్షులింకేల? సజ్జనాచారసరణి 

ధర్మమూర్తి యటన్న సద్యశమొకండె 

దిక్కులన్హిట నిక్కుచు బిక్కటిల్లు 

దక్కువేమి శివాజీకి ధాత్రిలోన. 

వ్యాయామసంఘపు బద్ధతుల్‌ జనులకు 

విరివిగానీవకా కజపినావు 

ధైర్య శౌర్యాదిసద్ధముల నభివృద్ధి నొందుటకీవకా యొజ్జవైతి 
పరరాజలబలగర్వ భంజనమార్గమ్ము నీవకాజనులకు నేర్చినావు 
స్వాతంత్యసాహస సాధనసంపత్తు ఆంచుటకీవకా కారణంబు 
అరయనన్నింటికాదర్శమగుదునీవ 

నిన్నుబోలినవ్యక్తులే నున్నసుమ్ము 


532 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పరమపావననచారిత్ర! భరతపుత్ర! 

శ్రీశివాజీమహారాజ! సిద్ధతేజ!! 

కడుపుకూటికి నెందజో కాళులత్తి 
జీవయాత్రలుగడపుచు జేమదక్కి 

మియనున్నారు స్వశరీరమాత్రులగుచు 

భారతాంబిక దౌర్భాగ్య భరముకతన. 

నరపతిలేని రాజ్యమటు నాథునిబాసిననాతికైడిన్‌ 
పరశశికాంతివీడిన విభావరిచందముగాగనేడు దు 
ర్భరమగుశోక వార్థిబడినందురుచున్నది భారతాంబ శ్రీ 
వరదుడ! వేగుబంపుమ శివాజినిగ్రమ్మర దుఃఖమారెడిన్‌. 


(గోలకొండ కవుల సంచిక) 


నీలకంఠ గురువు 


రంగధామ నాయుడు 


గీ. 


జాతిభేదము నెంచక జనులకెల్ల 
పరమ తత్వోపదేశంబు గరిమతోడు 
జేసి సంతుష్టి నిచ్చిన సిద్ధపురుష 
సచ్చిదానంద గురుమూర్తి చారుకీర్తి 
బుద్ధిమాంద్యతచే నిన్నుబూజ్యుదనుచు 
మదిని నెంచక సామాన్య మానవునిగ 
నెంచి మెలుగిన నన్ను మన్నించయ్య 
సచ్చిదానంద గురుమూర్తి చారుకీర్తి. 
సతిసుతాదులు బోషింప జన్మమెల్లు 
గడిపివైచితి నిక సూక్ష్మకాలమేను 
గేలుముకుళించి ప్రార్థింతు గృపనుజూడు 
సచ్చిదానంద గురుమూర్తి చారుకీర్తి. 
సకలశాస్త్ర పురాణముల్‌ సదుపనేమి 
జ్ఞానసంపత్తి ప్రాప్తంబు గలుగదయ్యె 
(బాపుజేరితి గతిచూపు ప్రణతిసేతు 


సచ్చిదానంద గురుమూర్తి చారుకీర్తి. 
533 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గీ. పూర్వ సుకృతంబుచేనీదు పూజ్యమైన 
పాదర్శన లాభ సంప్రాప్తికలిగె 
మనసు చపలతలేనట్లు మనుపుమయ్య 
సచ్చిదానంద గురుమూర్తి చారుకీర్తి. 


బమ్మెరపోతన 


భవానిసింగ్‌ ఠాకూర్‌ 

మ. సరసంబున్‌ సహజంబు నొక వితయన్‌ జాల్వుట్టియాంధ్రావనిన్‌ 
విరియన్‌ బారిన వెల్లువన్‌ బరుగనీ విశ్వంబుభక్ష్యంకుర 
స్ఫురితంబై తనరారె నేశిఖరి నాపోతన్నయన్‌ బర్వతం 
బర రే! చూడునిజాము రాష్ట్రమున నెట్లానందమున్‌ గొల్పునో. 

ఉ. పండిత శేఖరుండు కవి పట్టపురాజు గుణ(ప్రకాశమా 
ర్తాండుడు పోతనార్యుడు కృతార్గుడు తద్వదనప్రభూతని 
ష్మృండవచోరురిన్‌ దొరలు గండ శిలలవలె నుద్ధృతోక్తులు 
ద్దండత రా నెపండంబు దాళితరింపగ శక్తుడిమ్మహిన్‌ 

చ. నిరుపమభక్తి పూరవర నిర్ణరిణిం బడి యీదులాడు నీ 
శ్వరగుణవర్ణనప్రకట వైఖరి విస్కృతి జెందు మే నలం 
కరణము లూన్సునో దనకు గల్గిన యర్ధ మలుబ్దచిత్తుడై 
పరిపరివెచ్చపెట్టు నటువంటి మహాత్ము నుతింపశక్యమే. 

మ. జననం బందితి వోరుగల్‌ నగరి నైజాంరాష్ట్రమే కాక పా 
వనమయ్యెన్‌ భవదీయజన్మమును బ్రాక్పాశ్చాత్య లోకంబునిన్‌ 
వినుతిన్‌ జేయుటచే ద్వదీయకవితా విర్భూతి నేభారతీ 
యునిచిత్తంబు సగర్వమై వెలుగు దత్యుచ్లై ప్రభావంబునన్‌ 

మ. నుడులా ముత్తెపు బేరులైతనరు జెన్నున్‌ గాంచు సింగార పుం 
బడులా మేలిమిసొమ్ములై వెలుగ సొంపుల్‌నింపుమేలౌగొనాల్‌ 
మడుగుల్‌ వోలెనెసంగు బల్ము చెలువన్‌ మన్నించుచున్‌బెంచితౌ 
కడుబ్రేమంబును దెల్దుమన్నియలకున్‌ గన్నెజ్జిగాబోతనా. 


(గోలకొండ కవుల సంచిక) 


534 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రామరాజ భూషణుడు 


అంబటి లక్షీ శ్రన్ఫృసింహరాజు 
సీ. రామరాజాస్థాన రత్నమీవౌటచే 
రామభూషణుడన్న నామమలరె 
రసకవిత్వంబుతో రంబైనసాహిత్య 
రసపోషణుడటన్న వసతిగల్లె 
బహున్ఫప బహుమానపటిమచే నిరుపాధి 
కైశ్వర్యయుతుడన్న యశముగల్లె 
గీ. ధారణాపాండిత్య తత్వమబ్బుటచేత 
శారదామూర్తియన్‌ బేరుగల్లె 
గీ. వసుచరిత్ర ప్రబంధంబువంటి కావ్య 
మొకటిజూచెదమన్న నేటికినిగలదె 
యద్వితీయంబు నీ కవితాతిశయము 
రామరాజ విభూషణ నామసుకవి. 
శా. కర్ణాట క్రితిపాల రామధరణీకాంతానుకంపారసో 
దీణన్‌ ప్రాపిత రత్నహారహయదంతిగ్రామ రాట్సీఠసౌ 
వణాన్‌ంచన్మకుటాఖి భూషణకళావాల్లభ్య సత్మారముల్‌ 
వణిన్‌ంపన్‌వశమే చతుర్విధకవిత్వ ప్రౌఢ ఫ్‌ పుణ్యమున్‌. 
క. మీయప్పటి సన్మానము 
మీయప్పటి రాజవరులు మీ జీవనముల్‌ 
మాయందుగల్లియుండిన 
బాయక కవులెల్లడుగను బడరెమహాత్మా, 


(గోలకొండ కవుల సంచిక) 


పోతనామాత్యుడు 


దేవులపల్లి వేంకటాచలపతిరావు 
క. కవులకుదలమానికమై భవబంధంబులనుద్రుంచు భాగవతంబున్‌ 
దవిలిరచించితి తెనుగును భువినీకిక భవములేదు పురుషవతంసా. 


535 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఘట (బ్రహ్మ 


సిద 
(స) 


ఇబ 


బ్‌ 


కొందటురెడ్డి రాజులును గొందబు వెల్మవజీరులున్మహా 
నందముతోడనీకృతికి నాయకునన్నానరింపుమంచు ని 
రృంధముసేయుగా వినక పంకజనాభునకే యొసంగి సం 
బంధము ద్రైంపుకొంటివి నృపాలురతోగృతివయ్యపోతనా. 
హాలికుడంచునిన్ను బరి హాసము గొందబుసేయ “సత్మవుల్‌ 
హాలికులైననేమి గహ నాంతరసీమలుగందమూలకౌ 
ద్దాలికులైననేమి” యని దార్జ్వముతోడుతుబల్మినట్టి నీ 
శీలమునన్నెగాదరమె శిష్టజనాధిప పోతనాధిపా. 
ఆకలిబాధచేత నడయాడినయాలును బిడ్డలందబున్‌ 
మీకదొలంగిపోయినను వేమరుబందుగు లెంతచెప్పినన్‌ 
నీ కమనీయదీక్ష విడ నేరవుజేలను గొల్వబోవు వ 

హ్వా కలరే కవీశ్వరు లవారిగ నీకిలసాటి పోతనా 


. పదలాలిత్యము, భావవైభవము, స త్పాత్రౌచితుల్‌ వ్యర్థపున్‌ 


బదరాహిత్యము, సత్ర్రబంధరచనా పారీణతల్‌ భక్తి సం 
పద నీ కావ్యమునందుగాక పరికింపన్‌గల్లునే యెందు, దో 
హదమున్‌ గుర్చితివయ్య భారతి కమేయప్రజ్ఞతన్‌ బోతనా 


గ 


ప్ప రాజయోగి 


(గోలకొండ కవుల సంచిక) 


కులముగుండబ్రహ్మ కులము మాయదివినుడు బంక రేగడిదెచ్చి పరగుద్రొక్కి 


సారెసై మన్నెసి చవురంగకటజ్జతో దప్పి కుండలు వాని దీక్షతోడ 


గుంటలోపలుబెట్టి గుణముతోడ జరసి కుండరూపముజేసి యొండుబెట్టి 
కర్మంపుటావాను గాలుబెట్టియువాని జనులకిచ్చితినయ్య జయమునొంద 


కర్మచేగుండ (బ్రహ్మముగానుబడియె 
ఎంచిచూడ నాకులంబెచటలేదు 
వినుడి మాయప్పసిద్దప్ప విహితుడప్ప 


వేమనార్యునిబోలు విజ్ఞానియును లేడు కాళిదాసునబోలు కవియులేడు 
పోతులూరయ్యంత బోధకుండునులేడు సిద్దప్పయంత శిష్యుడునులేడు 


536 





తెలంగాణలో భావ కవితా వికాసం 


ఘనకబీరునుబోలు కనినదాసుడులేడు సుమతితో సరిబోలు సుమతిలేడు 

రామదాసునుబోలు రాజయోగియులేడు తల్లిదండ్రులుబోలు ధనము లేదు. 
గీ. ఘటముకంటెను వేజిన మఠములేదు 

ఆత్మకంటెను వేజైన హరియులేడు 

వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప 

కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. 


(గోలకొండ కవుల సంచిక) 


యాదవ ప్రబోధము 


జి.యం. దేవీప్రసాదు 

ల్లీ విశ్వమంతటమహా వినుతమౌయాదవ వంశంబు నిలుబెట్టి వరలె నెమడు 
కాపింటిబిడ్డడై దాపుజేరగవచ్చి యల్లుడై దేవుడై యలరెనెమడు 
ఖడ్మ తిక్క నస్నానఘట్టాన పసుపుంచు దుర్విధిగూర్చిన దొడ్డెయెమడు 
ఆహ్లాదకరమైన యక్షగానాదుల రచియించిసత్మీర్తి గ్రాలెనెవ్వ 

గీ. డట్టికృష్ణుండు, మైలారు నధిపుడైన 
కాటమవిభుండు యాదవ కవివరుండు 
గలరు వేల్పులు శూరులు కలువుచాల 
యాదవా! మేలుకొనుము నీయాత్మదలచి. 

చ. భయపడి కంస భూపతికి బారినయాదవు లెల్లగోవులన్‌ 
బ్రియమును బెంచుగా జనులు పిల్చిరి గోపక గొల్లలంచు సం 
దియమిసుమంతయుం గలదె దేవగిరిన్‌ మణి ద్వారనీరధిన్‌ 
జయజయ నాద ముప్పతిల సల్పిరి రాజ్యము గాదె యాదవా, 

మ. బలియై పోయెను గోలకొండకొక గోపాలుండు మండాదిలో 
బలియయ్యెం దురమందు వేరొకుడు గోపుంజంబుకై యిట్లుభూ 
తల మందెక్కుడు స్వామిభక్తికయి కాదాప్రాణమర్పించి స 
తృలముంగీర్తిని దెచ్చిరీతెగకు సద్భావంబుతో యాదవా. 


(గోలకొండ కవుల సంచిక) 


537 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మహాకవి కాలిదాసు 


శ్రీరాముల లక్ష్మీనారాయణ 
చ. పలుకుల యందు మార్దవము భావములందు విచిత్రభంగి వ్యక్తుల కథనంబు నందు 
రసగుంభనమున్‌ రచనాక్రమంబు నం దలఘుతరప్రశక్తి చెలువారుగు గబ్బము లల్లికీర్తిమై 
చెలుగిన కాళిదాస కవిశేఖరు పాదము లాశ్రయించెదన్‌. 
ఉ. అల్లికలందు వర్ణనములందు గధాంశములందు భవ్యభా 
వోల్లసనంబు నందు నొడయండయి సంస్కృత వాజ్మయంబురా 
జిల్లుగు జేసినట్టి కవి శేఖరభూషణు గాళిదాసునే 
నుల్లమునం దలంతు సరసోజ్ఞ్వల నవ్యకవిత్వసిద్ధికిన్‌. 
ఉ. లేరె కవీశ్వరుల్‌ ధరణి లెక్కకు మిక్కిలి గాగవారిలో నేరయిశ్రీనన్‌ గవిత్వమున 
నిప్పటికేనియు గాళిదాసునిన్‌ 
మీరుగు జాలిరే రస సమృద్ధియు, భావ సమృద్ధిగల్లి యొ 
ప్పారిన కాళిదాసకృతు లాంధ్రజగత్తును బెంపుగాంచుతన్‌. 
గీ తెలుగు కవితయందు దిక్కన్న నేర్చిరి - దైవభాషు గాళిదాసు ఘనుడు 
ప్రకృతి వర్ణనమున భరతవర్షమ్మున - కాళిదాసుజోడు కానరాడు. 


(గోలకొండ కవుల సంచిక) 
మహారాజా సర్‌కిషన్‌ ప్రసాదు బహద్దరు 
పైడికంటి వేంకటసుబ్బారావు 
శా. శ్రీ నైజాంప్రభు మన్ననల్వడయుచున్‌ క్షేమంబులన్లూర్చురు 
స్టీనత్వంబును బాపుచొప్పరయుచున్నేర్చంతయున్గ్జూపుచు 
న్నానాసౌఖ్యములిచ్చి రాజ్యముమహా నైపుణ్యమున్గావ నీ 
కేనిత్యంబగునగీర్తి జెల్వగుగదా! కృష్ణప్రసాదాధిపా. 


(గోలకొండ కవుల సంచిక) 


538 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రథమ రామేశ్వరరాయ ప్రశంస 


అమరచింత రామచంద్రకవి 


ల్త్‌ 


ణు. 


ల్‌ 


శ్రీజనుంపలి కులక్షీరాబ్బి జనియించి కంజారి సంపూర్ణ కళలమించి 
కకుబంతములనెల్ల ఘనకీతిన్‌ బంగించి సామంతరాజసం స్తవముగాంచి 
చాతుర్యమొప్ప భూచక్రంబు పాలించి ద్విడ్డనంబుల నెల్ల ధిక్కరించి 
వినుతగు ణాధ్యుదై విబుధులు బోషించి సద్ధర్మశీలు బ్రసిద్ధిగాంచి 

అతుడు పొగడొందు భూమండలాంతరాళ 

రమ్య వనపతిన్‌ పట్టణ రాజ్యమునకు 

రాజితాకార రామేశ్వర క్రితీంద్ర 

చంద్రుడలరెను గాంతి నిస్తంద్రుడగుచు. 

ఒక చెంత విబుధులౌ యుర్వీసుర (శేణి రమణీయ ధర్మమా గణ్‌ములుదెలుప 
నొకదండ సుకవీంద్ర నికరంబు లనపద్య గద్యప ద్యాథన్‌ సద్విద్య లెనయ 
నొకయోర నత్యంత సుకుమార గణికాంబు 

జాతాస్య లభినయ ఖ్యాతిజూప 

నొకదారి సన్మంత్రి నికురంబమనువంద 

నప్పటప్పటికి గార్యములు దెలుప 

సకలకకుబంత కీర్తి రాణి కరదత్త 

మందసం బనవెలసె భూమండలమున 

రమ్య గుణసాంద్ర రామేశ్వర క్షితీద్రు 

డరరె! భూలోక దేవేంద్రు డనుగుదనరె. 


(గోలకొండ కవుల సంచిక) 


539 
తెలంగాణలో భావ కవితా వికాసం 





2వ దశ 


1948 - 1966 


ఇదియు గైకొనరా నా 

ఎద సలాములొనరించెను 
వ్యధల బరువు దించెను, నీ 
మధురము లగు రుబాయిలు 


(ఉమర్‌ ఖయాం) 


540 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(ప్రభాతగానం 


ఊటుకూరు రంగారావు 
అదె యుషాబాణి! పులకించె; నామె హస్త 
స్వర్ణకంకణ మంజునిస్వనలు దెసల 
ప్రధితమయ్యెను తొలి యుషప్రసవరాజి 
విరిసె, నిరుపేద గుండెలు వెలుగునట్టు. 
అదిగొ! బాలార్ముడుదయించె నాతడే యొ 
కింత సేపాగినన్‌ ప్రళయాంతకుడగు 
నట్లు గన్పడు మీమీ యనాధదశల 
దాటి, చండాశుడైన మారాండునివలె 
విక్రమింపుడు దీనుల వేరుజేసి 
కాలరాదు విశ్వమునుదగ్ధంబొనర్చ. 
నవభానూజ్వల దివ్యకాంతికలితా నల్పాగ్ని విక్రాంతి క 
ల్లవిగో కొండలుకొండలేకరిగి నాయాచోటులందుండి, ది 
వ్య వినూత్నంబగు వీణతీవలవలెన్‌ స్వర్ణోజ్వల త్మాంతితో 
ప్రవహించెన్‌, దివిబ్రాక జొచ్చెనవిగో ప్రాభాత కాంతిద్యుతుల్‌. 
తెలతెలవారెరా! ఉదయతేజము దిక్కుల బ్రాకెరా! ప్రజా 
జలమిటు వృద్ధిజెందునని భానుడు తూరుపు కొండనెక్కెరా! 
కలకలలాడెరా జగము కాంతిమయంబగుచుండె వేచి, దు 
రృలులకు రక్షగల్లు నిరపాయ స్థలంబునుసృష్టిజేయరా! 
గణగణ (మోగారా విజయఘంటలు విప్లవ భేరులే రుణం 
రుుణమన సాగెరా బ్రతుక చావులమధ్యన నున్న ఘోరజీ 
వన బడబానలో జ్వల ప్రభాయుతకాంతులు మిన్నుముట్టె ని 
ర్ధన వ్యతిరేకసంఘమును దగ్గమొనరప్పగజూచె లేవరా! 


541 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఉర్విగల మానవత్వము, నూడ్చుచున్న 
ఈ వికృత పాపరూప ర్సురీప్రవాహ 
మాపుజేయనిచ విశ్వమాగదింక 
లెండు సుప్రభాతంబిదె లెండు లెండు. 
తూరుపుదిక్కనన్‌ విజయదుందుభిమోగె, వియత్సధంబు రం 
గారుమెరుంగు స్వర్ణమయకాంతులతో తళుకొత్తె ప్రాక్రభా 
తారుణ రక్తకాంతిత్రిదశావృతమైకనిపించె, లెండుమీ 
జారిన గుండెలొత్తుకొని సాగుడు ప్రాచ్యదిశాముఖంబుగన్‌ 
చిల్లులు నోవసాగినవి చిక్కిన చీకటికాంతకండ్లు ది 
వ్యోల్లసితప్రభానవనవోదయకాంతిభరించలేక, న 
ల్లల్లలనాడసాగినవి యాకలిచే తపియించు డొక్కలున్‌ 
ఎల్లరులెండు మీరు పయనించెడిబాటల చక్కదిద్దుకోన్‌. 
ఓ నిరుపేదలారా! విజయోదయమానసులౌదు సాగి రం 
డో నిరుపాధిజీవితులూడ్స్చెడి యీ ధనరాజ్యసీమలన్‌ 
ఈ నరక ప్రవాసముల నీ సరిహద్దులదాటి స్వేచ్చ, ప్రా 
గ్భానుసమానులై దిశలబ్రాకగ రందిక లెండు వేగమే. 
ఈ గంభీర ధనాంధకార నటనావిన్యాసముల్‌ ఘోరమై 
సాగెన్‌ పేదలగుండెపైన ఇటులచ్చంబైన చీకట్లలో, 
వేగింపంజను టెంతకాలమిక, యుర్వీచక్రమున్‌ ముంచగా 
వాగుల్‌ వారె ప్రభాతకాంతి, మిము నాహ్వానించెరా లెండికన్‌. 
కరడుగట్టినయాశతో పరితపించి 
తీరుపట్టికోరికల యెడారిలోన, 
ఎండి, మండెడిగుండెతో నుండనేల? 
రండు రండోయి విజయయాత్రార్ధమరుగ. 
ఎవరో కొందరు మంచివారలవుచో నేమౌనురా? నేడు భూ 
ర్భువ స్వర్లోకములందుకూడ నటనంబున్‌ జేయుచున్నట్టిమా 
నవ మాంసాశన రాక్షసప్రకృతి దున్మాడింపగా జేయ, నా 
యెవరో కొందరివల్ల నేమవును మీరీ రీతిగా నుండినన్‌. 


(శరధార) 


542 
తెలంగాణలో భావ కవితా వికాసం 





వెలుగు బాట 


ఊటుకూరు రంగారావు 
ఇట గాథాంధముతప్ప వెన్నెలలు లేనేలేవు, దట్టంపు శ్ర 
కటి పర్గాల్‌ మిము గప్పి వేసినవి ప్రాకారంబుగా దాటరా 
నటులన్‌, జ్యోత్సులులేని మీ బ్రతుకులన్యాయాలు, నిస్సారముల్‌, 
ఇటులెన్నాళ్ళుగనుంటిరో తెలియదెన్నేండ్లో యుగాలోకదా?. 
భగ్నములైన ఈ బ్రతుకుబాటలె రాజసథాలుమీకు, ఈ 
నగ్న పిశాచనాట్యములె నాటకముల్‌, ప్రతిలిప్తయున్‌ మహో 
ద్విగ్నమనస్ములై పరితపించుచునుందురిదేమి? వీనిలో 
మగ్నులరై, విషపళయమారుతమందున దూలిపోదురా...? 
ఇదియొక స్వాప్పిక క్షణికవిశ్వము, దీనినియావరించి యున్న 
దియొక మాయచీకటి అనాదిగతంబయి, యీతెజల్‌? బదా 
బదలుగజేసి, నూతనప్రభల్‌ తిలకింపగజేతురండు, రం 
డిదె యవకాశమింక లభింయించదురా! మరియొక నాటికిన్‌. 
ఈ చీకట్లను చీల్తు, నా వెనుకరండీ స్నిగ్ధ దివ్యప్రభా 
వీచీ శ్రేనుల దేలియాడగ, మహోతృష్ట ప్రదేశధంబు కా 
లోచింపన్‌ పనిలేదు మీకును, విలోకింపన్‌ గగుర్పొడ్చు ఈ 
ప్రాచీనద్రసహీన ధ్వాంతయుత వ్యగ్రారణ్యభాగంబులన్‌. 
అక్షయమైన బ్రతుకులంచుతలంచెదరొక్క్మమారు సా 
పేక్షగనున్న గాంచుడు విభీతములై పరుగెత్తు చీకటుల్‌, 
ఈ క్షణమందె రాదలచిరేని రయంబున రండు! రండు! నా 
దక్షిణరాజ్యసీమకు ప్రధానవిచిత్రవిలాస భూమికిన్‌. 
ఆ మలమద్దిరీంర్రదశిఖరావృత హైమసమీర బాలికా 
హేమకరాలస్పర్భ పులకింపగజేయును మిమ్ము, ఒక్క మా 


543 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రామధురానుభూత వివశత్మతనందినయంతనే నిజం 
బేమో యెటుంగజాలు దురికిప్పటికైన గ్రహించుకొంటిరా...? 
నావిధిమిమ్ములన్‌ వెలుగునాటనునిల్సి, అనంతమౌ మహా 
శ్రీవిభవంబులన్‌, బహువిచిత్రదశన్‌ వెలుగొందు కాలపున్‌ 
(తోవలుజూపుటే-మనసుదోపనివారలు కోరుకొన్నచో 
ఈ విరతిప్రదేశమునకే మరలింతును రెప్పపాటులో. 
యింతగమిమ్ముగోరుటిది ఎందులకో తెలియంగలేరి? 
ర్వంత సుఖంబులేక (భ్రమపాలయయుండినమిమ్ముజూచి నా 
స్వాంతము తల్లడిల్లురు, ప్రశాంతతవీడితపింతు, భీకర 
థ్వాంతములోన మిమ్ముగనధర్మముకాదు మదీయ సేవకున్‌... 


(శరధార) 


ఇనుప గోడలు 


ఊటుకూరు రంగారావు 
ప్రేయసీ! 
అహో! ఎన్నాళ్ళకి నీ రాకడ? 
నీ నవయౌవన తేజంతో 
నా నయనాలు జిగేల్మనిపించి 
వెళ్ళిపోయావు. 
మళ్లీ యెందుకీ పోకడ...? 
మన యిద్దరి మధ్యన 
యిందుకింత దూరం...? 
నా ననూతనజీవిత నీలాకాశంలో; 
నిగనిగమెరిసే సువర్ణనక్షత్రంలా 
ఉదయించావొకసారి. 
న చిరునవ్వుల గంటల గణగణలో 
నా భావావేశం మునిగి, 
నన్ను నను విస్ఫృతిపథంలో నెట్టుకొని, 
కన్నార్పక తిలకించిన రోజులు లేవా...? 


ప్రణయసాగర తరంగాల పై, 
544 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నడవను సరవడి త్రొక్కిస్తూ, 

ఏ దూరతీరాలకో మనం 

వెళ్ళిపోతూన్నప్పుడు 
వినువీధినిండ, 

పెనుగాలిరేగి, 

ఘనజలధిపొంగి 

మననావ మునుగ, 
ఇద్దరం చెరొకతీరానికి 
విసిరివేయబడ్డాం తరంగాలద్వారా. 
ఆనాడు నా విశాల హృదయాన్ని 
పిడుగు తొలచినట్లయింది ఈనాడు.. 

నల్లని దు;ఖపు పరదాలని 

ఒత్తిగించుకుని చూసే 

నీళ్ళునిండిన రెండుకండ్లు 

నీ నిర్మల సౌందర్యంకోసం 

నిఖిలదిక్కులనీ గాలిస్తున్నాయి. 
ఘడియ వెంట ఘడియ, 
రోజు వెనక రోజు, 
బుతువు వెంట బుతువు, 
జరిగి జరిగి పోతూన్నవి 

నా స్వప్నాలరాణీ! 

నీ వెక్కడున్నావు...? 

నీకూ నాకూ ఎంత దూరమో...? 

ఈ దూరంలో గాలిదుమారం. 
చింతాప్రవాహంలో ఈదుకుంటూ 
గట్లప్రక్క నిలువెత్తున పెరిగిన 
సమాజ శాసనకవృక్షాలనిచూస్తూ 
పోతూన్నా.. 

ఎలానో మారింది జీవితం. 

ఏమిటో ఇదంతా కలుషితం 


545 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రతివ్యక్తి అనుసరించేమార్గం, 

(ప్రతిజీవి వల్లించే ఆశయం 

అన్నీ ఒకటేననికదూ 

ఆనాడు మనం అనుకున్నాం...! 
ఈ మహా సంకులమార్గంలో 
మనజీవితాలే ప్రక్కన నడవాలో 
క్రమం తెలీడంలేదు 
ఎవరినడిగి తెలుసుకోను...? 

మన యిద్దరికీగల దూరంలో; 

ఎన్నెన్నో విచిత్రాలు 

ఎన్నెన్నో ఇనుపగోడలు 

ఏం చేస్తాం మరి...? 
ఈ నిరాశానిస్సహాయదశ 
యెల్లకాలం నిలిచివుండదనిమాత్రం 
నా అంతర్వాణి మెల్లగా 
నాలో చెబుతూన్నది. 
నిజమేనా రాణీ? 


(శరధార) 


నవ విరహిణి 


ఊటుకూరు రంగారావు 

అన్నీ కలలేనా... 

కోరికలన్నీ వ్యధలేనా. ప 

జీవితమంతా వృధయేనా... 
ఈ గాఢ తమోరాత్రులు 
ఏవో భయంకర స్వప్నాలతో 
నిట్టూర్పులు వెడలిస్తూ, 
ఇలాగే గడిపేయాలా...? 

ఎన్నడీస్థితికి అంతం...? 


546 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఏమిటీ నా జీవితభావం...? 
క్రమక్రమంగా గొలుసులవలె 
గడుస్తున్నాయి వత్సరాలు. 
సంతతా[(శుధారావాహిని 
సాగిపోవలసిందేనా...? 
విరబూసిన పువ్వుల నవ్వులు - 
విరియనున్న మొగ్గలనిగ్గులు... 
పరితాపం, బాధ, నిరీహత 
ప్రబలిస్తూన్నవి హృదయంలో. 
నా వాంఛాసుమమొకటైనా, 
విరియలేదు. విరియదో యేమో... 
సౌకుమార్య, సౌందర్యాలను 
విరజిమ్మే యౌవనరేఖలు 


చెటిగి, నశించడం తప్పదా...? 


వియోగ బదబాగులమందున 
కరిగి, మురిసిపోకతీదా...? 
నన్నుజూచి, పూలు, తుమ్మెదలు 
నవ్వి, పరిహసిస్తున్నాయి 
ఎన్నో చక్కని సుమాలతో 
ఈర్ష్యతో నలిపేశాను. 
ఈ కోయిల తీయని కంఠం 
వెరపిస్తే నే వెరిచేనా? 
ఈ కోమల సుమసందోహం 
సువాసనల మైమరచేనా..? 
ఏదో ఉద్యమ సాధనలో 
వేరిపోయానంటావా 
ఎన్నేల్ళీ వియోగభారం...? 
వెలికొస్తావా యెపుడైనా...? 
నరాలు, నవనాడులు, సర్వం 
దహంతో తపియిస్తూన్నవి. 


547 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నీ గాఢ పరిష్వంగంలో 
నేనెప్పుడు నిదురిస్తానో...? 
నునుపెక్కిన యీ ఊరువులకి 
విశ్రాంతిలభించేదెపుడో... 
మధురచుంబనపు మైకంలో 
మైమరచి వసించేదెపుడో... 
ఈ గర్విత వనపుష్పాలు 
ఎన్నడు పర్యంకంమీద 
పానుపుగా పనికొస్తాయో... 
నేనుండే వాస్తవజగత్తు 
నానాటికి బరితెగుతూన్నది 
కుట్రలు, దోపిళ్లు, హత్యలకి 
కూడా, వెనుదీయటం లేదు. 
ఎన్నో నవయౌవన వాంఛలు 
ఇక్కడ బలియవుతున్నాయి. 
ఎన్నెన్నో నునుచెక్కిళ్ళకి 
పన్ను దెబ్బ తగిలిందిచ్చట 
ఈ గాయాలిక మానుతవా 
ఏమో నాకర్ధం కాదు. 
అడుగడుక్కి సందేహాలే. 
ప్రతి ఘడియా వియోగబాధే 


(శరధార) 


అగ్ని వలయం 


ఊటుకూరు రంగారావు 
కాలచక్రం “విసురు” కు 
జ్వాలా రుంరులో 
యిరుక్కు పోయాను. 
నాముఖం వసివాడుతోందని 


నీ మనసులో భయంవలదు. 
548 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఎలాగో శక్తితో గింజులాడి 
వెలికి రాగలను నేను. 
హృదయవాంఛా చిత్రాలనీ. 
మెడదులోని స్మృతిఛాయలనీ 
పదిలంగా దాచిపెట్టాను. 
ఉజ్వల సౌందర్యం యెపుడో 
ప్రజ్బరిల్లి వెలుగునీకమానదు. 
వెల్టిమొల్టి ప్రశ్నలతో నిన్ను 
వేదించడం అభిమతం కాదు. 
తోచీతోచని వ్యధాజీవితానికి 
ధూమకేతువులా కనిపించను. 
ఊహకందని ఆలోచన 

ఊపిరి సలుపనీయడం లేదు. 

బంధింపబడినపక్షిలా 

(బ్రతుకు గిలగిల మంటూన్నది. 
స్వేచ్చగా ఆడలేను. 
ప్రణయగీతం పాడలేను 

నా హృదయం అనామకంగానే 

నశించిపోతుందేమో...? 

చైతన్యంలేని దశలో 

శిలాప్రతిమ నవుతానేమో... 
మధుర మధుర పీయూషస్నాతమైన బ్రతుకుని, 
మంటలు చుట్టుముట్టి కాలుస్తున్నాయి. 
ఈ మహాదావానలం భరించలేను. 
ఇందులోనే ఆహుతి యవుతానేమో...? 

ఆకాశం కాళజీమూతావృతమైంది 

లోకాలు విశ్రాంతి తీసుకుంటాయేమో...? 


(శరధార) 


549 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నిరాశా తంత్రులు 


ఊటుకూరు రంగారావు 

నాలోన ఆశలు సంపూర్ణంగా మేలని. ఆ 

ఈ అచుంబిత యౌవనం; 

పురివిప్పిన నెమలిలా నృత్యంచేస్తుంటే 

నీ వెంతో ఆనందిస్తావని 

భావించాను. 

మొన్నటిదాకా నేను. 

ఈనాటి నా నవయౌవనం, 

అడవిలో పూచిన లతాంతం. 

అక్కరకురానిధనం. 

అనుభవానికందని విజ్ఞానం. 
ఏ ఆశలు,నాగుండెకు జీవంపోశాయో... 
ఏరూపం, నీజతకి అర్హమయిందో.... 
ఆ ఆశలూ, ఆ సౌందర్యం 
అన్నీ ధూళిలో కలుస్తూన్నవి. 
ఒక్కొక్కటే క్రమంగా 
ఎక్కడకో తేలిపోతూన్నవి. 

నీ వెప్పుడో రాకపోవనీ, 

ని సాహచర్యం దొరక్కపోదనీ 

ఎంతో ఆశలో బ్రతికాను 

ఇంతవరకు కల్పలల్లాను. 
దుర్మార్గుల తీవ్ర వాక్ళూలాఘాతంతో 
దురదృష్టజీవితం జల్లెడలా మారింది. 


550 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రాణం శూన్యంలో లయమవుతూన్నది. 
రవంతలేదు సుఖమన్నది. 
విచ్చని పూ మొగ్గల అందం, 
విరబూచిన పూగుత్తుల ఆనందం, 
పచ్చనితోటల సౌకుమార్యం, 
పక్షిసంతతుల మధురమధురగానం 
నాకెందుకివనీ ...? 
సాధనాలూ, వదనాలన్నిటినీ 
చప్పున వదిలిపెట్టేసి, 
బాధలన్నీ తప్పించుకుని 
బయటపడక యింకెందుకు...? 
ఉద్విగ్న హృదయం 
ఊట్టూరు రంగారావు 
చేతిలో అగ్నిఖడ్డం ధరించి, 
చీకటికడుపును చీలుస్తూ, 
సుడిగాలితో నేస్తంకట్టి, 
వడిగా, వడివడిగా, 
కీకారణ్యాలు దాటి 
నీకోసం వస్తున్నా... 
నా సహచరబ్బందం నా వెంట వుంది 
నా భావజ్వాలలు మార్గం చూపిస్తున్నాయి. 
నాకీ సమాజమూ, శాసనాల భయమేమిటి...? 
అన్నిటినీ దాటి, వస్తూన్నా కన్నులార చూడాలని. 
ఆకాశం పూలు వర్శిస్తూన్నది. 
ఆర్జవంపొంగులెత్తుతూన్నది 
వాదనలు, రోదనల, వట్టి ఆశలు తప్ప 
లేదు ఆచరణలో లేశమైనా సుఖం 
పెను తుపాకి పాలించే 
ఘనమైన ప్రపంచం యిది. 
భయంకరంగా విరుచుక 551 


తెలంగాణలో భావ కవితా వికాసం 





పడుతున్నది మీద. 
నిరపరాధ, నిర్భలులకి 
ఉరిశిక్షలే రోజూయిట 
విశ్వాసం నశించింది. 
నిశ్వాసమె సాగుతోంది 
నా చరిత్ర యీలోకపు 
నాడులతో బిగిసిపోయి 
కక్కుతోంది నెత్తురులను. 
డొక్కలెండి నశిస్తోంది. 
కానీ లోకం మారదు. 
ఈ నరహత్యలు ఆగవు 
ఈ పరోక్ష హింసకు నే 
నేమి జవాబీయగలను? 
దరిద్రుడి ప్రణయం 
మధురసుధలు విరజిమ్మే నీ 
హృదయం, వదనం మరిచిపోలేను. 
చెదరని శిలాక్షరాలుగా 
చెప్పేవాక్కులు నీవు నమ్మవు. 
గాధామయ బధిత హృదయాన్నీ దరిద్రాన్నీ 
కప్పిపుచ్చి గుప్తంగా వుంచుతున్నాను. 
యిక, బయటపడక మార్గం లేదంటూ, 
విపరీత స్థితి కల్పిస్తున్నావు. 
నేనొక దుస్సహ దరిద్రతా భారవహుణ్ణి. 


అశక్త జీవితం గడిపే అనామక మానవుణ్ణి. 


గతకడానికి గంజిలేనిమనిషికి 
కల్పనాత్మక మధురిమలు శోభించవ... 
కడుపు నిండకుండా ప్రణయాన్ని 
కాపాడుకోవడం దుస్సాధ్యమేమో...? 
ప్రణయ మార్గంలో నడిచే బండిని 
పట్టాలు తప్పించక లాభంలేదేమో? 


552 
తెలంగాణలో భావ కవితా వికాసం 





జీవితాన్ని చెరుపుకుంటూన్నందుకు 
సిగ్గుపడుతూ చింతిస్తున్నాను. 
ఈ సమయంలో నాకర్తవ్యం 
యేద నీవే బోధించు. 

దరిద్రుడి కింత కన్నా 

మరో మార్గం యేది...? 

సుఖాభిలాష త్యజించడమే 

సుఖం దరిద్రజాతికి 

ఊహించి, క్షుణ్ణంగా పరిశీలిస్తే, 

ఉండదు నాలో తప్పు, 

కాలదేవత హుంకరిస్తూ 

కార్చిచ్చు రగిలిస్తోంది. 

జీవితారామం శిధిలమై అంతరిస్తోంది. 


ప్రణయాన్ని ప్రళయం ముంచెత్తిందా...? 


బ్రతుకు ధ్వంసమై పోతుంది. 
కళ్ళల్లో అశ్రువులు కమ్ముకున్నాయి 
కనిపించడంలేదు ముందుమార్దం. 
(డ్రేమభావ భరానిల తరంగాలు 
వీచడం స్థంభించి పోయింది. 
భయదమృత్యు వాతూల మహార్భాటం, 
జయం గురించిన అనుమానం, 
విలయ వికటనృత్యం, 
వలయంగా చుట్టుముట్టినవి. 
ఇన్నిటికీ కారణం...? 
అంబరచుంబిత పైశాచీ రక్తారుణ 
నేత్రోన్మీలనమే. 
జీవరసం పీల్చబడి, పిప్పి అయి, 
నిర్ణివత్వం నిలబడింది. 


(శరధార) 


535 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఖులీ ఖుతుబుషా 


హీరాలాల్‌ మోరియా 

జగతిలోపల రాజు లెందరొ 

సమరమును కావించి నారలు 

విధిని మరచి విలాస రీతుల 

వేలు లక్షలు ఖర్చుచేసిరి. 
రాజుగా నుండియు నరుండటు 
ప్రజల బాధల నెరిగి వర్తిలు 
ఖుత్చుషా యను రాజుగూరిచి 
కొంత వచియింపంగదలతును. 
ఏ కతకు కాణాచి యాతడు 

లోకులక ఆదర్శమాతడు 

మూఢరీతుల పాద్రోలెను. 

గాధమగు స్నేహమ్ము నలిపెను. 
నూత్న జీవన బోధ సేసెను 
యత్నమున దేశమ్ము నంతట 
నవ్యవ సంస్కృతి వ్యాప్తిజెందగ 
నరులమానసములను మలచెను. 

జగతిలో విఖ్యాతి గాంచిన 

సకల రత్న చయమ్ము కూడను 

స్‌ మహోన్నత భావములకే 

నిదర్శనమై నిలిచియున్నవి. 
సాహితీసంపదలు పండెను 


554 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సాంస్కృతిక వైభవము నిండెను 
నీవు రాజ్యము చేయురోజుల 


నిఖిల జనులకు శాంతి యుండెను. 


భాగ్యమతి ప్రణయమ్ము నీకొక 
భవ్యమార్గము కూర్చి పెట్టెను 
ఆమె సౌందర్యము భవద్ధ్రృద 
యానకాంతుల మేడ కట్టెను. 
ఆమె పాటలు నీ మనమ్ముల 
అందమగు నందనము నింపెను 
ఆమె కోమల హృదయ కమలము 
నీమనస్సున సుధలు చల్లను. 
మానవుల నిజమైనమిత్రుడ 
వైన నిన్నవ్వాడు మరచును? 
సంస్కృతికి ఆధార శిలవై 
సాగిపోయిన నీవె ఘనుడవు. 
రాజువే కావీవు సకల 
ప్రజల మిత్రుడవై వెలింగెడు 
“'దకను భూమిని గల నరావళి 
తలచు నెప్పుడు నిన్ను తప్పక. 
ఈ ప్రజాపత్తాక యుగమున 
ఎచట గూడను నిన్నుబోలిన 
ప్రజాస్వామ్య పరాయణుడు కన 
రాడు నిక్కము ఖుతుబ్‌షా ! 
విప్లవము లెన్నెన్ని వచ్చిన 
విస్మరింపము నిన్ను రాజా! 
నిన్ను బోలిన కరుణ హృదయుడు 
నేడు కావలె మాకు రాజా! 


నేడు లోకము మారియున్నది 
నీచుడే ఘనుడై వెలుంగును 


555 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దయ్యములు గూడను జగమ్మున 

ధర్మబోధను సేయబేనును. 
దేవదేవుని పేరుతో రణ 
మావహించును నేడు జగతిని 
సూర్యచంద్రుల పట్టుకోర్మిని 
శూరుడై నరు డరుగు చుండెను 

నరుడు తననే మరిచి దేవుని 

కరణి సర్వేశ్వరత చూపును 

దేవదేవుని పేరు చెప్పుచు 

దేవునే నిందించ దొడగెను. 
నిన్ను మరల జగాన చూడగ 
కన్నులా రాటమ్ము చెందును 
నిన్ను బోలిన దయామయుడిక 
నేలపై రావలయు మరలన్‌. 

చార్మినార్‌ నిర్మాణ చతురా! 

భాగ్యమత నయనాల తారా! 

ప్రణయమున అంధత్వ మందక 

ప్రజల పాలించిన ఉదారా! 
నరుని ప్రేమించుట యెరింగిన 
ధరణి పాలుడ వీవు నిజముగ 
ద్వేష మెరుగక ప్రేమతో ఉ 
న్మేష మందిన మనసు నీదే. 

రాచరికము నశించిపోయెను 

ప్రజల రాజ్యము వచ్చిచేరెను 

అయిన గూడ జనాళి నినుగన 

ఆరటము ఎందును నరేంద్రా! 
ఇపుడు గూడ ప్రదోషవేళల 
ఏకతమ ఏతెంతు వేమో 
చార్మినార్‌ శృంగాగ్రముల గని 
సంతసింప దలంతువేమో! 


556 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ధరణిపై ఖులిఖుత్చుషాప్రభు 
మరల వెలయింపగదె దేవా! 
తిరగి భాగ్యమతీ పురంధ్రి ని 
దింపుమాతని హృదయ వీధిని. 


(అమృతపదం) 


ఉగాది 


ప్రొఫెసర్‌ పి. యశోదా రెడ్డి 
ఉగాదీ! నీ వయస్సెంతో తెలియదు నాకు 
కృతయుగపు తొలినాటి అరుణోదయం 
అన్నారు నీ నవోదయం 
అదే నీ శుభోదయం 
అందుకే 
కాలం పూచిన తొలి పువ్వు నీవు 
సృష్టి చూచిన తొలి వెలుగు నీవు 
ప్రకృతి తొడిగిన తొలి మొగ్గ నీవు 
విజ్ఞానం విరిసిన తొలి వెన్నెల నీవు 
ఆద్యంతాలు లేవు కాలానికి 
అయినా 
బుద్ధిజీవి లెక్కల గారడీలో చిక్కువడి 
చెప్పినట్లు నడుస్తుంది కాలం 
నిజానికి 
నడిచిందీ, నడిచేది, కాలం కాదు సుమా! 
మనమే?! 
అయితే ? 
బుతుసత్యాలవలె నిత్యం తప్పక వెలిగే 
ఈ ఉదయాస్తమయాలూ, బుతుషట్మం 
కాలపురుషుని తలను పండించడం లేదా? 
తొంబడి తొణికించడం లేదా? 


లేదు - లేదు 
557. 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అది 

మన బుద్దికి కట్టిన ఇంత కనుకట్టు 
సామానుయల వకట్టు - శాస్త్రజ్ఞుల ఆగపట్టు 
కాలం వయ్సు మళ్లలేదు - వసివాళ్లు వడలేదు 
కొత్త కొత్త పేర్లతో ఏడాది ముసుగులతో 
చైత్రరధాలెన్నో 

ఎక్కుతూ దిగుతూ సాగుతూనే ఉంది ముందుకు 
శబ్ద శక్తిని ఆశ్రయించిన వ్యంగ రచనావైభవం లా 
చయుగచతుష్మం ఎన్ని ఆవృత్తులు పొందినా 
ఉగాది మాత్రం పసికందే 

కసురు కాయే, పసరు మొగ్గనే 

ఊపులో- ఉల్లాసంలో, రూపులో- చూపులో 
కాలం పురుషుడే! 

అయినా! 

ఎదలోతు తెలియనీయనితనంలో మాత్రం 
అచ్చం- మాగుణమే! 

అందుకే, ఉగాది! - నీవు మాసేరి దానవు 
నిన్నగాక మొన్న 

పింగళ పుట్టన వేళ 

లాలలు పోసి- జోలలు పాడి 

పండుగలు చేసినారు పెద్దలు 

అప్పుడే పింగళకు అంగీ మాసింది 
“కాళయుక్తిని ఉయ్లాలో వేసి 

పొత్తిళ్ల నుంచి గుగ్గిళ్లు పోసి 

పేరపెట్టుదుము రమ్మని పత్రికలంపినారు 
అమ్మా! కాళయుక్తి! 

నిన్నేమని దీవింతును? 

నీవు నిత్యవు! నిత్యయౌనవవు! నిరామయవు 
కానీ! 

నీ కాలంలో సుఖింపనిమ్ము సర్వజనుల 


558 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పేదల చెమ్మటల్‌ నీరుగా పోసి 

చెమన్లు పెంచుకొనక యుండ 
వాసింపనిమ్ము విద్యా సౌరభములదిశలు 
బెండ్లు మునిగి గుండ్లు తేలకయుండ 
పొదల నిమ్ము స్నేహ సౌహాగ్టములు 
స్వార్థమ్మున తడిబట్టల కుత్తుక లుత్తరిం చుకొనక 
నిలువనిమ్ము వ్యక్తల- వారిని వారుగా 
ఒకళ్లుకు గుండు గుత్తగా అమ్ముడుపోక యుండ 
ఎదెఎద చల్ల చేయగా 

మా కన్నుల వెన్నెలలు కురియగా 

మంచి ముడిచిన బొమగంటు విడిచి 
కలతదేరిన చిత్తముతోడ- మోము 
చిరునగవుల సొబగులు చిగురింప 

పలుకు ముత్తియముల పోహళించి తెచ్చిన 
ఈ శుభాశీస్సులు - కూర్చువలె నీకు 
కనకాభిషేక గౌరవమ్ము 

ఈ శుభవేళ! 

పలుక నేర్వని నన్మొాన పెద్ద జేసి 

కవి జోదుల సరిగద్దె పీట వెట్టి 

రమ్మని కబురంప రా కుండుట 

పాడిగా దని వచ్చి తీ నిడు సభకు 

పాలు నీళుల పాటు విశ్లేషించి చూడ 
రాజహంసకే చెల్లుగాక 

మెట్టునకు తగునే 

తరములు మెట్టి చూప? 

అయ్యా! చెన్నయ్యా! 

నీకు ఆయురారోగ్యాభ్యున్నతుల కీర్తి ప్రీతులు 
నిత్యమొక కొత్త వూపుగా 

పూచుచుండ 

పుట్టికలు నింపు కో వయ్య 


559 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దేశపూజకు పట్టు మి దే పంచె కొంతు 
నిందు దీవెనల 
మంగళాక్షతల నిడుదు నీకు 


(ఉగాదుల ఊయల) 


సఖ్యం 
బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి 

ఫ్‌ లాస్యము పాయసమైతే! 

నా ఆస్యము (ప్రేయసమైతే! 

నీ చూపు ద్విలపంబనగా, 

నా వాపులు సఫలంబనగా, 

(పేమ లతాంతమున వసింతాం! 

వామ హృదంతమున తపించాం!! 
నీ మంజుల మంజీరంచే 
నా రంజిత కంజాతంబే. 
నీ యానము నిట్టూరిస్తే 
నా గానము లొట్టలువేస్తే 
ధావసుమాధ్వమున వసిందాం! 
రావ మధూక్తమున కసింతాం!! 

ఏ శోభా ప్రాభాతంలో 

నా స్వాభావా భూతంలో 

నీ హృదయము మధురంబైతే 

నా పథకము విధురంబైతే 

ఆ శాసిత వసతి వసింతాం! 

భాసాకృతి విసృతి తసించాం!! 
నీ సుందర నిరాదృతంబే 
నా మందరకరా వృతంబే, 
నీ మనసొక నిచ్చెన వేయన్‌, 
నా గుణమొక మచ్చున రాయన్‌ 


భాగమృదంగముల వసింతాం! 
560 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నీ ప్రణయము నిస్తులమేమో! 

నా అనునయ మతులందేమో 

నీ ధావపు ప్రాభవమిట్రై, 

నా భావికి లాభములటై, 

సూనాంగణత వినివసింతాం! 

ప్రాణంబుల కలిపి తపిందాం!! 
నీ హసమున ప్రసవంబగులే! 
నా కవనము అసదృశమౌలే! 
నీ ఆడినగాత్రము పొగులన్‌ 
నా పాడిన గీతమురగులన్‌, 
ఖ్యాతోపక్రమత వసింతాం! 
జ్యోతిశ్చక్రమున తపింతాం!! 

నీవేయొక మృదువాక్యమువై! 

నేనే యొక మధుకావ్యమునై! 

నీ విరహము నిర్వాజముగా 

నా దరహాస ముర్వీజముగా 

పూవులలో తాపులమౌదాం! 

తావులలో పూవులమౌతాం!! 
ఏ శిల్ప మహనాయసము నేనై 
నా అల్పవి పర్యాసము నీవై 
నీ భంగిమమే రంగులు గాగా, 
నా యింగిరమే పొంగులుబోగా 
చిత్రాకాశము చేరువబోదాం! 
యాత్రాపేశల పాకముచూదాం!! 

నీ హావంబున నేనైతే! 

నా భావంబున నీవైతే! 

నీవే కోకిల ముగ్ధవుగా, 

నేనే హర్షమయూరునిగా, 

ఆ వసంతమున నాలాపిద్దాం! 

ఆ వర్షంబున నాటల నాడ్డాం!! 


561 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నెనే నీవై, నీవే నేనై! 
నీవని నేనని లేకుండా, 
నిఖిల జగత్తున నిభృతులమై 
దుఃఖలోకమును ఆశ్వాసిద్ద్ధాం! 
సఖ్యజీవులుగ నిశ్వాసిద్దాం!! 
(ప్రత్యేషు 
ఫాల్గుణ బహుళ అమావాస్య 
బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి 
“లెండు లెండోయి విశ్వము మండిపోవు 
చున్నదో గాధ సౌప్తికాపన్నులార!” 
అనుచు కేకలు వినబడ నదరి లేచి 
చూచినాను - 
మోదుగుకొమ్మ జుట్టునిండ 
మంగళున్న నమాలలు గట్టి మాయమైరి 
ఎవ్వరో ! 
తేటి పిందులు ఎగసినట్లు 
పొగడ (గ్రమ్మెను ! 
నేలపై, పొట్టకంటి 
కట్టుకున్న మర్మటశిశు మాత వలెను 
ఎవరుగని పల్మరించని వృద్ధ దేహ 
ములు, దరిద్రభాతమ్మును మోసికొనుచు 
పోవుచున్నది మంటలో, పొగలలోకి 
ఎందుకో! ఎవ్వరో |] 
గుండెలు జల్దరించి కనుగోసలు మూసుకపోయె నాకు! (బ్ర 
హ్మాండము పిక్కటిల్లినటులాయెను భావము వాక్కుకందకన్‌! 
దండిగ కొంతసేపటికి దాపున జూడక జూచినాను ఏ 
కొండలలోనికో! విధున రోకిల దాగపురేఖ విన్సడెన్‌ !! 


(ప్రత్యేషు 


562 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మధుర పథము 


ఉప్పుటూరు రాఘవాచార్యులు 
కన్నులరమోడ్స్చి కమ్మని కంఠమెత్తి 
సుందరోహాకరం బితానంద గగన 
మానములోని మోహన గానములను 
ఆలపించమురమ్ము - నా యందు నీనవో 
ఏనో నీయందు లీనమై ఏకరీతి! 
ఏమి తపమాచరించితినో మనోహ 
రాంగి! భవదీయ కలపరిష్వంగమునకు 
మారిపోవుదు, నను నేనే మరచి నీదు 
లలిత పరివాది నీ సుఖామల తరంగం 
వెలిపోవుచు తన్మయ తీరములంకు. 
వాలుదంతట నీ కపోలాలపైని 
ముద్దులొలికెడి చిరునవ్వు మొగ్గనగుచు! 
తాండవింతును నీ యుతస్థలమునందు 
నావి వెదజల్లు విరజాజి దండనగుచు 
నూత్న సంపుల్ల మన్మనోంబుజదళాన్త 
రముల నానందమధుర మరందమీవు 
మాధురీభావ సురభిసంపదవు నీవు 
స్వాంతమేనీవు జీవిత స్వాదుసరసి 
సకలసుధాపూర మీవు నాగానమీవ. 
నీదు కడగంటిచూపు వెన్నెలలతోడ 
ఈయమేయ ప్రసన్న విహాయసంపు 
సరళ వీధులలో మనశ్చంద్రుడిటులె 


563 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పెరిగిపోనిమ్ము చిన్ముద్ర కరణినింక 
రథమునడిపించుఆక్షీర పథములందు. 
(తొలిసంజ) 
స్వప్న సుందరి 
ఉప్పుటూరు రాఘవాచార్యులు 
కాటుకనీలిరేకల నిగారపుక్రాల్లను కూపుతోడ స 
య్యాటలనాడు లేనగవుటందపుమోకల నేలనాహృదిన్‌ 
మీటెదు చిన్నికిన్నెరను మీటినరీతి మనోహరీ? ఎటో 
దాటిననాటి స్వాప్నిక కథాగతులన్‌ బలికింపబోకుమా! 
కన్నులుమూసిలోనగనగా కనుపించు స్మితించు నీదు దీ 
వ్యన్నవమూర్తి నాహృదయ పద్మమునన్‌ వరపద్మయి, రసా 
మ్యీన్నత భావడోలికల నూగుచునూగుచు దేలిపోవ, నా 
కన్నుల విచ్చు హెచ్చు తమకంబున అగ్రులురాలుజాలుగా. 


(తాలిసంజ) 


మానవత పుట్టింది 


ప్రొఫెసర్‌ పి. యశోదారెడ్డి 
మండుటెండల మరపిస్తూ - కసికసి గా సెగలు చెరిగే 
ఈర్యా విషవాయువుల ప్రభావంతో - అలసిన నా మనస్సు 
రెక్కలు ముడిచి - గువ్వలా- గడు చేరింది 
కవిలా - కమ్మటి కలనే కన్నది - ఏమని చెప్పను?- ఆ సుఖానుభూతిని 
ఆ ఆనంద పారవశ్యాన్ని - విజ్జులకూ- సర్వజ్ఞులకు 
శాస్త్రవేత్తల కది మహాకావ్యం - కవివతంసుల కది సత్యదర్శనం 
ఆద్యంతాల లెక్కలను - కాళ్లకు గజ్జలుగా చేస్తూ 
ఆదికి ఆనాది - రేపటి ఉగాది - ఈ నాటికి పునాదిగా 
నిలిచిన కాలం పూచిన - తొలిపువ్వు నే చూచింది 
నా మనస్సు చక్షిణిగా మారింది - కోటిసూర్య ప్రభా ద్యుతితో 
వెలిగే కాంతి పుంజం - ఆ కిరణ స్పర్శతో పులకించిన 


564 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పుడమి చేడియ - వాయ్యారా లొ లుకుతూ 
సకల సృష్టినే ప్రసవించింది - దాచుకోని సగసుతో 
దోచుకోని పరువంతో - మొక్కపోని కడిమితో 


వెలితిపోని సారంతో - సకల సృష్టి హస్య (ప్రహేళికలను 


ముసిముసి నవ్వులతో - ముడివిప్పుతూ వుంటే 


ఈ సౌందర్యాన్నంతటిని - వలెవాటు గా సింగారించుకున్న ప్రకృతి 


హృదయ సమ్మోహనంగా - షోకులుపోతూ ఉంది 


ఉన్నట్లుండి ఓ జంట - సిగ్గు మంచుల ముసుగులు కప్పని 


చిరుత ఎండల్లా - కదలాడే కంచువిగ్రహాల్లా 
నగ్నంగా - బలంగా కనిపించారు 
పళ్లు తిన్నారు; 
ఆకలికో? ఆటకో? - వెన్నెలంతా జుర్రి మత్తిల్లిన రాత్రి 
నక్షత్రాలు తాపిన నీ లాకాశపు చాందినీక్రింద 


మేనువాల్చింది - ఆ జంట - చలికేమో? మరింత చేరువైంది 


నీటిలో నిప్పు మొలిచింది - అప్పుడే పుడ్తూ బొడ్జెనా వూడని 
పసరు కోరిక - పొత్తిలి విడిచి - విద్యుత్తును చిలికింది 
అతనుడు సచేతను డైనాడు - విషం రసాప్లావితమైంది 
ప్రస్తీ క్షేతంగా- పురుషుడు బీజంగా - మాతృగర్భం 
మానవపంటను పండించింది - ఆనాడే 

మొగ్గతొడిగింది సంసారం - మోసులెత్తింది సహకారం 
సిరులు కురిసింది మమకారం - రెమ్మవేసింది సహజీవనం 
తామర తంపరగా - మనుష్యులు-మనుష్యులు-మనుష్యులు 
ఆకలి తీరిన సంపత్తీ - ఎదమరచిన బుద్ధీ 

ఏకమై - తీరికగా మనిషినీ మనిషిని 

వేరు చేస్తూ - అంతరాలు సృష్టించాయి 

కాలం పొడుగునా- అవి బలుస్తూ 

బక్కవాడిని- బలాదూరన్నాయి 

సంఘం- వ్యక్తి - అల్లుకున్న బీరపీచు సంబంధంతో 
మంచీ చెడ్డలకు- నామకరణంచేశాయి 

సకల ప్రణాళికలూ- సర్వపురుషార్థాలు 


565 





తెలంగాణలో భావ కవితా వికాసం 


పురుడు పోసుకుంటూ - నడక ప్రారంభించాయి 

సంఘతశ్రేయస్సూ - వ్యక్తి స్వార్ధం 

ఉదయసంధ్యలకు - ఎత్తిన దీపాలుగా 

చేతులు చేతులు కలుపుతూనే - జుట్టుపట్లకు సిద్ధపడ్డాయి 

కలత నిద్రలా - నా మనస్సు అటూ ఇటూ కదలాడింది 
లిప్తకాలం నిదానించింది - నిదానించిన మనస్సుకు 
నిజం తోచింది - సంఘం - వ్యక్తి 
ఎప్పుడూ - అంగాంగీ భావవిధేయంతో 
ఆధారా ధేయ బుద్ధితో - మెలగే మెలకువ తప్పిననాడు 
మనం పెంచిన మల్లెపందిర ని - పురుగు మేస్తుంది 
మన మాపటి కలను - నింపుతాయి చీడపీడలు 
కాకూడదు సంఘం - ఎదిగే వ్యక్తి కాలికి బంధం 
ఏలకూడదు రాజ్యం - విశ్వశ్రేయోమార్గానికి 
వికటమైన వ్యక్తి ఉల్పణం - తోటివ్యక్తిని మననీయని కౌటిల్యం 
అది మానవతను మంటగలిపే - మాయా రోగం 
ఆ జాఢ్యం సోకిన జాతి గుండె - ఎన్ని గంగనల్లో మునిగినా 
మాగిన మకిలై మచ్చగా మిగుల్తూ - వెక్కిరిస్తుందే కాని 

తళతళమంటూ జళజళ - కాసియందు 

తరాల నాడే తలలు పండిన - తాతల తలలకు 

చేతులు తెచ్చిన సమస్య ఇది - ఏదో చేస్తా నంటూ 

నా గుండె గువ్వ - రెక్కలు విదిలించింది 

ఎదుట ఒకడు - బ్రాహ్మేమయమూర్తి! 

చేతులెత్తి - “మాధభ్రాతా భ్రాతరం ద్విక్షన్‌ 

సమానీప్రపా సహవోన్నభాగ - సమానేయోక్రే సహవోయున సి” 

అంటూ సామ్యవాద మంత్రోపదేశాన్ని చేస్తున్నాడు 

సమాధానపడబోయింది మనస్సు - కానీ; ఆ పక్కనే 

అలపాడితో - ఆవునేతితో - సోమరసంతో - సామగానంతో 

వీర్యాన్ని చేదుకన్న పౌరుషం - తోటిమానవ రక్తాన్నీ - చెమలను 

తన పూపొదరిళ్లకు - నీళ్లుగా మళ్లిస్తూ కనిపించింది 

నా గుండె గువ్వ - రెక్కలల్లార్చిన రాలిన తన ఈకను 


566 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అణ్వ[స్త్రంగా చేస్తూ - రణదోహలియై నలిచింది 
ఎవరో? నా చెవిలో - శాంతించు! 'అది తృష్ణ అంటూ 
చెబుతున్నారు. 
కలిమీ బలిమీ శాస్త్రవిజ్ఞానం - దాని తత్తబళులు; 
అది బుద్ధిజీవి మెదడు కొలిమిలో 
కాగిన పదను కత్తి - అది 
కాలకూట విషయం లా- విషముప్టివిత్తులా 
ఆడదాని అందంలా - మాహామోహకారి- దహకారి 
అది - బ్రహ్మాండాన్ని ఖేదిస్తూ 
సూర్యుణ్ని శిగబిళ్లగా - చుడ్డానంటుంది 
దాని పాశవికశక్తి - అమోఘం 
యుగాలను మింగుతూ - జగాలను 
నెమరువేసే అడవి దున్న అది 
దీని పొట్టలో - ఎందరు నేతలు - ఎన్ని సామ్రాజ్యాలు 
ఎందరు ప్రాజ్ఞులు - ఎంతెంత ధీశక్తి 
ఎన్నెన్ని సంస్కృతులు - ఎన్ని చీలికలూ? ఎన్ని పేలికలూ? ఎన్ని గడ్డిపోచలు 
బెదార్యం దీనికి సున్న - అసహనం దీనికి మిన్న 
మానవత్వం ఏ వూరు? మంచి దేనిపేరు? 
అంటూ- పుణ్యాన్ని కబళిస్తుంది 
పాపాన్ని పుక్కిలిస్తుంది 
నా చిన్ని గువ్వ రివ్వున లేచింది నిలువును మించి పెరిగింది 
వ్యాసుడిలా చేతులెత్తింది - శుకుడిలా పలికింది 
మానవతకు కాదు చిహ్నం- సకల మారహోమం 
మనుగడ దానికి ప్రాణం - వికాసం దానికి మూలం 
తోటి మనిషిని రోసిన మానవత్వం - రక్తాన్ని మరిగిన పులిలా 
దానవతను పెంచుతుంది - అందుకే చెబుతున్నాను 
ఎదుగూ - ఎడగనివ్వు - బ్రతుకూ - బ్రతకనివ్వు 
ద్వేషాన్ని కడిగిన వినిర్మల పాత్రికలో - విశ్వకళ్యాణ రసాన్ని పితికి 
అందరికీ - అందివచ్చేట్లు పంచు 
అజ్ఞానం తెరవేస్తుంది - విజ్ఞానం మేలుకుంటుంది 


567 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అన్ని ముఖాలు వికసిస్తాయి - అంటూ 
గంభీరంగా పలుకుతూ ఉంటే -ఆనా ధ్వనితో నెనే మేల్మొన్నాను 
కల నిజమైతే బాగుండు ననుకున్నాను 


(ఉగాదుల ఊయల) 
నిశ్శబ్దత 
(ఆఅ 
సి. నారాయణరెడ్డి 
న 
జీవధ్వని చితికిన స్తబ్దత 
న తం ల 
శీతలశీర్ణ సమాధిలో 
లోతుల్లో దాక్కొన్న అంభోదిలో 
పచ్చదనంచచ్చిన ఎడారిలో 
(బ్రతుకు పయనించని ముళ్లదారిలో 
నిశ్ళబ్దత అ నిశ్ళ్శబ్దత. 
పెదవి కదల్బని శిధిలాలలో 
బెదరక నిల్చున్న నగ్నకుడ్యాలలో 
జలధరాల నీడలునడిచే బాటలో 
నృత్యించే మృత్యువు సయ్యాటలో 
నిశ్ళబ్దత - నిశ్శబ్దత. 
మూల్లుతున్న మందానిల గమనంలో 
వెల్లుల దిగమింగిన చీకటివదనంలో 
గతకాలం గురుకవెట్టు “గడిలో 
భగవానుడు కట్టువడిన “గుడిలో 
నిశ్వబ్దత - నిశ్ళబ్దత 
జీవధ్వని చితికిన స్తబ్దత. 


(జలపాతం) 


568 
తెలంగాణలో భావ కవితా వికాసం 





యుగప్రగతి 


సి. నారాయణరెడ్డి 
సముద్రాలుమండినపుడే 
జలధారల గుండెల్లో తడితాకుతుంది 
కొండరాళ్లు క్రుంగినపుడే 
పుడమిరొమ్ము పులకరిస్తుంది 
రగులు టెండలు పగిలినపుడే 
వర్షధార హర్షిస్తుంది 
నగ్నశిశిరం శిరం వంచినపుడే 
నవవసంతం చవుకలిస్తుంది 
గ్రాగ్గర్భం బాధపడినపుడే 
భానుబింబం బయటపడుతుంది 
చీకటిగట్లు చీలినపుడే 
కాంతిధార గంతువేస్తుంది 
భూరివృక్షం జారిపడ్డపుడే 
లేతమొక్క పైకి లేస్తుంది 
పసిడి మేడ ప్రక్కకొరిగినపుడే 
అడుసు గుడిసె నడువనేరుస్తుంది 
సమరశక్తులు మూగవడ్డపుడే 
శాంతికోశం శ్వాస పీలుస్తుంది 
“ధనం” రెక్కలు తునిగిపడ్డపుడే 
సామ్యవాదం జంగవేస్తుంది 


(జలపాతం) 


ప్రస్తావన రానేరాదు 


సి. నారాయణరెడ్డి 
ప్రియాంనా గాఢపరిష్వంగంలో - పీయూషవల్లకీ వల్లికల 
మైోయిస్తున్నపుడు - అంగారగీతికాప్రసక్తి 
అసలే వుండదు - ప్రపంచ దిశాకుహరకుడ్యాల్లో 


569 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రళయ హేషాఘోషలు - ప్రతిరణిస్తునప్పుడు 

విరహ “ప్ర-బంధాిల ముళ్లు - ఉషస్సంధ్యా ఫాలఫలకంలో 
సపిడి తేజ:కళికలు - ప్రజ్వలిస్తున్నప్పుడు 

కాలిపోతున్న చీకటితెరలపై - కనికారం చూపలేం 

నిశ్చల నిద్రా సమాధిగర్భంలో - కాళతమ: క్షాంచలాలు కప్పుకొని 
కన్ను మూసినప్పుడు - ప్రచలిస్తున్న ప్రాణిగోళం 

ప్రస్తావన రానేరాదు. 


(జలపాతం) 


నిశలో ఉష 


సి. నారాయణరెడ్డి 
ప్రాతస్సంధ్యానేత్రం 
ప్రసవించే పద్యంతం 
నిశిత నిశానిప్రింశం 
నీడల్లో నిలిచమా? 
ఉదయంవర కెట్లాగో 
ఓపికవహియించాలట 
అప్పుడానీ చీకటి 
అందం కాజాలదట. 

వేకువజామున వెలుతురు 

వీళ్లే అందించాలా? 

అంతవరకు పెనుచీకటి 

సంతచలాయించాలా? 

చీకటిదండును జయింప 

చేతగాని వాళ్లందరు 

“భళ్లున తెలవారగనే 

బద్దురులమని అందురు. 
చీకటిలో నుండి వెలుగు 
చేదినవాడే వీరుడు 
అద్దమరేయి ఉషస్సును 


570 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అందించినవాడే ఘనుడు 
నిశలో ఉష వెల్లింపగ 
నినల్వండి జనుల్లారా! 
నీతులతో దినండుపు 
నేతలు వెలవెలబర. 


వెర్రికేక 


సి. నారాయణరెడ్డి 
కాలశ్మశానంలో 

కావలసిన ఆరడుగుల నేలకు 
మృతస్ఫృతులు వెతుక్కుంటున్నప్పుడు 
జగత్తీరాల నుల్లంఘించి 
స్తంభించిన వాయువలయం చీల్చి 
విజృంభీస్తుంది 

వినిపించని వె(ర్రికేక 

పొరపొరలో నీరుదిగిన 
పొగమంచుల శ్వాసకోశాలు 
“పూరసీ’తో బాధపడుతున్నప్పుడు 
ఉషస్సంధ్యా స్రోతస్సులో 

మసలే అగ్నిసుధల పీల్చి 
వింతగా నవ్వేస్తుంది 
విరియనున్న కాంతికళిక. 
చంద్రమందలానికి 

సవాల్‌ చేసిన 

“సైంటిఫిక్‌ మనిషి 

సాటివాన్ని జయింపలేక 

“ఆటం శరణు వేడుతున్నప్పుడు 
“నరహృదయాన్నే పరిశోధింపలేని 
ఉరుమేధలు వృధా వృధా” అంటూ 


(జలపాతం) 


571 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పరిహాసం చేస్తుంది 
ప్రకృతిలోని పరమాణువు. 


(జలపాతం) 


శోధన 


సి. నారాయణరెడ్డి 
ఎగిసిపోతున్న 
భావాక్షరాల్ని 
ముద్రిస్తున్నా 
నిద్రాఫలకం పైన 
భద్రపరచాలని. 
ముగిసిపోనున్న 
భావికావ్యాన్ని 
పొడిగిస్తున్నా 
జీవన రహస్యాల్ని 
తరచి తరచి 
అభ్యసించాలని, 
నినదిస్తున్న 
వినోద వీణాతంత్రుల్ని 
బిగిస్తున్నా- 
“పుటుక్కున తెగి 
కటుస్వరాలు 
(మోయాలని. 
నిగిడిస్తున్న 
నిరుపేదల 
మూల్లుల పొరల్లో 
ఇరుక్కొన్న 
ప్రళయ ధ్వానాల 
విలువెంతో 
పరిశోధిస్తున్నా 


5:72 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మరో సృష్టిని 

తూచాలని. 

విషతమస్సలు 

బుసలుగొడుతున్న 

నిశాంతస్సుల్లో 
తలాచిన 
కళోషస్సుల్ని 
గాలిస్తున్నా 
సుప్తమనస్సుల్లో 
సుధాకళికలు 
మధురించాలని. 


(జలపాతం) 


కథనడపిన గతపాత్రిక 


సి. నారాయణరెడ్డి 
హృదిని నిర్జీవ సమాధిగా తొలచి 
చివరిగడియల్లో చితికిపోయినగతం 
మళ్లీరంగంలో ప్రవేశించింది 
మధురస్కృతులరూపంలో. 
ఒకసారి ముకళించిన సమాధిముఖంలో 
వికసించునా జీవరేఖ లెపుడైనా? 
ఒకసారి వెన్నువిరిగిన ఆశాస్తూపంలో 
అతుక్ళొనునా బ్రతుకుగంటులెన్నదైనా? 
మృత్యువికారాస్యంలో 
నృత్యంనేర్చిన భూతనర్తకి 
హృత్తంత్రులలో చొరబడి 
మెత్తని నాదాలను పెకలిస్తుందా? 
కాళనిశా నిశ్వాససూత్రాల్లో 
కట్టువడిన కాలనికుంజం 


భావిదిశాస్తంభాన పైకి 
5173 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రాగరుణ రేఖావల్లికల ప్రాకిస్తుందా? 
నవభావజగత్తులో తలలువిదల్చ్సిన 
అనుభూతులపరంపరలు పైపైపడి 
నిలువ స్థలంలేక 
(ప్రశాంతమేధానిలయంలో 

అంతర్యుద్ధం ప్రకటిస్తే 

“శాంతి శాంతి అని అరుస్తూ 

చల్లగా నిషమిస్తుందేమో 

మధురసుతుల రూపంలో 

కథనడిపిన గతపాట్రిక. 


(జలపాతం) 
నాలోని ఉషస్విని 
స్ప నారాయణరెడ్డి 
కుబుసంవీడిన కోర్మెలు బుస 


కొడుతుంటే; చెవిలో గుసగుస 
పెడుతుందెవరు?........... 


రసధుని! ఘుస్ఫణమహసిని! 
ఇంతరాత్రి నా వెచ్చటి కౌగిటి 
కెగ(బ్రాకే కారణమేమిటి? 
దిగులొందకు రమణి ఉషస్విని! 
వగపెందుకు అనల మనస్విని! 
ఈ పెనురాతిరి గొరీ 

లో పాతిన నా చేతులు నీ 
లేతగుండెపై చేర్చితి 

లే; బెదరకు వెనిక్కచూడకు. 
కళ్లు చింతనిప్పుల్లాగా 

కణకణ మంటున్నాయెందుకు? 


నిద్దురరాలేదా యేమిటి? 
574 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నిట్టూర్చిందా హృదిలో కుంపటి! 

దిగులొదకు రమణి ఉషస్విని! 

వగపెందుకు అనలమనస్విని! 

“'ముళ్లకంపలాగా పొడిచిన 

నల్లని చీకటి వక్షమ్మున 

మేనువాల్బలే” నంటావా? 

నాపైనే పడుకుంటావా? 

సిగ్గెందుకు కాంతి పయస్విని! 

ఈరాతిరి నాపై పడుకుని 

నా కళ్లకు వెలుగందించుము 

నా ఎదలో నీ ఎదదించుము. 

(జలపాతం) 
ఎగసిన స్వరాలు 
౧ 

సి. నారాయణరెడ్డి 
నిద్దురసంకెళ్లు నన్ను వదలలేవు 
ముద్దులు చెక్కిళ్ల దాటి కదలిపోవు. 
అద్దమరేయిశయించెనుకనుదమ్ముల 
ముద్దరాలు పైనవైచెను పాదమ్ముల 
తపియించెను ఉపగూహనమున పయ్యెద 
ద్రవియించెను ప్రణయానలమున క్రాయ్యెద 
గగనమ్మును దిగజారిన పొగనీడలు 
నా అంగన పొలాంగణమున మేడలు 
నా గళమ్ముతో గళమ్ము చేర్చే తాను 
మోయలేక మోమలేక మూల్లినాను 
నా ఉరమ్ములో ఉరమ్ము నాటె తాను 
ఒంటిపక్కమీద ఒత్తిగిల్లినాను. 
విరిగిపోవు స్వ్పప్నముల వెంటదూకి 
లోకంలోతులలో కాలూనినాను 


575 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఎగిసిపోవు స్వర్గమ్ముల బిగియబట్టి 
ఆకాశం అవతల తలనెత్తినాను. 
తడియారదు నడువేసవిలో సైతం 
నా ప్రేయసి పెదవిలోని పీయూషం 
కంపింపను రానీ శీతలవాతం 
కాంతతోడి హేంతమె మధుమాసం. 


(జలపాతం) 


కలలుకనే శిలలు 


సి. నారాయణరెడ్డి 

శిలలు కలలు కంటున్నయి నేడు 

చెట్లు ఓట్లు కోసం పోట్లాడు 

ఎరల గొంతులందు ఇరికె గాలం 

ఒరలోపల మురిగెను కరవాలం. 

వెనకచిక్కి విశ్రమింపలేరిక 
ముందుకురికి మోసగింపలేరిక 
వెనుకబడినవాళ్ల ముందునడుపుతూ 
వెళ్లరయ్య! చేయి చేయి కలుపుతూ. 

గాలి కెదురుగొడుగు పట్టలేమనీ 

కత్తిపైన సాము చేయలేమనీ 

గట్టుమీద మీరు కూరుచుంటిరా? 
వట్టిమాట మీరు నిలువలేరయా! 
మీరు నిలువలేరయా! 
గట్టు క్రింద నీరు దూరుతుందయా! 
కాలిలోన జాలువారు నెత్తురు 
గడ్డకట్టితే మరేమిచేతురు? 


(జలపాతం) 


576 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆత్మారణము 
బీ. రామరాజు 
(రవీంద్రనాథ్‌ టూగూరు కవితకు అనువాదము) 
చ॥ మును శిశునాగవార్ధి పరిపూర్ణశశాంకుడు తారహారచం 
దన ఘనసార చారు గుణధాముడు బౌద్ధమతప్రచార జీ 
వనుడగు బవింబిసారనరపాలుడు ధర్మము నాల్లు పాదముల్‌ 
దనరుగ నేలె, శాంతి మగధామహినంతట తాండవింపగన్‌. 
ఉ. ఆ నరపాలమౌళి భరతావని శాంతి సుధాప్రవాహ వీ 
చీ నిచయాలు దేల్చిన సుశీతలమూర్తిని గౌతమున్‌ నిజో 
ద్యానవనంబునం దొకమహాలయ మందున నిల్పి లోక క 
ల్యాణము కోసమై (బ్రతుకు నంజలిపట్టెను బౌద్దదీక్షతో. 
గీ. సంధ్యవేళ బుద్దార్చనా సమయమందు । రాజశుద్ధాంత కాంతలు ప్రతిదినంబు 
పూలు నివ్వాళు లర్పించి పూజసేయ! ముగ్గమూర్తులై యచ్చోట మూగుచుంరదు 
గీ. బింబిసారసృపాలుండు పెద్దకాల। మవని బరిపాలనము సేయు నంతవణకు 
బుద్ద దేవు నిత్యోచిత పూజలందు । లోటులేదయ్యె నున్నంత లోననెపుడు. 
మ. యువరాజైన యజాతశత్రు డొకమాయోపాయమన్‌ బన్ని భూ 
ధవు బందీగ నొనర్చి, బౌద్దుల పవిత్ర (గంధముల్లాల్చి, మే 
న విభూతిన్‌, ధరియించి, భిక్షుకుల ప్రాణీలీసి, కాళీమహా 
హవనం బాచరణంబుజేసె సవరక్తాజ్యాహుతు ల్వేల్చియున్‌. 
గీ. “బుద్ద పూజలు సల్పడు మూర్థజనము। లెవ్వరైనను మగధోర్వి నెచటనైన 
భయద కరవాలధారకుబలి” యటంచు! చండ తరశాసనంబులు జాటుజేసె. 
గీ. తండ్రి చెక్కించిపోయిన ధర్మశాస। నముల బౌద్దుల రక్తాంకితములు సేయ 
చలువ వెన్నెల లలికెడు శాంతిదేవి। కన్ను గొలుకుల రక్షాశ్రుకణము లురవె 
గీ. అదియఖిల ధారుణీ ప్రజకంతటికిని । సర్వ భూతకోటికిగూడ పర్వదినము 


577 
తెలంగాణలో భావ కవితా వికాసం 





లుంబినీవన పుణ్యప్రాంతంబు లందు శాంతి యవతరించిన సుప్రశాంత దినము. 
. రాగరంజిత కరముల రవిప్రియుండు సందెకన్నె చెక్కిళ్ళకు జందనమిడె 

. రాణి చెలికత్తె “శ్రీమతీ” రమణి యపుడు! అమలమౌ గాంగపుణ్యలోయముల 
ధవళ కాంతుల శుభ్రవస్తములు దాల్చి! బుద్ధపదపద్మ సేవకు సిద్ధమయ్య. 

ఫుల్ల నవమల్లికామల పుష్పచయము! దివ్యరుచి రోజ్జ్వలానర్హదీప పంక్తి 

పసిడి పళ్ళెరమందును బదిలపటబిచి। తిన్నగా వెడలెను శ్రీమతీకుమారి 

కలువ కన్నుల యందాను గందళించు, భక్తిలో గాఢదీక్ష కన్పట్టెనేమొ? 

గడగడ వడంకినది రాణి గాత్రమపుడు! ప్రబల గద్దద కంఠియై పలికెనామె 
“ఓ నిర్భాగ్యతపస్వినీ! ప్రళయమెదో వచ్చెనీనడు లే 

దా నీయాయువు మూడియుండు - భయదుబౌ బుద్ధపూజావిధుల్‌ 
ఈనాడెందుకు? శాంతిదేవి భువిలో నెప్లో మహానగ్నకా 

లీ నాట్యంబున నూపిరాడకయె కూలెన్‌ దెల్యదా? బేలవా? 

'బుద్ధపూజలు సల్పెడు మూర్ణ్ధజనము। లెవ్వరైనను మగధోర్వి నెచటనైన 

భయద కరవాల ధారకుబలి యటంచు! చండతర శాసనంబులు జూటవినవె” 
అనుచు బల్మినమౌనమే యాదరముగ। రాణికి నమస్సులనిడి శిరస్సువాల్చి 
చేరుగాబోయె నింకొక ద్వారసీమ। కచట యువరాజభార్యయౌ “అమిత” యుండె 
అంకపీఠాన నొకమించు టద్దముంచి। దీర్గనీలాలకంబుల దిద్దికట్టి 

కేశవీధిని కుంకుమాంకిత మొనర్చు। క్రొత్త పెండ్లి కూతురు మఖమెత్తిచూచె 
చూచి చూచుట తోడనే సుందరాంగి! గాత్రవల్లరి నిలువెల్ల కంపమందై 

“నాకు కీడేదియో తెచ్చినావు ఇటకు । వేగమీ ప్రదేశమునుండి వెడలు” మనియె 
జరిగిన పరాభవంబుల సరకు గొనక। వెడలిపోయెను శ్రీమతి వేగిరముగ 

రమ్య శుభగాత్రి మాగధరాజపుత్రి । మందిరమయూరి “శుక్లాకులమారి” కడకు 
మాధవీ లతావృత మగు మంటపమున । పాలజాలతోు జెక్కిన జాలకమున 
అపరభాస్మర కిరణాల యరుణకాంతి। సరసశృంగార కావ్యమున్‌ జదువుచున్న 
. “శుక్ల” రాకన్య వెనుదిర్గి చూచునంత । శ్రీమతిన్‌ గాంచెనుపహార శ్రీలతోడ 

. “సకియా! యేమిటి కిట్టి సాహసము? దుస్సాధ్యంబులౌ దీక్ష లెం 

దుకు సాధింతు? వజాతశత్రుడిపుడెంతో యల్లునీపైన దా 

వక శృంగార వపుర్విలాస రుచి భాన్వద్వ్యౌవనారామ సీ 

మకు గార్చిచ్చు దగుల్మనున్‌ బ్రళయ శుంభజ్ఞ్వాలికామాలయి. 

: రాజధిక్కార కారణ పూజలేల? భీకరో గ్రమృత్యుముఖ (ప్రవేశమేల? 


578 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మరలిపోవమ్మ! యీ పూజ మానుమమ్ము!'” యనుచు బ్రతిమాలలినను వ్యర్థమయ్యె 
దుదకు. 
గీ. శ్రీమతి యొకొక్క ద్వారము చెంతకేగి। “రాజ శుద్ద్ధాంతకాంతలు! రండు! బుద్ధ 
దేవ పాదారవింద సంసేవనమున। జాగు సేయకు” డని ముందు సాగిపోయె. 
గీ. కాని యచ్చటి శుద్దాంతకాంత లెవరు। కాలు గదుపుట యట్లుంచి గేలిచేసి 
కలికి కోమల హృదయంబు కలత పజచి। ద్వారబంధన మొనరించినారువారు. 
గీ. రాజమందిర గోపుర రమ్యభర్మ। కలశ కాంతితో సయ్యాట సలిపి సలిపి 
కుంకుమలు చల్లిపోయెడు పంకజాప్త। చరమ కిరణంబు పూర్తిగా మరగిపోయె 
గీ. కారునీడలు వీధులు గ్రమ్ముకొనియె। అన్ని దిక్కుల నిశ్శబ్ద మలము కొనియె 
అంబికేశు మందిర ఘుటికారవంబు। సంధ్య పూజల కప్పుడే సమయ మనియు 
చ. చకచక లాడిపోయినవి శారదరాత్రి ననంతకోటి తా 
రకలు మహాంధకార నికరంబులు సాంద్రసరోవరం బటుల్‌ 
ప్రకటితమయ్యె, నత్తరిని బౌద్ధమహాలయ మందు దీపకో 
రకములు గాంచి క్రుద్దులయి రాడ్భటులెత్తిరి కూరఖడ్డముల్‌. 
గీ. ప్రళయ జలధర గంభీర భాషణముల। “రాజశాసన ధిక్కార పూజసల్సి 
మృతికి జడియని పశువ! యెవ్వతెవె నీవు?” అనుచు బ్రశ్నింపశ్రీమతి యనియెనిటుల. 
గీ. “శ్రీమతిని నేను బుద్దుని సేవ సేయు! ప్రాణి” నవ నామెతియ్యని పల్ములపుడు 
ప్రణయ మోహనమైన యా ప్రకృతియందు। మారుమోగెను శీతల మారుతమున. 
గీ. వెంటనే యత్తలిరుబోడి వేడివెత్రు । ధారలై చిమ్మి యంతట బారెనేమొ? 
అర్ధమైన తదాలయ ప్రాంగణమున । అమల చంద్రోపలములన్ని యరణమయ్యె. 
గీ. నిస్తరంగ నరస్పటు నెగడు నింగి । దారకా కోరకంబులు దనరుచుండ 
మనము గడంగించు బుద్ధ సమాధి కెంత। అంత.................. ౬౭౭౭ల 


(శోభ) 
A Ved vd 
స్వష్న్పసుందరికి 
ఓం. రఘునాధరాజు 
(ఒకనాటిరేయి పరిచితయు నపరిచితయుుగాని యొకానొక సుందరిని స్వప్నమునుగాంచి 
యా మటుసటిదినమే యా స్వప్న దృశ్యము ప్రత్యక్షముగా బడకట్ట నా సుందరి, నుద్దేశించి 
వ్రాయుబడినవి.) 


చెలియరో! ఒకనాటి నిశీధమందు 
579 
తెలంగాణలో భావ కవితా వికాసం 





భావజగమున దిరుగుచు బండుకొంటి 
నిదుర పట్టినదియు బట్టనిదియు నెయిగు 
గనులుమాత్రము మూసితి, గాని కాన 
వచ్చుచుండె నంతయు: నద్ది ప్వప్న మేమొ? 
ఒక టాంగాపయి మాతృయుక్త వయి నీ వాక్కర్తెవే యేటికో 
నికటస్థానము పోవుచున్నటులు, నే నిన్నప్లు వెన్నాడి న 
ట్లు కనన్‌వచ్చెను అంతనే యెమడొ మేల్మల్పెన్‌ ననున్‌ దానన 
న్న కటా! నాకమునుండి ఘోర నరకానం ద్రోసినట్లయ్యె బో! 
తెలివిరాగనె యయ్యది కలయొ భ్రమయొ? 
యనుచు నామది తత్తరమంది కోరె 
గలయె యైన సతంబు నాకలనె కనుగ 
'భ్రమయె మైన సతం బట్లె భ్రమసి యుండ. 
ఎన్ని యోసార్లు నీవున్న యింటిచుట్టు 
తిరిగినం గాని నీచూపు దొరుకుబోదు 
చుక్క తెగినట్టు లెప్పుడో యొక్కసారి 
కానుపించుటె యెంతయో కష్టమగును. 
అట్టిదానిని స్వష్నమందైను గనుల 
కరువు తీరుగు గాంచు భాగ్యంబు కలిగె 
ననుచు నేనమితానంద మందుచుండ 
స్వప్న భంగంబుగావించె జడుడొకండు. 
స్వప్నమే కాని నిజమైన సంఘటనము 
కన్న నెంతయు నాహాదకరముగాగ 
హృదయగోచరమయ్యె నూహింపరాదు 
పొందరానట్టి ఫలములు పొందనగును 
అందరానట్టి వస్తువు లన్ని దొరుకు 
సాధ్యములుగాని కార్యముల్‌ సంఘటించు 
చాల సుందరమైన దీ స్వప్నజగతి! 
కల గాంచిన క్షణకాలం 
బలఘు ముదంబందియును, దదానందము కే 
వల తాత్మాలికమని లో 


580 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దలుచుచు వేమజచి పోతి తత్స్వప్నంబున్‌. 
అంతటితో బోయినచో 
నెంతయు బాగుండు కాని యేమందును నా 
స్వాంతమున కద్భుతము గా 
నంతయు జరిగినది స్వప్ప్నమందుగనినటుల్‌. 
ఆ కల గాంచినట్టి దినమందుననే యెట పోవు చుండుగా 
నీ కమనీయవిగ్రహము నీ (ప్రహసన్ముఖ చంద్రబింబమున్‌ 
నా కనులార గాంచితిని, నమ్ముమి! నే గలయందు జూచిన 
ట్లే కనుపించితీవు ని అదియే శకటం బలియే స్వరూపమున్‌. 
ఆ కూర్చుండుట యదియే! 
ఆ కలకలలాడు మొగము నదియే సుమి!! నీ 
కోకయు నదియె!!! నీతో 
నా కలలో నున్న యామె యామెయె సుమ్మీ!!! 
అనవరత తావకధ్యానమున మదీయ 
హృదయచిత్రిత తత్స్వప్పదృశ్య మట్ర 
దర్పణంబును బ్రతిబింబీత మగుచుంట 
లేదు గదయని మదిని గలిగె భ్రమంబు 
కలలు నిజమౌట యెక్నడు గాంచలేదు. 
కాని బాజారులోని యా కలకలంబు 
గాంచి యయ్యది భ్రమ గాదటంచు నిశ్చ 
యంబు గలిగిన తోడనే యలముకొనియె 
స్వప్నమును గాంచినట్టి దృశ్యంబు తిరిగి 
కనులముందు బ్రత్యక్షమై కానుపించి 
ఒక్నయువకవి భావాల నుడుకుసేసె 
నన్న నాశ్చర్యమేమైన నున్నె చెపుమ! 
వయసా? కొంటెదిని భావమా? కవిది ని నీవా? నేగలంగన్న క 
న్ని యరత్నంబవు -- వేళయా? పరిమళాన్వీత (ప్రమందానిలా 
శ్రయ సాయంసమయంబుని అందునను వాసంతంబు ని ఇట్లుండ నా 
క్రియ నాలోపలుగొంటె భావములు రేకెత్తంగు దప్పానటే? 
రూపు రేఖల యాశలు చూపి నీదు 


581 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చూపు గాలంబు నా మనస్సునకు (గుచ్చి 
లాగికొంటివి బోయని లాగునీవు! 
చక్కగా నాటు మీ కటాక్షములు నిజము!!! 
అవ్విధి దొంగిలింపబడినట్టి మనస్సు వహించి యెంతయో 
నివ్వెరపాటు చెంది యట నిల్పితి -- వెంటనె తెప్పరిల్లి నే 
రివ్వున 'బైకు పై ననుసరించితి; గాని ఫలంబదేమి? నీ 
వవ్వల దాటి పోయితివి-- అందక పోయితి వెందుబోయితో? 
తిరిగినచోటే మజిమథి 
తిరిగితి జనులెల్లనవ్వ, దిరుగని చోటే 
యెటుగను నేనా దినమున 
బరువిడితిని వీధులందు బాజార్లందున్‌. 
కాని నీవేగు జాడయే కానలేక 
విసిగి వేసారి చేతులు పిసికికొనుచు 
నన్ను నే దిట్టికొంటిని నిన్ను జేతు 
లార విడిచిన నా తెల్పి యారిపోను! 
అందరానట్టి పండున కాశయేల? 
యని యెతింగియు నాకింక నాశపోదు! 
అవహృతంబైన నా హృదయంబు కొబుకు 
పరితపింతును ని పొందెడి భాగ్యమేది? 
నా యవస్థను జూచి కొందజు మదీయ 
హితులు నను బిచ్చివానిగా నెంత్రు -- వారు 
పిచ్చివారయి నాదియే పిచ్చియందు 
రనుభవింపనిదే తెలియంగ నగునె? 


ఎన్నడు మీటనట్టి (శవణేంద్రియ దారణమౌ అవస్వరం 
బిన్నడు రేయి హాయి చెడనేటికి మీటితి? “రామచక్కనౌ” 


కిన్నర తంత్రులందు పరికింపవా మీటుల? జీవ సూత్రముల్‌ 
582 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(శోభ) 


తిన్నగు గూర్చనైతొ? పెకలించితొ? యే విపరీత తానముల్‌. 

కిన్నరచేతు బూని కలగీతికలన్‌ మొలపించి మానసాల్‌ 
వెన్నెవలెం గరంతువని వీనులు కోసుకొనంగ గూబలన్‌ 

దన్నుచు తెళ్ళుప్రాక నపథమ్ములు ద్రొక్కితి! నేర్చినావు నీ 

వెన్నుడు? పాలుద్రావి విషమెంతయుు గ్రక్కెడు వింతచైదముల్‌. 

మున్నొకనాుడు లోకములు మోహపు నిద్దురమున్ది, పచ్చడాల్‌ 

తన్నుచు నిర్జనీల్లి యువలంబు వలం బడియుండి, యెంతల 

మ్మన్నను లేవకున్న; దరహాసముతో పణవస్వరంబు న్‌ 

కిన్నెర సూది యూది పలికించితి నించితి జీవనాదుల్‌. 

నీ సరసస్వరమ్మున ధ్వనించె శత్రుల్‌, వికసించెనంగుళీ 

న్యాసమునన్‌ సమస్త భువనంబులు, నీ కరచాలనంబునన్‌ 

మోసులు మోసులై హృదయముల్‌ పులకించె, త్వదీయకంఠవి 

న్యాసమునన్‌ రణించె ప్రణయ ప్రభవ ప్రణవ ప్రణాదముల్‌. 

అసలే లోకము శోక మోహయుత హేయస్థానమన్‌ మాట మున్‌ 

సిసలైయున్న దటన్న; నీవును విపంచీ పంచమస్థాయిలో 

విసపుం బోకలుబోమజూచితి! భవద్దీణాక్వణద్దోరని 

శ్వసనంబుల్‌ మసిసేయకున్నె మునుపే పాడైన యీ లోకముల్‌. 

కమ్మని పాటబాడి యురగమ్ముల లేపుము, జపు మంతరం 

గమ్ముల, నింద్రియమ్ముల సుఖమ్ములనుండి మజల్చి స్వర్ణలో 

కమ్ములుదాటి బ్రహ్మపథకమ్ములు[గ్రుమ్మరుదాక; ఊపులో 

కమ్ముల జోలవాడి, నరకమ్ములుగూడ లయమ్ము నొందుగన్‌. 

ఇంపుగ గోటమీటి పలికింపుము వీణియ, తంత్రులందు గ 

ల్పింపుము హాయి, టాయి కటుగింపుము నింపుము రాగముల్‌ సుతా 

రింపుము తారమందు, సవరింపుము కంపము తళ్ళు బెళ్ళుత 

ల్మింపుము, జంత్రమందు మథియింపుము రాగరస ప్రవాహినుల్‌. 


(శోభ) 


583 
తెలంగాణలో భావ కవితా వికాసం 





హృదయావేదన 


సి, 


గీ. 


నారాయణ రెడ్డి 

ఓ నవీన కిసలయాంగిరో! త్వదీయ 

విశ్వమోహన లావణ్య విమలమూర్తి 

నస్మదీయ మనోమందిరాంతరమున 

నిలుపుకొంటి ప్రణయపూజ సలుపనెంచి. 

పటత్రివలెనాదు జీవిత భారమంత 

నీదుమోల నర్పించితినే లతాంగి! 

జీవకళ సుంతయున్‌లేని శిలవటంచు 

దెలిసెనిప్పుడు నీరంగు తెరలువీడ. 

హేనలినాంగి! నీవు లిఖియించిన అంతిమలేఖ జూచినా 
మానస సీమలోపల తుపానులు, కంపము లెన్సారేగె, గా 
నీ, నినుగోరి నామదిని నిల్పినప్రేమ పవిత్ర బీజపు 

ణ్యాన, మదీయమానస మహాస్థలి (బద్దలుగాక తప్పెనే! 

ఓ చెలి! నీయొయారముల నొప్పులగుప్పు విలాసహాసముల్‌ 
చూచి, త్వదీయ మానస ప్రసూనము ప్రేమ పరీమళాలనే 
వీచిన దంచునెంచితిని, (ప్రేమల తావులు లేనిహావముల్‌. 
పూచిన మోదుగుంబువుల పోలికయందు నెజుంగ నైతినే. 
నీ చిజునవ్వు వెన్నెలలు నిండిన వెన్నెల మోముచందురున్‌ 
జూచినయంత, మామకమనోజలరాశిని మోదవీచికల్‌ 
వీచెనునాడు, నేడు ప్రభవించు వియోగపు పెందుపానులే 
లేచియు ముంచివై చెను చలించడు నా ప్రణయంపు టోడలన్‌. 
నీ నయనాలు జిమ్ము కమనీయ విలోల విలోకనాల బం 
దీనయిపోతి, నా హృదయ దీపిక కాంతులు వెల్లె వింత మో 


584 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ల్‌ 


దాన, పిశాచ కామిని విధానికావికనవ్వి నీవు నా 
మానస దీపమార్చితివి మాజని చీకటు లావరింపగన్‌. 


హృదయ సౌధంపు తలపులన్‌ గడియవేసి 
ఏను ఏకాంతమున నిద్రబూననుంటి 
కాని, యదియేమొ నీకంఠకలరవమ్ము 
పిలిచినట్లగు మాటికి తలుపు దట్టి! 
తెలిమేఘముల దూరు చలువ వెన్నెల టేని 


వలపు చూపుల సిగ్గు మొలకలెత్త కలువరేకులనెక్కి ఎలదేటి పూదెనె 
కోనేట పల్లటీల్‌ గొట్టుచుండ ఎడబాసి కూడిపోయిన ముద్దుల చకోరి 
ప్రియుతో విరహ గాధవిన్నవింప పూలబాలిక లెత్తిపోయు తావులమోసి 


గాడ్చుబిడ్డుడు కాలు కదుపుచుండ 
మరువు గొల్పెడు నీ నీలికురులజారి 
కనుల నొల్మెడు సిగ్గును గప్పివేయు 
జేసియున్నట్టి యారేయిబాసలన్ని 
మరచి పోయితే మోహినీ! మజచిపోతె? 
విరహ ఘోరానలమ్ముతో మేగుచున్న 
అస్మదీయ సంతప్త దేహంపు సెగలు 
కజికు బండలు సైతము గరుగునేమొ 
కాని, కామిని! నీగుండె కరగుబోదు. 
రాలిపోయె వికాసమ్ము రాకముందె 
దరవికస్వర హృదయ సుందర సుమమ్ము 
తేలిపోయెను వర్షమ్ము రాలుముందె 
జీవితాభ్రాన భావమెఘావళియును. 


తు మె దా! 


ప్రి నారాయణరెడ్డి 


ఏమోయి తుమ్మెదా! 
ఏ వైపు పయనమ్ము? 
మునిగిపోయినదేమి? 


585 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(శోభ) 


మాన్సు వేగమ్ము. 
గొంతు కిన్నెరతో, వ 
సంత దివ్యానంత 
సంతోష గీతికల్‌ 
సాగ గానిమ్ము. 

ర్లుమ్ము ర్లుమ్మను నీదు 

కమ్మ నౌ కంఠ గా 

నమ్ముతో చివురించ 

నిమ్మీ వనమ్ము 
మధుర మంజుల మనో 
హరమైన నీ గాన 
మహిమలో సర్వమ్ము 
మరచిపోనిమ్ము. 

నీగాన వాహినీ 

నిందు నుర్వులు బోసి 

పూల బాలల నెల్ల 

పుష్టించనిమ్ము. 
సగము విచ్చిన మేలి 
పగడాల మొగ్గలకు 
గిలిగింతలను జలిపి 
వలపు లెగ జిమ్ము. 

వలపు లూరిన సుమ 

మ్ముల మోవులను దాకి 

పలు తీయ తేనియల్‌ 

బాఅగానిమ్ము. 
తేనెబిందులుజేరి 
పానమ్ములేగాక 
తానమ్ములను జేసి 
రాణించబొమ్ము. 

(శోభ) 


586 
తెలంగాణలో భావ కవితా వికాసం 





గులాబి 


పి. రాజేశ్వరరావు 

మల్లెలు సంధ్యారాగముల మానవతీత్వము నొల్మగుల్చుచున్‌ 

చల్లని మందమారుత విశాలనిగూడిత (ప్రేమవాహినిన్‌ 

మెల్లన దేలియాడుచును మేనిసువాసన లట్టెగుప్పుచున్‌ 

తెల్లని నవ్వులల్ము తమదివ్యముఖంబుల బైకినెత్తెబో. 
పరులు చూతురో యనియెడి భయముచేత 
దట్టమైనట్టి పొదరిండ్ల దాగియుండి 
వెల్లివిరిసిన యెజజాజి మెల్ల మెల్ల 
పెదవి గదపుచు నేరినో పిలుచుచుండె. 
లీల సురమున నటియంచు మాలవోలె 

కాల్వగట్టున చల్లని గాడ్బులందు 

పలువిధంబగు రంగులబంతిపూలు 

నటనచేయుచు నేలనో నవ్వుచుండె. 

అభ్యంగన స్నాన మాచరింపగబోవు 
సుందరాంగి ముఖంబు సొబగుమీర 
పసుపుచెక్కిళ్లతో స్వర్ణకాంతులనీను 
పగిదినొప్పుచు నుండెవనముజూడ 
పచ్చచామంతుల బారులందందున 
ప్రసవింపముద్దుల పసిడిపూత 
పశ్చిమభానుండు నిశ్ళలుడై నిల్చ 

పసిడిపూతను జూచివలచెనేమొ? 

ఇట్టి సమములు నాచుట్టు ముట్టియుండ 

హృదయ మెయ్యదొ కొబితగా నెంచుచుండె; 

మనసులాగితె సూదంటుమొనయువోలె 
బ్రహ్మసృష్టిని నినుగాంచవలె గులాబి! 
సర్వ సౌందర్య రాశివిచాననీవు 
కాననివియెల్ల నీలోన గాంచినాడు! 


587 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కంటకంబుల నివసింపగలిగియుండి 
అందచందాల సుకుమారి యౌగులావి! 
మందగమనంపు వసనన్‌ మల్లెనవ్వె 
సుధనుగ్రోలగ తన మోవి జూపె జాజి 
యౌవనపు బంతిజూపె నాట్యంపునడుము 
పచ్చచామంతి చెక్కిళ్లు పసనుజూప. 
ప్రకృతిసౌందర్య పిపాసయౌకతన నిన్‌ 
బల్బులిదూరాన బంచిచూచి 
కెవ్వునకేకేసి జవ్వునవ్రాలెను 
అందాలతన్మయం బందదలచి - తన్మయంబందియు తనగానమాధురిన్‌ 
ప్రణయరాగంబులన్‌ బాడుకొనియె - పరులకునీరూపు పసతెలియజాలునే 
ముగ్గయెపాడు బుల్బులికెగాక? - పూర్ణయౌవనసుందరిన్‌ ముద్దుగొనగ 
నానవహియింప కెంజాయలీనుచుండు. - పడతిమోమును గమనించు భర్తగాక 
ప్రణయరాగంబు తెలియునే? (బ్రహ్మచారి 
ముట్టుకొనకుండ సౌందర్యమున్లణించి 
తన్మయత్వంబునొందగా తగునటంచు 
మున్నుచెవులార పరులతో విన్నపలుకు 
నేడు నిజమయ్యెనిన్‌జూడ నేగులాబి. 


(శోభ) 


చినుకులు 


. నారాయణరెడ్డి 

1. మకరందమున నుండు మాధురీ మహిమ 
చిగురుటాకున నుండు ఒగరుందనమ్ము 
మంచుబిందున నుండు మంజులత్వమ్ము 
(ప్రకృతినిండుగ నుండు పరవశత్వమ్ము. ) 

2. మేలి తూరుపు నవ్వు నీలాల నవ్వు 

పసిపాపయే నవ్వు పవడాల నవ్వు 

చిన్ని పూవే నవ్వు చిన్నారి నవ్వు 

వెలది నవ్విన నవ్వు వెలలేని నవ్వు 


౭9 


588 
తెలంగాణలో భావ కవితా వికాసం 





. గండుకోయిల గొంతు కమ్మందనమ్ము 
జాబిల్లి మోములో చల్లందనమ్ము 

మిసిమి క్రొమ్మేనిలో మెత్తందనమ్ము 
విరహిణీ హృదయాన వెచ్చందనమ్ము. 

. లేడిగుంపులు జేరు లేయాకు పొదల 

చేరి కోయిల లేరు చివురు జంపముల 
కొనరు తేటలు దూరు క్రొందేనె విరుల 
పేయసుల తమిదీరు ప్రియుల కౌగిళుల. 
. నా మానసాన అందాలొల్కు చాన 

నా మేని చివురించ నటియించు జాణ 
నాకే యెసంగె నానందాల వీణ 
ప్రకృతియే పులకించ పలికింతు వీణ 

. నాదు వీణాగాన నాదమ్ము వినగ 

కలువ కన్నులు విప్పి తిలకించునేమొ! 
విలపించు కనులతో వలపించునేమొ! 
వలపించ నా మేని పులకించునేమొ! 

. నాదు వీణాగాన నాదమ్ముతోడ 
కోయిలలు గొంతెత్తి కూయిల్లునేమొ! 

నా దివ్య గానమ్ముతో దూగలేక 

సిగ్గిల్లి పొదరిండ్ల జేరునో యేమొ! 

. నాదు వీణాగాన నాదమ్ముతోడ 

కల మయూరము కాలు గలుపునో యేమొ! 
పురి విప్పి నటియించి పొంగునో యేమొ! 
పొంగి నా హృదయమ్ము పొంగించునేమొ! 
. నాదు వీణాగాన నాదమ్ము వినగ 
పరుగుదీయు చరోరి మరలునో యేమొ! 
మరలి వెన్నెల ద్రావ మరచునో యేమొ! 
మరచి చూచుచు నన్ను మరపించునేమొ! 


589 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(శోభ) 


ఎవరవో? 


అనుముల కృష్ణమూర్తి 

కనుల మీదికి మబ్బు కప్పుకొచ్చే వేళ 

ఒళ్ళంత ఒకచోటి కొరిగిపోయేవేళ 

ఎవరవో నన్ను నీ వింత రాతిరివేళ 

కడుపులో గరిటేసి కలెబెట్టి పోతావు! ఎవరవో? 
దిక్కుమాలిన రాత్రి తెల్ల బోయెడు వేళ 
తొలికోడి సూర్యుణ్ణి పిలువ వచ్చే వేళ 
ఎవరవో నన్ను నీ వింత ప్రొద్దటి వేళ 
వ్రాయమని నా గుండె పై బాది పోతావు | ఎవరవో 

భానాల నిచ్చి నా బాధలను మాపేవు 

వ్రాయమని నా పచ్చి గాయముల రేపేవు 

ఎవరవో నన్ను నీ వెపటి కప్పుడె మలిపి 

వెలిగించి వెళ్ళేవు నా యంతరాత్మవా। ఎవరవో! 


(శోభ) 


అది అనంత మహా సముద్రం అలలమీద అలలు పుడుతున్నాయ్‌. 
ఉవ్వెత్తు లేస్తున్నాయ్‌ ని నవ్వు నురగలు రువ్వుకుంటున్నాయ్‌. 
ముందు ముందుకు త్రోసుకుంటూ 

క్రిందు మీదూ పడుతు లేస్తూ 

తూగిపోతున్నాయ్‌ గబ గబా సాగి నడుస్తున్నాయ్‌. 

ఎవ్వరా చేయి ఊపారు? 

ఊపుతో లేచింది ఒక అల మంద మంద హాసములతో 
(క్రిందబద్దా చిన్ని అలలకు - క్రిందు మీదూ భేదబుద్ధీ, 

వెడల గ్రక్మిందా గడియలో కొండ ముట్టింది 

ఆ హోరు హోరు ఏడ్చు లెక్కడివి? 


590 
తెలంగాణలో భావ కవితా వికాసం 





పైకి లేచిగ పెద్ద కెరటం నోట నురగలు గ్రక్కుకుంటూ క్రింద పడిపోయింది. 


చిన్న అల లన్నింటి కన్నీ - చిన్న వయి చిన్న వోయినవి 
గుండె నీరు కార యిప్పుడు హోరుమంటోంది 

ఆ మహాసముద్రమందొక అణువుగా అణగారిపోయింది. 
హంగుదా ర్లెవ్వ రిప్పుడు 

తొంగిచూడ మానుకొని రని- 

బెంగటిలి పోతోందా అయో యని యంగలారుసోంది. 

ఆ ఘోష అంతట అలముకుంటోంది. 

దిక్కులేని దాని ఏడ్పుకు - దిక్కులే ప్రతిధ్వనిస్తాయ 
ఎందు కిటు పొంగు లేపావు? ఎందుకిటు క్రుంగదీసావు? 
ఎవరనీ అడిగేది నేను? ఎవ్వరా బదులు పలికేది? 


చిన్నిమొగ్గ 


సి, 


1. 


నారాయణ రెడ్డి 

చివురాటాకుల చలువ దోసిళ్ళ నిండ 
మంచు ముత్యాలనే జిల్మరించి యెంచి 
కదలు మధుమాస లక్ష్మి స్వాగత మొసంగి 
నోములెన్నియో నోచి, లతామ తల్లి 
నిన్ను గన్నాది యో చిన్ని వన్నె మొగ్గ; 
పరమ శీతలాలోకన ప్రకృతి మాత 
వదనమం దొల్కు చిరునవ్వు పవడ మీవు 
(డ్రేమరస రాజ్య రాణి వల్లీమ తల్లి 

భాగ్య క్షేతంపు పుణ్యాల పంట వీవు. 
కన్నులను మూసి ముసినవ్వు లెన్నా రువ్వి 
ఏమొ యోచించుచున్నా వదేమి నీవు? 
విరగ నవ్వకుమా మేను మజచిపోయి 
కానలే నింక నీ జాడ కానలోన. 

టుత మోవులలోపల చెంగలించు - తేనె సోనల వాసన లానె నేమొ? 


(శోభ) 


అల్లదే! పొంచియుండె నా యాకు మాటు - పిలుపు లేకనే యా తేటి పిల్లవాడు. 


591 





తెలంగాణలో భావ కవితా వికాసం 


5. పిల్లవాడెంతయని యుల్లసిల్లబోకు 
గిల్లునో నీదు నునుమోవి పల్లవమును, 
గిల్లినన్‌గాని నవ్వకు గొల్లుమంచు 
కొల్ల గొనిపోవు తేనెలజల్లులన్ని 

6. తేటి తన యాట సాగని తీరు గాంచి 
గాడ్పు కుజ్టనితో చేయి గలిపి యేమొ 
బేరమాడుచు నున్నాడు. బేల వీవు. 
వారు పన్నిన వలలోన దూరబోకు. 

7. పవనబాలుండు నలనల్ల పరువులెత్తి 
వలపులకించ గిలిగింత గొలిపినాడు 
తేటి గండీడు వింతగా పాటబాడి 
కొమ్మపై నెక్కి యాకుల గ్రుమ్మినాడు. 

రి. ఎన్ని వింతల జూపినన్‌, చిన్ని మొగ్గ! 
మోవులను విప్పి హసియించబోకు సుమ్మి 
కమ్మ తావుల దొంగిలి గంధవహుడు 
తీయ తేనెలలో దూరు తేటి మేటి. 


నా జీవన సహచరి 


పొట్లపల్లి రామారావు 
నా జీవన సహచరీ! 
ఈ సృష్టి ఏనాడు ఏర్పడ్డదో, 
ఆనాడే నీవు నేను ఈ భూమిపై జన్మించాము. 
ఈ అనంత కాల (ప్రవాహంలో సంయోగ వియోగాలకు గురియౌతూ 
కాల (ప్రవాహంలో మునుగుతూ తేలుతూ, 
కాల ప్రవాహంతో పాటు పయనిస్తున్నాము. 
స్త్రీ ధర్మము నిర్వహిస్తూ ఉన్నా నీవు స్త్రీవి కావు. 
పురుష ధర్మము నిర్వహిస్తూ ఉన్నా నేను పురుషుడను కాను. 
సృష్టియిక్క నాటకరంగంలో నీవు ఒక పాత్రవు, నేను ఒక పాత్రను. 


592 
తెలంగాణలో భావ కవితా వికాసం 





(శోభ) 


కానీ, వచ్చిన చిక్కు ఏమిటంటే, 


స్త్రీ పాత్ర నిర్వహించడానికి బదులు, ప్రీననుకుంటున్నావు నీవు. 
పురుషపాత్ర నిర్వహించడానికి బదులు, పురుషుణ్ణి అనుకుంటున్నాను నేను. 


దానితో జీవన నాటకం రక్తి కట్టక 


జన్మ పరంపర అనే రిహార్సల్సులో తగొల్మొనవల్సి వస్తుంది. 
(ఆడిన ఆట ఆడటంలో, పాడిన పాట పాడటంలో ఏమి ఆనందముంది) 


నీవు స్రీవని అనుకోకుండా స్త్రీగా నటించు, 


నేను పురుషుడనని అనుకోకుండా పురుషుడిగా నటిస్తాను, 


అట్టడుగు స్వభావము నుండి మనము ఎంతపైకి లేస్తే 


అంత ఉన్నతులమౌతాము. 


అప్పుడే మన నిజరూపం మనకు గోచరిస్తుంది. 


అది ఒకటే ముక్తిమార్గం. 


విశీరదేహం 

(3) 
వి. కృష్ణ. 
మహోదధి పయిభాగంచల్లగయి గడ్డ గట్టింది... 
లోని నీరు లో లోపల వేడెక్కి 
“రయ్‌” మంటూ జాలు వారింది... 
గొప్పగా వరద గట్టింది. 
సహజగుణం వీడలేక శుష్మిన హృదయంతోనే 
జీర్ణించిన దేహంతోనే ముందుకు సాగింది; 
నీరంతా కారిపోయింది.... 
చూపుల తూపుల విసరుతు 
చుట్టుపక్కల ఏకతీరుగ చూస్తూ కూర్చున్నాను. 
గట్టుపక్కన దిగజారే నీటి పట్టుల పరికిస్తూని 
కూలబడ్డాను! నేను!.... శిధిల జీవిని; అబలను. 
బండబారిన భూమినుంచే ని 
లేత మొక్కలు నిక్కపొడుచుక 


(భావ వల్లరి) 


593 
తెలంగాణలో భావ కవితా వికాసం 





లెక్కలేనన్ని మొలిచాయ్‌। 


నాదు హృదయ ఆకాశంలో కటిక చీకటి 
క్రమ్ముకొన్నది... నాదు ఫలితం 
గగన కుసుమం ॥ 
మారు రూపం దాల్చినాను -- నేను 
నీరస మయి పోయినాను... 
దట్టగ చల్లని మంచు దేహమంత కప్పుకపడ్డది... 
ఆ చల్లని మంచే నన్ను-- చల్లగ పడుకొమ్మంటూ 
మెల్లగ జోకొట్టింది... 
“చీకటి చారలు మాపగ చంద్రుడు కాయును వెన్నెల పడుకో చల్లగ ని 
మెల్లగ కన్నులు మూయు” 
అంటూ జోకొట్టింది: 
ఆ చల్లని మంచే నన్ను... 
“చదలు తనదు నల్లని రూపం యిచ్చీ-- 
కొల్లగొనక పోదు నిన్ను అదుగో! రాత్రి సమీపించె ఓ! అబలా॥ 
నిశలు నిన్ను ఆశించాయ్‌। దిశ దిశలు చూస్తున్నాయ్‌! నీ కొరకు. 
నీ ఎముకలు భగభగ మండుట నీ మరచిన ప్రణయపు గాధను... 
నీకే వినిపిస్తాయ్‌। నిన్నే విలపించేస్తాయ్‌ ॥ 
ఆ నల్లని ఆకాశంలో మెరచే చుక్కల్లాగా - 
నీ రాలిన తెల్లని యెముకలు నట్టడవిల నవ్వకపోవు” 
“అంటూ పారిందొక పక్షి” 


(శోభ) 
భావఘర్షణ 
సి. నారాయణరెడ్డి 
1. చివురులెత్తిన నా భావ సీమలోన 
ప్రణయ ప్రళయ ద్విమూర్తులు ప్రభవ మొందె 


వాలు చూపులతో ముగ్గ ప్రణయదేవి 


జాలి చూపులతో దగ్ధ శ్రమికజీవి. 
594 
తెలంగాణలో భావ కవితా వికాసం 





2. ప్రేయసి మానసమ్ము వలపించిన (ప్రేమ సుగీతికా సుధా 
శ్రీయమునా (స్రవంతుల సృజింతున? చిక్కని నెత్రుచుక్కకై 
వేయి గళాలతో పరితపించెడు పేదల దాహ మార్చగా 
బ్రాయుదునా? కరాళపు టురమ్ముల జీలిచి రక్త గీతికల్‌. 

3. పవ్వళింతునా? ప్రేయసి వలపు తేనె 
తొణకిపోవగా పరచిన దోరపూల 
నిద్దురింతునా? పేద; కన్నీటి తెరలు 
కదలిపోవగా చూపిన కటికినేల. 

4. ఒక శ్రమికాల్బ్ప జీవికయి ఓడగజాలను నా లతాంగి వె 
చ్చ కవుగిలిన్‌ చిగుర్చిన లసన్మధురోహల స్వర్గసీమలన్‌ 
ఒక క్షణికంపు కామినికి ఓడగజాలను నాదు పేద బా 
ప్ప కణములన్‌ ధ్వనించిన విషాద రవమ్ముల విస్మరించియున్‌. 

ర. నా మధురానుభూతులకు నాకసుఖమ్ముల నద్దు (ప్రేయసీ 
ప్రేమలకన్న క్షుత్తులు జ్వలించిన విశ్వ మహోదరాన ర 
క్తామృత బిందువుల్‌ వడిపి ఆయువు లూదిన త్యాగ జీవియౌ 
శ్రామికమూర్తి సంస్కృతి కొసంగెద నా కలమున్‌ సుకావ్యమున్‌. 


(శోభ) 


ఎంతో! అంతే! 


లక్ష్మీపతి 
(ప్రణయంలో ప్రళయానిన -- ప్రళభయంలో సుఖానుభూతిని సమదృష్టితో సమన్వయించుకొనే 
సంఘజీవికి జీవితమొక అమృతపుసోన -- అనంద రసపుతునక). 
1. చివురుయామిని -- జీర్ణ శిశిరము 
అలతినవ్వులు ని మహాట్టహాసం 
పిల్లనగ్రోవి ని పినాకి ధనువు 
వెన్న ముద్దలు ని క్షేళార్చిస్సులు 
అవిఎంతో!। ని ఇవి అంతే 
2. వలపుల రెక్కలు వజ్రపు ముక్కలు 
పేయసిపిలుపులు రేయిసి ర్లుళువులు 


595 
తెలంగాణలో భావ కవితా వికాసం 





అందపుదీపులు ని అమృతపుబాహువులు 
ముద్దులర్వురులు ని ముత్తెపుసరులు 
అవిఎంతో।ని ఇవి అంతే! 

3. నవయుగకీలలు ని కరుణారుణలీలలు 
నరనగ్నన్ఫత్యాలు ని (పైమోదయరాగాలు 
మహార్తిఘోషలు ని మన్ననగీతులు 
ద్దుఖాగ్ని హోత్రాలు ని ఆనందనిర్హరులు 
అవిఎంతో। ని ఇవి అంతే! 

వాడగలిగిన కవికలానికి 
గద్యమెంతో ని పద్యమంతే 

పాడనేర్చిన గాయకునికి 
మాట ఎంతో ని పాట అంతే 

తీరువెరిగిన శిల్పిచేతికి 
లక్క ఎంతో ని రాయిఅంతే 

ఉన్నమాటనేదానికి 
పొగడితేం ని తెగడితేం। 


ఎమవుతుంది? 


కుప్పిరెడ్డి సత్యం 


(శోభ) 


(ప్రకృతి చేష్టలకు వ్యక్తిగత భావాలకు మధ్య సంకుల సమరం సమరంలోని జయాప 
జయాలు తామరాకుమీది నీటిబవిందువులు ఏమో ఏ ధృవానికి ప్రయానం కడతాయి. 


భావకవితా రూపకం). 

ఎడారి బయలున ఎడతెగకుండా 
ఎండమావులూ పుడుతున్నాయ్‌ 

బిడారివానికి కడన నింపుకో 
నీటిబుగ్గ కనబడుతుందా? 

రుస రుస లేచిన ఇసుక దుమారము 
జీవ సమాధిని కడుతుందా? 

అర్జోరాశి మహార్నటనమూ 


596 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఆశాతితికి ఉప్పందిస్తోంది 
తీర పిపాసికి కలసి ముంచుకో 
చెలమల నీ రూరిస్తుందా? 
పోటు పోటు కెరటాల ముంపుతో 
ఉప్పు పంట పండిస్తుందా? 
వన్నెచిన్నెల సన్నజాజులు 
మరుదాకాశం విరియిస్తోంది 
సుహృత్‌ శిఖామణి సంస్పృశించగ 
కమ్మ వలపులు నెనసేనా? 
పోడిమి బాసి పూవులు మొదటికి 
దుమ్ము ధూళిగా దునిసేనా? 
స్వప్నవీధుల స్వర్ణముద్రికలు 
పాతులకొలది పడి ఉన్నాయ్‌. 
ప్రలోభమున అటు పరువులెర్తగా 
అర్ధ లాభములు కలిగేనా? 
నీటిని తీరిచి దిద్దిన వ్రాలయి 
వ్యర్థ ప్రయాస మిగిలేనా? ఏమవుతుందీ? 
(శోభ) 
భగ్న హృ దయం 
ఎం. శ్రీహరి 
1. రగిలిపోయెను చిచ్చు 
పగిలిపోయిను గుండె 
పొగిలిపోయెను మనసు 
మిగిలిపోయి నిరాశ 
శాంతియే కరవయ్యెనా, హృదయమున, కళాంతియే నెలవయ్యెనా 
2. వేడుకలు దూరమై 


వేదనలు దరికొచ్చె 
వేగిపోవుచు మనసు 


597 
తెలంగాణలో భావ కవితా వికాసం 





క్రాగిపోవుచు నుండె 


దుఃఖమే యెదురయ్యెనా, సుఖమంత, కొలగిపోవుచు నుండెనా. 


3. 


అంతులేనీ కోర్క్ము 
లనెడిలతలను నేను 
ఆశయను తోటలో 
నంకురింపగజేయ 


వడగాడ్చులే వీచెనా, కోర్కులను వాడిపోవగజేసెనా. 


4. 


ఆవంబు పగిది. దా 
వానలపు రీతిగా 

అగ్నిజ్వాలలు మదిని 
నటమటింపగజేయ 


కుమిలిపోవగ వలయున్నా విధిలేక, క్రుంగిపోవగవలయునా. 


ర్‌. 


అతికోమలంబైన 
ఆశా(ప్రసూనంబు 
స్వార్థంబు కెదురుగా 
వ్యర్థముగ వాడగా 


ఊరకుండగ వలసెనా, నాలోనె, ఊరటందగ వలసెనా 


6. 


కన్నీరు కాల్వయై 

కట్టలను ద్రెంచుకొని 
కనుకొలుకులన్‌ వీడి 
కదలిపోవుచు నుండ 


నైరాశ్యపూర నౌకన్‌. దానిలో, నడిపించుకొనవలసెనా 


7. 


ఆధారమేలేని 
అంధకారములోన 
అడుగొక్క గండముగ 
నవనిపై బడుచుండ 


నడచిపోవగ వలయునా, వెలుతురును విడిచి పోవగలవలయునా 


రి. 


వేసంపు రూపమును 
మోసంపు రాశిపై 
లగ్నమయ్యిన మనసు 


598 
తెలంగాణలో భావ కవితా వికాసం 





భగ్నమై పోవగా 
బావురని ఏడ్వవలెనా, లోకముకు, భయపడుచు కుములవలెనా 
9. మొదట నేనెంతయో 

ముదమునే తలచగా 

తుదినాకు మిగిలింది 

ద్దుఖంపు సారమే 
భగ్నజీవుడనైతిగా, ఎనలేని, బాదనొందుచు నుంటిగా 
10. నావాలకముజూచి 

నవ్విపోవగ జగము 

అభిమానమంతటిని 

ఆవలకు పోనాడి 
జీవచ్చవంబు నగుచూ, జగతిలో, జీవింపగావలయునా. 


తాజ్‌ 


పాములపర్తి దామోదరరావు 
జీవిత మశాశ్వతమైనా 
కేవలమొక అగ్రుబిందువును 
అవినాశిగా జేయాలని 
భవితవ్యంలో కీర్తిని 

సువిశాలం చేయాలని 
తలపోశావా జహుపనా.......... 
గాయపడిన గుండెలపై 

కాలానికి కరుణలేదు 
వికటాట్టహాసంతో 
ప్రకటిస్తుందొక ఘన విజయం 
మలగిపోయిన ప్రేమజ్యోతి 
వెలిగించే ప్రయత్నంచూచి......... 
అందానికి క్రిందుచేసి 


599 





తెలంగాణలో భావ కవితా వికాసం 


(శోభ) 


డెందమునే ఆక్రమించి 
బంధించావు తాజ్‌ 
(డ్రేమబంధంలో......... 
సామ్రాజ్యాలు సమసిపోయినా 
శతాబ్దాలు గడచిపోయినా 
పాలరాళ్ల తారలతో 
జాలిగొల్పు పల్ములతో 
మేమిక మరచిపోమా 
(డ్రేమికులగాధ అంటాయి. 


ప్రేమగానము 


కొండపల్లి ఆండాళమ్మ 
“నీన వేణుగానములోనా వేదార్థమన్నది సానా 
శిలావృక్షాదులా చిగురింపజేసిన, మృగములు 
సహితముమోహము జెందిన 
గోపప్రీ సముదాయమునకది ప్రేమ గానమై 
పిలచెయోగ సాథకులకదియే ప్రణవ 
సారమనిపించే యోగులభోగులకలవర పరచిన 
దృష్టితాకుయేమోయని యశోదభ్రమజెంద 
సృష్టికర్త యితదేనని (బ్రహ్మాదుల హర్షమునొంద 


సుందరమగు నీ ముఖారవందమున మందహాసమింపొంద 
వైరులు చూసిన వీరరసంకోని తలకది శృంగారరసం 
భాగవతులకది పరమార్ధం జననమందితివిని క్రీడార్ధం 


నీవంటి ... 


మనుసాని వెంకటలక్ష్మమ్మ 
“నీవంటి దైవముగాన బ్రోవగా రారా బిరాన 
నినువిన దైవముగాన అన్యులెవరు జగాన 


(శోభ) 


(పాలమూరు జిల్లా వాగ్గేయకారులు) 


600 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మాయలీల మోహింపనేల కాయంబు పాయముగాన 

సంసారమోహ దుఖసాగరము తరిగింప దోసిలొగ్గి నిను వేడితి 

సదయాత్మ నాపైన బేదమింత సేయకు నీ దాసదాసుడగాన 1 బ్రోవ॥ 
ప్రకటిత ధర్మార్ధము కరతాఖిలావన సకలోన్నత సత్యపాలన 

మరువను మమాంధకార మావరింపజేయక, నిరాత్మకూరు పురమున బ్రోవ! 
పాసవనుత భక్తలోక పాలిత నారాయణదాసదాసుడనుచు వేడిన 

రాజిత పురుషార్థరారా, భక్తజీవన లక్ష్మాంబ దేశికావన ॥(బోవ॥। 


(పాలమూరు జిల్లా వాగ్గేయకారులు) 


వాడు దొరికాడురా 


సుశీలమ్మ 

కీర్తన - అటతాళము 
'దొరికాడురా మన గురుడు 
వాడు పరమేశుడైనట్టి నరుడు 
చెంతజేరినవేళ చరణసేవకు బిల్చి 
అభయహస్తము శిరంబందుంచితే చాలు 
మోహంబు నిధిలోన మునుగు భక్తులనెల్ల 
తన దర్శనంబిచ్చి దరిజేర్చు దైవమై 
అతని చెంతలోన [బతికితే మనమంతా 
భయము లేదని యేటి అభయమిచ్చే దాత 
తూడుకుర్తి నివాళితోడ మనముంటేను 
పాదువీడని వాదులాట మనకేలరా 
పరము జూపేవాడే పరమగురుడై ఉండు 
పరుల మాటలతోటి పనియేందిరా 


(పాలమూరు జిల్లా వాగ్గేయకారులు) 


తొమ్మిది కిటికీల మేడ 


నామాల నారాయణ దాసు 
“మూడు రంగుల మేడలోపల ముక్తికాంతో కట్టునది 


జాడదెలిసిన భక్తులను యెడబాయలేననుచున్నది 


తెలంగాణలో భావ కవితా వికాసం 





వారి దెలియగా రానిది పరదారి జూపే చిన్నది 

జారచోరుల వశముగాను దూరముగా తానున్నది 

తొమ్మిది కిటికీల మేడలో- నెమ్మదిగా కూర్చున్నది 

ఇమ్ముగా నారి విడిచినవాడె నా పతియన్నది 

తుంటరిగా తిరిగాడు వారల కంటికగుపడునున్నది 

ఒంటిదూలము ఇంటిలో తానొంటియె 'గూర్చున్న్చది” 
వన్నెచిన్నెలు లేక అంతట అన్నిరూపులైనది 
తన్నుదాననుగొన్నవారల దాసి నేననుచున్నది 
అంతరంగము శత్రులారిట హతము జేయుమన్నది 
వింతగొలిపాడు వీణతంత్రుల వెతికి మీటుచున్నది 
ఎక్కడెక్కడ వెతికి చూచినా, ఒక్కరూపమై యున్నది 
నిక్నముగ నారాయణాఖ్యుని పక్కవదలనన్నది.” 


(పాలమూరు జిల్లా వాగ్గేయకారులు) 


వాసంతిక 


దాశరథి 
ఓ వాసంతి కుమారి! నీ పెదవులం 
దూరెన్‌ మరందాంబు ధా 
రా వాఃపురము; త్రావినాడ పుడిసి 
ళ్ళన్‌, చెంబులన్‌, బిందెలన్‌; 
రావే, నా హృదయంపు సైకత ధరా 
రంగాన పొంగారి శో 
భా వాల్లభ్యము నగ్గలింపుము; మధు 
ప్రాభావిత స్వామినీ! 
నీనను బుగ్గలందు రమ 
ణీ! అరుణారుణ బాలభాను దే 
లా నటనార్ధియై ఉదయ 
రాగమునన్‌ పరువెత్తి వచ్చు? ప్ర 
స్తానిత తీక్టతన్‌ చెలగి 


తాండవ మాడును? నా కలంపు వి 
602 
తెలంగాణలో భావ కవితా వికాసం 





న్నాణముతో రచింతు లల 
నా! నును చెక్కులపైన కావ్యముల్‌. 
పచ్చటి చెట్టుక్రింద తెల 
వారక ముం దొకనాడునీవు నేన్‌ 
వచ్చితి మొక్కమారుగ; భ 
వత్సుకుమార కరాంగులీయకం 
బిచ్చితి, నాదు (వేలునకు 
పెట్టితి: వెన్నడు నన్న వీడకో 
వచ్చినవాడ! యంచు శల 
విచ్చితి వో మధు కన్యకా మణీ! 


వసంతకుమారి రాక 


దాశరథి 


నా వాసంత కుమారి వచ్చినది వీ 

ణా వాదనానంద సం 

ధ్యా వీచీ పరిజల్సిత స్తన యుగీ 

నాభీ ప్రదేశాలతో; 

నా వాసంతకుమారి విచ్చినది పు 

న్నాగ ప్రసూనాంబర 

శ్రీ విన్యాసముతోడ నా కొరకు కాం 

చీ కింకిణీ నాదయై. 
కంకణ కింకిణీ చకచ 
క ప్రణినాదముతోడ వచ్చినా 
వంక నెదిర్చి వేచినది. 
పంకజపాని దృగంచలాన సా 
యం కమలాలయ ప్రసవ 
హాస విలాసము కానుపించె, సా 
లాంకృత కన్యవోలె, రతి 
రాజకుమారిక వోలె చూపడెన్‌. 


603 


(దాశరథి కవిత్వం) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


ఆయమ నా హృదయంతర వి 

హాయస వీధుల కప్పుకొన్న జ్యో 

త్స్నేయ శశాంకమో? దశది 

శీ విశధోజ్ఞ్వల సుప్రభాత దే 

శీయ మనోజ్ఞరాగ రవి 

సింధుర బంధురకాంతి బింబమో? 

ఏ ఉపమానమున్‌ తొలక 

రింపదునా హృదయోర్వరాతలిన్‌. 
అట నివసింతమా! సకి? న 
వారుణ పల్లవికా రసాల ని 
షృటముల గూడు కట్టుకొని 
కోయిల కూయిడుచోట, కోటి సం 
కటములు మాటువెట్టి, వడ 
గాడ్లు యేడ్చులు దాటి, శీతలో 
త్మ్నట జలపాత తీరముల 
కాలము వేలము వేసి, కొందమా? 


(దాశరథి కవిత్వం) 


గెలిచిన శబ్దం 


పొట్లపల్లి రామారావు 

“ఆరోజు చాలా హడావిడిగా ఉంది శబ్దము” 
“ఏమిటి నాయనా హడావిడి?”, నిశ్శబ్దము ప్రశ్నించింది. 
“అయ్యో నీకు తెలియదా అమ్మా? 
దీనబంధు ఆత్మారామ్‌గారి శోకసభ ఇవ్వాళ్ళ” 
“శోకసభ!” ఈ మాట విని చాలా సేపు మ్రాన్పడిపోయింది నిశ్శబ్దము. 
“ఏమిటమ్మా నీ బాధ?” 

“దుఃఖము అంతరంగములో అనుభవించేది కాని 

ప్రకటించేది కాదు నాయనా! 

అది హృదయక్ష్మేత్రాన్ని ఆర్టము చేసే ద్విజగంగ. 


604 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దానిని ఒక అసభ్యవరముగా హృదయములో భద్రపరచుకోవాలి, 
అట్ల గాక దానిని ప్రకటించటానికి పూనుకుంటే 
చెట్టునుంచి క్రుంచిన పూవువలె వాడిపోతుంది అది. 
“చాలా వింతగా ఉందమ్మా నీ సమాధానము” 
“అవును నాయనా లోకము సందడిలో చిక్కుకపోయిన వాళ్ళకు 
వింతగానే ఉంటుంది. 
సందడిలో ఆత్మను మరచిపోతాము. 
ఆత్మను మరచి తిరిగేవాళ్ళు ప్రత్యేక్ష ప్రేతాలు, 
ప్రేతాల నోటిగుండా వచ్చేది శుష్క వాగ్ణాలము. 
శుష్మవాగ్జాలము 
ఎడారిలోకి ప్రవహించే మంచినీటి ధారవోలె ఇంకిపోతుంది. 
శుష్క వాగ్జాలముతో ఆతృతృప్పి కలగదు.” 
శబ్దము చాలాసేపు నిశ్శబ్దముగా ఉండిపోయింది. 
ఆ నిశ్శబ్దములో శబ్దానికి నిశ్శబ్దము 
ఏమి ఏమి చెప్పిందో ఎవరికీ తెలియదు 
కాని ఆనాటి శోకసభలో పాపం 
ఆత్మారామును అంతా మరచిపోయారు, 
ఆరోజు ఎవరినోట విన్నా శబ్దాన్ని గూర్చిన ప్రశంసలే” 


(భావ వల్లరి) 


వానలు 


దాశరథి 
భగ్గున మండు గ్రీష్మ బుతు 
వాసర తాపము లొక్కమారుగా 
తగ్గెను; వాన గాడుపులు 
తాకెను, సోకెను సన్నజాజి పూ 
మొగ్గలపై తుషారములు; 
పొంగిన బంగరు చన్నుదోయితో 
డిగ్గె విహాయసమ్మును త 


605 
తెలంగాణలో భావ కవితా వికాసం 





టిన్నటి నన్‌ వరియించుకోసమై. 
మామిడి పూచిపోయినది, 
మాధవుడే అరుదెంచిపోయె, కూ, 
కూ,’ మధు కోకిలా, ప్రణయ 
కూజితముల్‌ వినిపించకుండె, ఆ 
యామనిశోభలే వరద 
లై పరువెత్తును వఆనలోన; బా 
లా! ముకుళాయమాన వకు 
ళమ్ములలో మకరంద మొత్తుమా! 
జలదాదేశక వర్షధారలు (ప్రవే 
శం బయ్యె విశ్వంభరా 
తలి; శంపాలతికావితానములు రా 
ద్ధాంతమ్ముగా వజదం 
డ లయాఘాత జయప్రదర్శనము స 
ల్పన్‌ జొచ్చె; ఆకాశ వీ 
ధులలో కొండలుదేరి పోయినవి యా 
దోనాధ గర్భాంబువుల్‌. 
గుటగుట త్రాగివేసె చిను 
కుల్‌ భువి క్రక్మిన వేడి నెల్ల, ఆ 
రాటపడి మ్రగ్గిపోవు ఉద 
రమ్ములు చల్లవదెన్‌; తటిన్నటనీ 
కటక రటత్‌ సువర్ణ జయ 
ఘంటలు కింకిణికా రుళంర్సుుళో 
తృటమయి వీను సోకె, వడ 
గండ్లు బటాపట నేల రాలగన్‌. 


(దాశరథి కవిత్వం) 


606 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దీపావళి 


దాశరథి 


భూపావళి బుగ్గి చేసి 

కోపావళి నగ్గి ద్రోసి 

దీపావళి జరపండో 

దేశ దేశజనులారా! 

తెలంగాణ నఘనులారా! 
వ్యక్తులు పరిపాలించే 
శక్తి నశించింది నేడు 
రక్తంలో అణు వణువూ 
శక్తి గడించింది నేడు 

చీకటి దయ్యం వొకటే 

లోకానికి రాజైతే 

ఆకాశం నిలువబోదు! 

అర్ధరాత్రి విలువలేదు! 
కోటి కోటి దీపాలను 
బాటలలో కోటలలో 
నాటండి (ప్రజలారా! 
వేటాడండి తమస్సును 
కాలపు కళ్ళిమును లాగి 
కదం వెనక్కు తొక్కించే 

ఘనులంతా నడుం విరిగి 

కదల్లేక నశించారు. 
మనం వెనక్కి నడవం! 
జనం వెనక్కి నడవరు 
మనం జనం, జనం మనం 
జనం లేంది మనం లేము. 


(దాశరథి కవిత్వం) 


607 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఏడుపాయల దుర్గమ్మ 


శ్రీనివాసా చార్యులు 

గీ. ఎచటమంజీర నీరమ్ము లేడుపాయ 
లగుచుం బారుచు నుండువో యనవరతము 
అచట వెలసెను దుర్గగా నాదిశక్తి 
మూడులోకాల సుజనులు వేడుకొనగ. 

కం. ఆ దుర్గను దర్శింపగ 
బోదురు ప్రతివత్సరంబుం బొంగుచు జనముల్‌ 
మోదముతో శివరాత్రికి 
నాదరమునం గొలువ దుర్గ నచ్చపుభక్తిన్‌. 

గీ. అచటి కేటేట శివరాత్రి కాదరమున 
జనము దుర్గావలగ్నమౌ మనము తోడ 
తనువు ధన్యతం జెందంగ కనులవిందు 
కేగుదెంతురు జాతర కెలమితోడ. 

గీ. ఏడుపాయల జాతర కేగుదెంత్రు 
ఏడు నాడుల జనములు వేడు కలర 
నేడు నాళ్లుండి దుర్గమ్మ నెలమి గొలచి 
వేడుకొందరు పాపముల్‌ వీడిపోవ. 


(మెతుకు సీమ) 


(తపామయి! 


దాశరథి 
- కైఫీ అజ్మీ ఉరుదూ కవితకు అనుసృతి- 
ఊర్వశీ స్నిగ్ధ సౌందర్యముబికి వచ్చు 
మొగము చిటిలించి వణకెడు మోవినుంచి 
అమృత పా(క్రిక భయమున ననంటిపట్టి 
త్రావెదేల! (ప్రేమమ్మును దాచెదేల! 
తలపు కలదు; ఆ తలంపులో వలపు కలదు; 
దానితో యౌవనంపు తొందరయు కలదు; స 





తెలంగాణలో భావ కవితా వికాసం 


తొందరకు తోడు నేను నీ ముందు కలను; 
దాచెదేల! (ప్రేమమ్ము దాచెదేల! 
చాటు చాటుగనే కన్న గీటెదేల! 
సహజమగు (పేమ, లేనట్లు చాటెదేల! 
నీవు పేదల రక్తమ్ము ద్రావ లేదు; 
నీవు హింసాక్రతువు లేవి నెరపలేదు; 
ఏల పశ్చాత్తపించెద విటుల? నిండు 
చెమటలో తానమాడెడదు చింతతోడ? 
మందిరాంతర పూజా సమాధి పరులు, 
రమ్య శుద్దాంత కాంతా విరాజమాను 
లను గమింపని రీతి నీయందు కలదు, 
ఏల అరచేతిలో మోము వాలిచెదవు? 
వన్మెన బెట్టగ చిరుసిగ్గు చిన్నె కలదు, 
గాయమును మాన్ప హృదయాన, కరుణ కలదు 
పాడుకొన ప్రేమగీతాలు గూడ కలవు 
పెదవి పరదలలో వాని నదిమె దేల? 
రమ్ము! జాగుసేయగ సమయమ్ము లేదు! 
మహిని కల వెన్నా 
ఆత్మ విశ్రాంతి కిది యొక ఆశయమ్ము 
భయము భయమున తెరతీసి వచ్చెదేల? 
దాచెదేల! (ప్రేమమ్మును దాచెదేల? 


(దాశరథి కవిత్వం) 


ద్వివచనము 


సుప్రసన్న 

నినుగూర్చి చింతించెడు నిముసమందు 

నాఎద 

ఏవో విచిత్రవర్ణములు, మధురవాదములు దోచు, 
కాని- 


అనంతమైన అంధబధిర భావమ్ము 
609 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నాయందు నిల్చు. 
అచ్చమైన చంద్రిక యొకడావరించినట్లు 
నా ఊహ నేమగ్చుడైనవేళ 
నీ కనుల చల్లదనములు, 
నీడలు, ఏవో? 
ఒక్కమారు నా ఎద క్రమ్ముచుంట తెలియు 
నిన్ను గుర్తింపనెంతు, 
కానీ 
మనోజ్ఞ శారద జ్యోత్స్ని కాకాశ 
సౌరవల్లి దివ్యవకుళ వాసనవా? 
మదీయ కావ్యనాందివో? - 
ఐన ఇట్టి చీకటు లివేమి 
నీవెంట చిందులాడు? 
ఇప్లుఉ విచ్చుకొన్న వీపూలు 
వాసనలేల యింత వేదనాలలితములయ్యె? 
సుఖముకల్లు ననుకొన్న ఈ పరిణామమేల? 
వికృతమయ్యె నెట్లు? 
లలిత లిత చాంద్రమస 
కలావిలోల హేల లీ వెన్నెలలు 
ఎదలో చలించు శాంతభావమ్ము చెరచి 
విచ్చల విడిగ 
అనంత కల్లోలమును గూర్చినవి. 
ఇంక నేను మేల్మొనియుండను 
ఈ సమస్త లోక భావనా 
వైవిధ్యలుస్తి జరుగదాక- 
మిను మన్ను లందచందాలు 
మల్లికామనోజ్ఞము లగుదాక- 
అపుడు నేను కూడ 


(శోభ 1957) 


610 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కలువకన్య 


(భావ కవితా రూపకం) 

తిప్పిరెడ్డి సత్యం 

(ప్రథమ) గేయనాటిక (నిశ్శబ్ద్బమైన వాతావరణం. మదిని మత్తెక్కించెడి చల్లనిగాలిమెల్లగ 
వీచుచుంటుంది. అప్పుడే సంధ్యారాణి ప్రవేశించి విరహ వేదనతో శుష్మించిపోయిన కలువ 
కన్యను మాటలాడించ ప్రయత్నించుతుంది) 

సంధ్య 

ఓ గంగ నివాసీ 

ఓ శశాంకప్రేయసీ 

ఉండుటేలనే 

నీ విటులనే 

వికసింప వేలనే 

నీ నగుమోముచే 

నీక కల్గిన చింత 

తెలుసు నా కంత 

ప్రియుని కొరకేనా 

నీ కీ విరహవేదనా 

వచ్చానే యెంతో ఆశతో 

ఆటలాడ నీతో. 


కలువ కన్య 

అవునే సంధ్యాచరాణి 

కాల్చితి ప్రేమాగ్నిలో నా మైని 
కడలిరాజు నెడబాసి 

విడచితి ఆశలు జీవితముపై 
కాచి ఇంతవరకు 
ఎదురుతిన్నెలు ప్రియెని కొరకు 
మాడితి పవలెల్ల 


611 
తెలంగాణలో భావ కవితా వికాసం 





భార్గవుని వేడివల్ల 
(శశాంకుడు వచ్చుచున్న సమయంలో 
సంధ్యారాణి కలువ కన్యతో) 


సంధ్య 

తీరెను లెమ్ము నీ కోరికలు 

కట్టుము తెమ్ము పూలమాలికలు 

వచ్చెను ఇమ్ము 

ప్రియునికి స్వాగతమ్ము 

కలిగించు మదము 

చుంబించి నీ అధరము 

చూచి నీ సిస్తు 

పోవును ప్రియుడు విస్తు 

గిలగింతలు పెట్టి ప్రియుడు 

వీలోకించు నీ వలపంత 

ఇప్పుడైన చాలించి చింత 

చేరుము నీ ప్రియుని చెంత 
(శశాంకుడు (ప్రవేశించి, కలువకన్యతో) 
శశాంకుడు 
ప్రేయసీ! కలువకన్య 
ఓ నవ లావణ్య 
మోమెత్తి నను చూడవే 
మౌనము మాని మాటలాడవే 
చాలించవే కోపం 
సాగించవే (పేమ విలాసం 
కల్గించవే ప్రమదం 
చూపించి నీ అందం 
మకరందము ప్రవహింప, నిను 


వికసింపజేయుదును. 
(సంతోషముతో కలువకన్య తన ప్రియు నాహ్వానించును) 
సంధ్య 612 





తెలంగాణలో భావ కవితా వికాసం 


గగనసీమ విహార 
గాంధర్వ కుమార 
చల్లగ వచ్చితివా 
తెల్లని వెన్నెల రాజ 
అందజేసి వందనములు నావి 
గైకొందును దీవెనలు నీవి 
ఆరిన నా ఆశాజ్యోతిని వెలిగించి 
తీరని నా కోరికలు తీర్చెదవా 
సొగసంత దాచిపెట్టి 
యుంటి నీ రాక కనిపెట్టి 
నిను చూచి నవ్వుకొంటి 
మళ్లీ సింగారించుకొంటి. 
శశాంకుడు 
గడిపితి కష్టంగా 
గడియ ఒక సంవత్సరముగా 
వచ్చితినే చూడ 
ముచ్చటతీరు నీ సొగసు 


సఖి నీ కువలయమందు 

తియ్యని తేనెలు తలంపుకు రాగ 

వచ్చితి తనవితీర ద్రాగ 

నా ఆరాధ్య దేవతవే 

నా జీవిత పరమావధివే 

రాగా నా మదిలో నీ రూపం 

కలిగె నిను చూడ భావం. 

(ఇద్దరు కలిసి పాడుకుంటూ ఆనందడోలలూగుతుంటారు ) 
శశాంకుడు - కలువకన్య 

ఏకమౌదాం, మన 

మేకమౌదాం 

చల్లని గాలిలో 

కలసి వూయలలూగుదాం 613 


తెలంగాణలో భావ కవితా వికాసం 





ఏకమౌదాం, మన 
మేకమౌదాం 

జాహ్నవిలో మునిగి 
జలకమాడుదాం 
ఏకమౌదాం, మన 
మేకమౌదాం 

కోయిలతో కలసి 

కుహూ కుహూయని కూయుదము 
ఏకమౌదాం, మన 
మేకమౌదాం 

ప్రకృతితో కలిసి 
అద్భశ్యులమగుదాం. 
(సంధ్యారాణి తన చెలిని శశాంకునికి వప్పజెప్పుట ) 
సంధ్య 

ముట్టుకొంటే మాసిపోయే 
తెల్లనైన కన్యయయ్యా 
పట్టుకొంటే వాడిపోయే 
సుకుమార పిల్లనయ్యా 
చక్కనైన చుక్క్మనయ్యా, మా 
ఒక్కగాని ఒక చెలియయ్యా 
గాలించి ప్రేమను, మా 

చెలి హృదయంలో 

లాలించి అనురాగంతో, మా 
చెలి మనసును 
ఏలుకొనుమయ్యా, మా 
కలువ కన్య నయ్యా 
ఓవెన్నెల రాజా! 

ఓ చల్లని రాజా! 


(శోభ 1957) 


614 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కోకిలా ! 


వాణమాముల వరదాచార్యులు 


రావె కోకిలా!... నీ 
రాజన మిడు మా కన్నులు రా. 


కుహూ కుహూ స్వనమ్ములనే 

కొమ్మ మాటు కూసెదవో 

మాధవ మురళీ నాదమొ! 

మాకదవనీ మోదమొ ! రా. 


మాకందమ్ముల నుందువు 

మా కందమ్ముల కగపడ 

వాలకింతు మొక గానము 

నాలపించు నిను గానము రా. 


ఎవరికోస మీ పాట? 

ఎవరి గుండె నీ వేట? 

ఎపుడు వసంతుడు వచ్చె? 

ఎపుడు వసంతము జిల్మె? రా. 


ఇగురించెనొ నీ వలపులె 

కుసుమించెనో నీ తలపులె 

ఎవ్వరినే ఆ పిలుపు? 

ఎవరికె ఆ మేల్కొలుపు? రా. 
చెమ్మరించు దేహమునకు 

తెమ్మెర అల వీచెదవే 

ర్లుమ్మనియెడు తుమ్మెదలకు 

కమ్మతేనె పోసెదవే రా. 


615 
తెలంగాణలో భావ కవితా వికాసం 





చక్కని దానను గానని 
చాటు చాటు కేగెదవా? 
ముక్కున బొడుచును కాకుల 
మూక లనుచు దాగెదవా? రా. 
గానమునకు తగు రూపము 
గాంచ నైతి నను చింతే 
గానము రూపమును లేని 
కాకము గతిని దలంతే రా. 
అన్ని నాకె యుండవలయు 
ననుకొనుటే పెనుదోషము 
ఉన్నదానితో తృప్తిని 
నొందుటయే సంతోషము రా. 
ఎవరో ! 
ఎవరో! ఎవరో! 
నను పెదవి గదల్పక పిలిచెదరు 
మురళిని గొని ముంగల నిలిచెదరు ఎ 
ఆ చూపులలోపలి తలపులలో 
ఆ పలుకులు నేరని వలపులతో ఎ 
అరుణాధర రాగపు వెల్లవలో 
చిజునవ్వల పువ్వుల జల్లులతో ఎ 
నిటలేందు మనోహర సీమలలో 
కుటిలాలకజాల విఖేలనతో వి 
బొమదీవెల తావుల మాటులలో 
కనుచూపుల తూపుల వేటలతో ఎ 
వదనేందీవర దరహాసములో 
వంశీరవ మోహన రాగసుధన్‌ ఎ 


విరహాబ్లి 


థి 


616 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఎవరి జ్ఞాపక చిహ్న 
వాల 
మీ విరహ జలధి 
బదబాగ్ని హృదయాన 
పరితాప పడుచుండె వె 
నిశియుం బవలు కంట 
నిదురరాని యెడంద 
బింబించు నే చంద్ర 


బింబమ్ము గని పొంగు వె 
నిట్టూర్పు గాడ్పుతో 
నిలువకం జనుదెంచు 
కన్నీటి కెరటాల 
కడజిమ్ము ముత్యాల ఎ 


అంబరము చాటుగా 
అలరు మో మొకనాడు 
చిజునవ్వు జిలికించి 
నెలవంకను లిఖించె ఎ 
మెల్లమెల్ల సిగ్గు విడ 
తలయెత్తి కనె నింతి 
నిక్క మీ రే యంత 
నిండు పున్నమకాంతి ఎ 


(ఆహ్వానము) 


మధుధారలు 


కవిరాజమూర్తి 
ప్రేమకై ఒక నూతన శాసనాన్ని రూపొందించుకోవాలె మనం 
శతృవునుకూడా, గాఢంగా అక్కున చేర్చుకోవాలె మనం 
ఒక వైపున “కాబా” మరోవైపు “కాశీ” మధ్యలో 
“మధుశాల”ను వారధిగా నిర్మించుకోవాలె మనం - 
సౌందర్యమనే, సారామత్తు పరిభ్రమణంలో 


మనిషికాదు, అతని నీడకూడా తూలుతుంది. 
617 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మధుశాలనుండి, మందిరం వరకు, పాదముద్రలున్నాయి; 
వర్షఘోషకు; ఉరుముల ఫెళఫెళార్భటులకు 
ఆమె, నన్ను అమాంతం కౌగిలించుకుంది 
ఈశ్వరా! ఈవాన నిలాగే కురవనియ్యి. 
ఆకాశమా! నీ దేవుడివల్ల నాకు భయం లేదు. 
ఓ భూమీ! నీ మనుష్యులంటేనే నాకు గుండెదడ. 
జీవన రహస్యాన్ని ప్రేమలో కనుగొన్నాను 
ఎవరి బాధలనైనా, నావిగా చేసుకున్నాను. 
నాబాధల గాధల వినేందుకు ఎవ్వరూ లేనప్పుడు 
అద్దం ముందుంచుకొని, నాకునేనే విన్నవించుకున్నాను. 
మద్య విసర్జనగానే భావించు; హితుడా! 
ఎంత తాగానో - ఇహ తాగలేను. 
ప్రేమ ప్రపంచంలో, అంతా సౌందర్యమయమే. 
ప్రేమే లేనప్పుడు - మరేమీలేదు. 
నేను ముళ్ళను కూడా మృదువుగానే స్పృశించాను. 
ఆమె కురుల వైభవాన్ని ఏమని వర్ణించను? 
అల్లుతే, నల్లని నాగేంద్రుడు. వదిలితే; 
శ్రావణ నీలమేఘేంద్రుడు. ఆకాశంనుండి: 
అనంతనాదం వినిపస్తూన్నది, స్నేహితులీలోకంలో తక్కువ. 
అన్నదమ్ములు మరీ ఎక్కువ. 
సంస్కృతి పరిఢవిల్లడానికి, సత్ర్రవర్తనే మూలాధారం 
పువ్వులు వికసించేటప్పుడు 
శబ్దం ఏమొస్తుందని? 
చివరికి, బ్రాహ్మణోత్తుములు గూడా గుసగుస లాడారు. 
“మద్యం” మాపటిపూట నిషిద్దం కాదని, 
మార్గంలో పయనించే మరో బాటసారికి నీడ అవసరం. 
అందుకే మిత్రమా! నేను ఎండలో నడుస్తూంటాను. 
ఆమె, నన్ను తప్ప మరెవ్వరిని మరువగలదు? 
నేనామెను మరిస్తే గుర్తుంచుకోవడానికి, మరెవ్వరున్నారు గనుక? 


618 


(మధుధారలు) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


తెనుగు మొర 


భాగి నారాయణమూర్తి 
తేనెల పిండే తెలంగాణము 
నెత్తుట ముంచెత్తెదరా? 
తెప్పరిల్లిన, ఈ తెలంగాణము 
కుత్తుక బట్టాత్తెదరా? 
తెనుగు తల్లుల పాలు త్రాగిన 
నా తమ్ముల్లారా! ॥లేనెలుపిండే॥ 
అటు చూడుడ అటు! అటు చూడుడు!! 
కన్నులు విపీప మరికనుడూ 
తుమ్మపూల తురాయి పెట్టుక 
తళతలాడే తటాకలక్ష్మి 
వెలవెల పోయిందీ- 
అడవులపాలై ఆలమందలు 
దొక్కలు కాల్చుక బిక్క మొగముతో 
దిక్కులు చూసేనూ... ॥తలేనెలుపిందే॥ 
కన్నులుచూడుడు అటు! అటు చూడుడు!! 
కన్నులు వపీప మరికనుడూ 
మేడలు కూల్చిన మనకేమొరుగు? 
ఒకటికిరెండూ కట్టండోయ్‌- 
అడవులు మనవే, నేల మనదే 
ఒకటికి రెండూ కట్టండోయ్‌ ॥తేనెలు పిండే॥। 
పీకలుకోసీ ఇళ్లుదోచీ 

ఏమది సాదించినదీ? 

ఒక పీకకు పదిపీకలు బలి- 

ఒక ఇంటికి పది ఇళ్లూమట్టం- 

తల్లికి బిడ్డా తండ్రికి కొడుకు 

మగువకు మొగుడూ కనబడక 


అభము శుభమెరుగ నమాయకపు 
619 
తెలంగాణలో భావ కవితా వికాసం 





తెనుగు లలమటిస్తున్నారు - 
తేనెలుపిండే తెలంగాణము 
నెత్తుట ముంచెత్తదరా?? 
తెప్పరిల్లినీ తెలంగాణము 
కుత్తుక బట్టొత్తెదరా 


- “ప్రత్యూష సంకలనం 


సెలయేరు 


పల్లా దుర్గయ్య 

కనుమేర దూరాన 

కనుపించు నా కొన 

నల్లనా త కొంత 

నరసి పండినదేమొ! 
సరపుగాదది నల్ల 
నల్లనౌ తలమీద 
తెల్ల మల్లురుమాలు 
తీరేమొ కనుపించు! 

మల్లుపాగాలోని 

మలకలవి యొక కొన్ని 

చెదరి గాలికి చాల 

చెలరేగె ననిపించు! 
కాదు, నల్లనిరాతి 
కంబళంబున దూది 
యేకిపోసిన రాశి 
యేకమైనటులుండిె!! 

పైనున్న యారాళి 

పాల సంద్రమటంచు 

నగుబాములుకొన్ని 

నడయాడునటులుండె 


నెత్తిగాదదని కొండ 
620 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నెత్తమ్మె యగు సుమ్ము 
నరపుగాదదని మంచు 
టొరపు పరపగుగాని! 
మల్లు పాగాగాదు 
మతి దూదియునుగాదు 
నడయాడు నిడువాటి 
నాగుబాములు కావు; 
కొండనెత్తమునుండి 
రెండు మూడుగ జీలి 
జలజల (బవహించు 
పసెలయేరు లగుగాని 
2 కొండపై వారెవరో 
వెండికరిగిన నీరు 
కుండతో గుప్పుమని 
కుమ్మరించిన భాతి, 
స్వర్గునీ వీచికలు 
జల్లులాడెడి కరుల్‌ 
తొండాలతో ముంచి 
తూరుపెట్టిన రీతి, 
మంచు కొలకుల తాన 
మాడిలేచిన దివ్య 
వారకామిని యార్ట 
వసనాంచల మనంగ, 
వేయికన్నుల జెప్ప 
వేయకే సురరాజు 
పదిలపరిచెడి సుధా 
భాండంబు దొరలేనన 
తళతళా త్తళ 
త్తళ తళ్ళాంతితో 
జలజలన్‌ జలజలన్‌ 


621 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సెలయేరుప్రవహించు 
ఉత్తుంగశిఖరము 
నుండి యెటుపయనమై 
ఆడాడా పల్లము 
లందెగిరిపడి దూకి 
మలకలై మెలివడుచూ 
మరుల విడివడి సుడులు 
తిరుగుచును పొరలుచును 
నురుగులై పరుగిడుచు 
దండిగుండులు కొన్ని 
పిండిగొట్టుచునంత 
చెలరేగి గుండ్రాళ్ల 
చెండ్లాట లాడుచును 
పచ్చిముత్తెపు సేసం 
(బ్రాల జల్లులతోడ 
తను తొంగిచూచు బా 
లుని పూజలను సలిపి 
సూర్యుడును, చంద్రుడును 
చుక్కలన్నియు గూడి 
ముసులెత్తిన క్రొత్త 
మోహంపు మైకాన 
పవలురాత్రియు వెంట 
పరువులెత్తుచునుంట 
అందరనూ తనయందు 
ఐక్యమొనరించుకొని 
జలజలా జలజల 
జలజలధ్వనులతో 
తలపొలమ్ములలోకి 
తాదూరే సెలయేరు 
సానువుల శిఖరాలితో 


622 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నేక మొనరించి 
ఆసుబోసినరీతి 
నటునిటూ దిరుగాడి 
పాదరసపుంగుండ 
పగిలిపారేననంగ 
మరకతపు పచ్చికల 
మళ్లలోపల దూరి, 
నికటస్థలములెల్ల 
నిగనిగనిగ్గనిలాడి 
చూచువారుల కనుల 
దోచుకనునట్టు చేసి 
పంటచెడియ ఆకు 
పచ్చకోక పయంట 
ముత్తెంపు జలతారు 
మురుగుపోతలుపోసి 
దొరపువ్వలుకొన్ని 
దోసిళ్లగోసికోని 
పరిమిళము నిండ 
పట్టించుకొని లేచి, 
దారికడ్డుగ నున్న 
తరులమూలములోలసి 
పక్వఫలముల పుడమి 
పడ రాలగాగొట్టి 
ఫలరసా స్వాద 
బలమెసక మెసకగా 
పూలసొమ్ముల నోడల్‌ 
బూషించుకొని మురిసి. 
కలనాదములనెడద 
పులకింతంబగుచుండ 
నలుదెసలు వెలుగచిరు 


623 
తెలంగాణలో భావ కవితా వికాసం 





నగవు చూపులు విసిరి 
ఎందుచూచినగాని 
ఎదురెవ్వరును లేక 
ఇచ్చావిహారము 
నిటు కొంతతరి సలిపి 
చిటిపొటి నడల హం 
సిక బోలె నపుడేగి 
చంద్రిక కాంతి, వా 
సవసజ్ఞ పోలికను 
చెలిమితో ప్రకృతి, స 
జ్ఞితము చేసిన మిసిమి 
ఇసుకపాన్సున బవ్వ 
లించే నా సెలయేరు. 


అప(శుతులు 


పేర్వారం జగన్నాథం 

ఇక పాడకు నీపాటను 

'పెకలించకు రాగాలను 

ఇక పాడకు నీ పాటను 

పకపకమని నపుదురంత 
పాటలోని ఆంతర్యం 
బైటబడెను ఊరుకొమ్ము 
పాటలోని మాధుర్యం 
పరికించితిమోయి బాబు 

బేజారై నీపాటకు 

వీనులన్ని గడలుబ్బట్టె 

విసిగి విసిగి నీ పాటకు 

తుసిగిలబడి పోయినాము 
క్రొత్తవీన చేతబూని 


బొత్తిగాని రూపుమార్చి 
624 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మేళవించి శ్రుతులన్నియు 
మీటుచుంటి విపుడు తిరిగి 

ఇందులోను క్రొత్తలేదు 

ఇదిసైతం పాతపాటె 

ఇందులోను ఏమున్నది 

ఇదిసైతం రసహీనం 
నిలుపవోయి పుణ్యముండు 
నీకబ్బదు గాంధర్వం 
ఆపవోయి నాపాటను 
కోపమేల దయచేసి 


(సాగర సంగీతం) 


చిటుకలేసి ఆడంగ 


లింగమాంబ 

వయసంత వుడిగింది ఇప్పుడే బందన తెంపేది 

ఇప్పుడు భక్తేది ముక్తేది ముందుకు దారేది 

నిలిచుండవే మనసా నిలుచుండవే ॥వయ॥ 

1. చిన్నాతనమునాడు చిటుకలేసి ఆడంగ - చిగురించిన కోరికలు పాటలై పాడంగ 
ముందు సంచితమంత మూలకే వుంచితివే - మురిపించకే మనుసా నిలుచుండవే 
॥వయ॥॥। 

2. పడుచుతనము నాడు పాడు బుద్దులే నేర్చి - వలపేమో వయ్యారి చేష్టలాకే కూర్చి 
ఈ ద్రేహము చెలియలకే అంకిత మనుకుంటివే - ఆడించకే మనుసా నిలుచుండవే 
॥వయ॥॥। 

3. ముసలితనము నాడు ముప్పు తిప్పు లెదురాయే - కాళ్ళు చేతులు వనికి 
కడుపు గంజి కరువాయే 
కవ్వించిన జీవితము కాటికే సరిపెడితివే - గుర్తించవే మనుసా నిలుచుండవే ॥వయ॥। 

4. రాగ ద్వేషము వదుల రాదు మళ్ళి జన్మంబు - కామ కోదము వదుల రాదు కడగ 
మళ్ళీ కర్మంబు 


625 
తెలంగాణలో భావ కవితా వికాసం 





దాత గోపాల దాసిలింగంబ మాటవిని - తరియించవే మనసా నిలుచుండవే 
॥వయ॥। 


(లింగమాంబ కీర్తనలు) 


మనోమధువాటి 


కె. రామకృష్ణారెడ్డి 
దివ్యరమణులు కేలిదేలి గగనమునుండి 
బుక్మాము చల్లిరన పొలిచె రోదసి నేడు 
అరటితోటకుపేన అందాల చందురుడు 
వెన్న ముద్దను బోలి విచలించెడిని చూడు! 
దివ్యమౌ ఈ కౌముదీదశ్య విలసనము 
ఎపుడు చూడనెలేదు ఎచట తోచనెలేదు 
ఈ మధుర తరుణమ్ము ఏకాంత సమయమ్ము 
కరిగిపోయిన పిదప మరల దొరకవు రమ్ము! 
నిముసమునకొకసారి నీ కొరకు నా కనులు 
వాతాయనమునుండి వడిదూకి వెదకాడు 
సగము రాతిరిదాటె తగని వెత ఎదనాటె 
గాటమగు నీ తంపు మీటె ఎదతలపు. 
ఈ పూల వెన్నెలలనెపుడు తిలకింప మిక 
ఈ పాట వెన్నెలల నెపుడనుభవింప మిక 
మధుమధురమీరేయి మరగించెనెదొ హాయి 
తడబాటు తగదిపుడు అడుగుముందుకు వేయి. 
నా మనోమధువాటిలో మెరసెనునుకోటి 
(ప్రతి సుమములో విరిసె ప్రణయ బంధరగీతి 
నా పంచప్రాణముల నాదమై తులకించి 
సంచరణమొనరించు స్వప్పరాజ్లీ రమ్ము! 
ఎగిరెగిరి వచ్చినెవా ఎరుగజాలని ధ్వనులు! 
దూరతీరమునందు పారు ఏ నది యలలొ! 
ఇవియేమి వాననలొ! ఈ మంద పవనములు 


ఏరుకొని కొనితెచ్చు ఏ పూల ఘుమఘుమలొ. 
626 
తెలంగాణలో భావ కవితా వికాసం 





రాగమయమీ శరద్రాత్రి సృష్టిరహస్య 
గీతమెదొ పాడ వులకించి మెరసెను ప్రకృతి 
నాటి నీ మధుర గానమ్మిపడు నాదు తను 
మనములందెదొ వింత మర్శవేదన రేపె. 

కనులలో కదలాడి తనియింపలేని కల 

లేకాంతమున కనుచు ఏల కలగెదవింట? 

ప్రణయ తృష్టాలస ప్రసవకోమలి రమ్ము! 

ఈ శరత్‌ పూర్ణిమకు ఏలికలమే మనము. 


(కె. రామకృష్ణ రెడ్డి) 


ఈ రేయి 


కె. రామకృష్ణరెడ్డి 

ఇంట నిలువను రాక ఇటునటున్‌ ఏగు జన 

సమ్మర్షముల రంధి సహియింపగా లేక 

ఏకాంత మననమ్మె ఎంతొ నయమను కొనుచు 

ఈ వనమ్మున నేగమే వచ్చి వాలితిని 
ఇదిగొ, మధుపములు లతా సదనముల కడజేరి 
మల్లికల ప్రణయ మధుమాధురిని కోరెడిని 
'రింయి మని తరళ చంద్రికలతో సయ్యాట 
లాడెడిని, కలగీతి పాడెడిని పవనుడదె! 

కలసి జతవిడక వెన్నెల పులుగులిదొ! రివ్వు 

రివున నా ఎదుట విమరించు చున్నవి, గగన 

నిష్యంది సోమసుధ నిరతితో సేవించు 

చున్న విట చెలియ! నీవున్న నెటులుండెడిదొ! 
ఇపుడో సభీ, నీవు ఎచట ఏ అభ్యంత 
రమ్మెన సదన భాగమ్ములోనున్నావొ 
కాని ఈ పనిని నా కడలేని కతన బహు 
మధురమ ఈ రేయి విధురమ్మెయె పోయె. 


(విరహవీణ) 


627 
తెలంగాణలో భావ కవితా వికాసం 





మధుయామిని 


కె. రామకృష్ణారెడ్డి 

మింట చుక్కలగూడి మేలమాడుచు చంద్రు 

డాడి పాడెనొ యేమొ ఆలసినటులగుపించె 

నీరవమ్మూ నెనది. నిఖిలోపవని నిశ్చ 

లమ్మయ్యె, జగము గాధమ్ముగా నిదురించె. 
నింగిలో కదలు సితనీరదమ్ములు రెండు 
పార స్పరిక రాగ పరిరంభమున దేలె 
పరిమళమ్ముల ద్రావి పవమాన లహరికలు 
సోలి తూలుచు పోయి వ్రాలెనా పొదరింట 

మధుర ప్రశాంతమీ మధుయామినీ రమ్య 

సీమలో నీ చందమామ మోమును తలచు 

కొనుచు, నిలుకడలేని మనసుతో వే కనుల 

వేచి యున్నాడనే ప్రేయసీ! నీ కొరకు 
అందమౌ కొలనుకడలందు విహరించుదము 
రమ్ము! మన వలపు ప్రాయమ్ము చిరముండునా? 
అతి చిత్రమైన జీవితము శాశ్వతము ? విధి 
సంతతము దయతోడ సౌఖ్యపడనీయునా? 


(విరహవీణ) 


దగ్గకంఠము 


పేర్వారం జగన్నాథం 
మా యింటి మల్లెచెట్టు 
విరగబూసినట్టి పూలు 
ననుజూస్తూ వెక్కిరిస్తు 
వెటకారంగా నవ్వాయి 
తొట్టెలోని పాపాయిని 
ముద్దులాడబోవుసరికి 


628 
తెలంగాణలో భావ కవితా వికాసం 





కెవ్వుమనుచు కేక వేసి 
మొగము ద్రిప్పుకున్నాడు 

గేయమొకటి వ్రాయాలని 

కలముబట్టి కూర్చుంటే 

బల్లమీది సిరాబుడ్డి 

క్రింద జారి ఫెదేలు మన్నది 
అడుగంటిన ఆశయాలు 
అణగారిన ఆశలతో 
రోడ్డుప్రక్క చెట్టునీడ 
దీనంగా నిలుచుంటే 
ప్రభంజనం వీచి నాదు 
పైన దుమ్ము గప్పింది 

గమ్యమేదొ చేరాలని 

స్టేషన్‌దాక వెళ్ళుసరికి 

“లేటొ అయింది జీవితాన 

టెయిన్‌’ దాటిపోయింది 


మధుశాల 


మడిపడిగ బలరామాచార్య 


1. 


నాఖ్యాతి (ప్రతిష్ట లనే 

నాగీతమ్మును దీనుక 

అమ్మివేసినారు వార 

లందరు అన్యాయంబుగ 
పూడ్చిన వెనుకను నా ఈ 
బూడిద పరిమళ మగు మధు 
పాశమ్మును పరచి యుంచు 
పవనము ఉపవన మంతట 


(సాగర సంగీతం) 


629 
తెలంగాణలో భావ కవితా వికాసం 





భసిత మయ్యె బంగారం 
బనిరి నన్ను లోతులేని 
గిన్నెలోన ముంచిరి నా 
కున్న మాన మర్యాదంబు 
నిన్ను గన్న నిషాపురము 
పున్నెమెంతో చేసికొను 
మన్నన లందెను నీచే 
మధుశాలలు, చషకమ్ములు 
మధుర మూర్తి చెలి “సాఖీ” 
ఎంత మధువును రంగరించి 
పెదవుల కందీయ గ్రోలి 
మధుకావ్యము వ్రాసినావు 
ఇదియు గైకొనరా నా 
ఎద సలాములనరించెను 
వ్యధల బరువు దించెను, నీ 
మధురము లగు రుబాయిలు 
సుఖ దుఃఖమ్ముల నొకటిగ 
చూచిన వాడవు నీవే 
ప్రకృతి సంపదలకు పొంగి 
(ప్రజల కమృత మొసగినావు 
దట్టమైన చెట్టుకొమ్మ 
తలపై గొడుగును పట్టెను 
కాళ్లక్రిందుగా పచ్చని 
గడ్డి తివాచి పరచెను 
మధు పాత్రిక చంకలోన 
ఎదుట గ్రాస, మొక్క రొట్టె 
హస్తమ్నున సరసకావ్య 
మన్నింటిని మించి నీవు. 


(క్రీమ్‌ ఖయాం అమరగీతాలు) 





తెలంగాణలో భావ కవితా వికాసం 


అనుబంధం - 1 
తెలంగాణ భావకవితా వికాసం - సమీక్షలు ( 1926,1927) 


(సుజాత ప్రత్రిక నందు 1927లో వెలువడిన నల్గండ జిల్లా సూర్య పేటకు 
సమీపములోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన గవ్వా అమృత రెడ్డి స్థానికంగా వకీలుగా 
పనిచేస్తూ ఆనాటి తెలంగాణ వికాస ఉద్యమంలో పాల్గొంటూ కవిగా వెలుగొందారు. 
1926లోనే ఆయన “అమృత గీతములు” పేరుతో ఆధునిక కవిత్వం రాయగా దానిపై 
1926 నుంచి హైదరాబాద్‌ కేంద్రంగా వెలువడిన గోలకొండ పత్రిక రెండవ సంచికలో 
సమీక్ష వెలువడింది. తెలంగాణలో భావకవిత్యానికి సంబంధించిన తొలి పుస్తకం ఆయనదే. 
గవ్వా అమృత రెడ్డ సుజాత, గోలకొండ పత్రికలలో విసృతంగా కవిత్యం రాశారు ఆయన 
కవితా సంపుటిపై సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ, సుజాత పత్రికలో సమీక్ష రాశారు. 

అంతకు కాస్తమునుపే దూపాటి శేషాద్రి రమణ సోదరుల కవితా సంపుటి 'నిజాం 
రాష్టాంధ్ర ప్రశంస వెలువడింది. తెలంగాణకు వలస వచ్చిన కొత్త మురిపంలో రాసిన 
కవితా సంపుటి అది. దీనిపై అమృత గీతాలు కవితా సంపుటి తర్వాత గోలకొండ పత్రికలో 
సమీక్ష వెలువడింది. ఇది రాసింది సురవరం వారే. ఎక్కువ మటుకు స్థానిక చరిత్రపై 
వెలువడిన గీతావళి అది. 

బుక్కపట్నం తిరుమల నరసింహా చార్యులు వెలువరించిన సురఖీపై 1927లోనే 
సమీక్ష వెలువడింది. దీనిపై కూడ సురవరం వారే సమీక్ష రాసిన వ్యక్తి. తెలంగాణ భావ 
కవిత ప్రామాణికతను పాఠకులు, విమర్శకులు అర్థం చేసుకోవడానికి 1927లో సుజాత 
సంచిక ప్రచురితమైన ఈ పరిచయం రచనను అదే విధంగా నిజాంరాష్టాంధ్ర పై వచ్చిన 
సమీక్ష యథాతథంగా ఇస్తున్నాను. 

అమృత గీతములు 

కర్త: గవ్వా అమృత రెడ్డిగారు. పిల్లల మర్రి, సూర్యాపేట పోస్టు, నల్లగొండ 
జిల్లా (నిజాం) వెల తెలియదు. 


631 
తెలంగాణలో భావ కవితా వికాసం 





శ్రీయుత గవ్వా అమృత రెడ్డి గారి సంపాదకత్వమున వెలువడు శ్రీ ఆంధ్ర సరస్వతీ 
[గ్రంథమాల ప్రథమ కుసుమము,కవికుమారులకు అమృతరెద్దిగారి కవనము అమృత సొనయే. 
వివిధ విషయములను గూర్చిన భావగీతావళి సంపుటము. ఆంధ్ర ప్రభోధకులకు నొక 
పద్యమును మాదిరిగా నిచ్చుచున్నారు. 
సీ; ప్రతి దినంబున నాంధ్ర భాషా ప్రబంధముల్‌ 
గడియెన జదువంగ గడుంగుడయ్య 
పసిబిడ్డ లకు పూర్వ భాగ్యోన్నతుల నెల్లజిన్నికతల్‌ సేసి చెప్తుడయ్య 
పగిలపోయినట్టి పూర్వపు శిల్పముల నెల్ల 
జూచుటకై శ్రద్ధ జూపుడయ్య 
పాడినను నాంధ్ర వీరుల ప్రాభవములనె 
తలచినను నాంధ్ర బాగ్యేతి హాసములనె 
తలచినను నాంధ్ర రాజ్య ప్రదీప కళలె 
యనియు శపథంబు సేయుడోయన్నలార. 
పుస్తకము పరీక్షణము 
(ఈ రివ్యూ గోలకొండ పత్రికలో 1926 జూన్‌ మాసంలో వెలువడిన 
రెండవ సంచికలో ప్రచురితమైంది. ) 
అమృత గీతములు: [గ్రంథకర్త గవ్వా అమృత రెడ్డి గారు. ప్రకాశకులు గవ్వా 
మురహరిరెడ్డిగారు. పిల్లల మల్టి నల్లగొండ జిల్లా. ఇది శ్రీ ఆంధ్ర సారస్వత (గ్రంథమాల 
యొక్క ప్రథమ గుచ్చము. ఈ (గంథమాలలో సంవత్సరమునకు నాలుగు (గంధములు 
వెలువడుననియు, సంవత్సరము చందా పది రూపాయలు అనియు ప్రకాశకులు 
వ్రాసియున్నారు. ఈ గ్రంథము శ్రీరెడ్డిగారి ప్రథమ (గంథమని నమ్ముచున్నాము. కవితాధార 
చక్కగా ఉన్నది. భావములు కొన్ని పద్యములందు చాల గంభీరముగానున్నవి. అక్కడక్కడ 
లక్షణ విరుద్ధములు కొన్ని కానబడుచున్నవి. రెండవ ముద్రణము కాగలదేని సరిచేయుదురని 
నమ్ముతున్నాము. కవిగారుత్సాహభరితులైన యువకులు. మున్ముందు వీరి వల్లన నుతృష్ట 
కావ్యముల బడయగలమని ఈ [గ్రంథమందలి భావముల బట్టీ చెప్పవచ్చును. 


సురభి ( సుజాత నవంబర్‌ 1927) ఒక వ్యాఖ్యానం. 


632 
తెలంగాణలో భావ కవితా వికాసం 





సురభి ఖండ పద్య కావ్య సంపుటి దీని రచయిత బుక్కపట్టణం తిరుమల నరసింహా 
చార్యులు గారు. జటప్రోలు సంస్థానాధీశులు సురభి వెంకట లక్ష్మణరావు గారికి అంకిత 
మివ్వుట చే ఈ కావ్యమునకు సురభి అని పేరు పెట్టినారు. భావకవుల జాడలు, ప్రంబధ 
కవుల పద్దతులు రెండు రచనలలో ఉన్నవి. శాస్త్ర రీత్వా లక్షణ విమర్శా ప్రయోగములున్న 
వనునది నిర్దుష్ట విమర్శ. ఈ వ్యాఖ్య చేసింది సురవరం ప్రతాపరెడ్డి. ( శ్రీ ప్రతాపరెడ్డి గారి 
జీవితము రచనలపై సమగ్ర పరిశీలన అన్న సిద్ధాంత (గంథం నుంచి సేకరణ) 

నిజాం ర్యాష్ట ప్రశంస: గ్రంథకర్తలు శేషాద్రి రమణ కవులు. కాకతీయ (గ్రంథమాల 
వరంగల్‌. వెల: రూ. రి 

ఈ [గ్రంథము సుప్రసిద్దులైన శేషాద్రి రమణకవులచే రచించబడి యిప్పుడు ప్రజల 
యాదరణచే ద్వితీయ ముద్రణ ము నొందినది సనాతనాధునికాంధ్ర మహా పురుషులను, 
ఆంధ్ర శిల్పమును మహా పురుషులను, గుతీంచి యీకవులు విశేషముగా జర్చించి ఉ 
న్నారు. ఆంధ్రుల పూర్వవైభవమును, వారి శౌర్యమును, వాజ్ఞ్మయాభి మానమును 
చరిత్రమును, వస్తునిర్మాణ కౌశలము నిందు విరివిగా వర్ణించి ఉన్నారు. పూర్వమేమి నేడేమి, 
నిజాము రాష్ట్రము ముఖ్యముగా నాంధ్రులతో నిండియున్నది. ఆంధ్రుల చరిత్రమును 
బూర్తి చేయుట కనే కాధారములు ఈ రాష్ట్రములో దాగిన తాటి యాకులందును, 
రాగిరేకులందును, శిలలందును దాగియున్నది. ఈ కవులిట్టి విషయములను దృష్టిలో 
నుంచుకుని యిట్టుల మనల మందలించున్నారు. ఈ గ్రంథమందలి యే పద్యము జదివిన 
నుత్తమశైలిలో నాధునికాంధ్రులను ద్చోదించునట్టి యుత్సాహాముతో కూడి యున్నది. 

అనుబంధం - 2 

ఈ సంకలనం కూర్చునకు కవితలను సేకరించిన పత్రికల వివరాలు 

తెనుగు : 1921 నుంచి 1924 వరకు పది సంచికల జిరాక్స్‌ ప్రతులు 
లభ్యమయ్యాయి. ఇనుగుర్తి నుంచి వెలువడింది. సంపాదకులు ఒద్ది రాజు సోదరులు. 

ఆంధ్రాభ్యుదయం: 1921 నుంచి 28, హనుమకొండ నుంచి వెలువడింది. ఐదు 
సంచికలు మాత్రమె వెలువడ్డాయి. సంపాదకుడు: పోకల సీతారామ శర్మ 

గోలకొండ పత్రిక; మొదటి సంచిక నుంచి 1940వరకు వెలువడిన సంచికలు. 
హైదరాబాద్‌ కేంద్రం. ఆయా గ్రంథాలయాలలో ఉన్నాయి. సంపాదకుడు సురవరం 


633 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ప్రతాపరెడ్డి. ఇందులో మొదటి రెండు సంచికలు ఎక్కడా లభ్యం కావడం లేదు. ఈ 
పత్రికలో అత్యధికంగా చోటు చేసుకున్న కవితలు ఇందులోనివే. 

సుజాత : 1927 నుంచి 1934 వరకు వెలువడింది. దాదాపు 82 సంచికలు 
వెలువడింది. దీనికి ప్రింటర్‌, పబ్లిషర్‌ సురవరం (ప్రతాపరెడ్డి. 8 సంచికలకు మాత్రమే 
ఎడిటర్‌ బి. ఎన్‌శర్మ. మిగతా వాటికి ఎడిటర్‌ కొండా బాలకృష్ణారెడ్డి. 1952లో కూడ 
కొన్ని సంచికలు వెలువడింది. 

వైజయంతి: 1934 85, పాలమూరు జిల్లా కొల్లాపూర్‌ కేంద్రం. ఎడిటర్‌. ఆంధ్రకు 
చెందిన చేబ్రోలు సరస్వతీ దేవి. ఎనిమిది సంచికలు మాత్రమే వెలువడింది. 

మాడపాటి బాలకోన్నత పాఠశాల వార్షిక సంచిక: ఇది ఆరు సంచికలు 
వెలువడింది. 1985 నుంచి ఏటా ఆరు సంచికలు వెలువడింది. యువతులు సంపాదుకులు. 

దక్కన్‌ కేసరి: 1934లో వెలువడింది. ఈ పత్రికకు ఎడిటర్‌ అడుసు మిల్లి దత్తాత్రేయ 
శర్మ. ఇది ద్విభాషా పత్రిక. రెండు మూడు ప్రతులు మాత్రమే లభ్యమవుతున్నాయి. 

శోభ: ఈ పత్రిక ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విధ్యార్థులు 1950లలో 
వెలువరించారు. ఆరు (ప్రతులు వెలువడింది. దీనికి సంపాదకులుగా సినారె, బిరుదు 
రామ రాజు వ్యవహరించారు. 1957లో కూడ ఒక సంచిక వెలువడింది.దీని ఎడిటర్‌ 
వల్లపు బుచ్చారెడ్డ. రెండవ దశ కవిత సేకరణకుఈ సంచిక ఎంతో ఉపకరించింది. 

విభూతి : 1936 నుంచి 1940 ల వరకు వెలువడింది. ఎడిటర్‌ చిదిరమఠం 
వీరభద్రయ్య. 

తమ జీవితాలను ఫణంగా పెట్టి తాము పుట్టిన పెరిగిన సమాజాల వికాసానికి 
ఎంతో పనిచేసి ఎటువంటి మన్నన లేకుండా చరిత్ర సొరుగులలో చేరిపోయిన ఈ 
పత్రికల సంపాదకులకు వినమ్రతతో గౌరవంతో నివాళులర్పిస్తూ ఈ గొప్ప అవకాశాన్ని 
దాదాపు వందేళ్ల తర్వాత నాకు లభించేలా చేసిన ఈ పత్రికల సంపాదకుల మహాశయులకు 
ఎల్లవేళలా రుణపడి ఉంటాను 

అనుబంధం - 8 

తెలంగాణ కవి ఆర్‌. రామగోపాల్‌రావుకు ప్రముఖ భావ కవి దువ్వూరి రామిరెడ్డి లేఖ 

తెలంగాణ భావకవిత విసృతికి, ప్రభావానికి అద్దం పట్టె లేఖ ఇది. ప్రఖ్యాత భావకవి 
దువ్వూరి రామి రెడ్డి తెలంగాణలోని కరీం నగర్‌ జిల్లా రేగొండ గ్రామవాసి వి. రామగోపాల 


రావుకు రాసిన లేఖ ఇది. ఆంధ్ర కేసరి పత్రికలో ఈ పేరుతో వెలువడిన కవితలు ఉ 


634 
తెలంగాణలో భావ కవితా వికాసం 





న్నాయి ఆయన ఈయన ఒకరే అన్నది నిర్ధారణ కాలేదు. ఆపత్రికలో మొత్తం ఈ సంపుటిలో 
ఆ పేరుతో చేర్చిన కవి ఒకరే. ఈయనే అయి వుండవచ్చునని నా ప్రగాఢ విశ్వాసం. 
దువ్వూరి రామిరెడ్డి లేఖల సంకలనంలో చేరిన రెండు లేఖలలో ఇదొకటి. రామగోపాలరావుకు 
చలం గారితో కూడ లేఖా సంబంధాలున్నాయి. ఈ వ్యాసకర్త కూడా చలం గారి లేఖల 
సంపుటాలలో రామగోపాల రావుకు రాసిన లేఖలు చూశారు. ఈ లేఖను కరీం నగర్‌జిల్లా 
చరిత్ర పేరుల మలయశ్రీ వెలువరించిన గొప్ప (గ్రంథంలో ప్రచురించారు. ఆలేఖ పూర్తి 
పాఠం ఇట్లా ఉంది. 


దువ్వూరి రామిరెడ్డి లేఖ : 
పెమ్మారెడ్డి పాళెం, 
10.7. 1943 


మహారాజశ్రీ వి. రామగోపాలరావుగారికి, నమస్కారములు. ఇచ్చట అందరు క్షేమం 
అచ్చట మీ క్షేమ సమాచారములు అప్పుడప్పుడు వ్రాయుచుండవలయును. నేను వారము 
దినముల నుంచి మద్రాసు గ్రామం చేరితిని అప్పటికే మీ జాబు చేరి యుండినది. ఆకేసు 
మీకు కోర్టులో అనుకూలమైనదని చాలా సంతోసించితిని. 
భార్యా వియోగము అందులోను నిండు యవ్వనంలో సహింపరానిది. కేవలము 
అనుభవైక వేధ్యము. “ఓదార్పులు పుంటివై నుప్పుగల్లు” నిష్రయోజనములు. ఒకవేళ 
దుఃఖము నశించ గలదు. నారెండు సంవత్సరముల వరకుదుఃఖము తీవ్రముగ ఉండినది. 
తర్వాత క్రమముగ సన్నగిల్లినది. రెండవ పెళ్లి చేసుకోవడం గూడ దుఃఖ ఉపశమనానికి 
ఒక హేతువు. 
మీరు సారస్వత వ్యాసంగం చేస్తూ ఉంటారని నాతలంపు. నేను జూన్‌ నెల 
భారతిలో పానశాలలో చేర్చుటకు తగిన 14 పద్యములను ప్రకటించితిని. జూన్‌ నెల 
మొదలు “కవి-రవి” అను కావ్యము ప్రకటిస్తున్నాను. ఈ కావ్యం ఫలిత కేశమునకు రెండు 
రోజుల ముందు రాయబదినది. వీలుంటే చదవండి . నేను మాగ్రామములో పది 
దినములుండు సమయము చూసుకొని మీకు వ్రాసెదను. మీరు కొన్ని దినములు కులాసాగా 
మా యింట కాలము గడపవచ్చును. హైదరాబాద్‌లో మన మిత్రులందరు క్షేమంగా నునారని 


తలంచెదను. 


635 
తెలంగాణలో భావ కవితా వికాసం 





ఈ పరిశోధనకు ... 

నాకు ఉపయోగ పడిన పుస్తకాలు : 

1. జాన్‌కీట్స్‌ పోయెటికల్‌ వర్క్స్‌ 2. మహ్మద్‌ కులీ కుతుబ్నా హెచ్‌. కె షేర్వాని, 8. 
మెతుకు జిల్లా రాజుల చరిత్ర, వెదిరె లక్ష్మణ శాస్త్రి 4. ఆధునికాంధ్ర సంప్రదాయములు, 
ప్రయోగములు డాక్టర్‌ సినారాయణ రెడ్డి, 5. సమగ్రాంధ్ర సాహిత్యం కుంఫణీయుగము, 
ఆరుద్ర, 6. సురవరం ప్రతాపరెడ్డి కవిత్వం, సంపాదకుడు సంగిశెట్టి శ్రీనివాస్‌, 7. పాలమూరు 
జిల్లా సంకీర్తనా కవులు, సంపాదకుడు దాక్టర్‌ భాస్మర యోగి, 8. బూర్లుల రంగనాథరావు 
సాహిత్యం, సంపాదకుడు ఆచార్య ఎస్వీ రామారావు. 


మధు పాత్రిక చంకలోన 
ఎదుట గ్రాస, మొక్క రొట్టె 
హస్తమ్నున సరసకావ్య 
మన్నింటిని మించి నీవు. 


- ఉమర్‌ ఖయాం 





636 
తెలంగాణలో భావ కవితా వికాసం 





